ANDHRA MAHABHARATAMU 
ORITIOAL EDITION 
VOL. 71 
ANUSASANIKA PARVA 


ANDHRA MAHABHARATAMU 
(Critically edited for the first time) 


Editorial Board 


Prof, K. LAESHMI RANJANAM (Charman) 
Prof, D. VHNKATAVADHANI 


Advisory Board 


RALLAPALLI ANANTA IKEISHNA చ 
VHEMPARALA SURYANARAYANA SASTRY 
DxrPALA PITOnIAH SASTRY 


Published with the finanoial assistance of the Government of India 
andthe Government of Andhra Pradesh, by the Department of 
Telugu, Osmania University, Hydersbad - (India) 

1972 


ANDHRA MAHABHARATAMU. 


(Anusasanika Payva) ! 


Th ae 






Vol, Vir’ TTT DES 
ప £ | he న ofp న 
Pi డి 
BA 
(| పనో ey 
,! eer 


ణ్‌ ష్‌ ఖో గ 
ies యో జ్‌ 





Critically edited by 


Prof. K. Lalkshmi Ranjanam 
Siromani Sri 0. Rangacharyulu 


Osritatiia’ University 
Hyderabad (India) 
1972 


TELUGU DEPART MENT 


FriasT EDITigN 
Corina 2,000 
Priog Rs, 16/- (Rupees Fifteen only) 


Al rights Reserved 


Printed st Andhra Freer! o-operptlye Posiety Limited, Printing Preys 1-9-409, 
| 


TTT 


ఆం(ధమహాభారతము 
నంళో.ధిత్ల మ్ల ధ్రణము 


భద్రము నంఖ్ఞతు 
ఆనుకాననికవర్వము 


శ్రీమదాంధ్రమహాభారతము 
నంళోధితముదణము 





కార్యవర్గ నంపాదకులు 
ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం, . (అధ్యమలు) 
ఆచార్య దివాకర్ల వేంకటావధాని. 


నలహోసంఘము 
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 
క్రీ వెంపరాల నూర్యనారాయణ శాస్త్రి 
ఢ్రీదీపాల పిచ్చయ్యకాస్తి, 


భారత (వభుత్వ = ఆంధ్యపభుత్వముల 
ధన సహాయముతో ముద్రితమైనది. 
1987 


ఆం|ధమహాభారతము 
సంళోధిత ము|దణము 


నంపాదకవర్గము 


ఆచార్య ఖంగోబోల్లి అశ్బ్రీరంజినోం 
లిరోమణి చౌలమచెల్ల రంగొవాడ్యూలు 


స ప్రమనంపుటము _ ఆనుకాసనికషర్వము 


తెలు (గుకాఖ 
ఉస్మానియా విళ్వవిద్యాబయము 
హైదరాఖాడదు 
1979 


(అ 
[ (ల 
(పీఠము ము ద్రణము, ర 
ప్రతులు 2000, (59 

వెల, రూ, 16(_ (వది హేను రూపాయలు) 


2. 592 
yp 


నర్వుస్వామ్యములు ఉస్మానీయా 
విశ్వవిద్యాలయమువారవి 


ముదావకులు 
ఆంధ రచయితల సేవోకారనకి ము ఎహే డకాలయము 
1-9-688 విద్యానగర్‌, ఎహోడంకొదుక్ర, 
1972 


Presidont of India Southern camp 
Bolarum (A. P.) 


lam delighted to go through the volumes of Andhra 
Mahabharalha editod by Professor గ. Lakshmi: Ranjanam 
and other scholars 1 wish this great woik by these 
estimable persons and scholars every success, 


Sd,/- 
(VV. GIR) 
9-10-09 


దమమును శవము, నహింకయు 
శమమును తీ శముల వాన శొచాతికయం 
బనులగుణు కలు రితజ 


లములం దో౪గిన శుచిత్వలాభము గలదే, 


18-201 


పాలివత్యము గలిగిన 

నాఠతియన(గ రై వమన జనన్తుత వేణే 
'యాతతధర్మార్గసుఖ 

శ్యాతులు సద్భార్యవలనం గాదే కలుగున్‌, 


182-210. 


FOREWORD 


The "010811 Departmont of the Osmania University under 
took the prenaration and publication of a Critical Edition of tho 
Andhra Mahabharata and the first volume was releasod In 
Octobor 1968 during tho Golden 16501106 Celebrations. The second, 
third fourth volumes havo also boen published and raloasod, 
Tho fifth volume 159 under print, and this Publication, Sanu parva, 
is the sixth volume, Two more volumes completo tho publication 
by March 1973. 


The Mahabharata 15 the most popular opic in 161064 
language and it is a matter of prido for the Osmania Universily 
whose staff has hbeon mainly responsible in undertaking this 
giupendous job. Alter all the volumes are published, scholars 
would be able to geta full picture of the amcunt of woik dono 
and its usofulness to Telugu literature, 


| take this opportunity to thank the Government of 1061 
and the Government of Andhra Pradesh for having providad 
funds for this work, and we hope that they would continuo 
such help to enable the Univorsity 10 complete the publication 
of all volumes as por schedule, 


Icongratulate all the editors and their colleagues who 
have done a scholarly Job. 


13-4-1972. N. NAROTHAM REDDY 
Vice-Chancellor 


Covernor of Uttar Pradesh 
Camp: 
RAJ BHAVAN 
llyderabad 
Januaray 30, 1971 


Osmania University, Telugu Department, is dong a monu 
mental work m editing and publishing the ANDHRA MAHA 
BHARATA, a 8062 658 classio 0] the Telugus. They are venfying 
the text fron many manuscnpts and are malnrg it an anpro- 
priate and correct Vers on Tour volumes are alreudy pubhshed 
and with four more volumes to be publishd, the scneme wll be 
complete, ప 

Icommend the volumes Poblhshed by the Oxmanin 014 
verily to all the Libraries in the county where they want to 
leep 60826 books. 

న్‌గ/- 
(B. GCPALA REDD]) 


DE. R, SATYANARAYAN OSMANTA UNIVERSITY 
3.4 (08౧౫,,4౫ 6౮5,, NYDERADBAD-7, A Tr, 

u £6, {Hans,), Ph.D, (Lond,) వె DIA 
Vice-Chancellor, 

No. ACP -212 Dated 244% February, 1971 


My doar Principal. 
Subj-et:- Critical Edition of Andhra Malabbarata published by 
the University, 

You may be well aware of the efforta of the Telugu Depart 
menb of 6018 University to bring 066 the much desired Crivical 
Ldnion of Andhia Mahabharata, the foremost of Telugu Lites» 
rature, The project achieved considerable success. Tour volumes 
are already published and four more will come out in quick suo- 
cession. The enclosed leaflet will give you details. 1; 

తష [6 110 University publication and the first venture mado 
by our Umversity 10 the cause of the Telugn Langnage, L 
hope thab you will appreciate ihe need for encourag ng it hy 
purchasing the vlnmes for your 6౧11624 Library. 16061 be used 
even for Prixe purposes [I have pleasure in recommending the 
volumes of Telugu Mahabbarata as a worthy puhlcabion, 


Yours sincerely, 


(R, SaiyanarayAan), 
Vice Chancellor. 


(రం కొర్టేశిః శృణుయామలరేవాః। 
భ దం ప శ్యేమాతభిర్యజ తాః॥ 
ధ ర్యార్థకామ మోకా సి! 


సమాన వ్యా"కీ ర్తనెః 
తథా భారత నూర్యేణ 
నృణాం వినివాతం తమః॥ 


ANDHRA MAHABHARATA 
CRITICAL EDITION-VOLUME VII 
ANUSASANIKA PARVA 


PREFACE 


The Rditorial Board of the Andhra Mahabharata Project, 
Osmania University bas pleasure in plaoig before tho scholarly 


world the VIL Volume of the Critical Tdition consisting of 
Anusasanika Parva. 


పా The Anusasanika Parva ia not a very popular portion of tho 
6010. lb has no story interest. The epic theme of Kauravas and 
Pandavas 18 no more there. There may be some Bptorien of 
episndical interest, The dramatis personae is limilcd to the old 
warrior Bhishma, King Yudhishthira and occasionally Sr Krehna, 
Bhishma is the untiring discourser ౧౧ Dharma and the cldesb gon 
of Pancdlu 18 an untinngy hstener Tho Dharmas taught here aro 
not those of 0170౯621 interest as in Santi Parva where Rojadharmt 
(Science of 0117) and Moksba Dharma (Science of spirilualism) 
are presental eliborately. The subjocts of discourse here are 
more moderate - tho four fold castes, their duties, the four-fold 
Asramu«s, innumerable chanties, the 625668 fit to receivo them, 
the holy places, the importance of the cow and its sacredness = 
such are the topios dealt with Hereand there,a philosophical 
discussion raises its head. Though the Parva 1s generally dull, 
thore are brighb gems of ideas even here. Among the four 
Asramas - four stages of human life = Grihastha Asrama, the 


stage of the house householder jis held up asthe best Tho 
houscholder distinguishes himself by hospitality and the ather 
threo Asramites, the bachelor, the forest-dweller and the Sanya- 
sin look to the houaeholder for Bustenance, 


Similarly answering the qurslion as to which is the best 
among holy places or holy waters, Bhishma says icpcaledly that 
control of passions, penance, Ahimsa, are the real holy-watcrg, 
What merit does one gain by bathing in mere physical waters, 
To the question - does penance mean fasts 660, the son of 
Santanu tly answered ~ No, not at all, what 18 (he 186 of tormen- 
ting the physoial body by fasts, Truth, celbacy, being always 
pure, silence, ordered life, ccmpassiun, renunciatin - theso 
Teally constitute penance. Truth 2964 non-lulling (4910182) aro 
repeatedly declared as the sheet anchor of Dharma. While 
departing on his henvenly Journey Bhisbma finally enjoined the 
assembled Kings “May all of Jou live long, always adher ng to 


truth and absenoe of cruelly” Whatis missed in story interest 
in Anusasanika Parva is made up by such noble +rentiments. 


Some of Lhe 8107103 of this Parva seem to us at first sihgt. 
very puerile and almost silly. However on close Ferutiny they 
lead us sometimes into the old vaults of civilisation, man's 
earlicast struggles to make his life comfortable on this earlh, 
Reference may be mado to ihe BtnrTy where presenlation of a 
Par of sandals aod an umbrella ton Brahman Ja eulogised. The 
Btory narrated to illustrate it' takes us into 106 104)” past of 
man when -he, did not know how to ౯01666 himself from tho 
acorching heat of the sun and the biting cold, ltis said that 
Brahma by his ingenuity invented the sandals and umbrella, 


Thore are also some abstruse Philosophical discussions 1266 
the one berween .sage Sanatkumera and God Siva. Here an 
atlempt is’ made to correlate the physical body with tho five 
eloments and their promordial qualities, This rare discussion ig 
{ound only in the Southern recensions of Sanskrit Mahabharata, 
Tikkana Someyaji translated this into Telugu. | 

Inthe dry-ns-dust discussions on philosophy, woman is often 
considered the villain of the piece inlife. Sbe iss currupting 
Agent to man. This'is ah old theme in all systems of Philosophy, 
Did not Eve lead Adam on, the path of temptation.: Yet genuine 


iil 


ideas of the true function of a woman in life emerge now ond 
then. The old warrior exclaims to his grandson “There are 
nobles women indeed. Tt is due to them 6026 the world doea nob 
go tho road to ruin. A woman inspired by Pativratya (devotion 
to ౧8202006) is the veritable embodiment of God. There is no 
other doily, Man oblains the fulfilmenh of Dharma, Artha and 
conjugal life on account of a devoted wife”, 


This Parya opens with the nevor answored question ‘What 
is the cause of death’, A small but beautiful story projects thig 
onternal question, A pious Brahim lady, an 6461666 107096 man, 
arerpent, God Death, and Lternal time are the dialoguers in 
this story, The young sonof lhe lady dies duc to snalke-bito, 
Shnis very much grieved, A forest man catches the serpent 
and roars, ‘Twill 1011 this wicked croature’, 006 860600 110 66815 
‘Ihave no grouse against 6116 lad, Death prompted mo to bite 
him Tam only the agent of death, Why should an agent suffer 
and tho actor gogcot freo’. Drath appears and declares ‘I am 
cqually ionocent TLternal timo that ordains every thing impel- 
led me to do 18 painful duly’. Kala (Llnfinite timo) came on 
the scene and pawfied allof them’, Time also is not to blame 
for death. Itis the Karma of this lad and every morial being, 
(he good and evil actions of previous 1100 = they 210 responeiblo 
for Denlth”, Most Indians believe this theory cf Karma, Mosb 
foreigners may nol believe 1018 theory. Thatis one answor to 
tho inscrutuble quesbion of death, 


The final and the most 60400108 scene of this Parva i3 tho 
aacent to heaven of Bhishma, the supremo warrior, philosophen 
and humanist King Yudhishthira has more questions in his bag 
ఓం put to his grand-father, The old hero now says ‘Ob King’ Sri 
1618002 will answer further ౧160801008. 12601 faligucd. The 
Uuariyoana is approaching, May you all come to me when the 
gun enters it’, The Niryaua of the 80% of Gar gn and Sanlanu ig 
one of tho most pathelio and dignifled seenes of Mahabharata, 


With tho publication of the VII volume of this series 16 
001 ns if we have almost crossed the vast expanse of the 06681, 
The longed for shoro is in sight, 14 remains to publish the final 
and VIL Volumo, consisting of the closing Parvas of Mahabha- 
rabu. Acadcinically the Project is {ree {rom worry, Not 80 on 


iv 
tho flnsncial front, Eyen this will diasolve itself if tho Gov=- 
ernment of Andhra Pradesh is pleased to release lhe additional 
grant needed. The Project ig much indebted to two of 1,4 
62711056 members and well wishcrs, Sri N. Narotham Reddy, 
the present Vice-Chancellor and Sri D. Ramanuja Rav, member 


of the Syndicate, Their robust optimism sustains the Projoct 
through trying situations. 


We congratulate all co-workers, editors, oflice staff and 
printers whoge cooperative effort brought this stupendous 170115 
to this encouraging 86280. 


K. LAKSHMI RANJANAM 
30-12-1972. Lxecutive Officer 


Critical Apparntus 


Anusasanika Parva 


Sr Kanyala Parameswin Temple, Vayalpnd, Chittoor 
Dit -0.U No 19» Annmasanika Parva, Condition Hair, 
Mmceomplete. Loaves 215 Annsasnnikn Parva apreud over 
leaves J2-113, The first nntorg loat as well as the por- 
102 up to vorse 26 m tho NHecond Canto, Besides 
Anusafanika the manuscript contains Aswamedha, ABra- 
wavasa, Mousuln, Mahapreethimika and Swargiiohanw 
Puvan Abts end of [టట vohlona parva, bho lollawing 
date ia found: 


Vilar Margamra Bahula 13 Thursday. (2-1-1840). 


ఆ Andhra Sahitya Purvisht, Kalemada సం, 60/10. Palm:'learl. 
Anusanamka Parva Condition injarod, 6001660. Leaver 
129, The mamuisuipt ils అంటట Virato unl Udyoga 
Purvas, Abtho end of the munusormnpl the following 
inlormation 16 found: Tushpngirr Venlatachalam copiod 
Anusasanika Parva for Brddspndi 160100 Virodhi Aswija 
Suddha 15. (No week day is givon) 109006 (he dale cannot 
be fixed, 


అగ్ని వలన మూషకాదుల వలన త 
న్మరుల వలన, 14,1... రయకుండ 
కృవ దలిగ్సనెప్పుదీ పుస్తకంబు కృ 
మందు రష సేయచుండుగాత 


ఇ Andhra Sahitya Parsihat, Kakinada. No. 157/16. Palm leaf, 
Condigion good, Complete. Loaves 120. Raja Sri Ravu 
Achaiah son o{ Buggayya copied the manuscript on Sarvao= 
dhari Sravana 20018 5 Triday (29-38-1828), The following 
210152 is found 2% the und of the book. 


కరారవిందేన వదారవిందం 
ముథావవిందే వినియేశయంతం 


vi 


వటస్యవతన్య పుతటేళశయానం 
బాలంముకుందం మనసా న్మరామి 
సింహాననస్థం నుర సేవితవ్యం 
రత్నాం గ దాలంకృత పాణివద్మం 
సీేతానమేతం శశినూర్యనే త్రం 
రామం భజే రాఘవరామచం[దం 


4 ఈ Andhra Sahitya Parishat, Kakinada. No, 108/15. Palm 
leaf Condition injured. Complete but the last Canto 
stops with the verse 424. No further details of the soribe 
and date are available, 


5, &Andbra Sahitya Parishat, Kakanida. No. 243/16. Palm 


leaf. Anusasamka Parva. Condition fair. Total leaves 152 
Anusasanilka Parva is included m the first 130 leaves 
and the rest of the leaves contain Mousala and Mahapras- 
thanika Parvas. At the end of the 5th Canto of Anusar- 
anika Parva the following information 1s avilable, 2001 


Venkatramudu copied for Gandikota Venkatavadhanlu 
on Vikari Kartika Suddha 8. (No week day 1s given), at 


the end of Mousala Parva Vikari Phalguna Bahula 10. at 
the end of Mabaprasthana Viraraghava 6000 copied 


on Sarvari Chaitra Suddha (Damaged). There is also the 
name of Kamasali Subbaya of Nagireddipalle, 


6. ఊ Andhra Sahityes Parishat, Kakinada. No, 215/16 Palm 
leaf Anusasanika Parva. Complete, Condition fair, 
Leaves 1.1. The manuscript includes Salya Parva which 
is damaged. No details of the soribe and date జూం found, 


7. ఎ Andhra Sahitya Parishat, Kakinada. No 184/156, Palm 


leaf, Anusasanika Parva. Complete, Condition good 
Leaves 282. Anusasanika Parva is contained in leuves 
from 1-182 and then starts Aswamedha Parya Sri Raja 
Jagannadha Raju Bahadur Zamindar Taluq Koto got it 
copied byVaddadi Venkatachalam as per the oopy of Vaddadi 


Narasimhulu by 12'0 clock on Monday Sobbakrit Magha 
Suddha 10. There is alao mention of the date Visva vasu 
Bhadrapada Bahula 13 Monday. (12-6-1821), 


ఏ Andbra Sshitya Parishat, Kakinada, No. 18 /15. Palm 
leaf. Condition fair. Leaves 182. Besides Anusasanika 


9, 


1] 


vii 


Parva Sowptilza Parva is also included in the manuscript 
but it is given separate numbering, Bapirayu snn of 
Nandivada Suryanarayana coped for Vonkatadri son of 
Konnui Ramanappa by 96221 Sravana Suddha 5 Saturday, 
At the end of Sowptika Parva, the same 802206 0౧0166 it 
by Kalayukti Margasira Suddha 11 Thuraday (16-12-1858). 


® Andhra Sahitya Parishat, Kakinada. No. 1 5/15, Palm 
leaf, Anusnsanika Parva Complete. Condition fair, 
Leaves 357 Anusasanilka starts from leaf .25 and ends with 
357 Besides this Parva Stri and Santi Parvas aro also 
included in the manuscripb. No details of the 801106 and 
dole are found excepb salutations to Nanjudeeswara and 
Nettikanti Anjanoya. The manuscript is also (1680010066 
under tbe Critical Apparatus of Stri Parva No, 4, 


& Andhrn Sahitya Pavishat, Kakinada, No. 147/15. Palm 
leaf Leavos, 372, Leaves from 211 tn 372 contain Anusns- 
anika Parva. Villi Ramanyya copied for Alckappn in Saka 
1770 A.D 19-6-1“48 (For further 60206 sae Santi Parva 
Volumo VT Critioal Apparatus No. )Salutalions to God 
Kesava of Lavanapuri, obossions to God Amaralingnyan-~ 


amaha, Brief rub-headings ara givon on the loft side of 
the 1680, 


ఓ Sri Ranyaka Paramenwari Tomple, Vayalpad, Chibtoor 
Dial. No. 194. Condition fair (Complete. 0816408 Anusas- 
తమంత tho manuscript contains Stri and Santa Parvas. 
Anusasanikn extonda over [10 lonves, Pedcibhatlu son 
of Munipalle Subba Sastrulu copied thie in Kalaka Kartilro 
Suddha 11 (No week 6123 is given). The manuaoripl is also 
desoribed under item No. [2 of Stri Parva of Volume 5. 


12 జొ Andbra Sahitya Parishat, Kakinada, No. 11/66, Palm leat, 


Anusngamka Parva. Complote, Condition fair. 02708 123. 
Obsisance is made to Lord Venkateswara of Kanugonda, 
Kanugonda Snubbanna son of Mangambs and Seshanna 
copied Santitrayamn (Santi, Anusasanila and Aswamedha 
by Hevalambi Chaitra Suddha 8 Monday.) This corresponds 


t0 18th December 1792. At the end of the manusoript the 
following note is addod. 


viii 
హేవళంది చై|తయిందు పక్షంబున 
వసుదినంబు సౌమ్యవాసరంబు 
వరకు కాంతి|తయము వసుధలోక నుగొండ 
సుబ్బఘనుడు వానె సుస్థిరముగ 
కనుగొండ కేషమనుని మంగాంబకు 
సూనుడై న సుబ్బ నుజనహితుడు 
యానుళాసనీకమనెడి వర్యంబును 
(వాసినాడు సుకవి రాజిమెచ్చ. 


On Paridhavi Pushya Suddha 5 Tuesday( 8-19-1792)Satani 
Vengalayya brought the manuscript from Parastalam of 
Mulalkalacheruvu and while he was selling the 0200802000 
to Venujuri Koppaya, one person named Rangasamudram 


Annaya Sabbarayadu saw 14 and tool it 60 place it at the 
feet of God. 


క Andhra Sahitya Parishat, Kakinada. No. 24/16. Palm leaf 
Anusasanika and Aswamedha Parvas. Condition fair, 
Leave} 232, Anusasinika Parva occupied 146-232 leaves. 
Tbe following are detarls of ascribe and date. 


1st Canto:- Kopparthi Venlcanna. the son of China Ramesam 
and the nephew of Bollapragada Annamraju copied by 
Chitrabhanu Bhadrapada. .--.. * (Damaged). 


2nd Canto:- The same 802106 copied by Swabbanu Vaisalcha 
Bahuila 8 Sunday. 


3rd Canto:- Swabhanu Ashada Suddha 9 Wednesday 
(16-7-1823). 


4th Canto:- Swabhanu Kartika Suddhba 10 Thuraday (|3-11- 
1823). : 


రయ Canto:- Swabhanu Margasira Bahula 4 Sunday (21-12-- 
1823). 


॥ ఖు Andhra Saraswata Parishab, Hyderabad. No. 50. Palm leaf. 
" Anvsasanika Parve. Leaves 16°. Condition good, Complete, 
Siteramudu, son of Narsaya and grandson of Annaya copied 
the manuscript for Savvayi Bhairi raya Kesamma 6821 
Bahadur, The dates are as follows: 


16, 


17. 


ix 


II Canto Krodhi Margasira Suddha 1 (No 76615 day is given) 
IV Canto Krodhi Pushya Suddha [5 (No week day is given) 
V Canto Krodhi Magha Bahula 13 Thursday (6-3-1845). 


Theosophioal Society Library, Adyar. No 75081 Palm leaf, 
Anusasanmila Parva. Incomplete. Condition fair 90 leaves 
only. The manuscript stops with 3rd Canto. 


Gunturi Lakshmi Narsu son of Venlratramanayya copied the 
manuscript in his house at Chennapatnam (Madras) as por 
the copy of Bulusu Vasudevayya. Date Jaya Vaisakhe 
Bahula 5 Jayavaram (27-5-1834). 


భానుకులేవని కరుణను శ్రీ 

చెన్న పురంబునందు చెలంగుచు 
జయనారాయణు కరుణను 

జయనంవత్సర వైళాఖయపరపంచమి 
జయవారము ఆనుళకాసనము 

జయగుంటూరి లక్ష్మీనర్చు చెలంగుచు |వాశెకా 


Theosophical Society Library, Adyar, No. 75050, Palm leaf, 
Anusasanika and Santhi Parvas, Leaves of Anusasanika 
which contain numbers are damaged, 

At the end of Anusasanika 5th Canto the following date is 
mentioned Dundhubhi1 Magha Bahula 11 Thuraday, 

At the end of Santhi Parva, there is the following note 
Ramalngayya son of Sadasivayya, grandson of Omandur 


Mollu Yellappa copied for self Santhi Parva by Dundhubhi 
Adi 5, The date may be A.D, 1743 or A. D. 1803, 


T, M. న. §. M. Library, Tanjore. No. D-1 16/M-85. Palm leaf. 
Condition good. Oomplete, Leaves 317, Anusasanilka Parva, 
No details of the scribe and date are available. 


T, M.S. 5. M. Library, Tanjore. No. D-119/M. 88, Palm leaf 
Anusasanika Parva Condition good, Complete. Particulara 
regarding scribe and date are not given. 


సీమదాంధ్ర మహాభారతము 
ఆనుశాననికపర్వవము 


సంకోధిత ఆంధమహాభారతము ఏడవనంపుటమును ఆంధమహిజనుల (మోలనిడుటకు 
నంతో షించుచున్నాము. ఆనుకాననికపర్వమిందు కూర్చఐడినది. ఈ సర్వము కథ్యాపాధాన్యము 
కలది కాకపోవుటచే సామాన్య పోరకులకంతగా రుచింవకపోవచ్చును. ఇందును కొన్ని రమ్యమైన 
కథలు లేకపోలేదు అయినను ఎక్కువభాగము ధర్మపవచనముళతో గడచిపోయినది ఆధర్మము 
లైనను కాంతిపర్వమునందువలె రాజధర్మమునకును మోక్షధర్మమునకును నంబంధించినవికావు, 
ఎక్కువధాగము లౌకికధర్మములు, వర్ణాశ్రమములు, దానములు తీర్థములు మొదలగు వానికి 
నంబంధించినవి. కథాగమనము స్తంభించినది. పాగ్రలును అంతంతమ్మాతమే. శరతల్పగతు 
డగు గాంగేయుడు వక్త. యధిష్టిరుడు (శ్రోత. మనుమడు వశ్నించుట, తాతచెప్పుచుపోవుట, 
డీర్ధమైన ఈ వర్వమంతయు కథ న్నిదించినట్టుండి చిట్టచివరకు చై తన్యవంతమైనది, ఆది భీష్మ 
నిర్యాణఘట్టము, లోకో త్తరవీరుడును, నై ష్టైక్కబహ్మచారియు, మహామేధావియు. కృష్ణభ క్తు 
డును అగు దేవవ్రతుదు ఈ వర్వాంతమున స్వేచ్చ చేతనేవసువుల చేరుటకు పోవును దినమంతయు 
ఆకాశము. మేఘాచ్భాదితమై నూర్యాన్రమయ 'నమయమునకు గభ_స్థిమంతుడు దర్శనమిచ్చి 


నభోమండలము చి్యతవర్హకీర్మీతమై వెలిగి అంతలోనే బౌజ్యల్యము తిరోహితమైనట్లుందును ఈ 
వర్వము, 


పర్వనం[గ్రహమునందు నన్నయభట్టు కథనము |పకారము ఆనుశాననికవర్యము 18వేల 


క్టోకములు కల (గంథము, చితశాలా |పకిలో ఈ పర్వము ఎనిమిది వేల శ్లోకవరిమి తమైనట్లు 
చెప్పబడినది, 


“ఏత త్రయోదళంపర్వ ధర్మ నిశ్చయ కారకమ్‌। అధ్యాయానాం శతం త్వ(తషట్బ త్వారా 
శోదేవతు | క్లోకానాంతు నహ్మసాణి (పో క్రాన్యష్టా (పనంఖ్యయా॥” భండర్కరు నంస్థవారి వతి 
ననుసరించి ఆనుకాననికమున 8700 క్లోకములే కలవు. నన్నయ గ్రహించిన 12 వేల క్లోకనంఖ్య 
ని. వి, యన్‌, శాస్త్రీ [పతియందు చెప్పబడినది అనగా జా త్తరాహప్రతులకన్న దాక్షిణాత్య (వతు 
లందు ఈ వర్వమున 4000 శ్లోకములు అధికముగా నున్నవి, (వక్షి వ్రభాగము ఈ వర్వమునందు 
వీస్తారముగా చోటు చేసికొన్నట్లు కనిపించను ఒక్క యదాహరణ చెప్పవచ్చును, తెలుగు 
భారతమున ఆనుకాసనికము చతుర్ధాశ్వాసమునందు హర ననత్కుమార నంవాదమను వేదాంత 
ఘట్టము కలదు, దీనికి సంన్క్బృత మూలము భండర్కరు వతియందుగాని చి,తళాలా ప్రతియందు 
గాని కన్పించదు. కుంభకోణ |వకియందు మ్మాతము హర ననత్కుమార సంవాదము ఉన్నది. 


న! 


ఈ పర్వమునందు గోవులను గూర్చియు, (దాహ్మణ మహ్మత్యమును గూర్చియు (వస్తుతి విస్తార 
ముగా కలదు, ఇందు కొంత పునరు క్రియ లేకపోలేదు ఈ విధముగా సీపర్వము దాక్షిణాత్య 
(పతులందు వి స్పృతినందియుండవచ్చును. సంస్కృృతములోనే వర్వసం[గహ కథనమునకును 
(గ్రంథన్థభాగమునకును వ్యత్యాసము. గోచరించును. ఆనుశాననికమునందు 146 అధ్యాయములు 
కలవని చ్మితకాలా [పతి యారంభమున చెప్పబడినది. వాస్తవముగా గంథమునందు 163 ఆధ్యా 
యములు ఉన్నవి, అనగా [ప్రాచీన (పతులందు 148 అధ్యాయ ములుగల పర్యము అకంతర (క్రతు 
లందు 22 అధ్యాయముల పుష్టిని నంపాదించు కోన్నది, ఎప్పటికన్పుడు ఈ మహి[గంథము 
ఉపచయమానమగుచునే వచ్చినది, 


ఇట్లు చేర్చబడిన యంళములన్నియు ఉదా తములై నని, కథామహితములై నవి అనీ 
చెప్పుటకును వీలులేదు. అవికొన్ని మిక్కిలి చేలవములు శికపాయములు, ఉదాహరణకు 
వితృకార్యముంందు ఉపానత్తులు, ఛత్రము ఈయవలెనని చెప్పుదురు దీని భావమేమని ధర్మరాజు 
అదుగును వృద్ధుడగు గాంగేయుడు (శ్రద్ధతో సమాధానము చెప్పును,సర్వనర్వంనపహాచ (కవ ర్తి మగు 
పాండవా[గ్రజు డిట్టి చౌన్పదంటు (వళ్నవేనెనేమి యని వెకి అనిపించును వంచమవేదమునందు 
వివరించవలనిన యంళమేనా ఇది యనితోచును. మహాభారతము కేవల కథాకావ్యము కాదు, అది 
(ప్రాచీన విజ్ఞాననర్వ న్వము, మానవనాగరికతాయాత్రయంచలి  మజిలీలన్ని మ దానియందు 
వింతగా వరిస్ఫురించును ఒకప్పుడు మానవునకు ఊపాన ర్లులు-పాదరజ్షలు లేక చెప్పులు, 
గొడుగు వీని పయోజనము తెలియకుండెను ఎండకును, చలికిని ఆతదు ణాధపడుచుండెను, 
ప్రాచీన నంఘమందలి యొక బుద్ధిమంతుడు చెప్పులు, గొడుగు-వీనిని బుద్ధికుశలత చే కల్పించ 
గల్లెను. (ప్రా క్రనమానవుని దృష్టీలో ఇధియొక అద్భుతకల్పనమే కదా। అతడు నంతోవము. చెంది 
దానినొక కథారూవమున శిల్చించినాడు. ఆకథయు మహాభారతమున కందమే ఆ (ఐనది. అకథ 
ఇట్టున్నది. జమదగ్నియను మహర్షి ధనుర్విద్యా పాటవము నభ్యసించుచుండెను అతడు బాణము 
లను కట్టకట్టికొనిపోయి బయలు (ప్రదేగములో సాధనము చేయుచుండెను. ఆయన ధర్మవత్ని 
రేణుకాదేవి భర్తబాణముల కట్టను వెంట తెచ్చుచుంగును ఆయమ్ములు దూరదూరమున వడినచో 
వాని నేరుకొని వద్చి థర్తకిచ్చు చుండును, ఈ కాలమున నంపన్నులైన జెన్నిను [క్రీడాకారులు 
దూరమువడిన బంతులను ఏరి తెచ్చుటకు భాలకులను నియోగించుకొన్నట్లు, జనుదగ్ని ఇట్లు 
అస్త్ర విద్యాసాధనము చేయుచుండగా ఒకనాడు నుట్టమధ్యాహ్నమయ్యెను, భాను కరముల రీళ్టత 
నహింపరానిడిగా ఉండెను, కుసుమ కోమలియగు రేణుకాదేవి బాణముల నేర తెచ్చుటలో అలన్య 
మాయెను. (సేయసీ। ఈ మిరింత విలంబమేలభ్రైనది అనియాతడు (ప్రశ్నించెను. నూర్యరాన 
ముచే తలయును కాళ్లను కాలుచున్నవి. ఎండ వేడిము భరింపలేక చెట్టనిడలలో ఆగుచు వచ్చటనే 
అలన్యమైనదని యామె నమాధానమిడెను. మహార్షికి అ(గ్రహము జనించెను ఏమీ సూర్యుడు 
నా (ప్రియురాలిని ఎండచే వేధించునా నాణాణములతో ఆదిత్యుని నేలగూల్తునని నన్నద్ధుడ య్యెగు, 
అప్పుడు నూర్యుడు భయపడి వృద్ధ (వాహ్మణరూపమున భూమికి అవతరించి భృగు పంక 
నంజాతుడై న యాముని కుమారునిట్లు సమాధాన పరచెను “ఓమహార్షీ :నూర్యునినలన గదా మేఘము 
లేర్పడి వర్షముకురియుచున్నది. ఓషధులు వెరుగుచున్నవి దేవతలకు హవ్యము లేర్పడుచున్న వి* 


న. 
ఆట్జిలోకకల్యాణ కరురై న నూర్యభగవానుని శిక్షింవవచ్చునా। అని మె త్తగా చెప్పెను, జమదగ్నియు 
కాంతించెను, అంత భానుడు తన మనస్సుతే ఉపానత్తులను, ఛ్మతమును కల్పించి తెచ్చి మహర్షి 
కిచ్చి వీనిని చారినదో. నాయెండ లాగునకు సహింవవచ్చునని యపదేశించి పెడలిపోయెయ 
జమదగ్నియు ఆయన |పేయసియు కరము సంతోషించిరి. 


ఇదిపసిబాలురకు చెన్నవలసిన 'అనగాఅనగా” కథవంటిది ఆయినను నిపుణముగ వరిశీలించి 
నచో ప్రాచీన సంఘముయొక్క_ సంస్కృతీ విశేషములు దీనియందు కొన్ని గోచరించును, ప్రాచీన 
మహర్షులు వీర్యవళులు వారు శరాసన విద్యను చక్కగా నేర్చుచుండిరి. జనసమ్మ రము లేని 
మైదానమునందు వారు అస్త్రసాధ నచేయుచుండిరి, కర్టుడు దీనికి భిన్నముగా [వేప రించి ఒక బ్రాహ్మ 
ణుని గోవును బాణముతో కొట్లుటచే ళాష|గస్తుడాయెకు రాజులవలె మహర్షులు సంపన్నులు 
కాకపోవుటచే వారికి పరివారము లేకుండెను జమదగ్నికి ఆతనికుటుంబినియే పరివారము. ఆమె 
యాతని యంబుల పొదులను మోనితెచ్చుచు, దూరమున పడిన వాణములను ఏరి తెచ్చుచుండెడిది * 
తపోసష్టులయ్యును మనిజనులు తమ గ్రీజనమునండు అనురాగము కలిగియుండిరి, |పాచీన 
కాలఘుననే జనులు సూర్యగోళము యొక్క (ప్రయోజనము నెరిగియుండిరి. ఎండనుండియు 
ఆమితమైన చలినుండియ తనదేహమును కాపాడుకొనుట ప్రాలీన మానవునకు ఒక నమన్యగానే 
యుండెను. చెట్టు సీడనిచ్చుటను అతడు చూచెను. చెట్టును మోనుకొని పోకుండ సీడనువెంటగొని 
పోవుటిట్లు అనునది కొంతకాలము మానవునకు సమన్యగానే యుండెను, బుద్ధిశాలియొక డు 
గొడుగును కల్పించెను. ఇది నేడు మనకు అత్యంత పరిచితమైన వస్తువగుటణే అద్భుతమును 
గౌల్పదు. దానిని ఇతివృ త్తముగా చేసిన కథ ఈ కాలమున వెలువడదు, అస్టీ చెప్పులును, పాదము 
లకు శీతాతవములు సోకకుండుటకై రక్షణ అవసరమనిపించెను, నేర్పరియెన మానవుడు శుష్క 
కాస్టమును, చర్మమును శీతోష్టవాహకములు కావని (non-conductors) కొంతకాలమునకు 
కనిపెస్టెను. మొదట ఎండు కట్టితో పావకోళ్ళు నిర్మించుకొనెను. సన్యాసులు పావక్షోళనే ధరిం 
కురు వివాహాదలయందు కూడవీనినే ధరింపజేయుదురు. కావున కస్టైతో నిర్మించిన పాదరతలే 
మొదటి దళయని చెప్పవలెను. చర్మనిర్మితమైన పాదరక్షలు ఎక్కువ సుఖరములై నను తోలు 
అంటుటను మహర్షలంతగా నమ్మ తించి యుండరు చర్మకాష్షములు విద్యుద్వాహక ములుకూడ 
కావని ఇటీవల ఇాస్త్రజ్ఞులు కని పెట్టినారు. మహాభారతమునందు సూర్యజమదగ్ని సంవాదమువంటి 
చిట్టికథలును కలవు ఆహింసాత త బోధక మైన నక్తువన్గుని వృత్తాంతమువంటి గొప్ప కథలును 
కలవు. అందుచేతనే మహాభారతేము విళ్వజనీనమని నన్నయభట్టు ఉచితముగ పళంసించెను. 


, “వివిధ వేదతత్త్యవేది వేదవ్యాను, 
డాదిముని వరాశరాత్మ జుండు 
, విష్ణు నన్నిభుండు విశ్వజనీనమై 
' పరగుచుండ. జేసె భారతంబు 
(11-82) 


xiii 
ముఖ్యవృత్తాంతములు 

శోంతివర్వమునందు దేవవతు డువన్యసించిన వివిధ ధర్మములను వినియు ధర్మరాజగు 
యుధిష్టరుడు కలక తేరలేదు బంధువులనందరను (కూరుడనై యుద్ధమునందు వధించితినని 
చింతించు నారాజునకు భీష్మ డిట్టు చెప్పెను 'వధించుటకు మనుజుడు క ర్రగాడు'. ఈ యంళమును 
నిరూవించుటకై గౌతమీ లుబ్ధక నర్పమృత్యుకాల సంవారమను ఇతిహానమును నుడివెను. గౌతమి 
యను (బ్రాహ్మణి కుమారుని పాము కరచి చంపెను ఆపామును పట్టి తెచ్చి యొకబోయకు దానిని 
సంహరింతునని వూనెను నాకీబాలుని యందెట్టి వైరమునులేదు, మృత్యుదేవత (వేరణవై బాలున్ని 
కరచితిని అని నర్పము పలికెను, భృుత్యువువచ్చి, నాపేరేల యెత్తెదరు కాలుడు (సేరేపింవగా 
నేను వన్నగమును నియోగించితి' నని నమర్శించుకొనెను. కాలుడు (ప్రత్యక్షమయి 'నాదోషము 


మా(తమేమున్నది మన్సష్యును కర్మమే యాతనికి సుఖదుఃఖములు మృత్యువు కలిగించునని 
విశదము చేసెను, 


"విను కర్మంబౌనరించును 

జననము మరణంబునదియ సౌఖ్యము దుఃఖం 

బునుగావించుం దన చే 

నినదానంబడక పోవ శివునకు వకమే' 
(18-1-94) 


దుర్మో ధనుడు గాని నీవుకాని ఈ రాజలోకము తెగుటకు కారణములు కారని భీష్మ డాతనినీ 
ఓదార్చెను. 


గృహస్థధర్మము నవలంబీంచి మనుష్యుడు మృత్యు భయము పొయునా అని పొండునందను 
డడిగిన దానికి సమాధానముగా గంగానందనుడు సుదర్శనయను రాకుమారిత వవిత్ర చరితను 
వివరించెను ఈ కథ యతిథి వూజామహనీయతేను ఉగ్గడించును. అతిధి నంతర్నణమున | 
భర్తయి.నుమతి మీద భార్య తన దేహమును కూడ ఈయవచ్చునను ప్రాచీన ధర్మమును నుదర్శన 
లాంఛనముగా అనుష్టించి ధర్మ దేవతచే కొనియాడ బడెను, అన్థలిత చరిత్రయైన యామె ఓఘపతీ 
యను పావన నదీ రూపమున నిల్చెనట రోషకామములు జయించినవారికి గాని ఈ నిశిత ధర్మము 
అనుష్టాన సాధ్యముకాదు, 

దైవము, పౌరుషము వీనిలో నేది యధికమని ధర్మరాజు వృచ్చింవ అవి యొకదానినాకటి 
నహకారములని యు, ఒకటిలేక రెండవది కార్యసాఫల్యము చేయదనియు కౌరవ నితామహుడు 
వా(క్రుచ్చెను 

షపౌండ చీయుని (పార్ధనవై కాంతనవుడు గరుత్మంతుని చరిత్రమును వీవరించేను ఈ వృత్తార 
తము ఆదివర్యముద్వితీయాళ్యానము నందింతకు ముందే వచ్చినది, దీనిని రెండవ మారేల చెప్ప 
వలని వచ్చెనో అరయదగును, ఆదిపర్వమునందు నమ్ముద్రమథన కథ వర్ణింయ నందర్భమున 
నమ్ముదమునుంది పుట్టిన మహనీయ వస్తువులలో ఉచ్ప్చై(శ్శవము [వళంనవచ్చినది, దేవతల 


217 

యశ్వము. కారణముగా కృదూవినతల కేర్పడిన కలహము గరుడని జన్మము ఈవిధముగా 
(వన క్తాను (వనక్తముగా సౌవర్జోపాధ్యానము అవతరించినది అచ్చట నుపర్దుడ మవాబలశాలియగు 
విహగేం[దురు, ఇందుని జయించినవాడు విష్ణువుచే వరము పొందిన పుణ్యాత్ముడు ఈ రితిగ 
వై నతేయుని మానవత్వ విశేషమే (తిపాదింపబడినరి. ఆనుశాసనికపర్వమునందు వై నతేయుడు 
విష్టనఖుడేకాదు. సాక్షాత్తు విష్ణువే అను అభ్యర్జితభావము. |వతిపాదింపబడినది వేదమునందును 
తార్జ్యని స్థానము రాలగొప్పది, “న్వ స్తినస్తార్జో అరిష్టనేమిః” అని యాతదు ఇంద పూష 
బృహ స్పతులతో కలివి స్తుతింవబడినాడు భీష్మడును అర్రే భావించినాడు “అచ్ముతునాలోకించి 
యానువర్జుండు నీవకావిని యుండుదు” అనెను (13-1-1686) 


భవమోక్షణంబగు వైష్టవ ధర్మము నుపదేశింపుమని యుధిష్టరుడు వేడెను (18-1-8090), 
గాంగేయు డిట్టుపల్కెను. “వకృతులు వెక్కు కలవు, కాశ్వుతసుఖ భరితమైన నిర్వాణము కూడ 
ఒక (ప్రకృతియే వకృతులన్నిటికి అతీతమైనది అకృతి. ఆవి వురూవరూవుణి అన్య (పక్ళతులు 
మనుజుని సంసారము వంక గొనిపోవుచుండ అకృతియనునది భవనిరానమునకు దారిచూపును 
కామక్రోధములను చేరనీయక, నత్వావేశము కలవాడవై భావమును నిలుపుము, ఇదియే విష్ణు 
వరత". 


తత్త్యములైన ఆధ్యాత్మము, అధిభూతము ఆధిదై వము ఆను వాని కన్నిటికిని కర్తయు భర్శయు, 
హర్తయునై న పురుషుని తెలియ జెప్పుమని ధర్మజు డడుగగా దానికి నమాధానముగా భీష్ముడు 
నారదననత్సుజాత నంవాదమును ఆవిష్కరిఐచెను | 18-1-6815) విష్ణుని దివ్యాత్మనుండి అవ్య 
కము (ప్రభవించినది, ఆరెంటికిని భేదము లేదని తజ్ఞాలు చెవ్పుదురు. నృష్టిని ఆవిర్భవింవ 
జకేయుటకై ఆతడు (బ్రహ్మను నియోగించెను, ఆతడు చతుర్వింశతి తత్తముల సృజించెను 
అవియేవన_వంచమహాభూతములు; శబ్ధన్పర్శరూపరసంగంధ ములు, కర్మేం[దియములు జ్ఞానేంది 
యములు వది; అహంకాఠము, మనస్సు, బుద్ధి, అవ్య క్షము ఇవియే ఇరువది నాలుగు తే శ్ల్యేములు 
'జేహిదేహమునకును, వంచమహాభూతములకును గుణముల ద్వారా నంబంధమును స్థావించుచు 
అధ్యాత్మాది విభజనమిట్లు చేయబడినది, 


ఆధ్యాత్మము అభిభూతము అధిదై వము 

(శ్రోతము శబ్దము దిక్కులు (ఆకాశము,) 
చర్మము న్పర్శ మరుత్తు 

న్మేతము రూవము ఆదిత్యుడు 

జిహ్వా రసము ఉదకము 

1ఘాణము గంధము మేదిని 


(శోతాదిజ్ఞా నేంద్రియములకు వలెనే, పాదము మొవలగు కర్మేంద్రియములకును అధ్యాత్మాది 
విభాగమేర్చరువబడినది, ఇవియన్నియు విష్ణువునందు వీచికలు.అర్హవమునందువలె పుట్టుచు నడగుచు 
ఉండును. విభుడగుటచే ఆయనయందెట్టి మార్పును కలుగదు, 


Xv 


అవ్య క్రమునే మూల పకృతి యందురు అరినరుషునిచే చైతన్యవంతమయి భువన 
తంత్రమును నడపును ఇరువదినాలుగు తే శ్రముల కతీతమై ఇరువదియైదవ త శ్ర్యము కలదని 
భీష్ముడు నుడివెను అతడు వేదము చేతను, వేదాంతము చేతను తెలియబగువాడు కాలాతీతుడు, 
అతగే విష్ణువు, అతనినే అచ్యుతుడు అనంతుడు అందురు, ఆతకద్వయుమ, అనంగుడు యోగి 
జన హృదయములందుండువారు ఇచ్చట గరుత్మంతుడు మునులకు ఉపన్యసించిన విష్ణుదేవుని 
మహిమ ఉగ్గడింపబడినది విష్ణు గిందర్శనమునకై గరుత్క ంతు డెంతయో తవించెను చివరకు 
తెలిసికొన్న దేమనగా మమకారాహంకారములు నశించిన మనస్సు నందు ళమభరితురై న మవార్షలు 
విష్ణుని కాంచగలుగుడురు ఇతరులకు సాధ్యమ కాదు అని, విష్ణువే తన నిజత తమను గరుత్మం 
తున కిట్లు చెవ్పెనట “అనిమిషగంర్వాదులు సయితము నాయున్న రూవెఆుగరు అన్ని 
భూతములును నాయంద పుట్టి వర్షించి అయించుచుచుండును నేను వాని నళమున వర్తింపను. 
నిర్మల లోధయుతులైన వహాత్ములు నన్ను ఆంతర్జ్భృస్టీచే చూతురు, యోగ యుక్షలై నను, 
సాంఖ్యులై నను, బహిర్హర్శనులై నచో వారు నన్ను చూడజులరు ఉపవాన ఒలు, నియమములు, 
(వతములు వీనిచే నర్నెబుగరాదు. ప్రాణుంయందు నేసు వానువేవ సంకర్షణ, [వద్యుమ్నానిరుద్ధ 
నామరులతో ఆత్మ బుద్ధి ఆహంకా* మనోరూపములనొంది యుండుదును,'' విష్ణువు చెప్పిన దాని 
యభి పాయమును దేవవ్రతుడిట్లు విళదీకరించెను 


"వివిధ నంకల్పయజ్ఞముల్‌ విడిచి యాత్మ 
యందు నిష్టమె నగ్ని నమాహితముగ ౯ 
జేసి నిస్ఫృహు(ర్రై విష్ణుం జితవృ క్తి 
జీర్చునా తవ్యయస్థితి? జేరనేర్చు (18-1-8934) 
యభిస్టిరు డిది విని యొక (వళ్నవేసెను కన్యాదానమున వరుడిట్టివాడు కావలయును 


ఈ యంశమును చర్చించు భీష్మరు అష్టావమడను శీలవంఠుడై నము ని కుమారుని చరిత నువన్య 
సించెను శీల్మపాధాన్యము నీతదిట్లుగ్గ డించెను 


“నత్కులంబున(బుట్టట సకలవేద 
ములుబురాణంబులును కాస్త్రముంను జదుపు 
టయును నద్గతి( జేయ (బౌఢములుగావు 
నీలసామ గి లేనిదుశ్చేష్టితునకు” (11-211) 
అనంతరము మనుమని (పార్థనవై కురువితామహుదు దానములను, దానప్మాతములకు' 
తీర్ధమ అను నవి న్తరముగ (పసంగించెను కామము, |కోధము, మదము, తోభము చేరనిమనన్సు 
కలిగి శ్రర్ధసేవనము చేయవలెను దమము, తపము, అహింన, (మము అనుమహాగుణములే 
నిక్క పుతీర్ణములు దానివలననే కుచిత్వము కల్గును ఇవి లేనివాడు వట్టి జలములలో మునిగిన 
మ్మాతమున పచిత్యము కలుగదు అని శూవృద్ధక్ష తీయపుంగవుడు ఉచితముగ అధిభాషించెను, 
ఒకనాడు తనకడకు వచ్చిన నారదమహర్షిని పూజించి వానుదేవు డిట్టడిగెనట, “దేవ 


మునీం|ద్రా। నమస్కారార్డులెవరు నీవెవరికి మొక్కుదువు “నారదుడిట్లు బదులువలి'కెను' 


xvi 


"ఎదురు! తీవర్గమున సొగడతగినరితీని ఆనుష్టింతురో, ఆహంకారమ నుకారము లెవరికిలేవో, 
ఎదురుసువ ర్తనులు, అలోలురు, బోధమహితులో వారికినేను నమస్క_రింతును స్తే 


కుష్క_వేదాంతి [పనంగములందు స్త్రీనిగూర్చి కరినముగ [వాయుటకన్పించును. ఈ 
పర్వమనందును అట్టి (వనంగములు కొన్నికలవు. గాంగేయుడీ నందర్భమునిట్టుముగించెను, 
“పాండవ్యాగజా న్ర్రీలయందు మంచివారును గలరు. ఆకుల ధర్మవతుల కతమున భూమి నిరపా 
యత్వమొంది ఎనగును, 


“పాత్మివత్యముగలిగిన 

నాతియన(గ దైవమన జనుస్తుత వేజే 

యాతత ధర్మా ర్గనుఖ 

ఖాతులు నత్ఫార్యవలనం గాదే కలుగున్‌.” 18-2_219 


(వాహ్మణ్యవభావమును గూర్చి వెక్కునందర్భములలో చెప్పబడినది చ్యవననహుష 
నంవాదమునందు వివునికి వెలగోవు మ్మాతమేయని చక్కగా (తతిపాదింనబవీనది దానములలో 
అన్నదానము. (పళ స్త్వమని యుగ్గడింవబడినది.  “మునులును [వళంనింతురు లోకతం[తము, 
(క్రతువులు, తక్కిన సర్వమును అన్నముచే నరచును కావున అన్నము “ఇచ్చట మరియొక 
మంచిమాట నిగదిత మైనది “అన్నమువెట్టుట కె కులము, విద్య, వృత్తము మొదలగువానిని 
అడుగవలదు. అన్నము అమృతమనయు యజుడు పలికెను ““భూదానముకూడ విస్తారముగా 
స్తుతింవబడినది,  వనుదానియైన వనుధ నిచ్చినచో తక్కినభూతములన్నియ తన్నుతన్ను ఇచ్చి 
నట్టు సంతనించునట భూమిని, గోవును, సనరన్వతిని ఇచ్చుట తుల్యఫలములని గాంగేయుడు 
వెద్దలవలన వినినట్లు చెవ్పుతున్నాడు గోవుమహిమ, గోదానపుణ్యము, విస్తారముగా కీర్తింపబడి 
నవి. గోదానమునందు కలిగిన (వ్రమాదముచే నృగమహాగాజు ఊనర వెల్లి యయిన కథచెప్ప 
నైనది, ఉద్దాలకుడను మహార్షి కుమారుడు తం|డ్రిచే తొందరపాటున మరణమొందుమని ళవింబబడి 
తిరిగిజీవించివచ్చిన చక్కని కథయు ఈ నందర్భముననే |ప్రవృ త్తమైనది,  యమమందిరమన 
కేగిన నాచికేతు డచ్చట వెక్కువుణ్యలోకములను నందర్శించెను. వానిలో గోదానపరులు అలంక 
రించు లోకము మిక్కిలి కోభాన్వితము. 


మనుజుడు తాతృర్యముతో ననుష్టింపవలసిన విధులేవని కుంతీ తనయా[గజుడడుగగా 
దేవ్యవతుగిట్లు చెప్పెను. “వేదాధ్యయనము, అధ్యావనము, దమము, అపతిగ్రహము, నత 
నిరతి, బ్రహ్మచర్యము, గురుమాతావితృవ[కూషణము, భూతదయ, గోప్రతనంవద “ఇది తప్పక 
యనుష్టివ వలసిన విధులు, గోమహిమ నందర్భమున 'ఫేనపుడు అను మహర్షి చరిత్రము, రంతి 
దేవుని వృత్తాంతమును వజ్బ్చనవి. ఫేనవుడనగా ఆవుపాలన్ని యుదూడకే విడిచి కాను నురుగు 
మతము భుజించి గోసేవ చేసినవాడు దానము లెన్నియో |ప్రన్తుతింవేబడినను అవరి (గ్రహమే 
(వళన్త ధర్మమని (ప్రతిపాదించుటకు న్తర్షి = వృషాదర్శి నంవాదము చెప్పనైనది ఈ కథాంత 
మున చెప్పిన నీతియే మనలోభము విదుచుట కేవియు. నరిగావు గుణములు,” 


Xvli 
తవన్సనగా ఉవవాన విధియేనా? మరొకటి కలదాయని కౌంతేయడు పృచ్చింప భీమ్మ 
డిచ్చిన సమాధానము “ వెక్కుదినము లునవానము చేసినంతమాత్రమున తవన్సగునా అవియాత్మ 


ఘాతమ్మాతమగును నత్యము, (బ్రహ్మచర్యము, నిత్యకచిత, మౌనము, అతులనియమము, దయ 


త్యాగము- ఇవితవన్సంవదయొక్క_ ఆకృతులు”, (8-8-805 ) 


ధర్మతనయుని ప్రార్ధనవై తటాకాదుల పతిష్షచేయట పుణ్యహేతువనియు, దానియందు 
గోవులు నీడత్రావి కర్తకు పుణ్యలోకములు కోలిగించుననియు, చెరువుగట్ల పై వృషారోవణము పుణ్య 
కార్యమనియు ,ఆచెట్లునీడచే అతిథిజనులను, వుష్పములచేదేవతలను వండులచే దేవతలనునంతోష పెట్టు 
ననియు ఖీమ్మడు వివరించెను వుణ్యలోకములు వివిధ్యసకార మనోవారులే యుండునని తెలువుటకు 
ఇం[దమతంగముని సంవాదమును కథసాగినది గౌతముడను వివుడు అఆరణ్యమున త వన్నుచేయుచు 
తర్టిలేని ఒక యేనుగు శిశువును గాంచి కనికరముతో వెంచెను, అదియువానియందు (-వేీమకలదియై 
ఆతనికి దర్భలు తెచ్చియిచ్చుట, ఆతడింట లేనప్పుడు వర్ణశాలను కాపాడుట మొదలగు సేవలు 
చేయుచు బుద్ధియుతమై వు(త్రునివలె మెలగుచుండెను, ఇందుడు గౌతమునిపరీక్షింవగోరి ఆదేశ మును 
పాలించు ధృతరాష్ట్రడను రాజురూపమున వచ్చి కలభమును తనకిమ్మని గౌతమునికోరెను దానికి 
ఐదులు గోవులు, మాడలు ఇచ్చెదనని ఆళచూ వెను, మహర్షి నిరాకరించుచు ఇట్లనెను, “ శశవమున 
తల్టిలేకుండగా నేనుడీనినివెంచితిని, నాకు దీనివై వ్యుతవాత్సల్యము. వదివేలగోవుల నిచ్చినను, ఒక 
కోటి నిష్కములనిచ్చినను దీనిని విడువజాలను, పొమ్ము” అనెను, దృీతరాష్ట్రనృవతి నిర్బంధ 
మునకు దిగెను, గౌతముడుపాయముతో తవ్పించుకొనుటకై 'యమునినభకురమ్ము , అక్కడ ఏనుగు 
గున్నను ఒప్పింతును' అనెను. రాజునేనక్కూడకు రాజాలననెను, కానిచో మందాకినీ తటమునకు 
రమ్మనెను, భూపాలుడు కాదనెను కాకున్నచో ఊ త్రరకురుభూములకురమ్ము. సూర్యునిలోకమునకు 
రమ్ము, ఇం|దనభకురమ్ము, గోగణలోక మునకురమ్ము [బహ్మనభకురమ్ము అని మహర్షి వెక్కుపుణ్య 
లోకముల కాహ్వానించెను దేనికిని మాయవేషమున నున్న ఇంద్రుడు ఒవ్పకుండెను. ఆయాలోకము 
లందిట్టి ఇట్టిపుణ్యాశ్ములుందురనియు, తనకచ్చట (పవేశములేదనియ (ప్రక్యాఖ్యానముచే నెను ఆంత 
గౌతమమహర్షి ఇందుని నిజన్వరూవమును (గ్రహించి అతనిని స్తుతించెను, ఇందుడును నంతసించి 
ఇట్టనెను. "ఈయేనుగు పిల్ల నీమీద తొాండముసాచిమూర్కొానుచున్నది, నీపాదముల కడనిలచి నీకు 
(మొక్కుచున్నది, వుతనదృళమైన దీనిని నీనుండి ఏలవేరు చేయుదును నర్నివరును గుర్తించ 
జాలరు బోధమహనీయుడ వైన సీవెరింగితివి,” అని ప్రశంసించి పాకళాననుడు అంతర్హితు 
డాయెను, మునిజనము భూతదయాపరత్వమునకీకథ నిదర్శనము. 


పురుషుడు కతాయువని శుతి చెప్పుచున్నది, ఆయువుదేనివలన వెరుగునను ప్రశ్నకు నమాధానము 
“ఆదారము ఆయున్నును 'వెనుచును, దురాచారునిసర్వ భూతములును అభిభవించును. సాధుజనులు 
పోవుమార్గమునాద రించుట యాచారము క్రోధము, హింస, అనృతమున లేకపోవుట చిరాయువు 
గల్లించును, పరదారగమనము ఎల్టిపావములకం'ె ఆయుస్సంక్షయకరము ధర్మము ఆయువును 
లక్ష్మిని వెంపొందించును, అన్నియాచారములలోను, నకలభూతములయంచును దయగలిగియుండుట 
'వెద్దయని ఆదిమునులనిరి అఖిల వర్ణములవారికిని దయగలుగుట వెద్దగుణము,” ఉపాధ్యాయుని 


xvili 


కంటె తండిఅధికుడు. తండ్రికంచె తల్లిదళగుణ ములెక్కుడు. జననీజనకులచేనగు జననము దేహ 
సంబంధ మైనదని వేదమునుగువును. ఆదార్యూనివలన పొందినవుట్టువు అజరామరము, ‘కావున 
ఆకాష్యరు నర్వాధికుడు' అనిశాంతనవుడు. 


వేదాంతొర్గములు 


ఆనుకాననికపర్వమందు కొన్ని ఘట్టములలో గహనమును, సాంకేతికమును ఆగు తాత్త్విక 
చింతీన కలదు, వానిలో హరననత్కు మార నసంవాదమొకటి దీనికి నంస్క్పృత మూలము చ్మితకాలా 
(వకియందు కొన్పించలేదు, కుంభకోణా పతి యం దీభాగముననున్న ది, ఆం, ధభారతకవులు (గ హించిన 
నంస్కృతమూలము దాక్షిణాత్య్యవతులకు సన్ని పాతముగాన.ండుట ఇదివరలో చెప్పనై నది. వరమ 
శివుడాకనాడు ననత్కురుని యాళమమునకువచ్చి సల్దాపము చేయుచు జఇట్టుపక్రమించెను. “ధ్యాన 
మానదర్శనీయమైనవస్తువేది? తత్వములెన్ని? యోగసాంఖ్యములకెరగు వివరింపుము "' సనత్కుమూ 
రుడిట్లు |పసంగించెను "త శ్ర్వములు ఇరువదినాలుగు, కొందరు ఇరువదిమూడు అనియందురు, అది 
యవిదారమూలము మనోబుద్ధులురెండును ఒకేతత్వమని తెలియనివారందరు. అట్లుచేయుటదే 
తత్త్వములు ఇరువదిమూడగుచున్నవి పంచవింశతత్త్వమొకటి కలదు, అదిచతుర్వింశములకు 
అధిష్టానము, ఇరువదినాలుగు వదార్థములును ఆరువదిథైదవదాని యందు పుట్టుచుగిట్టుచునుండును 
ఇరువదినాలుగు త _త్వములేవియన - భూతములు, తద్గుణములు, దశవిధేంద్రీయములు, మనస్సు 
బుద్ధి, ఆహంకారము, (వకృతియనునవి, కాష్టమునం 'దగ్నివలె దేహమునందు వురుషుడుందును ఆ 
పుటీషుడును కానును ఒక్కటియని యెరుగుటయే ఎజుక, మానము ఈర్ష్యక లమానవుల కీదృష్టి 


యలవడదు ఆపురుషునే వేదము అమృతార్థత _ళ్వమనియు (బ్రహ్మముఅనియ నిద్దేశించును. తత్త 
ములు అనులోమ! కమమున (ప్రభవించుట సృష్టియగును అనగా _ అకాళమునుండి 
వాయువు, వాయువునుండి ఆగ్ని, దానినుండి జలము, దానినుండిషృథ్వి ఈ|కమయు 
అనులోమము, దీనికిభిన్నము విలోనుము విలోమ [క్రమమున ప్రళయమగుకు త త్త్యములన్నియు 
బహ్మమునందు కలియుఓఏ ఏకత్యము (టబహ్మము ఓంకార వాచ్వము అది యనహంకార 
(నిరూఢ భావనారాధ్యము, అది అనుష్టము అశీతము, అది ద్వంద్యాతీతము, అవి ఇం[(యాగోచరము 
ఆచలము ఆదివిరహితము, ఇం(ద్రియనమాజము మనస్సునందును, మనన్ను బుద్ధియందును, అవి 
యహంకారమునందును లీనమగును అట్టిజీవుడు పరత త్త్వ్వమునందు లీనమగును 


ఆయా ఇం[దియముల కధిష్టాత లైన వేవములనుచెప్పుచు బుద్ధియందు (బహ్మయుండునని 
ననత్కుమూరుడు వచించెను. ఇంతకును అధిష్టాత ఆత్మి దానిని బుధ్యమానుకందురు, అతడు 
(వబుద్దుడు, ఆబుద్ధుడు అనీ రెండుతెఅ గులు, బుధ్యమానుడే అవ్య క్షత త్యము దానిని చూచువాడు 
ప్రబుద్ధుడు బుధ్యమానుని, (వ్రబుద్ధిని అబుద్ధుడెరుగును ఇవన్నియు ఆత్మదళలు వాస్తవమున కాత 
డొక్కడే ఈదశలోనే కరుడు, ఆమ్షరురు, పరుడు ఆనికా౫ చెప్పుదురు. ఇదివరలో సూచింపబిడిన 
వంచవింశకుడే (ప్రబుద్ధుడు. ఆత డబుద్ధునిచూచును |ప్రకృలి నెరుగును అబుద్ధనేవడ్వింళకుడం దురు, 
ఆతడు వాజ్మనస్సులకేందడు. (వబుద్ధుడు తాను అబుద్ధునితోన భిన్నుడనని భావింవవలెను. భిన్నత్వ 
మును తలపోసినచో (వకృతికి తన శ్ఞానముధారవోసినట్లగును, 


ఎఇ 

మునివర్తన మెట్టుండ వలెనని మహాదేవుడడిగిన దానికి ననత్కుమారు డిట్టు ఉత్త రమొనగెను, 
"మునివనముననైనను, హశ్యాలయ*ః ననై నను గుహానికేతనమునందై ఎను ఉండి, ఆననబద్ధుడె, 
ఇం[చ్రియములను విషయములనుండి పావి మనమున కూర్పవలేను తరువాత మనస్సునునిగహింవ 
వలెను. మనన్సుస్వాధీనమైనచో జ్ఞానము నిర్వాతదీవమువలె. స్థిరముగానిల్చును, అప్పుడు యోగ 
తన హృదయస్థుడైన దేవునిచూచును ఈ(కమమంతయు "వచాదేశే (ప్రతిష్టా ప్యస్థిరమాసనమాత్మ నం' 
ఇత్యాదిగా భగవద్గీతయందు చెప్పినర్లే యున్నది ఇది యోగకూర్గోము. ఇంకసాంఖ్య పద్ధతి, 
సాంఖ్యులగు నై ష్టీకులు భేవసాగరము గడతురు ఇం|డియము౭ కంచె మనస్సెక్కువ, దాశకంటె 
అహంకారము అహంకారముకంటె బుద్ధితేత్త్వ మెక్కు_న బుద్ధికి మీద దకృతి ద్రకృతికంచె 
పురుషుడెక్కువ అచేతనమగు (పకృతి చేతనా విశిష్టుడగు పురుషునిచే సచేతనమగును (పకృతి 
గుణసనాథము పురుషునకు సహజముగా గుణములుచేవు, కాని (వకృతి నంగతిచే నాతరు గుణ 
నహితుడగును, ఇవియన్నియు అజ్ఞాన విలసితములని తెలిసికొని పకృతిను।పేక్షించి తనకుదానే 
ఒక్కడని వురుషుది తెలిని కొన్నవ్చుడు అజ్ఞానభూమము తొలిగి యాతడగ్నివలె (ప్రకాశించును 
అట్టుకాక పురుషుడు తమస్సుచే నావరింపలడి తానును, (వ్రకృతియ ఒక్కటని భావించినప్పుడు 
(వకృతికృత్యములగు నృష్టిలయములకు తాను కర్తయె తజ్జక్యముబగు సుఖమ।ఖాదుల ననుభవిం 
చును అక్ఞానావృతుడ గుటచే ఆగ ఖమైన యా యనుభూతులనే సుఖముగా (భమని యనుభవించును, 
ఎప్పుదు పురుషుడు ధృతిమంతుడె ప్రకృతి ను పేశ్నించునో అప్పుడాత క షడ్వింశునితో నేకత్వమందును, 
నత్వగుణము చేతను, త త్ర్వజ్ఞానము. చేతను ఇదిసిద్ధించుకు నానాత్వము అజ్ఞాన 
జన్యము ఏకత్వము జ్ఞానజన్యము మొదటిది అవిర్య రెండవది విద్య. షడ్వింకుడు 
విద్యామయుడు, ఆజరురు 'జిద్యురు, అనంతుడు కేవలుదు వురుషుక (వకృతి యందుండియు 
దానికంటె భిన్నుడనని తెలినికొనవలెను చేప నీటియందుండియు నీటికందె భిన్న 
మైనది మళకము ఉదుంబరఫలము నందుండియు దానికంటె భిన్నమైనది, అ్లే ప్రకృతి పురుష 
నంబంధము (కృతిని విడిచి వంచవింకుడ్రైన వురుషగు పడ్వింశభానము కనును అచియేము క్రీ, 
ఇది కపిల మతము, ఈ త త్త్యజిజ్ఞాసకంతకుకు కొలికి పూసగా ననత్ఫు మారు డొక వాక్యము 
నుడివెను, ''నంగము బంధము అఖిఐ నిన్సంగత మోక్షము”, భారతీయవేదాంత సారమిదియే, 


ధర్మరాజడిగెను, “మృతుండుమేన వికిచి యెయ్యది నహాయంబుగా(జను” భీష్ముడు 
నూక్షుముగా నిట్టుచెవ్చెను ''నరుడు పుష్టినప్పుడొంటరి, మరణమునప్పుధు తనకుతానకలడు, 
ధర్మము మృతులకు నహాయను . జీవించుకాలమున ఏవిధముననై న ధర్మమును చి త్రమునందుంచ 
వలయును 


అహింస 


(ప్రక్నలలో కెల్ల సారభూతమైన వళ్నను ధర్మనందనురు తాతను వైచెను, “ధ్యానము, 
ఇం[దియనిగ్రహము అహింస గురునమర్చనవిధి నిత్యానుష్టానము, తవస్సు- వీనిలోనేది పెద్ద" 
అని. గాంగేయుడిట్లు నిష్కర్షచేనెకు, “ఈ రును మంచితెరువులే. ఐనను అహింన మిగిలిన 
యైదింటికి పెద్ద, అడి యన్ని ధర్మములను వెలిగించును 


Xx 


*'దంతియడుగులోన6 దక్కిన జంతుచే, 

యంబు నడుగులెల్ల నడంగియుండు 

నట్టి ధర్మకోటు లన్నియు లోనగు 

నిద్ధగుణ యహింన కింత నిజము, (18-4_238.) 


హీంన నాలుగు విధములు మనోవాక్కాయ జన్యములై నవి, మాంనభక్షణము కావున 
మాంనభ క్షణము వర్ణ్యము, వితృకార్యములందును, యజ జ్ఞముఖమునను డ్రుతిచోదితమగుటచే మాంన 
వినియోగము హింనకాదనియు, “కేవలము మాంసమునంద్‌లి చవిచే (ప్రాణులను చంపుట పావమనియు 
చెవ్పబడినది. (బతుకును చావును సుఖదుఃఖదములగుట కీటకములకును జీవితాశ మిక్కుటము, ఈ 
యంశము నిరూవించుటతై వేదవ్యాసునకును, కీటకమునకును ఆయిన నంభాషణ (పనర్తి ర్తిల్లినది, రథ 
చక్రముల క్రింద పడిపోవుదునను భీతిచే తొలిగి పారిపోవుచున్న యొక కీటకమును వేదహ్యానుడిట్లు 
నంజోధించెను. ఓ కీటమా। నీ జీవితమెంత, ఇం్మదియ సమాజసుఖముల పొందుటకై నను చాలని 
జీవితమున్ననేమి? పోయిననేమి? ఒక విధముగా చూచిన నీకు చావుమేలు కదా, ఏలతొలగి పోవు 
చున్నాను" అనెను కీటమిట్లు చెవ్పెను. “కీటములుకూడ సుఖమును పొందగలవు అదికాకయు 
రావు భయమును కలిగించునుగదా"” 


పరతత్వము 


సర్వశాస్ర్రసారంజై ేష్ణమైన యనుష్టేయమేదని ధర్మజుడడుగగా( భీమ్మడు నారడ 
చృతకరీక సంవాదము ఏనివించెను “ప్రకృతికి వరమైన ఇరువది యేనవ తత్త్వము కలదు. 
అదియే ఖీవాత్మ అది నరుడన ,బరగును. నారాయణుడు పరత త్త్వము, విశ్వమాతనియం దుద్భ 
వించి లయించును, ఆతడే వరమ్మబహ్మము. ఈశ్వరుడు విష్ణువు, నారాయణధ్యానమే వరమాను 
శ్లేయము. విష్ణుని భ క్రిమార్గముచేతనే చూడవచ్చును. చెర త్రోవలకాదు”. అని నారద మహర్షి 
పుండరీకునకు తెల్పెను. 


" ఉమామహేశ్వర “సంవాదమను విసృత |ప్రసంగమునందు శ్రీకృష్ణమహిమ చెప్పటతో 
షాట్లు శ్రీన్సియో ధర్మములు వివృతములై నవి, ఈ నంవాదము పార్వతీవర మేశ్యరుల నడుమ 
నడఛినది శ్రీకృష్ణుడు వు్రార్థియై రుక్కిణీనమేతముగా తపక్చర్యకై హిమవన్నగమునకేగెను 
ఇఖపూర్వకథ్యాకవణ కుత్తూహలియైన థీకృష్ణునకు నారదమహర్షి ఉమామహేశ్వర, సంవాదమను 
(ప్రాచీనేతిహాసమును వినిపించెను. ఒకవ్పుడు గౌరీదేవి వేడుకే. శివుని కన్నులు మూసెన్లు, 
నూర్య' “చందులు మహేశుని న్నేతములగుటచే తోకమంతయ అంధకార బంధురమయ్యును _ 
లోకి మునకు వెలుగు నిచ్చుటకై ,తినేశుడు. ,ఫొలలోచనము తెరచెను, దానిచే హిమ్మాదియందు 
అగ్గి దాహము బయలుదేరెను. తనజనకునింటికి అపాయము కలుగుట చూచి పార్వతీదేవి ఆరాట 
వడళ్యేని న్నేతములు విడివొను. వట్టి కాంతలకును వుట్టినింటివై అమిత | పేమమనుట దీనిచే 
"కశియనగును: పరమేళ్వరుని |తిలోచేనత్వము, సీలకంఠత్వము, క్మశాననివానము మున్నగు 
అసోథారణగుణములకు కారణమేమని పార్వతి యడుగగా" మహేళ్వరుదు వివరించును. కాలకం౦ంరుడు 
తన యుగ్రరూవమునిట్లు నమర్థించెను, "లోకమున శీతము, ఉష్ణము అను కెండు ధర్మములు 


XX 


కలవు, ఒకటి సౌమ్యము, ఒకటి అగ్నేయము, సౌమ్య ధర్మము విష్ణువు ఆగ్నేయ ధర్మమునేను” 
అని శివకేశవులు ఒకే ధర్మముయొక్క రెండు రూపములనుటను వ్యంజింపజే నెను, 


శివుడు పార్వతికి వర్ణ్మాశమ ధర్మమలను తెలియకేయచు గృహస్థధర్మమును [పళోం 
నించెను. గృహన్గధర్మము (వవృ క్రిధర్మము ఆర్యజనమాన్యము, గృహన్గుదు అతికాంత్స టీక 
ధర్మముఖ్యముగ (వతినిత్యమును ధిర్మార్థకామములను చేవింపవలెను. ఇతరా క మన్గులకు 
గృవాస్థు ఆశయ భూతుడగుఓచే ఈ యాశ్రమము (్రేష్టమైనడి ఉత్తముడైన, ప్రభువు (క్రోధ' 
కామములు లేక దండమును ఆచరింపవలెను చారదృష్టి కలిగి తన రాజ్యచ్నేమము నరయుదు' 
నత్యధాషణుడు కావలెను ఆతడు కయ్యము క  కాలుత్రవ్వధు. న్యాయమైన యుద్ధమును 
టారుడై చేయను హింసాహింనల విషయమై ఇచ్చట నురికొంత చర్చ జరిగినది, హంసా వర్ణనము 
పూర్తిగా సాధ్యము కాదని ఉమాదేవి అభ్మిపాయవడెను కీఓకములు మన్మవయత్నములేకయే 
భూమిదున్ను నవ్పుడును, దీనములువెట్టు కొనునవ్పుడును మరణించును. ఇవి కల్మష హేతువులు 
కావు, యుద్ధమునందు పలువురు చత్తురు అది పాపమునకు హేతువగునా నం[గ్రామమరణము 
న్వర్గ హేతువని వేదము చెవ్చుచున్నది, రాజై నవాడు దోషులను దండించనలెను దంద్యులను 
దండింపకుండుట పాపము, (వీతివిహితహింన హీంనకాదని ఇచ్చటను చెప్పబడినది, కానుకృతము. 
లైన కర్మముల ఫలమును అనుభవించే తీరవలెను అకామకృతములైనవి (ప్రాయశ్చిత్త మచే 
చెడుటయు కలదు, తృష్టానమమైన దుఃఖమును, పరిత్యాగనమమైన సుఖమును లేవు, కాయము 
ముదినినను తృష్ట జీర్ణించదు, కాలము ఆయువును దివనమాన సంవత్సర |కమమున గొని 
పోవుచుండును, రేపు చేయవలనిన వనులు నేడును, సాయంత్రము చేయవలసిన వని లేవ 
కడయ తీర్చుట యుక్త మని మహేశ్వరుడు బోధించెను 


శివుడు పార్వతికి సాంఖయోగ లక్షణములను తిరిగివివరించెను. ళారీరమైన ఘోరతవము 
కన్న జ్ఞానమున విముక్తి నొందుట (శేయమని ఈశానుడు నుడివెను నత్వరజ స్తమోగుణములు 
వాని కార్యములను గూర్చి మరికొంత వివరణము కలదు దేహియు, దేహమును వేరనుజ్ఞానమే 
మోతృహేతువు, యోగమునందు మననునువట్టు ముఖ్యవుటనువు, 'యోగళ్ళి తవ త్రినిరోధః' 
అనిగదా చెవ్పబడినది, నమవర్తనమే యోగమను గీతావాక్యము లిచ్చట అనూదితములై నవి 
“నాత్యశ్నతస్తు యోగోఒ సి నదైకాంత మనక్నత।। నచాతిన్వన్నశీలన్య। జ్యాగతోనైవ చార్జున 
అనుభావమే ఇచ్చటను గ్రహింపనై నది, 


పాశుపత (వ్రతము 


నాలుగా గ్రోమము లుండగా ఐదవదగు పాపవతమహా[్రతమును కాను లెలివినట్టు మహే 
కుడు పలికెను, మంగళరక్షకును, కుచిత్య్వమునకును విభూతి ఏర్పడినది. పాళువేతులు విభూతి 
లిపాంగులై , కపాలధరులై [బహ్మచర్యము పాటించుచు, జడలుధరించి కాని, ముండిత శిరన్కులై 
కాని యుండదగునని శివుడు నూచించెను. శివలింగ స్థావనము కూడ చెప్పబడినది. లింగమునే 
ఈశ్వరునిగా భావించవలెను, దానికి ఆభిషేకాదు లొనర్చవలెను. 


xxii 

ఇట్ల 'వెక్కు_విషయములు పార్వతికి చెవ్పి క్రీ ధర్మమును గూర్చి 'కళానుడా మెనుండివినగో 
రేను మొదదనిగ్భచే అభ్యంతరము చెప్పియు గౌరియెట్టకేంకు అంగీకరించెను, తన వద్దకువగ్చు గంగాది 
నదీ క్రీణతో ౦ దించి చెవ్పుదుక౦ యనెను, ఈ సందర్భమున కాత్యాయనివద్దప వచ్చునదులలో 
ఆంధదేశపు నదుల వేర్ణు మూలభారతమునలేవు తిక్క_నసోమయాజి తన ఆంధ్రదేశాథినూనమును 
చూవుచు గోదావరి కృష్ణ, చెన్న నదులను గూడ సభ్యురాండనుగాచేర్చెను. కవిబ్రహ్మ చెన్నా తీర 
వాసియగుటచే నడీమతల్లులలో వెన్న లేకపోవుట చిన్న తనమని థావించి దానినినెరిదిన్దేను, ఆంధ్ర 
దేశాభిమానమును చూపుటకు నన్నయ భట్టారకుడే మార్గదర్శి యయ్యెను. అర్జనతీర్ధ య్మాతా 
నందర్భమున _ మూలభారతములో వేగిదేశ పళంనలేక పోవుట లోపమని భావించి యామహాకవి 
ఆం[ధదేళమును గోదావరిని, శ్రీ శైల భీమేళ్యరములను మితముగను హితముగను వర్జించి దేళభ కిక 
ఒరవడివెట్టెను (ఆవి- 8. 18%) సజ్జనులు న్వస్థాన వేషభాషా భిమానము కలవారుగదా। పార్వతీ 
దేవి శ్రీశహాజమైన & బిడియముతో ఉత్త ము స్రీలష్షణములను గూర్చి చక్కగా (పసంగింవగా మహత్తు 
అందరును విని హర్షించిరట, కన్యయనగా ఎవ్వరు అనుటలో , పాదీనకాలమునకును, తిక్కనకాలము 
నకును దృవి బేధమేర్చడికది వవోధారతవంనందు “బుతు ప్రాప్తా” అని యున్న దాని? సోమయాజి 


తనకాలపు భావములకు అనువుగా మార్చి “బుళుమతిగాక శుద్ధత యు గల్గినయింతికన్య ” అని 
రచీనచెనెను (18- 5-256) 


భీము ష్ముడు యధిస్టిరునకు కడసారిగా ధభర్మములలో కెల్ల విష్ణు మం|తధ్యానము 'పేద్దయని 
యుసన్యనించుదు విష్ణు నహ్మననామములను ఉచ్చరించినట్టు మూలభారతమునక లదు ఇట్టిడీర్ణ 
(వసంగములను సం “క్షే వించుట ఆంద మహాభారతకర్తల 'మార్గమగుటడదే తిక్కన సోమయాజీ విష్ణు 
నహ్మననామములను పూర్తిగా చెప్పక ఆద్యంత నామములను రెండుపంక్తులలో చెవ్పివివ ంచెను, 


ధర్మములు వినుటయందు వినువులేని యుధిష్గిరుతు తాతను ఇంకను ఏమియో అదుగ 
దలడెను అంతకాంతనవుడిట్లనెను “ఇందియంబులును, వాజ్మనసంబులును దుర్చలంబులగు 
చున్నవి ఇనుండు దక్షిణాయనంబు తుదిచేరుచు వచ్చె దేహన్యానంబు తడవులేమి దోంచుచున్నది, 
కృష్ణుండు నీకు విపజనవిశేషంబు వివరించువాడు “ భీష్ముండు సూచించినర్లే శ్రీకృష్ణుడు ధర్మ 
రాజునకు [బొహ్మణ్మ్యపభావము చెప్పుచు దుర్వాసమహర్షి వృత్తాంతమును వినివించెను. అంతీతో 
నాగక శివుని మాహిమనుకూడ వనుదేవనందన డువేన్యనించెను శివనామముల నుగ్గడించెను, 
కృష్ణద్వై పాయనమవహార్షియొక్క భారత ప్రణాళిక చూడ, శివకేశవుల అభేదమును [వతిపాఏంచుటయే 
, ఆయన మతమైనట్టు భాసించుచున్న ది శివుని మహ త్యమును కృష్ణునిచేతను, విష్ణుమహా త్త్యమును 
మహేశ్వరునిచేతను వ్యానముసేందుదు చెప్పించుట ఆ మూ ర్రిద్వయ మేకమూర్తి య్‌నుటయే' దీనిని 
లెన్సగా (గ్రహించియే సోమయాజి “ధర్మాద్ర్వెతస్థితి భారతాఖ్యమగు లేఖ్యంకైన యామ్నాయమున్‌” 
ఆని మహాభారత తాత్పర్యము అద్వైత మన్ని (ప్రకటించెను 


మహానుభావుడగు కాంతనవు డెన్నిమారులు చెప్పినను తనివిచెందక ఇట్టనెను. “అహీంస; 
నత్యము, (కోధవర్దనము, దానము--ఇవి ఊత్తమధర్మరాశియని యని తెలిసికొనుము. ధర్మసూక్మము 
లను (ప్రతము, వరిత్యాగము కలిగి లోభమోహమదసమావృతులుగాని సమంచిత చరితులవలన 
తెలియుము” అని ముగించెను గాంగేయుడు ధర్మపవచనము చేసి ముగించిన ఏబది దినములకు 
నూర్యు డుత్త్రరాయణగతుడయ్యెను. మహారాజగు యుధిష్టరుడు ధృతరాష్టాది వృద్ధజనుల 


మ... 

నందరను కూర్చుకొని శరతోల్పగతుడగు మంగాకినీనందను కడకు చనెను. కృష్ణుడు మున్నగు 
వారును, పారాశర్యాది వరమసంయములును దేవ్యవతుని అంలిమయా(తకు నన్నిహితు లైయండిరి, 
భీష్ముదు కన్నుతెరిచి వారినందరను నంభావించి ధృతరాష్ట్రనితో |ప్రత్యేకముగ పాండవులను నీ 
కుమారులుగ చూచుకొనుమని యొవ్పీంచెను, శ్రీకృష్ణుని స్తుతించిదేహత్యాగమునకు అనుజ్ఞయిమ్మని 
కోరెను వానుదేవుడిట్లనెను “అనఘా। కృత వుణ్యుడవు, తం|డ్రివలనిభ క్తి వెంనుగలను దానిచేత 
కదా మృత్యువు బంటువలె నీవళమై నిలిచినది. వనువుల పొందుము” అమరనదీ తనయుడు 
వారందరను కౌగలించుకొని ““మీచేతననుజ్ఞాతుండ నకదా। అనృశంన్యంబును, నత్యంబును 
నిత్యంబులుగా పాటించి [బదుకుండు” అని చెన్పి నెలవు తీసుకొని యోగ ధారణచే ఊర్థ్వగతిగైకా 
నెను, మహాభారతమునందలి కరుణాత్మక ఘట్టములలో నీషమ్మ నిర్యాణము వవ్మితతమమైనది, 


ముగింపు 


ఈ యేడవ నంవుటముతో ఆం(ధ్రమహాభారతము సంశొోధిత ము[ద్రణము తుది ఘట్టములో 
వడినందుకు నంతోషించుచున్నాము, ఒద్దు కనుచూపు మేరలోనున్న ఈతగాని థైర్యాధై ర్య 
స్థితికి లోనగు చున్నాము, ఆర్థికముగా ఈ యుద్యమమింకను కష్టముల నెదుర్కొన వలసివద్చుటబే 
కొంత అధ్రైర్యమును తప్పుటలేదు. ఆంధ్రపదేశ్‌ |ప్రభుత్యమువారీకార్యమున'కై జౌదార్యముతో 
అదనపు నహాయమును మంజూరుచేసిరని వినియ, అది యింకను |క్రియారూవమును చెందకుండుటచే 
ఒకింత ఆరాటము నొందుచున్నాము. ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ధీరత్వముతో ఈ కార్య 
భారమును వహించుచునే యన్నారు, [ప్రస్తుత ఉపాధ్యక్షులు శ్రీ యన్‌, నరో త్రమరెడ్డిగారును, 
ఆరంభమునుండియు మహాభారత బోర్జునభ్యులుగా నుండిన థీ దేవులపల్ది రామానుజరానుగారును 
మా (పత్యేక కృతజ్ఞతలకు పా(త్రులు, వారి సొజన్యముతో వీని కడవటిదైన ఎనిమిదవ నంవుటమును 
కూడ అచిరకాలములో వెలువరించి అవభృతస్నానసౌభాగ్యము నందగలగుడు మని ఆశించు 
చున్నాము, 


ఈ నంపుటము సిద్ధము చేయటయందు తోడ్పడిన నంపాదకులకును, కార్యాలయ కార్య 
క ర్తలకును, త్వరలో మ్ముదణకార్యము ముగించిన ఆంధ రచయితల నహకారనంఘ ముదణా 
లయమువారికిని కృతజ్ఞతలు తెల్పుచున్నాము. 


16.12.1979 ఖండవల్లి లక్షీ గంజనం 


నీమదాంధ్రమహాభారతము 


ఆనుశాసనికపర్వము 


0----ా 





అం(ధ్రమహిాథారతము _ ఉపాఖ్యానములు 


అం[ధమహాభారతావతారికయందు నన్నయభటు భారతమును నిర్వచించుచు ఈవద్యమును 
రచించియున్నాడు, 


ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మ విదులు వేదాంతమనియు 

నీతివిచక్షణుల్‌ నీతిళాస్త్రంబని, కవివృషభులు మహాకావ్యమనియు 

లాక్షణికులు సర్వలక్ష్యసం[గ్రహమని, యైతిహానికు లితిహానమనియ? 

బరమపౌరాణికుల్‌ బహుపురాణనముచ్చశ్టైయంబని మహింగానియాడుచుండ 

వివిధవేదత త్త్యవేది వేదవ్యాసు( డాదిమునిపరాశరాత్మజుండు 

విష్ణుసన్ని భుండు విశ్యజనీనమై, పరుగుచుంగ(బేసె భారతంబు, 

(1-1-82) 

థారతము నిజమునకు భర తవంశముఖ్యు లైన కౌరవవాండవ కథాపాముఖ్యము కలిగినట్టిది, 
కాని వారి కథను మ్మాతమే రచించుట నంస్ఫ్క తమున వేదన్యానమునికి, ఆంధ్రమున నన్నయభట్టు 
నకును ఆదర్శముకాదు, ధర్మ తత్వజ్ఞులను, అధ్యాత్మవిదులను, నీతివిచ శ్షణులను, కవివృషభులను, 
లాక్షణికులను ఐతిహోసికులను, పౌరాణికులను, భఖారతరచనచే తృవిపొందించవలసిన బాధ్యత 
తనకు గలదని నన్నయ గుర్తించి యాథారమును తాను వహించినాదు. ఇట్టి వైవిధ్యము కలిగిన ప౦త 
లను నంతుష్టులచేయట, కౌరనులయొక్కయు | పొండవులయొక్క_యు ఘర్షణవలన నేర్పరిన 
పరిమిత కుయిన కథాపరిగివలన సాధ్యముకాదు, అందుచేత మరికొంత విస్తృతరంగము కావలెను, 
ఆరంగమును వూరించుటకు మహాఖారతమునందలి యుషాథ్యానములు చాలవరకు తోడ్చడినవి, 


లోకమునందు న్యాయమును, నీతినిస్థావించుట, (పోత్సహించుట కావ్యమునకు ముఖ్యవిథి 
కదా। అందును [వథమమహాకావ్యరచనచేసిన నన్నయవై ఈబాధ్యత మరింత అధీకమ గానున్నది, 
కావ్యములోని యొకకథతో కాంతానమ్మితముగా నీతినిభోదించుటకంచె, అదేకావ్యమున వలువిధము 
లేన కథలన్ముగహించి, సీతితటోధచేయటయందు శ క్తి వభావము లధికముగా నుండుననుటలో నందే 
హములేదు యుధిష్టిరుని సత్పవ ర్తనచేతనేకాక హరిళ్చందుని వృత్తాంతమువలనను నత్యవ్నాక్పళా , 
వమును |ప్రతిపాదించుటలో గల జౌచితిని (వల్యేకముగా చెప్పనవనరములేదు 


2 


ఇక ఉపాథ్యానమనగానేమి యనుప్రశ్నకు సమాధానము చెవ్పవలనియండును, నర్‌ మోని 
యర్‌ విలియమ్సు పండితుడు ఊపభ్యానమనగా A subordinate tale or story, an episode 
అను నర్ధమును |వానియన్నాదుః దీనినిబట్టి |ప్రధానకథకు అంతర్గతముగాను, (వత్యతవరోక్ష 
సంబంధము కలిగినవిగానునున్న మహాభారతమునందలికథలను ఉపాథ్యానములుగా (గహించవలని 
యున్నది. ఈనై ఘంటికుడే మహిభారతమునందలి నలోపాఖ్యానమును ఊదాహరణముగా చెప్పియ 
న్నాడు. 


మహాభారతముననున్న ఉపాభ్యానములను ఈకిందివిధములుగా వింగడించవచ్చును, 


1, మహాభారతముకకు పూర్వరంగముగా నున్నట్టివి యయాతిచర్మితము మొదలైన ఉపభ్యానము 
లిందు చేరును. ఈవిభాగమునకు చెందిన కథలు ఆదిపర్వమున ధృతరాష్ట్ర పాండురాబుల 
జననము అను ప్రధానకథా భాగమువరకు సీమిశమైయుండును. 


2 


మహాభారతకథలో పరోక్ష సంబంధము కలిగినవేగాని,అందలిపాత్రము లీకథలలోకన్సింత పు 
(వనక్తాను పన క్రముగా భారత మునందలి పా తములచేతకాని, కవివలనకాని వివరించబడి 
నట్టివి వంచేం దియాపాథ్యానము, అంబోపాథ్యానము మున్నగునవి ఉదాహారణములగును, 


ఒక సిద్ధాంతమునుకాని, ఒక నీతినికాని వతిపాదించి, దానినిపుష్టి చెయటకు చెప్పబడినకథంను 
మూదవవిభాగమున చేర్చవచ్చును, వామదేవునికథ (ఆరణ్య)లో బ్రాహ్మణ ప్రభావము చెప్ప 
బడియున్నది, అష్టే ధర్మవ్యాధోపాథ్యానము (ఆరణ్య) పలి పతామహాత్మ్యము వక్కా_ణింవ 
బడినది ఇటువంటి నందర్భములందు అనేక ఉపక థలురచితమైనవి, 


ఓ, పౌరాణిక (పాముఖ్యము కలిగిన ఘట్టములు వచ్చినవ్పుడు, ఆవిశేషములను |వపంచించుట 
కుల్టేఖించినకథలు - భీష్మవర్వమున వ్యానుడు కథనముచేసిన నారాయణునితవము, వరమే 
శ్వరుమహిమ అను చిన్నకథ తీవిభాగమున చేరును, కుమారస్వామి మహిమాభివర్ణనము 
(శల్యపర్వమున) కూడ నీ సందర్భమున సరిపోవును, 


5, వైదిక న్మపదాయమునకు సంబంధించినవ్యక్తులు, క్నేతములు, మహిమలు వీరికిచెందిన కథ 
లను చివరినిభాగములుగా చెప్పవచ్చును ఆధ్యాత్మికచర్చ లేరడినప్పుడు తదుపవ త్తికములుగా 
చెప్పబడికధ లన్నియు నీవిభాగముననే [గ్రహించుట యుచితము, సంవాదపూర్వకములై న 
వెక్కుక థలును ఇందేచేరును. ఆనుకాననిక పవర్వమునందలి నీతహవ్యున్మికాహ్మ ణ్యము, ఆశ్వ 
మేధపర్వమునందలి ద్వాదశవార్షిక యజ్ఞ[పభావము, అదేవర్వముననున్న ఉమామహేశ్వర 
నంవాదము 'మొదలయినవి యించుల కుదాహరణము లగును, 


పదునెనిమిది పర్వములు కలిగి, కొన్ని వేలనంఖ్యలోనున్న గద్యపద్యములతోకూడిన వి సృతీ 
గ్రంథము మహాభారతము. ఈ[గంథమునకెన్ని  యుషపాభ్యానములున్నవి యని గుర్రించటకు నేను 
[(వయత్నించితిని, నాకు లభించిన నంథ్యావిదరము లిట్టున్నవి, 


సభావర్వము 
"” 


అరణ్యపర్వము 


విరాటవర్వము 
ఉద్యోగపర్వము 
భీష్మవర్వము 


[(దోణపర్వము 


ఆళ్వానము 


1 
HI 
IV 


vI 
yi 
ఇ₹111 


Tl 


I 
9 
Iv 


Vi 
vi 
Iv 
Iv 


1 
Ii 


I 
mn 
క్ష్‌” 


ల! 


Il 


nu 


mu 


ఉపాథ్యానముల సంఖ్య 


మి జా జ దణ 


౧౨ ౨9 6-3౩ ౧౯ 095 0690న! 


కాంతిపర్యము vi 

అనుకాసనికవర్వము 1 
Il 
Il 
క్ష 
II 

అశ్యమేధవర్యము 1 
I 
II 
Iv 


ఖా! (= 
డా| *=-- ల ౦09606౬౮౦౧ € జా 


ఆశ్రమవాస, మౌనల, మహాప్రస్థానిక వర్వములలో ఉపాభ్యానములులేవు, ఈవివరములను 
బట్టే ఆంధ్రమహాభారతమున మొ త్తముఉపాథ్యానములసంఖ్య 101 అనితేలుచున్నది. వీనియందు వైన 
వివరించిన వివిధభాగముఅకు జెండినవియున్నవి, ఇవికాక కాంతిపర్వమున అనేకములు మహిమాఖి 
వర్ణము లున్నవి, వానిలో కధ లేకపోవుటయు, ఒకవేళ యున్నను దృశ్యాదృశ్య పాయముగా 
నుండుటయుకలదు అంతచేత వానిని ఉపాథ్యానములలో చేర్చవలనువడదు ఇక నీయపాభ్యానములు 
కవ్మితయమువారి రచనలన్ని టియందును. చేరినవి. అందుచేత నుపాభ్యానరచనయందను ముగ్గురు 
కవులునమానమే అనిచెవవలనియుండును, [వధానకథ పటిష్టముగానున్న వర్యములందు ఉపాథ్యా 
సములు లేకపోవుటయు, (ప్రధానకథకు కొంత వెనులుచాటు కలిగెనప్పు డుపాథ్యానములసంఖ్య పెరు 
గుటయ వైవివరములవలన తెలియవచ్చుచున్న ది విరాటవర్వమన నుపాభ్యానములులేుండుటకును 
కాంతిర్వోమున అధికనంఖ్యలో అనగా 84 ఉపాఖ్యానము లుందుటకును కారణ మిదియే, ఇర వెన 
'వేర్కానిన వివిధవిభాగముల్మకిందనున్న యుపాథ్యానములలో [ప్రతినిధ్మిప్రాయగులుగా నున్నదానిని 
[గ్రహించి యందలివిశేవముల నుల్లేఖించట ప్రస్తుతము చేయదగియున్న ది. 


1 మొదటివిభాగము మహాభారతకథకు వూర్వరంగముగానున్న ఉపాఖ్యానములుబేరును ఇవి 
కోథాప్రారథమున నుండుటచేత నన్నియు ఆదిపర్వముననే యున్న వి, ఆం[ధమహాభార తమున నీకథల 
నన్నిటిని నన్నయభకే రచించియున్నాడు, వీనిలో అనేక రమ్యకథలున్నవి. అన్నింటినిగురించి 
చెప్పుట సాధ్యముకాదుకాబిట్టి ఒకటిమాాత ముర్దేభింతును “యయాతిమహారాజుచరి,తము' అను 
ఉపాఖ్యానము, మనము, (గ్రహించిన యావిభాగమున చక్కగా సరిపోవును ఆదిపర్వమునందలి 
తృతీయాశ్వానమున నూటముప్పది గద్యవద్యములందున్న దీయపాఖ్యానము. రాక్షనులకు గురు వైన 
జృకునియధీనమున మృతనంజ్రీవని యనువిద్యకలదు, దానినినంపాదించుటకు దేవతలు [ప్రయత్ని ంచిరి 
దానికిసాధనముగా బృహస్పతికుమారుడగు కచుని యెన్నికచేసిరి, ఆతడు శుక్రాచార్యుల నన్నిధికి 
వెడలి యాతనిశిష్యత్వమును నంపాడించెను.ఆతని ఆభిమానమును పొందెను. కానిమత్సరగగినులై న 
రాతను లాతనిని నంహరించి భస్మముచేని, యాభన్మమును శకుడు (గహించు మద్యమున కలిపి 
వేయుదురు మద్యముతో కచుడును శుకునిగర్భమున (వవేశించును. ఇదితెలునుకొని చ్యకుడు కచుని 


5 


బీవితునిచేయును. తన్నుతాను జీవింపజేసుకొనుటకు కచునికి మృతనంజీవిని [వసాదించును.దానితో 
దేవకార్యము తీరినది, కథలోదీనిని మొదటిభాగముగా (గ్రహించవలెను. 


శుక్రునకు దేవయానియను కుమార్తైెకలదు. అమెకచుని గుణశీలములచే నాకర్షితయై అతనిని 
వలచినరి, కచుడు మృతనంజీవని సంపాదించిన యనంతరము తిరిగివెడలుచున్న ప్పుడు తనమనన్సు 
వెల్పడించినది, కాని ధర్మనూక్ష్మములు తెలిసిన కచుడు, గురువువుత్రిని వివాహమాడుటకు తిరన్క 
రించినాడు. దానితో నహనమునుక్షోల్పోయిన దేవయాని యాతని శవించినది. కచుడు |పతిశావ 
మిచ్చినాడు. కథలో నిది రెండవభాగము. 


వృషవర్వుని కూతురుళర్మిష్ట, దేవయానికి శర్మిష్టకు ఒకానొక నందర్భమున వివాదమేర్చడి 
నది. రాజకుమార్తె గురుష్పతికను నూతత్రోయించినది. వేటకువచ్చిన యయాతిమహారాజు దేవయాని 
దీనావస్థను గమనించి యామె నుద్ధరించినాడు కాని దేవయాని శర్మిష్టవై కోధముపూనినది, తండ్రి 
 క్రినియవయోగించి, కర్మిషను తనకుదానిగా చేసికొన్న ది.దీనిని మూడ వభాగముగాగహించవలెను, 


తరువాత దేవయాని తం్యడియనుజ్ఞటై యయాతిమపిరాజును ధర్తగాపొంది యాతని, వలన 
సంఠానముపొందుట, కర్మిష్టయయ యయాతినలన కుమారులను పొందుట, దానికి కోపించిన కక్రుడు 
యయాతిని అనమయజరా పీడితుడగునట్టు శదించుట, తనకును, శర్మిష్టకును కుమారుడైన పూరుని 
వంన యయాతియొననమును (గ్రహించి. ఆనేకవత్సరములు రాజ్యపాలనముచేసి, తరువాత పూరునరు 
రాజ్యమప్పగించి, వాన్మపస్థము చేయట మున్నగు ఘట్టములు కలిగిసట్టిది కధలోని చరమధాగము. 
నన్నయధటల్లికధను పరమరమబీయముగా చిిలించెసు 

(పధానధారతకదకు పూర్వరంగముగానున్న యీాయయాతి చర్మితము ఎట్టిపయోజసములు 
సాధించినది యనునంశము పరిశీలించవలసియున్నటి. ఈకథ యుష్మక్రమణమిట్టు కలదు, 


..దెనమేజయుంరు వెళంపాయనున కిట్లనియె. 
“వర్ణధర్మ ముల్‌ గాచుచు వనుధయెర్జి 
ననఘచరితు( డై 'మేఠిన యయాతి 
భూనురో త్తమ థార్గవవుత్రియెన 
దేవయానిని దానెట్టు దేవింజేసె, 
“విపులరేజంచునను దపోవీర్యమునను 
జగరన్నుగహ న్మిగవాళ క్రియుక్తు( 
డయినట్టి యయాతికి నలిగి యేమి 
కారణంబుగ కాపంబు కావ్యుండిచ్చెః 

“"మజియు నన్మద్వంశకరుం డయిన యయాతిచరి[|తంబు వినవలతు ఇప్పుమని యడిగిన 
వానికి వైశంపాయను నుండిట్టయె (8- -లిరి- -06,) 


జనమేజయుడు వెలిబుచ్చిన సంగయములను తీర్చుటకు వైశంపాయను( డీక థనుల్ణేఖించినారు, 
ధారతమునకు వేదివిహితమైన వర్ణాశ్రమధర్మ|ప్రతి పాదనము ముఖ్య ధ్యేయములలోనొకటి, దీనిని 


6 


అటువ్యాసు(డును, ఇటునన్నయగారును పాటించియన్నారు. యయాతిశ్ష క్రి యదు '““వర్ణధర్మము 
ల్‌గాచుచు వసుధయెల్స ననఘచరితు డై యేలినయట్టివాడు "అతడు (బాహ్మ ణకన్యనెట్టువివాహమాడెను 
అనునది జనమేజయుని నందేవాము, ఎటువంటి విచ్మిళవరిస్థిలులలో దేవయాని, యయాతికి పాణి 
గ్రహణము జరిగినదో యీకథవివరించును. కావ్యుడు వారిసంబంధమును ఆమోదించుటయే కార, 
రానియందు అవకమడోవము లేకుండెడుమని” వరమును |పసాదించినాదు. కథలోని యీ ఘట్టము 
ఇటు జనమేజయునకు, అటు యయాతికిని కలిగిన నంశయవిచ్చేదనముకావించినది, భారతము (పతి 
పాదించువర్హా శ్రమధర్మమునకు భంగము కలుగలేదనియు నిరూపించినది.ఇది మొదటి ప్రయోజనము, 


రాక్షనగురువైన శ[కాచార్యుడు |వత్యేకవ్య క్తిత్వముకలిగినవాడు. రాజనీతికుళలుడు, బుద్ధిలో 
బృహస్పతివంటివాడు. అట్టి కుడు ధర్మవరిపాలనముచేయుచున్న యయాతిని యెందుకనిళో వించెను? 
అనునది రెండవ్మపశ్న. ఇదినముచితమే స్వాభావికముగా దుష్టురైనవాడు దువ్దముగా [పవ గ్రించినచో 
వాన్మిపవర్తనను ఎవరును విపరీతముగాభావించరు. కాని ఉత్తమశీలము కలిగినట్టివాడు న్వల్ప మైన 
అవచారము చేసినను లోకమంత యు వానివైపే చూచుచుండును, లోకోత్త రబుద్ధిమంతుదుగా (ప్రఖ్యాతి 
వహించిన శుక్రుడు యయాతిని శవించుటకు బలవత్తరమైన కారణముండియుండవలెను, అడియెట్టి 
దనగా, దేచయానిని యయాతికి భార్యగానిచ్చి శర్మిష్టను వారికి దానిగా నానగెను. ఆనందర్భమున 
నాత(డొక కట్టడి చేసెను. “దీనికి బియంబున నన్నపాన భూషణాచ్చాదన మాల్యానులేవనాదుల 
సంతోషంబు సేయునది. శయనవివ యంబున( బరిహరించునది అనునదియే యాత(దు.చేనిన విని 
మయము, కాని, యీనియమమును యయాతి చివరకు కొనసాగింవలేక పోయెను, పరిస్థితుల ప్రభావ 
మున శర్మిష్టను స్వీకరించి యామెను సంతానవతినిచే నెను, దీనికినలిగిన దేవయానితం|డితో ఫిర్యాదు 
చేసినది, చక్రు డ్యాగహించి యయాతిని శవించెను తానువీర్పరచిన నియమమును పాటించని 
యయాతి నింద్యుడనియు తనకునూ _ర్రెకు,అపకార ముచేసినాడని భావించియే శుక్రుడు శవీంచెననియ 
కథలోవివరించబడినది. అనగా _కుకుదుచేసినదానిని సమర్థించి చెవ్పినల్లే యయ్యెనని యర్థము, 
నింద్యుడు శిక్షితుడగుటయే యిందలి పరమార్థము. 


థారతవంళమున పూర్వులై ముఖ్యులైనవారిని గురించి చెవ్పెడు సందర్భమున నీకథ 
వచ్చినది. యయాతి కుమారుడగు పూరుడు భరతవంళజులలో [ప్రముఖమైనవాడు, అతని జన్మ 
వృత్తాంత మిందు గలదు, యయాతి సుక్షతియుడు, దేవయాని శాహ్మణకన్య. న్యాయము 
నకు పీరెద్దరికిని కలిగిన కుమారుడు యయాతి రాజ్యమునకు వారసుడు కావలెను. కాని 
వారికాయోగ్యతలేదు దేవయాని కతియకన్య కాకపోవుట వారి అయోగ్యతకు నొక కారణము 
దేవయఃని కుమారులైన యచుతుర్వనుదుహ్య్యనులు న్వయముగో త్యాగబుగ్ధిలేనివారు తండి 
తన జరాభారమును [గహించి తమ యౌవనము నీయమని కోరగాోతగిలి జరయు రుజయు ద్రైవవకం 
మిన-సయ్యెనేని వానిననుభవింత్రు-గాక యెజింగియెటీ(గి కడగి యారెంటి( జేకొందురయ్య యెట్టి 
కుమతులైన(!- ల_ 198) ఆడితం డికోరికను నిరాకరించీనవారు,.తం|కి వారిని రాజ్యమునకు ననర్హులు గా 
నిర్ణయించెను.ఇక శర్మిష్టకుమారుడు వూరుడు అన్ని విధములయోగ్యుదు రాజవంశ మునందు జన్మిం 
చిన శచ్మిష్టకుమూరు డగుటకూశ యితని యోగ్యతలనునాకటి ఇతకు విత్చభక్రిపరాయణుడు తండి 
యగు యయాతి జరాభారమును [గహించి, తనయౌవనమును నాతీనికిర్చిన త్యాగశీలు(డు.ఇట్టివని 


7 


చేసి తం|డ్రియను[గ్రహమును, ఆతనిరాజ్యమును సంపాదించి వానికి అర్హుదనిపించుకొన్నట్టివాడు. 
ఇట్టియోగ తలు కలవాడు భా రత వంశపూర్వులలో ముఖ్యుడగుట యెంతయో సముచితముగానున్న ది. 


జనమేజయుడు స్వయముగా భరతవంశజుడు, అతనికి తనపూర్వులైన వీరుల కథలు 
వినుటయం దాన క్రిమెండు,అందుచేతనే “అస్మద్వంళకరుండైన యయాతిచరితంబు వినవలతుంజెప్సు 
మని” వైశంపాయనుని |పార్థించినాదు, దానిక నుగుణముగనే యీ కథ వర్ణితమైనది. చాకక్యరాజరాజ 
నరేందుడు- 


హిమరరుదొట్టి వూరుళరతేళ కురు పభుపాందుభూపతుల్‌ 

|కమమున వంళక ర్రలన(గా మహినొవ్చిన యన్మడీయ వం 

శమున( (బసిద్ధులై విమలనద్గుణళోభితు లైనపాండవో 

త్రముల చర్మిత నాకు సతతంబు వినంగ నభీష్ట యెమ్మెయిన్‌. (1-1-14) 


అని నన్నయభట్టుతో విన్నవించుకొనుట యిట్టిదే ఎవరై నను వుణ్యళ్లోకుని కథవినుట కుత్సహిం 
తురుకొదా। యయాతిచరి[తము నీనందర్భమున పొందువరచుటలో స్మీవయోజనములన్నియు నమ 
కూడినవి, 


ఒకళథ చిన్నదిగాని, పెద్దరిగాని యున్నప్పుదు, అందు కొన్ని పాత్రలు,వానిమనః। ప్రవృత్తులు 
ఉంతక పోను కథలోని యీప్మాతలు, వాని (పవ ర్హనలు, వివిధనంఘటనలును రసోత్స త్రికి కారణ 
మగుచుండును. యయాతి చర్మిరమునగల పాత్రము లెట్టివి ? వాని చి త్రవృత్తు లెట్టివి యను నంళ 
నును యిప్పుడు వరిశీలింతవలెను, 


కః కథలో ముఖ్యమైన ప్మాతములివి, దేవయాని, కతుదు, శర్మిష్ట, యయాతి, శుకుడు, 
వీరి చుట్టు కథ పర్శిభమణము చేయను, అంతమున పూరుదు (ప్రవేశించును. కాని వాని భాగము 
కథలో స్వల్పము, తన త్యాగగుణమును (వర్మించి రాజ్యార్హ తను సంపాదించుకొను నంతవరశే 
వైన పేర్కొనిన వారిలో దేవయాని కథలో (వమ్ముస్థానము నా[కమించుళున్నది. ఈమెకు 
కచుని దర్శించిన నాటినుండి యాతనివై ననురాగము కలిగినది, అత డాలస్యముగా ఇంటికి తిరిగివచ్చి 
నతో నాతనికై పరితవించును ఈ అనురాగమునకు కారణము కచుని 'వినయశీలత, గురుభక్తి 
కావచ్చును. కాని యీ అనురాగము ఏక వక్షమేయైనట్టు కానించును. కచుని ధ్యేయము దేవకార్య 
మును సాధించుటయే ఒకచేళ దేవయానితో నాతడు స్నేహముగా నున్నను తన కార్యమును 
నిర్వ ర్రించుకొనునంతవరకు'ఏ మ్మాతమె,అందుచేతనే 'గురుతనూజను గొలిచి'నాదు,కాని యామెను 
(పేలించలేడు. చివరకు పనిసాధించుకొనిన తరువాత కచుదు వెడలిపోవు సమయ మానన్న మైనది, 
జేపయాని తనమనస్సునందలి కోరికను వెల్లడించినది, కాని కచున కీదృష్టియే లేదుకదా, “లోకనింద్య 
మగు నర్థము సీవాక్కునకు( దెడ్చుటుచితమె "(1_8-180యని వారించినాడు, దేవయానిశ పించినది, 
అయినను నాతదు చలించలేదు, వెదలిపోయినాదు, ఇచట దేవయాని విచిత్రముగా (ప్రవ ర్తించినది, 
మొదట నామెకు నతనిపైగల యనురాగము మ్మాతమే మనకు తెలియును. కాని నిరాకృతయగుటతో 
నామె మన స్తత్వమున మార్చు సంభవించినది. అనూయతో నాతని శవించినది, ఆసూయ కలుగనే 


క 


కూడదు, కలిగినచో ఆది నిరంతరము అధికమగుచునే యుండును ఇది ముందు కథలో దేవ 
యానిలో చూడగలుగుదుము, 


ఒక స్వల్పమైన విషయమున వతిధానములు మార్పు చెందినపుడు దేవయాని శర్మిష్టతో 
కలపొంచి నూత (దోని వేయబడి యవమానమునకు పాలైనది, ఇది యామెకు కలిగిన రెండవ 
భంగపాటు, యయాతి యామెను ఉద్ధరించినను మత్సర్మగసమైన మనముతో నామె (పతీ 
కారమును వూనుకొన్నది ళర్మిష్టను కన్యకానహ్మనముతో తనకు దాసిగా జేసికొన్ననే కాని 
యామెకు (వతీకార వాంఛ తీరలేదు, తరువాత యయాతి మహారాజును తనకు పతిగా నిర్ణ 
యించుకొని తండి యనుషతిచే నాతని వివాహమాడినది. అయినను ఆమె మనన్నున ప్రవేశం 
చిన మాత్సర్యము తొలగిపోనేతీదు, శర్మిష్టకు శయనవిషయమున బహిష్కారము విధింపజేనినది 
కాని యీనిర్ణయము సరిగా నడువలేమ యయాతివలన శర్మిష్ట సంతానవతి యైనదని తెలియుటలో 
నామె మనస్సునందిలి మాత్సర్యమునకు అంతమే లేకపోయినది, తం్మడితో తన వలి నేరమును 
నివేదించినది తత్పరిణామముగా యయాతికి అనమయ జరాభారము నం|ప్రా ప్తమయ్యెను అతనికి 
ఇట్టి యవన్గ కలుగుట నిజమునకు దేవయానికే యాఘాతము, కానీ మత్సర్యగ న్ల్వమగు బుద్ధిగల 
దేవయాని కింతటి విచక్షణాజ్ఞాన మెచ్చటిది ? ఆమె దానిని పూర్తిగా కోల్పోయినదన్నమాటే, ఈ 
విషయ మింతటితో నాగలేదు, ఇట్టి వకబుద్ధిగలవానికి సంతాన మెంతటియోగ్యత కలిగినట్టిది 
యను వరీక్షకూడ వచ్చినది. ఈమె కుమారు లాపరీక్షకు నిలువలేక పోయిరి. రాజ్యా ర్లతను కోల్పో 
యిరి. అయోగ్యులుగా నిర్ణయింపబడిరి ఇట్లు దేవయానిప్మాత ఉదా త్తతను కోల్పోయెను, 


కచుడు ఈ కథయందు ఒకవిధముగా విషాదాంతనాయకుడు మిక్కిలి యోగ్యుదు, దేవ 
కార్యనిర్వహణ ఖారనమర్థడు. నుకుమారత్వమును, వినయ వియవచన మృదుమధురత్వంబును, 
అనవరత నియమ్మవత [వకాశిక (పశాంతత్వంబును గలవాడు, అందుచేత నిష్థీతో “నరుని గురు 
తనూజ( గొలిచి యయ్యిరువుర నెమ్మినడసెం దనదు నేర్పు వేర్మి'. ఈతని మంచితనమును 
రాక్షసులు నహింతలేదు, హానిచేయదొడగిరి. ఎటులో గురువు రక్షించుచుండెను, చివరకు వారీతని 
కాల్చి భన్మముచేని సురయందు కలివి శృుకాచార్యునకు (త్రాగించిరి. ఇట్టీతడు గురుగర్భమున 
చేరెను, అచటినుండియే మృతసంజీవనీవిద్యను పౌందినాడు, దాని (వభావముచేతనే గురుని ౩ పునర్జీ 
వితుని చేసినాడు. ఇంతటితో దేవకార్య!పయో జనము ముగినినది, గురునాజ్ఞ పొంది స్వస్థానమునకు 
బయలుదేరినాడు, అప్పుడు దేవయాని తన మనన్సునందలి కోరిక వెబ్బడించినది నిజమునకు కచున 
కాదృష్టియె లేరు. ఆపషయమును వెల్లడించి, గురుపుతికను వలచుట ధర్మముకాదని వలికినాడు. 
దేవయాని య్యాగ్రహముచే శోవించినది. కాని యీ శాపమునకు తగినంత కారణము లేదు అందు 
చేతనే ధర్మవథంబు తప్పనివాడగు కచుడు ఆమెకు [పతికావమిచ్చినాడు ఇటులైనను, మృత 
సంజీవనీ [వథావమునకు భంగము కలుగలేదు. కచుడు దేవలోకమునకు వెడలెను "మె త్రముమీద 
కచున కు త్రమగుణములన్ని య నున్నవి ఇ గుణములే యతని కార్యసాధనకు తద్వార ' దేవకార్య 
సాధనకు ఉపయోగించినవి, దేవతలు, తానును కృకాడ్ధలైరి. 


యయాతి యీకథయందు (నిజమున కిది యాతనిచరి| తయే) ద్వితీయ నాయకుడు... 
కతిియాచితమైన గుణము లన్నియు గలవాడు. జలధి నిలోలవీచి విలనత్కలకాంచి సమంచితా , 


9 


వనీవహన సమర్థుడు, నూత బడిన దేవయానిని ఒకానొక సందర్భమున వెకి దిగిచినాడు కాని 
యామెయం దాతనికి నెట్టిథావమును కలిగినట్టు కాన్పించదు మరియొక సారి వుష్పాపచయముచేయు 
దేవయానిని చూచి యామె నభ్యర్చితుడై నాడు ఇచటకూడ నాతడు దేవయానిచే నాకర్షి తుడు 
కాలేదు. కాని “యతిశయరూపలావణ్య గుణనుందరి యయిన శర్మిష్ట' నెటుంగ వేడినాడు. 
దేవయాని యామెనుగుజించి చెప్పుటయేకాక- 


“నన్ను వివాహమై నహుషనందన యీలలికాంగి(దొట్టి యీ 
కన్నియ లందజున్‌ దివిజకన్యలతోనెనయెనవారు నీ 

కున్నతి. దీతిసేయగ నృపో త్రమ వానవు(బోలిలిలతో 

నిన్నరలోక భోగములనేకమ. లందుము నావుదున్‌" (1-8-181) 


అని ్రార్థించినది, కాని యయాతి యింకను నామెవై ననురక్తు డైనట్లులేదు, వర్ణాశమధర్మ 
భంగమగునని యీ వివాహము తగదని వలికినాడు కాని దేవయాని శు కునిచే చెప్పించి యొడంబడ జేసీ 
నది, మొత్తముమీద నీవివహము యయాతి కోరి చేసికొన్న దికాదు, దేవయాని (ప్రోత్సాహమే డీనికి 
కారణమైనది. ఇక ళర్మిష్టవై నాతనికి ప్రథమమునుండియు ననురాగదృష్టియే కలదు, కాని దాని 
“శయన విషయమున వరిహరించు” నియమమున్నది. కాని, యొక నందర్భముస తన్నేలుకొమ్మని 
శర్మిష్ట (ప్రార్థించెను, మొదట కాదన్నను, తరువాత నామె కోర్కెను ఆతడు మన్నించినాడు, 
న్వయముగా నాతనికి శర్మి వ్ల'పైెగల యనురాగమేమి మానవ సహజమగు దౌర్భల్యమేమి యాతని 
నీవనికి (పోత్సహించినది, దీని వరిణామముగా శు[కునివలన శపుడై జరాభారవీడితురై నాదు. ఈ 
శావమున, ఆతని యవచారము కన్న, దేవయాని గర్వము మాత్సర్యమే అధికకారణములై నవి 
కాని శర్మి న్లవలన తనకు కలిగిన కుమారుడగు పూరుని నసహాయమున సీసంకటము గడిచిపోయినది 
యయాతి ఆనేకవత్సరములు [ప్రజారంజక ముగా రాజ్యముపాలించి చివరన వాన్మపస్థుడయ్యెను, 


ఈకథయందు శర్మిష్ప పాతకూడ సముచిత స్రానమునే ఆ[క్రమించుచున్నది, ఆమె చరిత 
యందు మనకెచ్చటను కళంకము కాన్సించదు. ఒకే సందర్భమున నామె రాళ నగురుపుతికతో 
పరుషముగా నిట్లు మాటలాడినరి, 


“మాయయ్యకు? బాయక' పనీ 

సేయుచు దీవించి (ియము నెప్పుచు నుండున్‌ 

మీయయ్య వెండి మహిమలు 

నాయొద్దన పలుక నీకు నానయు లేడే 1” (1-8-187) 


నిజమునకిది యపరాధమేయైనచో దానికి అధికతరమైన శిక్షనే తాననుభవీంచీనదీ, ఎటులైన 
నేమి ఊత్తమశీలముకలిగిన నంతానమును యయాతివలన పొందగలిగినది,కాని దేవయాని యనినను, 
ఆమె కరినన్వభావ మనినను శర్మిష్టకు చాలభయము, ఒకసారి దేవయాని యామెకు కుమారులెట్టు 
కలిగిరని ప్రళ్నించినది. తన నంతానమున కామె హానిచేయునని కాబోలు, 


11 


చేయనరెను. ఇటుక కీయ, అధి పాయమును గన్ఫ యరుండుటచే, యీ చిన్నకథయగు యయిశ్రి 
చర్మితయందుగ 


గాగ కోనల ణములు కాన్నించుచున్నవి, ముఖ్యమైనవానిని వివరింతును. 


ఫారతంచనమునకు _పోత్సాహమిచ్చిన రాజరాజనరేందునకు రచించిన నన్నయకు 2దిక 
మహాత్మ్యమును గౌరవముకోందు మహాధారతమునకు సంచపువేదమని పేరుండుటచే దానియంబీ 
వేదమహత్వమ.ను భేప్పెడి యంశము లచ్చటచ్చట వచ్చుచునేయండును. అవకాళముకలెగినప్పుడు 
నన్నయ ఆలుగులోసికి అ ఇివములును అనువదించును. కవికా నాతనికిగల స్వభావమిది, ఒక 
సంధర్భముస అష్టకొడులు, గోశథర్మములను తమకు చెప్పుమని యయాతిని ప్రార్థింతురు, 
అప్పుదు యయాతి కాను. రాజుగానునప్పుడు అనుభవముచే సంపాదించిన ధర్మములను 
వీవరించును. అ సందర్భమున నే. 


"వేదవిపీతవిథుల నాదరించుట యూర్థ్య 

గలిగి( దిరువువిధులం గడచియెందు 

బోగ ండినవాని లోంగకచేయుట 

యధథసుగతికీ మార్గమనిర బుధులు" (1-0-220) 


అని ఫదవిపి'ళతవిధుల మహత్వమును వక్కాణించి చెప్పును అతథ్రే _ 
౧ 


“గురుసూష సీయిచు నిత్యాధ్యయనాగ్ని కార్యంబులయం ద ప్రమత్తులయి శమదమశౌచముల దా) 
యవిస్త్రత 1బ్రహ్మచర్యులయిన (టహ్మచారులును దాపంబునకు( బరోవతాపంబునకు చెజచి ధర్మం 
థెన విత్తంబున నతిథులం బూజించుచు, యజ్ఞంబులు సేయచు. ,” నున్నవారు యుకాభార్యుణని 
యువదేశించును ఈఅంళములన్నియు వేదమహత్వమునే నూచించును కదా 


రొ్గనున వర్ణనము వధానాంగములలో నొకటి సందర్భమునకు తగినట్లుగా వర్ణనలు 
చేయుట ఉత్తనుకి నిలషణము,అటె బుతువర్జనము కావచ్చును లేక మఖియొకటికావచ్చును, కథలో 
నిమిడిపోపునట్టుగను, స్థత్తముగా నుండునట్టుగను వర్గనములు చేయట నన్నయన్యభావము ధఃకథ 
ళీ ma సెట్టిషర్షరములు కాస్ఫెంచుచున్నవి, హోమధేనువులను కాచుటకు వెళ్ళీన కచుడు (“తీ 
దినము నూర్యా న్తమయనమయము వరకు తిరిగియింటికి వచ్చెడివాడు కాని యానాడునూ[కసు 
రాలీదు, దొనికి దీవయాసి దనమనంబున మలమల మబజుంగుచుంబోయి తం, డికిట్లనియే, 


“ాడిమియూఖన్సుల్‌ గలుగువా. డవరాంబుధి( (గంగ ధేనువుల్‌ 
శీండిటపిచ్చ శీగతను నిష్టమె మున్‌ భవద గ్నెహోతముల్‌ 

వోచిన. పెల్పంగాం బడియెం గ్రొద్దునుబోయె( గచుండునేనియున్‌ 
రాండు పనంబులోన మృగరాక్షనదన్నగణాధ నొందెనో" (18-112) 


ఈవన్యమున నూర్యాస్త మయము వర్తితమైనది, ఆసమయమున సామాన్యముగా జరుగుచున్న 
టి — ఇ = 

కార్యక లాపములు బివ్సబడినవి కాని దీనికి కచు( డింటికిరాకపోవుటకు సంబంధమున్న ది సాయం|త 
మగుటతో చీకటి యావరించును. అట్టి నిశా నమయమున మృగరాక్షన పన్నగులు విజృంభింతురు: 


i2 


కచునకు వారివలన బాదకలిగిన దేమో యని దేవయాని విచారము ఈపద్యమున సాయంకాలమునకు 
గలగుర్తులను వివరించుట కచుని యాగమనములేకపోవుట, అను. రెందువిషయములు చాలచక్క_గా 
వివరించబడినవి. ఆం[ధమహాభారతమునందేకాదు, ఆం[ధసా హిత్యముననే (వకృతివర్ణనకు పునాదివేసిన 
పద్యములలో నిదియొకటి అందలి (పకృతివలెనే యిడియు నిసర్గరమణీయము, [వబంధకవులవలె 
నష్టాదశవర్ణనల నీకవి చేయకపోయినను, ద్రీవర్ణనము, వుష్పాపచయవక్డి నము కూడా నిందు జేని 
యున్నాడు. 

కావ్యమునకుగల (నధానాశయములలో నీతిటోధయొకటి కావ్యము విళర్శశేయస్సునకై దోహ 
దము చేయవలయునని దృఢముగా భావించిన కవులలో నన్న యయొకడు. ఆదృష్టితోడనే సందర్భ 
మును వురన్కరించుకొని కావ్యమున సీతిని ఈతడు (వవేళ వెట్టుచుండును, నీతిబోధ కేఎలము 
(వధానకథ కే సీటతము కాలేదు. ఉపకథలలో కూడ వానికి నముచితస్థానము కలదు, ఇది చూడ 
దగినది, 

“రులకు శిష్యులు పుత్రులు 

పరమార్ధము లోకధర్మవథ మిది దీనిం 

బరికింవక యీపలుకులు 

తరుణీ గురువుతి నీకు. దగునే నలుక్టన్‌?” (1-8-181) 


దేవయాని కచుని [పియుడుగా భావించి, తన యభ్మిపాయమును నాతనితో తెలివీనవ్పుడు, 
బృహస్పతి కుమారుడు వలికినమా టలివి, శిష్యులు గురువులకు కుమారులవంటివారు, అందుచేత 
గురువువుబ్రియగు దేవయాని తనకు సోదరివంటిది ఇది తలోకధర్మము. దీనికి భిన్నముగా (ప్రవ .ర్తిం 


చుట అధర్మమగును, ఈవిషయమును కథధాపరముగాను, సామాన్యలోకధర్మ ముగాను కచుని నోట 
పలికించినాడు కవి 


'“అనువమ నియమాన్వితులై 
యనూనదక్షి ఇల (గ్రతునహ్మనంబులు సే 
నినవారికం'టె న|క్రో 


ధనుఃడ గరం బధికు, డం్యడు తత్త్వవిధిజ్ఞుల్‌” (1-8-146) 


'కోవ ఘూర్డిత భావ్పపూరితనయనయై యున్న" దేవయానితో శుక్రుడు పలికిన మాట లివి, 
ఎన్ని నియమములు పాటించిననేమి? ఎన్నియజ్ఞములు చేనిననేమి, [క్రోధము కలిగినచో వానికి ఫలము 
లేదు,అకోధను(డే,నియమాదికములు పాటించినవానికన్న నధికుడు, అనికుమా ర్తెకు తండ్రి హితబోధ 
కావించినా (డు, కాని, స్వాభావికముగా (కోధముకలిగిన దేవయాని తం[డిమాట చెవిబెట్టలేదు, మవి 
రాజుగానున్న యయాతిని వివాహము చేసుకొన్నను సౌఖ్యమును పౌందలేకపోయినది, తనకుమా 
రులకు రాజ్యవదవి చేకూర్చలేకపోయినది, ఆమె తద్మడిమాటఖను విని |క్రోధమును విడిచి 
నచో నిట్టిదురవస్థ కలిగియుండెడిదికాదను వరమార్థమును (పతిపాదింఛటయే కవిసంకల్పముగా 
నున్నది ఇట్టినీకులు ధర్మములు భారతమున |వధానకథయందును, ఉపాభ్యానములందును, అనేక 
సందర్భములలో కలవు, యయాతిపూరునకు బోధించిననీతి (ఆ&ీ-8_208నుండ209వరకు) 
యిట్టిదే, 


13 


ఏకావ్యమునందై నను, అలంకారములు కావ్యములను కోభాహేతువులు, ఈవిషయమును నమ 
గ్రముగా గు ర్రించినవాడు నన్నయ, యయాతిచర్మిత యను నీ యుపాథ్యానమున నమయోచితముగా 
కవి యలంకార[ ప్రయోగము చేసియన్నాడు అన్నిటిని గురించి వివరించుట. సాధ్యముకాదు కాబట్టి 
ఒకటిమా[తము పరిశీలింతును, 


“అనదృశ యౌననంబిది' (ఆది- 8-170) అని శర్మిష్ట నోటినుండి వెలువడిన వద్యమున 
దృష్టాంతాలంకారమున్న ది ప్రీకి యౌవనము కిలుగుట, వనమున కలిగిన కుసుమసముద్గమము 
వంటిది ఇతరులు పూవుల సౌభాగ్యమును జూచి యానందించినప్పుడే వాని వికానము సార్ధకమగును 
అ్లే వతిలభించినప్పుడే స్రీకిక లిగిన యౌవనము (ప యోజశమును పొందును, ఒక వేళ కుసుమనము 
దమమున దుర్గమ వల్ణరులచేత, అగోచరత్యము సంప్రావ్తీంచినచో దాని సౌందర్యమంతయు వృధ 
యగును. అటులే పతి లాభము లేమిచేసి అసర్భళమైన యౌవనము నిష్ఫలమగును కదా, ఈ సుందర 
మైన భావమును దృష్టాంతాలంకార మూలమున సీవద్యమున నన్నయ నిక్షిప్తము చేసి యున్నాడు. 
ఇదీ శ్లేషాను ప్రాణిత మగుట విశేషము 


ఇట్టు ఈ యయాతి చరితము ఉపాఖ్యానమే యయ్యు, అనేక సుందర కావ్యలక్షణము 
లచే భాసించుచున్నది 


2 ఇప్పుడు రెండవ విభాగమునకుజెందిన యుపాఖ్యానముల గుర్చించి చెప్పువలసియున్నది. 
ఈ యుపాఖ్యానములు మహాభారతకథతో ప్రత్యక్షసంబంధము కలిగినట్టివికావు, అయినను 
వీనికి ముఖ్యకథలో పరోత సంబంధముండును ప్రాయికముగా ముఖ్యకథలోని యొకపా_తమువలన 
చెప్పబదుట జరుగును, లేదా, మరియెవరైన ముఖ్యకథలోని పాత్రలకు నిట్టి చిన్న కథలను విన 
రింతురు ఇది కథలోని సంఘటనను బట్టి జరుగుచుండును ఇట్టు చూడగా నీ విభాగమునకు చెందిన 
యుపాఖ్యానములు ప్రాముఖ్యమునందు గౌణములని చెప్పవలసియుండును, అమిునవ్పటికిని 
యివి ముఖ్యకథకు శోభాహేతువులుగా నున్నవని చెప్పుటలో నందేహములేదు, ఈ విభాగము 


నందలి యునకథలకు పంచేందియోపాఖ్యానము ౪నునది |వతినిధి |పాయముగానున్నది, దానిని 
వరిశీలింతము, 


వంచేం ద్రియోపాఖ్యానము ఆదిపక్వను న ప్రమాళ్యానమునకలదు, భారతకథలో 
[ద్రౌవదీన్సయంవరము తరువాత నీకథ వివరించనైనవి ద్రౌపదిని, పాండవులకు స్వయంవర 
మున లభించిన దానిని కుంతీదేవి, తన కుమారు లైదుగుగును వివాహమాడవలెనని నిశ్టేశించినది. 
కాని, లోకమున నిట్టివిషయము అపూర్వమును, విచ్చితీమునుగైనది. అందువలన దువదునకు 
తన కుమారుర్తెను బదుగురురికిచ్చి వివాహముచేయట నమ్మతము కాలేదు, వివాహముచేయ 
ననుటకును సాధ్యము కాకయున్న ది, పాండవులు అర్జునుని వలన |దౌవదిని న్వయంవరయున 
నంపాదించిరి, ఇట్లు కథలో నాక సమన్య యేర్పడినది. ఈ నమన్య నెట్టుపరిష్కరించ నలెనో 
యెవరికిని తోచినది కాదు. అప్పుడు కృష్ణద్వైపాయనుడు సాఇ్షాత్కరించి, పంచేందియోప్తాఖ్యా 
నమును చెప్పను, డైవనియు క్రిని తెలియజేయును. అందలి రహాన్యములను వివరించును, ఇప్పు 
డందరావితాహమునకు నంగీకరింతురు కథలోకలిగినచిక్కు విడిపోవును, 


14 


ఈ ఉవకథ నిజమునకు [దౌపది పూర్వజన్మ వృర్తాంతము వంటిది దానిని వనుని 
వంటిమహానీయుడు చెప్పిననే గాని దాని వరమార్థము బోధపడదు. అందుచేతనే కవి యీ 
కథను వ్యాసముఖమున పలికించినాదు ఆ కథ యిట్టుండును నాలాయనియైన యింద సేన 
మౌధ్గల్యుడను మహామునిభార్య ఆమె పరమపల్మివత, కర్మవళమున మౌద్గల్యుడు రోగపీడితుడై 
జరాభారదాధితుడయినను ఇంద్రసేన భక్తితో నాతనికి ఉపచారములుచేయుచుండెడిడి మె సేవా 
నిరతికి, భక్తికి మెచ్చి, మౌద్గల్యు డానెకు కాషలనిన వరములను [పనాదింతును కోరుకొన్ము నెను 
ఇం|ద సేన యిట్లనెను “మునీందా, నారో గామోపభోగేబ్బ వెద్ద( గలదు నీవునుం దపళ్శక్తి( 
గామరూపధరుండ వయి, యీవీభత్సం బగు రూపం బుడిగి మనోహరం బయిన యాకారంబున( 
బంచధావిముక్తుండయి, నన్నురమియింది, కామభోగఎబుల చనువుము, ఆమె కోరిక ననుసరించి 
మౌద్గల్యుడు ఐదు దేహంబుల దాల్చి యనేకస్థానంబుల అనేక సనహ్మ,వదతృరములు నాలాయనీ 
యెన యిం[దసేనతో విహరించెను చివరకు (బహ్మలోకోము చేరెను ఇట్లిచద నేన కోరిక నెరవేరి 
నను, ఆమె కామభఖోగంబుల తృవ్లి చెందలేదు మరుసటి జన్మమున కాశీరాజు దుహిశగా జన్మెం 
చెను, బహుకాలము కన్యాత్వముననే కాలము గడిపి తన డౌర్భాగ్యమునకు చింతించి పతిని 
పొందుటకు కొవునిగోరుచు ఘోరమైన తప మాచరించెను, ఆమె సొపన్మ్నుచేయకొలమున యయుదు, 
వాయువు, ఇం్యదుడు, అశ్వినులు, (వత్మే: ముగాఎచ్చి, తమ సంతానమునకు నామె భార్య కావల 
యునని కోరిరి కరిన తపళ్చర్య యనంతరము మహేక్యరుడు సాశాత్కరించెను ఇంద్రసేన 
తనకు బతిదానము నేయుమని యాతనిని యేసమారులు (ప్రార్థించెను ఈశ్వరుడు కరుణించి, 
దేహంతరమున నీకైదుగురు పతులు లభింతురని వరమును (పసాతించెను ఆమె దానికి నాళ్చ 
ర్యము [వకటింవగా, ధర్మమునకు భంగము కలగదని చెప్పెను, అప్పు డామె 'అయ్యేవురు పతుల 
యందును (బల్యేక శంగమంబునను, కౌమారంబును, బతి శుశూషా నిద్ధియః గామ భోగేచ్చయు 
ఫౌభాగ్యంబును |బసాదించుమ "ని శివున్నిపార్థించి యాతనిచేతే నావరములను పొందెను, గంగాతీక 


మున నున్న యిం[దుని తోడ్కొని రమ్మని వు డామె నాదీశించెను. ఆమె గంగాతీరము చేరి 
ఇందుని రాక ౯ (పతీక్షించుచుండెను 


నైమిళారణ్యమున యముడు స్మితయాగము తేయచు యజ్ఞదీక్షితుడై యుండి [పాణీ 
హింనమాని యుండెను అందుచేత నూనవులు మరణము లేక విచ్చలఎఏడిగా [సవ ర్తిచుంచుండిరి, 
దీనిని నహింపనోవక యింధద్రాదిదేవతలు |జహ్మపాలికి జని, మరణము లేకపోవుటచే మానవులకును, 
డేవతీలకును భేదము లేకపోయెనని వాపోయిరి [బహ్మా వారిని శమాళ్వాసించి యాగము ముగిసిన 
తరువాత, యముడు తిరిగి మానవుల నంత మొందించు ననియు,నాతని యాగ ఫలితముగా మహావీరు 
లైన యైదుగురు జన్మింతురనియు చెవ్చి పంవించెను. ఈవిషయములు విని ఇందుడును, నాతని 
నహడరులును, గంగా నదీనమీసమున వెడలు చుండిరి, అనది నిటినడుమ నొక కన్యక రోదించు 
చుండెను, దానికన్నీరు కనక కమలంబులుగో మారు చుండెను, ఇదిచూచుచు విన్మయమునొందినయిందు 
డ్యామేను నమీవించి యామెను గు శ్రించియు యామె దుఃభించుటకు కారణమును గురించియు (ప్రశ్నిం 
చెను, “నాదు రోడనంబు నన్ను నెణుగంగ వలతయేని యమర వల్లభుండ నావిఖుందరమ్ము” అని 
పలుక వానవు డామె ననుసరించి వెడలెను. ఆట్టు వెడలగా హిమవదచల కందరారచిత రత్నవేదికొ 


15 


తలంబున సింహాననానీనుండయి వరుణరూవంఇన నొక్క తరుణితో జూదంబాడుచున్న యాది 
దేవుంగని వరుణుండుగా వగచి సురపతి కోవించి “నేకు శక్తి మంతు(డనగు ఇం|దు(డను కదా, నా 
యెదుట నుత్తమసింహానన మెక్కి జూదమాడుట నీకుతగునా' యనియ-శ్మేపించెను, దానికి రుద్రుడు 
కోపించి, [క్రీడాభంగము చేసిన ఇంద్రుని వల్టితెమ్మని యక్క న్యక నాజ్ఞావించెను. అమె కరన్పర్శచే 
నిందుడునిశ్చలుడై భూమివైబడెను “అవుడు ర్నుదు దిట్టువలితెను గొవృబలళాలివం గర్వించి వలికి 
తి వికదా। నీభుజవీర్యము (ప్రకాశిత మగునట్టగా నీశరగత వివరమును దెరువును'' హరి వచనాను 
సార మిందుడు హిమవల్గ్లహ్వ్యరమును తవ బాహువులతో తెరిచెను, అతని కాళ్ళర్యము కలుగు 
నట్టుగా నాగుహయందు తనన్వకూపను.లు కలిగిన మరి నలువురుండిరి నేనెందులకో ఐదు 
రూపములను ధరించితి నని యిందు డద్భుతవరుచుండగా మీ రైరుగురును దేవహితార్థముగా 
భూలోకమున జన్మించుడని శివుడా దెళించెను వారే థర్చానిం శక్రాశ్వినుల, తిమకు నాధారం 
బుగా ధర్మజ భీమార్జున నకుల సహదేవులుగా జన్మించిరి, అయిందుల శకేవురకును నేతవత్నిగా 
దీపంబు చేసి శ్రీమూర్తి యయిన యాజ్ఞసేని యజ్ఞవేదియందు జన్మించెను 


వైన చెప్పినట్లు |దౌవదీపాండవుల వివాహగందర్భమున నేర్పడిన నమన్యను లౌలగిం 
చుట కీకథ సాహాయ్యపడి ముఖ్యకథకు గొప్ప [పయో జనమును సాధించి పెట్టినది, అందుచేత, చీ 
కథ కేవలము కథను వెంచుటకు చెప్పణడినట్టిది కాదు భారత కథలోపరోక్న నంబంధము కలిగి 
లోకవిరుద్ధముగా పంచభ రకయైన [దౌవది' సచ్చిలమును నిరూవించటకు తగినసొమ్మగిని నమ 
కూర్చినది, 


ఈ పంచేందియోపాథ్యానము _ ఆతిలోకవిషయమైన  పూర్వజన్మవర్శితను గురించి 
చెప్పునట్ట్రి కథ, ఈకఠకథ కో నాయకుడనదగినవాడు మౌద్గల్యుడు, కానియీతదు నామమా[తమునినే 
నాయకుడు, (ప్రాముఖ్య మంతయు నాయికీకే అందుచేతనే మొదట నామె నచ్చీంము, భర్తకు 
నామె చేయు శృుళూష వర్ణింవబడినవి. తరువాత అమె తన భర్తను ఉత్తమ రూపము ధరించి, 
తనకు కామోవభోగముల సమకూర్పుమని [పార్ధించినది ఆత డచ్రే చేసినాడు. అయినను జీవిత 
మంతయు నామెకీ సౌఖ్యము కలుగనేలేదు అందుచేత మనుజ స్వభావసిద్ధ మగునట్టుగా నామె 
అసంతృవ్రినే పొందినది మరుసటి జన్మమున కూడ భర్శసంయోగము కలుగలేదు, ఆమెకు 
వరమును (ప్రాసాదించిన శివుడు ఐదుగురు భర్తలను నియోగించెను కాని ఆ అజన్మమునకు కానట్లే 
యున్నది ఈ యైదుగురు పాండవులుగా నామె యాజ్ఞచేనీగూవమును ధరించిన తరువాత లభించిరి, 
ఇట్టామె యనుభవించిన అనంతృవ్షి, చేసిన తపఃఫలము ఈనాటికి నెరవేరినవి. వంచ భర్త౦ 
సంయెగిమున దోషమును ర్ముదుడు నివారించుటచేత నామె వవిత్రకీలమునకు భంగము రాలేదు, 


థారత రచనకుగల |[వధానాశయము, దేవహితమును నిరూవించుట, ఈ ఉపాథ్యానమున 
నదియు కొంత సూచితమైనది బాహుబలము కలవాడనని గర్వించిన యిందద్రుని న్వరూసముల 
నెదింటిని, భూలోకమున జన్మించుమనియు, గీర్వాణపితము సేయుట కిట్టు చేయవలయు ననియు 
శివు డాదేశించెను ఇట్టా కథకు దేవహితము అను ప్రయోజనము కూడ నిద్ధించినది. క్షతియులుగా 
కాన్పించినను తమ వీకోచితచర్యలచే దుష్టుల సంహరించు పాండవులు కేవలము మనుష్య 


16 


మా[తులుకారు అతి మానుషళక్షి సంయుతులు, అను విషయమును కూడ నీకథ అంతర్గతముగా 
లోధించుచున్నది. ఈ విధముగా నీకథ |పనన్నమై 'నన్నయగారి ప్రసన్న కథాకలితార్థయుక్షికి' 
నిదర్మనముగా నున్నది, “సతికి నౌక్కరుండ వతిగాక యెందును బతులు వలువురవులు కతల 
'కలదె।' అని కాశి రాజదుహి తచేత పలికించుట యీ కవికిగల నానారుచిరార్థనూ క్రి నిధిత్వము 
నకు (పతీక, 


“అమిత స్థావరజంగమం బయిన [బ్రహ్మో ండంబు దానింత యుస్‌ 
మమతాగోచర మీ (తితోకములు నన్మద్బాహువజాను పా 

ల్యము లే నిందు(డ నిట్టి నన్ను జక లీలన్‌ జూదమాడంగ ను 

త్తమ సింహానన మెక్కి నీకుజనునే దర్పించి నాముందటన్‌” (1_7_278) 


ఉత్తమ పదములు ఉత్తమ స్థానములందు కూర్చుట కవిత్వమునకుగల లక్షణములలో 
నొకటి యని పెద్దలు చెప్పుదురు. ఇం్యదునినోట పలికించిన యీ వద్యమున, ఆతని నిష్కారణగ 
ర్యము, అడంబరము, శ బ్బములయొక్క_ అందిమయిన పౌండికచేత బహురమ్యముగా (సకటితమ 
'యినవి. ఇట్టిమంచి వద్యములు (ప్రధాన కథయందున్నను, ఉపాథ్యానములందున్న్సు ను హృద్యము 
గానే భానించును. 

కేవల మీరువది నాలుగు గద్య పదమలందున్న యీ యుపాఖ్యానము, ఇన్నీ ఉత్తమ విశేష 
ములతో భాసించుచున్న ది, 
“ 9 ఆరణ్య పర్వమునందలి ధర్మవ్యాధోపాథ్యానము మూడవ విభాగమున_ చేర్చదగి 
యున్నది, ఈ యపకథయందు, [వధానాంళము పతి వతామహాత్మ్య।పతిపాదనము _ గౌణముగా 
అనేక ధర్మసీతి విశేషములు కథ నాధారిముగా జేసికాని యుల్డేఖింపబడియన్న ది కౌకికృుడను 
(బాహ్మణుడు ఒక వృషద్భాయను వేదాథ్యయనము చేసికొనుచుండగా, ఒక వక్నివైనుండి రెట్ట 
వేయును, ఆతడు దానికికోపంచి, దానివైపు చూడగా, నాతని [కోఛాగ్నికి యాహుతియె యది మర 
ణించెను. క్షణికమైన |క్రోధముదే కౌశికు చట్లుచేసినను, అల్బజీవిని సంహరించినందులకు వగచి 
వికలమనస్కుడగును. తరువాత నమీషగామంబున కరిగి యొకగృహిణిముంటి ముందాగి భిక్షము 
వేడును ఆ గృహిణి పా తళోధనము చేయుచుండగా, నామపతి యధిక కుధాతురుడై గృహమున 
కేతెంచును గృహిణి తన ఖర్తకు ఆన్న పాదులు సమకూర్చి, శయనాదిక ములు కల్పించి, యాతడు 
విశ్ర మించుచుండగా కౌశికునకు బిక్షమిడుటకు వచ్చును. కౌశికుడుకోవముచే నామెను తూలనాడును, 
ఆమె తేన భర్త యాకలితో వచ్చిన వృత్తాంతమును చెన్పి, భర కన్నను వరద్దెవము లేడనియు, 
నాతని పరిచర్య తరువాతనే యితరులు ఆదరణ చేయదగుదు రనియు వక్కాణించును [క్రోధము 
మంచిదికాదనియు. ఆతని |క్రోధాగ్నికి యాహుతి యగుటకు కాను కొోక్కె_రవంటిదానిని కాదనియు 
తనపాత్మివత్య మహాత్మ్యముచేతనే, తనకు కొక్కెరవృత్తాంతము తెలినినదనియు వివరించును ధర్మ 
వ్యాధుడను కిరాతకుడుమిథిలానగరమున గలదనియు నాతడనేక ధర్మములను వివరించి చెప్పుననియు 
పలికి యాతని నటకు వెడలుట కాదేశించును, కౌశికుడు ధర్మవ్యాధుని చూచుటకు వెడలును, 
అచట మిధిలానగరమున ధర్మవ్యాధుడు నూనావణమున మాంనవిక్రయము చేయచుండెను, 


17 


ఆనమీపమునకు చేరనొల్లక కౌశికుడు దూరముగా నిలచుండును ధర్మవ్యాధు డిడి గురెతీగి బ్రాహ్మణ 
గృహిణి యాదేశమున వచ్చిరివా యన్నివశ్నించి, యతని తన గృహమునకు తోడ్కొనిపోయి 
యలిఖి మర్యాద లాచరించెను ఈ ధర్మవ్యాధుడు ధర్మకాస్తాంది పిద్యలరు నిధివంటివాదు అందు 
చేత నగేకధర్మములను  కౌశికునకు బోధీంచును చివరకు (వత్యక్షదైవములనంటి వారగు తన 
తర్లిదందులను చూపిఎచును, వారికి తన వైగలవా త్సల్యమును, తనకు వారి వైగలభకిని వివరిం 
చును. 


వారు కౌళికుని చూచి సంతోషింతురు, ధర్మవ్యాధునికిగల అనంతవిజ్ఞాననిర తికి, పితృభక్తికి 
కశ డాళ్చర్యపడుచుండగా, నాకిరాతుడు తన పూర్వజన్మప్పత్తాంతమున్నచెవ్పి యాతని 
నందేహ నివృత్తి చేయును. న్‌ 

మహాభారతమున సీకథ యెట్టి సందర్భమునందు చెప్పబడియున్నది, అను అంళమను 
వివరించవలెను. వనవానము చేయుచు, నియతుగై యున్న యుథిష్టిరుడు మార్మండే యమహార్షివలన 
అనేక ధర్మనూక్ళ ములను తెలిసికొనుచుండును అట్టిసమయమున నాత డిట్టనెను, “పతి[ప్రతలైన 
వారిచరిత మత్యంత ధర్మసూక్ష్ముంబుం గగము _ దుష్కరముగాదె తల(వ నిర్జూత దురిత- 
యట్లుగా గావున విన వేడ్కయయ్యి ఇప్ప-వయ్య పుణ్యనతీ (వథాంబునాకు, " (8-50) “మటీయ 
తలర్టిదం[దు లిరుపరియందును బుత్రనిమిత్తంబెన యాయానం బెవ్వరి కెక్కుడు? వారలయెడ 
బుత్తుంండెట్టివాండు గావలయు? హీనయోనిబాతుండైన పురుషుంగేమి తెజంగునడ వడిం బరమధార్మిక 
లోకంబులు వడయు? నవియును వివరింవ నీవ యర్హుండవనిన అమ్మహాముని(0_6-4) యాతని 
కీకథ వినిపించెను అనగా పుణ్యవతీ (ప్రభావముతో బాటు, వీతృభ క్రి తత్పరత మొదలైన వృత్తాం 
తము థీకథలో నుండవలెను నిజమున కిందవి యన్నియు నున్నవి, 


ఈ చిన్నకథ, (ప్రధానముగా ముగ్గరు వ్యక్తులకు సంబంధించినది, వీరిచిత్త వృత్తులు మనన్త 
త్వ్వములు ఈ కథకు [పాణనదృళముగానున్నవి. ఈముగ్గరిలో మొదట చెప్పదగినవాడు కౌశి 
కుడు, ఇతడు ధర్మతవశ్శీలుడును, నంతతాధ్యయనవరుండును నగుటచేత ళక్షి నమన్వితుడు, కాని 
వయస్సున జిన్నవాండగుటచే కొంత కోపన్వభావము కలవాడు, పక్షీ తనపై రెట్టవేసినదని కోపించి, 
దానిని మృత్యువు వాత బడవేనెను. గృహిణి తనకు దిక్షము వేయుట కాలన్యము చేసినదని యామె 
'వెళూడ కోఏించెను ఆఖినను కౌశికుడు తనతస్పును తెలిసికొనలేని మూర్గుదుకాడు, వశ్షివై రనలి 
నందులకును, నకివ్రత వై కోవించీనందులకును, పాళ్చాతపుడయినాడు చివరకు తాను తల్లిదంద్రులను 
నిర్లక్ష్యము చేసిన దానికిని, విచారించి తర్మసవర్తనను మార్చుకొనుటకే నిశ్చయించుకొనెను. ఇద్దీ కౌశి 
కుని పాత్రము మానవ సహజమయెన స్వభావమునే వ్య క్రీకరించుచున్న ది. ఇట్టిపా(త్ర కథకు నౌచిత్య 
మును నమకూర్చి, కథను రమ్యముగా చేసిన దనుటలో సందేహాములేదు, 


(బాహ్మణగృహిణి యీకథలోని రెండవవ్యక్షి, ఈమెవేరేమియో తెలియదు. కౌళికునకు తన 
కళకి యున్నట్టుగనే, యీమెకు వత్మివతాళ క్రి కలదు. కాని, కౌశికునిలో కాన్పించుకోవ మీమెలో 
లేదు. అందుచే నాప్యాతకంబె కొంచ ముళ్క్భష్టమెన పాత్రమీమెది ఈమె తనభర్షనే దైవ 


18 


ముగా భావించి, యాతనికి పరిచర్యచేయు విశ్వానము కలిగినట్టిది, బియకుడుగా నేతెంచిన |చాహ్మ 
ణుడైన కౌశికునికూడ కొంతకాలము వేచియుండ'జేనినది. ఆతడు కోవించురుండగా “(కోధమోహ 
నామకు లైన ఘోరశతు- లిరువు రెరియించురుండుదు. రెపుడు నంత -రంగ మయ్యుభయంబు 
నడంగకున్న ౯ గలదె యూరక (బ్రాహ్మ ణ్యగౌరవంబు” (8-5-20) అని యాకనికి బుద్ధిచెప్పినది, 
''నీకోవంబున నొక్కకొక్కెర నిహతంబయ్యెగాదె యిది మదీయ పాత్మివత్య మహిమంబేని కాంచిలి” 
నని (క-5-22) వక్కాణించినది. కౌశికునకు సన్మార్లోవదేళముగగావిందినది ధర్మవ్యాధుని కను 
గౌనుమని మాదేశించియాత నికి జ్ఞానోదయము గావించినది, ఇట్టీప్మాతము (వయోజనవంత మగు 
టయు, చదువరులకు వతివజామహి మము విశదమగుటయు నంభవించనది. 


కథాక్రమమున ధర్మవ్యాధుడు చివరివాడైనను కథయం దీతనిపా[తము ముఖ్య మైనట్టివను 
టలో నందేహములేదు, ఇతడుణ్ఞాని. పరమధర్య్మనిరతుదు, ఉవిళ్ళభకి కలవాడు ధర్మాచరణము 
నందును, నత్యశీలమునందును] ఆణుమ్మాతమైన కళంకములేనివారు, జాతిచే నంత్యజ నయినబ్బ టికి 
జ్ఞానాదికములచే నున్నతుడు. అందువలన లోకో త్రరమైన్స కీలముకలవాతుగ్నా] చెప్పవలనినవాడు, 
కథయం దీతని ముఖముననే కవి యనేకధర్మముల నువన్యసింప జేసినాడు, 


ఇట్లీమూడుపా[తములు మూదుభిన్నన్వ్యభావములను  కలిగినట్టివి. ఇట్టి భిన్నన్వథావులు 
కలిసికొనుట వారిలోవారికి కలిగిన భావ ఘర్షణయే కథకు;ఆయువువథ్ధై, చదువరులచేత ఆస్తాంతిము 
చదివించుటకు నాధారభూతమగుతున్నది. న్‌ 


కథలో ఉత్సుక తనుసృష్టింది, కథావశనమునకు కుతూహలముకు కలుగజేయుట మంచి 
కథకులు చేయుపనులనులలోనోక టి, | దీనినే యాంగ్లభాషయందు 8156086 అని వ్యవహరిం 
తురు. ధర్మవ్యాధునికి నంబధించిన యీ చిన్నక థల్ళో నీగుణము బహుళ ముగానున్నది. కథలో 
మూడునాలుగుచోట్ట ఆశ్చర్యకరమగు నంఘటనలు కలుగుటయు, | చివరివరకు పారకుని నవి 
లాగికొనిప్రోవుటయు నంభవించును కథలోని యీ లక్షణమును వరికింతము. 


కౌశికుడు ఒకనాడు “గామనమీవము నందొక్క వృక్షమూలంబున నానీనుందై 
వేదంబులు గుణియించుచుండ దదియకాఖాగతంబై న యొక్క. కొక్కెర యీతనివై రెట్టవెట్టిన 
నమ్మ హాద్యిజుం డలిగితూచుటయు నది యవ్వుడ నిశ్చేతనంబై నేలంబడినది (8-5-7), 
దీనిలో (బ్రాహ్మణుడు, వృక్షచ్భాయతో గూర్చుండి చేదాధ్యనమచేయటలోగాని, చెట్టుపై 
నున్న కొక్కెర రెట్టవేయటలోగాని విచిత్రవిషయమేమియు కాన్పించదు. ఇది సహజమే 
కాని కౌళికుడుడలిగి చూచినతోడనే కొక్కెర నిశ్చేతనంబై నేలబరుట చదువరుల కాళ్ళర్యము 
కలిగించును. కౌశికు డింతటి తపఃవభావము కలవాడాయని విన్మయము నొందించును కాని, యీ 
ఘట్టము మనన్సున కార్హోదమును కలిగించదు. మనకేకాదు, కౌశికుడు న్వయముగా వళ్ళాలైవమును 
పొందెను, “ఆక్కట నాహృదయము గదు- నక్కటికములేనిదయ్యె ననిమి త్తమ యీ- కొక్కెర 
నిటు సేనితి "(8-5-8)నని వికలమనన్కు_ డైనాడు ఇట్టిశక్తి కలిగిపళ్చాత్తావషమను మంచిగుణమునైతము 
గల కౌకు డింకేమి చేయయనున్నాడో యను నుత్సుకత పారకున కిచ్చట తప్పక కలుగును. 


19 


బిక్షమునుకోరి వచ్చిన కౌశికునిగాక, తన భర్తను సమాదరణచేసినది |బాహ్మ ణగృహిజి 
కౌశికుడు కోవీంచినాడు. ఆమెను కూడ శవించునేమోయిని మనకనివించునుః కొని, వతిహితమును 
గోరుటలోని మహాత్మ్యమునామె యుగ్గడించుటతో కొంతళాంతినివహించెను అంతటితో నాగరేదు, 
గృహిణి “సీవతి (కోధనుండవగుట నెలుంగుదు, నీకోపంబున నొక్కకొక్కె_ర నివాతంబయ్యె 
గాదె?” (96.29) యని పలికినది. ఈమాటలు కౌళికునేకాదు, మననుకూడ నాశ్చర్యమున ముంచి 
చేయును. ఇది యొక యద్భుతవిషయముకదా। ఎక్కడనో యడవిలోజరిగిన సంఘటన మీమెకెట్లు 
తెలిసినదని కౌశికునితోచాటు మనమును వితర్కించుకొందుము, కాని కవి దీనికి సమాధాన మా 
గృహిణిచేతనే చెవ్పించెను, 'మదీయపాత్మివత్యమహిమంటేని కాంచితి"(8-5_22)నని యామెచెప్పుట 
వలన పాతి వ్రత్యమహిను యింతటిదికదా యను విన్మయము కలగక పోదు, 


ధర్మ రహస్యములు తెలిసికొనుటకు మిథిలానగరము నగల ధర్మవ్యాధునిచూదు మని యా 
గృహిణి యాదేశించినది. కౌశికుడు (వమాణమై మిథిలానగరము చేరినాడు, అచట “నల్పమృగ 
మాంస ఖండంబు లంగడిం బచరించి యమ్ముచున్నవాని, ననవరత విక్రయాగత జననమానృతు 
నక్కిరాతుంగని యతిజుగువ్సితంబయిన నూనావణంబు 'సేరనొల్లక గ” (8-5-27) దూరముగా నిలు 
చుండినాడు మాంనవ్మికయముచేయు వ్యాధుడెక్కడ? ధర్మోపదేశమెక్కడ? ఏలయీవృధా[శమము? 
అని కౌశికుడును మనమును భావింతుము, కాని, కిరాతుడు 'అతనిరాక పోడిగ నిజబుద్ధినెటి(గ యతని 
యున్నయెడకు వచ్చి_పరమభ కి (మొక్కి భధరణీనురేశ్వరు(_గుకలమడిగి [వియము గొనలు నిగుడ'- 
(8-5-2 ఇట్లు వలికినాడు " అనఘవశివతాతిలక మైన నితంబినినాతెఖంగు నె-వ్పేన( జనుతెంచితీవు 
నను బీతి గనుంగొన వీమనోరథం-బును మదిలోనెలుంగుదును"' (8-6-28) ఈమాటలకు కౌళికుని 
మనస్సులో కలిగిన యసహ్యభావము పటావంచలగుటయేకాదు, 'ధర్మవ్యాధు నెజుక కచ్చెరువంది, 
పతి వతయెలుక యుందలంచి, యిది రెండ వునాశ్చర్యంబుగంటి' (8-5-80)నని భావించినాదు. ఈ 
ఆశ్చర్యముకౌశికునకేకారు, అతనితో మనముకూడ చేరుదుము. కథకు ముఖ్యమైన ధర్మోవన్యానములు 
ధర్మవ్యాధుని ముఖముననే రావలనియున్నవి. అందుచేత, ఆతనివ్య క్రిత్వమెట్టిదో చూవించుట క్రీయా 
శ్చర్యకరఘట్టము పూర్వరంగమైనది, , 


కిరాతుడు వివిధవిషయములకు నంబంధించిన యనేక ధర్మరహన్యములను కౌళికునకు 
వివరించును. ఆతని ధర్మజ్ఞత, _ వివేచనాజ్ఞానమునకు మరియొకసారి యాళ్చర్యము కలుగును 
అంతటితో ముగియలేదు. 'వతివత వనువునంజేసి నీవు ధర్మజ్ఞానార్థంబు నాయన్నయెడకుం జను 
దెంచిన నవ్పత్మివతవలని యనుగహంబున నీకు నెల్టవియు నెణీంగించితి(గాని నీదెన నాదుచి త్తంబు 
[వియంవడియుందరు. నీచేసిన యకార్యంబొక్కటి కలదది యెయ్యదియనిన- 


'ఎంతయు వృద్ధులై తమకు నీవొక రుండవ తెప్పగా(గ న 

త్యంతముదంబునన్‌ (బతుకు తల్టినిదం|డిని నుజ్జగించి ని 

శ్చింతుడ/వై సదాద్యయనశీలత వారియనుజ్ఞరేక యే 

కాంతమ యిమ్మెయిన్‌ వెడలితక్కట నీవు గరంబ్ముగూరతన్‌ ” (8-5-120) 


20 


అని నించించినాడు కూడ. కౌశికునకు జ్ఞానోదయమయినది, ఇంకొకసారి యాళ్చర్యమును కలిగి 
నది “నినునొకళూదుగాదల(వనేర గుణాకరనీతరి తముం-గన మదినచ్చుతంబొలనె"(3-_ 12%) 
యని యాతనికి నంజలి ఘటించినాడు. 


ఇట్టీకథలో నదుగదుగున నద్భుతఘట్టములెదురై చదువరుల కాళ్నర్యచకిరులనుబేనె వారిలో 
నుత్స్పుకత కలిగించుటకు కారణములగును. ఇదియొక కథాకథన శిల్బ్పమనదగియున్నది ఎట్ట 
ప్రగడకవి ఈ కథానిర్మాణ శిల్పరహన్యము నీకథయందు బహురమ్వముగా పొదిగించినాగని 
చెప్పవలనియున్నది. ధర్మవ్యాధోపాఖ్యానమునకు ధర్కోపదేశము (ప్రధానమకదా॥ ఈ కథను 
నాధారముగాజెనికొని రచయిత వివిధధర్మములను చక్కగా వ్య క్రముచేనినాడు, కథాబంధము 
చేత నీధర్మోవదేశమును జోడించుటబేని, యాధర్మో పదేశ మునకు కావ్యత్వము సమాహడికది, ఈ 
ధర్మములెట్టివి. కథలో వీనికిగల (ప్రాముఖ్యమేమి, యనునంళములను పరిశీలించుట య। ప్రస్తుతము 
కాదు, 


మహాభారతము పంచమవేద మను (వథ్యాతిని పౌందియుండుటచేత, వేదములలో చెప్పబడిన 

వర్జాళమవ్యవస్ధనుగులించి, నందర్భానుసారముగా భారతము వక్కాణించుచునే యుండును ఈ 
యుపాథ్యానమునందలి ధర్మవ్యాధుడు గురు వృద్ధజనాతిథి వ్మిపదేవతార్చన తొనరించువాదు 
కాబిట్టీ యతనినోట వర్ణాశ్రనమధర్మో త్కృష్టత నిట్టు వ్య క్షముచేయించినాడు, “(బాహ్మణులరు 
దవస్స్యాధ్యాయ నత్య్మబహ్మచర్యంబులును, రాజులకు దండనీతియ, వైశ్యులకు గృగివకు 
పొలన వాణిజ్యంబులును, క్నూదులకు శుశూషయు నెట్టు వరమధర్మంబయిచెల్లు నబ్దుమాకును 
(కిరాతులకు) మృగయోవజీవనంబు వరమధర్మంబు, . ,......ఇంతియేకాదు, 

“తనకుల ధర్మము విడువక 

మనుట పరమ ధర్మమం[డుమూన్యులు చి త్రం 

బున గృవ గలుగుట ముశ్యవు( 


బనినైరణవలయు నఖిలభావనులందున్‌” (8-5-87) 
అనియు భారత మీనందర్భమున [ప్రపంచించుచున్న ది. 


భారతీయజీవితవిధానమున ఆహింనకు ఛాలా (పాముఖ్యము కలదు. ఆహింసా సిద్ధాంత 
మును భగవద్గీత (భారతాంతర్గతమే కదా!) మొదలు కొని, గాంధీగారినూక్తులవరకును నొక్కి. 
వక్కాణించుచున్న వి, ఆంధ్ర భాషయందును, ఇతరభారతీయభాషలయందును, వెలువడిన 
పురాణ కావ్యసాహీత్యములందేదో యొకవిధముగా నహింసానూత్మపతిపాదనము 'జరుగుడునే 
యున్నది, పరమధర్మ మైన అహింసాధర్మమును భారతమునకూడ కత ద్రచయిత వేళ 
పెట్టియేయన్నాడు. ఈయుపాఖ్యానమున సందర్భమును పురస్కరించుకొని అహింసాసిద్ధాంత 
మిట్ట్యవరిపాదింపబడియున్నది 


“క్రివహింన యెన్నందును జేయననఘ 
యొరులునంపితెచ్చిన మాంన మొనర విలిచి 


21 


తగినవెలకమ్మి |బతుకుదు( దద్ధనమున 
నమలమాననకాంతి నాయర్థమెందు, (5-88) 


మాంగవిక్రయముచేయు వ్యాధుడు అహింన నెట్టు పాటించును? అను సందేహమునకు 
నీపద్యఘున నమాధానమురూడ నున్నది అధర్మవ్యాధుడే 'అహింన ధర్మవితతికెల్లను మేదో 
అని విశ్వానమును, ఆచరణమును కలిగినట్టివాడు ఇట్టివాడగు టచేతనే యితరులను బోధించుటకును 
అరు దనిపించుకొనెను, 


మనుష్యునకుగల అంగశ్ళతువులలో (శోధము మిక్కిలి భయంకరమైనది ఎంతోటి| వజ్జా 
శాలియెనను, క్రోధము సణిచిషేయనినాడు వాని (ప్రజ్ఞ నిష్బలమే, ఈ యుపాథ్యానమున సలుతావు 
లందు [కోధమువలనరలుగుపిని ఉవదేశ రూపమున చెప్పబడియున్నది, * కోధంబుగొని 
యాడుట లగ్భగాదు” “శోధమోహనామకులైన ఘోరకత్రు- లిరువు రెరియించుచుండుదు రెపుడు 
నంత-రంగ మయ్యుభయంబు నడంగకున్న (_గలదె యూారక్మబాహ్మణ్య గౌరవంబు” (8-6-25) 
ఈ వాక్యములు గృహిణి, కాకికునకు నుపదేశించినవి. 


“విను విషయజ్ఞానమునకు 
ననయంబును మననుమూల మది కామ్మకో 
ధ నిరూఢమగుచు బురుషుని 
ననికము నెలయించు నింద్రియార్థ[క్రియలన్‌ ”. (95-80) 
థి 
ఇది ధర్మ వ్యాధు దుపదేశించి నట్టిది, 


మానవజీవితమున నత్యవాక్కునకుగల మహత్వ _ మింతింతనరానిది, వేదములందలి 
నత్యంవదేతి నూక్తులును, వురాణములందలి హరి ళృంద్రాది మహానుభావుల కథలును దీనియందుండు 
పరమార్థమునే బోధించుచున్నవి మహాభారతమునకు క్రోతయైన జనమేజయుడు 'మితపిత 
నత్యవాక్యు' డుగా 'పేర్కొనబడినాడు, వరమధర్మోవదేశ నిర్దేశక మైన ధర్మవ్యాధోపాథ్యానముకూడ 
యధోచితముగా నత్యవాబ్మహత్త్యమును వివరించుచున్నది, 


“భూతహితంబుగా౧ బలుకుబొంకును నత్య ఫలంబునిచ్చు. ద 

ద్భూత భయాస్పదంబగు ప్రభూత వునత్యము టౌంకునట్ల పా 

ణాతురు(డై నచో( బరిణయంబునయందును బల్కుబౌంకు న 

త్యాతిశయంబయంద్రు మహితోత్మక యిట్టివి ధర్మనూక్ష్మముల్‌,” (8-5-09) 
అని కేవలము ధర్మనూక్ష్మతయే నత్యవాక్కునకు మూలమైనదని వివరింపబడినది. ఈ పద్యమే 
“వారి జాకులందువై వాహికములందు" వంటి |ప్రజాదరణపొందిన పద్యములకు మూలమైనది, 


మానవునకును, జంతువులకును మౌలికముగా కొన్ని లక్షణములలో ఖేదమున్నది, మాన 
వుదు సంఘజీవి, ఈ సంఘమున మానవుడు జీవిచవలెనన్నవో నిశ్చేతనుడుగా నుందుట సాధ్యము 
కాదు, యధాళ క్తి కర్మమునాచరించుట మానవుని విధియైయున్నది, కర్మలేనినాడు మానవునకు 


22 


నంఘముతో సంబంధము తెగిపోవును. జంత్ముపాయుడగును. మనుష్యునిజీవితమన కర్మకుగల 
(ప్రాముఖ్యము నీకభయం దిట్టు కవి వర్ణించినాడు, 


“వృుతుమ్మతు కర్మాధీనత 

నరుగక తనవశోమ యనిన నావదలు రుజల్‌ 

నురణంబును నివియేవియు( 

బొరయక యుండంగ (బతుకంజోలదె చెవుమా"' (8-5-60) 
“కర్మ వళత(జూ వె కలుగుదేహము దేహ 

వర్తనంబు కర్మవశ త( బుట్టు | 

దేహపాతమైన దేహన్థుండగు జీవు6 

డరుగు( గర్మవిపితమైన యెడకు, "(8-5.-70) 


కాకికుడు తఈపమువై నభిలాషకలవాడు, అందుచేత ననేక ధర్మ ముల నువదేశించుచున్న ధర్మ వ్యాధు 
నితో 


“దేహమున  ధాతునం|క యదీవు (డగుచు=వహ్నియెట్టుండు? శారీరవాయువులకు నెలవు 


లెయ్యవి? యవినాకు నిశ్చయముగ( జెవ్పమని' కోరినాడు. ఆయోగవిద్యారహన్యములను 
ధర్మవ్యాధు( డిట్టు వివరించెను! 


“'మూర్ధదేశమునకు వర్థితంబై ! పర్వు, నాత్మాగ్ని నాభి దద్మాశయంబు 

శీరమున( బావకాం తరమున(. జరియించు(, [బాణుండు భూతాత్మభావు( డతండు 

వరున( (బాణాపానులితువురు, నయ్యగ్ని వెలింగింతు రన వేతవృత్తులగుచు 

గదవ న్తితలము లాన్పదములుగా, వహ్ని వరిగతుండగుచు నపానుండుండు 

గడంగి విణ్మూత నిర్గమకారి యతడు, కర్మలలయత్నకారియై కంఠతలము 

నందు దానుండు వర్తించు నఖిలదేవా, నంధులందున్నువ్యానుండు సంచరించు" (8-6-101) 


ఇట్టివే అనేకయోగ రహన్యముల నిదే నందర్భమున వివరించెను. 


స్థాలీవులాకన్యాయముగా _ వైనవివరించిన విశేషముత్నే కాక, ధర్మవ్యాధో పాఖ్యనమున 
నింకను, స్ట్‌పత్మి వతామహిమ గ్గ బాహ్మ ణమహత్వము, (బహ్మవిద్యాపభావము, | మూఠావితృభ కి 
మహిమ, /ఇండియన్నిగహక క్రి మున్నగు అనేకవిషయములుకలవు,గ[నూట ము వృదియెనిమిది్‌గద్య 
వద్యములకు సీమితమైన యీచిన్న కథలో నిన్నియంశములను కవిచొవ్పించుట చూడ నాశ్చర్యము 


కలుగకమానదు ఈయంశ ములు |కథాంతర్షతముగానే యున్నవి యనునంశ మును నిటవిన్మరించ 
లేము, 


4, నాలుగవవిభాగమున, వురాణములందలి యుదాత్ర్తతను వివరించుటకు కొన్నికథలు చెప్ప 
బరునందర్భము, నుల్ణేఖింపబడునట్టి యుషాథ్యానములనుగురించి వివరించవలనియున్నది “వరమ 


23 


హౌరాణికుల్‌ బహువురాణనముచ్చయంబ"”ని భారతమును కొనియాడుట యిట్టియనేకో యుపాభ్యా 
నము లకాకరనుగుటచేతనే, ఈవిభాగము నందనేక చిన్నకథలున్నవి, వానిలో (తిమూ రులలో నెవ 
రిదోయొకటి మహత్వవివరణముందును, దేవహితముకుగురించి చెప్పుట యుండును. ఈకథలనన్ని 
టిని చేర్కొ_నుటకును నిటనవకాళములేదు, ఇట్టికథలకు పలినిథిగా కుమారస్వామికథను (గ్రహిం 
చుట సముచితముగా నుండునని థావించితిని,శ్టీఇక నీకథను వివరించి దానియందరి వివిధవిశేషము 
లను "పేర్కాందును. 


ఆం|ధమహాథారతములో శల్యవర్వమునందలి ద్వితీయాశ్వానమున కుమారస్వామి మహి 
మాథివర్ణనము అనుపేరుతో నీకథ వర్తింపబడియున్న ది, ఈకథకు నందర్భ మేమనగా, భారత 
యుద్ధము (పారంథమగు సమయమున బలరాము డచటికివచ్చి ఫ్రీకృష్ణుడు పొండవులయెడ పక్షపాతి 
యని,విరాటాదిబంధులు విన(గ పలికెను, “హరియెణుగని చక్కటియును _బురుషార్థము నాకెలుంగ 
బోలునె యీని.షరత విన(జూద (జాలక _నరన్వశతీ తీర్ధ మునకు జనియెదుబుద్ధిన్‌ ” (9-2_ 14కి వెడలి 
పోయెను అట్లువెడలి యుద్దముచివరన, ఖీమదుర్యోధనులు ద్వంద్యయుద్ధముచేయనాటికి తిరిగివచ్చెను 
భీముదును,దుర్యోధనుడుత నశిష్యులేకాబట్టి వారుచేయుయుద్ధమునుచూ చుట కాతనికి కుతూహలముకలి 
గెను అప్పుడుభారతకథవినుచున్న జనమేజయుడు “బలదేవుండు తీర్థయ్యాతనిర్వరించిన తెజంగును, 
నీమసుయోధ నుల గదాయుద్ధంబు చెల్టినభంగియు నతనికాలోన నచటికేగుదేర నమకూరినవిధంబును 
వివరించిచెప్పుమనెను, వైశంపాయనుడు బలరాముని తీర్థయా|తనువివరించుచు, [ప్రథాన తీర్థవర్ణనము, 
మంణమహాముని మహాత్మా్యాభివర్హనమును వర్ణించెను. 


మహేశ్వరుడు తన వీర్యమును అగ్నియందిడెను కాని యగ్ని దానివహింవశాలక' పోయెను. 
అత డావిషయమును |బహ్మ కెలుకపరచి వానిని గంగాగర్భళూతముగ నౌనర్చెను, గంగ, తేజో 
మయంచై న యాగర్భంబును హిమవత్పర్వతముమీద సముత్సృష్ణముచేయగా,  కనకమయంవై న 
శర స్తంభంబున నగ్నినన్నిభుండగు కుమారుంకై యొచ్పె, అచట చరించుచున్న కృత్తికలు, 
వృత్రార్థినులై యా బాలుని యెత్తుకొనిరి, విచిత్రముగా నాయార్వురికి చన్నులుచేవెను. అప్పుడద్భు 
తముగా నాబాలుడు ఆరు ముఖంబులుదాల్చి వారందరి స్లన్యపానము చేసెను, వారాళ్చర్యవది 
యాబాలుని నెప్పటియట్ల నునిచిరి, అట్టాకుమారుడు అగ్నిభవుడు, గాంగేయుడు, ళరజన్మురు, 
కార్తికేయుడు అనంబరగెను. బృహస్పతి యాతనికి జాతకకర్మా ద్యనుష్టానంబు నిర్వ ర్తించెను, 
ఆ ప్రదేశము న్వర్ణమయమైయుంగెను, 


అకుమారుడు ఉత్తమమనదగియెడు తవము విహారముగాను, ధ్యాతిధ్యాతిగాను, ధనుర్వేద 
ములు, [గుతులు తనను సేవించగాను [పవర్థమానమొందెను, ఒకనాడు మహేశ్వరు డుమాన 
హితుడై తనపరివారముతో నావాలుని చూడవచ్చెశు. అప్పుడు (బ్రహ్మవిష్టులును, ఇం|దాది దిక్సా 
లురుశు, దేవతాగణముతో నచటికి వచ్చిరి, ఇట్లు వచ్చినవారి కభిమఖముగా నాయోగదిలాన్వితు 
రైన బాలుడు వచ్చుచుండెను, అట్టి సమయమున శివుడు “ ఉమయు నగ్నియు గంగయునుంగ 
నన్ను _గారవంబున నధికుని(గాదలంచి-చక-నాపాలి కేతెంచు నొక్కా_వీ(డు_నంభృత న్నే హథ క్రి 


2+ 


వి న్రంభుడగుచు” (9-2-1i9)అని భావించెను. మ హేశ్యరుడేకాదు _ఉమ,అగ్ని, గంగకూడ నిబ్దే 
భావించిరీ, వారి భావములను దిన్యబోధ మున కన్నవాడగుటచేత నబ్బాలుదు తనయోగకౌశల్యమును 
[వదర్శించి మూ ర్రిచతుష్టయమునుదాల్చి యన్నలువురుయొద్దకు నేకకాలమున జనెను వారు 
అద్భుతమగ్నమానసులై ర. తరువాత ఒక రూపమును ధరించి నిలిచెను 


అప్పుడు శివుడు, గంగ, ఉమ, అగ్ని, |బ్రహ్మనుచేరి గుణవంతుడైన యీకుమారునికి 
యోగ్యమైన పదమును (వ్రసాదింపుమని పార్థించిరి, దేవహితమును కోరెడువాడు కాబట్టి, కుమా 
రుని దేవసేనకు పతిగా నియమించి యాతని శ క్రవరుణాదులకు నప్పగించెను. దేవతలాతని నా 
యున్నతవదవి నభిషేకించుటకు నంకల్పించిరి హిమవంతుడు సకలరత్నమయమైన దిస్యసీరము 
పెద్దను, కుమారుని యాపీరమున నునిచి బృహన్పతి హోమకార్యమును నిర్వ ర్రించెను |తిమూర్యా 
దులు నరన్వతీజలముచేత నాతిని నధి షేకించిరి గంధర్వాదులు నృత్యగానములు గావించిరి. అధి 
'షేకానంతీరము వివిధదేవతాధివతులు మహావీరులై న సైనికులను నాతని కప్పగించిరి, మహేశ్వరుదు 
ధ్వజమును, ఇంద్రుడు శ కిని, విష్ణుమూర్తి వనమాలికను, పార్వతి నిత్యనూతనమైన వస్త్రమును, 
గంగ ఉజ్వలసుధామయ కమండలువును, బృహస్పతి దీప్రదండమును, గరుత్మంతుడు వాహనముగా 
నుండు మయూరమును, వరుణుడు తాామచూడమును, కుబేరుడు దర్చ్పితచ్భాగమును, [బహ్మ 
కృష్ణాజినమును, శ్మతువిజయశ క్రిని యాతనికి నమర్పించిరి ఆ షణ్ముఖనకు రాత్తసనాఃనము 
చేయు సామర్థ్యము కలుగనలెనని భూతనుయమగు మహానైన్యము నిచ్చెను, ఇందాదులు పరివేష్టించి 


యుండగా నామహాసేనానాయకుడు దేవతలకు, మీళ్ళతు లెవరై నను పరిమార్తునని వరమును (ప్రసా 
చించెను త్రిమూర్తులు వారివారి స్థానముల కరిగిరి. 


తరువాత తారికు ఉనురాక్షసునివలన దేవతలు బాధనొందుచున్నా రనితెలిసి తన నైన్యముతో 
షణ్ముఇఖడు ఆరాక్షనుని వెదండెత్తైను, ఆరెండుసైన్యములకు భఖీకరయుద్ధము నంభవించెను కుమా 


రుడు శకి నిధరించి యనేకరాక్షననీరులను సంహరించెను, చివరకాళక్రి చేత తారకాసురుడు మడిసెను, 
తరువాత బలికుమారుడగు వాణుని,యాతనిదుళ్చర్యలకు గినిసి నిహతుజేనెను. దేవతలు పుష్పవృష్టి 
కురివించిరి. అచటి (్రతిష్టితుడైన కుమారుని బలదేవుడు (ప్రదక్షిణ (వజామంబు లాచచరించి. 
కృతార్ధుడ య్యెను, 

1వధానకథయగు మహాభారతమున భీమదుర్యోధనుల గదాయుద్ధము [ప్రముఖమైసదియు, 
ఆంక్యయైనదియునై నది. ఆఘట్టము జరుగుబోవునందర్భమున కవి యీపౌరాణికోవకథను కూర్చి 
నాడు. _ఇట్టుచేయుటచేత ముఖ్యకథాగమనమున _ కాటంక ! మేర్పడినదని చెప్పవలనుపడదు, 
ఎందుచేతననగా, జరగబోవు ద్వంద్వ్యయుద్ధమును చూచుటకు బలదేవుడుకూడ వచ్చినాడు. ఆతడు 
ఆవీరద్యయమునకు గదావిద్యయందు గురుత్వమును వహించినట్టివాడు, అట్టిమహానీయు డింతకాల 
మేమిచేసేను అని జనమేజయు డడుగుటలో నాళ్చర్యములేదు. ఆజనమేజయుని యత్క-ంరతీర్నుటకే 
వెళంపాయను డీకోథను చెవ్పియున్నాడు. 

కుమా ర స్వామిక థ యెందులకు నిటవచ్చినదిః యన్మువళ్న మునకుసమాధానము చెప్పవలని 
యున్నది. బలరాముడు ధారతయు ద్ధానమయమున అనేక పుణ్య తీర్గములను సేవించుచు సోమతీర్థము 


25 


నకు వెడలినారు ఆప్రదేశమునందే యనిమిషులు షణ్ముఖనకు నిర్జర నేనాధిపత్యంబునకు నభిష్నే 
కంబుసేసిరి అతడు తారకాదులైన యసురులం దెగటార్చెను ఇట్టుచెప్ప వైశంపాయనుడు 'ఆతనిజన 
నాదివృత్రాంతము కౌరవంశజాతుండవగునీకు వినదగుజెప్పెద నాకర్ణింపుమనియు జనమేజయునితో 
మ ను ఇట్లుచెప్పుటపలన నీకళకుచక్కని బంచర్భతద్ధి యేర్పడినచనుటలో నందేహము 


దేవహితమునుగురించి భారతము వలుసార్లు నడువుచునేయున్న దడి ఆవిశేషమును కథారూవ 
మున చెప్పుటకుకూడ పౌరాణిక మైన కుమారస్వామిజన్మ ము,అతడు తారకునినంహరించుట మొద 
లగు వృత్తాంతము లాలంబనమైనవి ఇట్లుచూడగా దేవహితమను ముథ్యాశయ మీకథవలన కొంత 
వరకు నెరవేరినది, 


మహాభారతము కేవలము విష్ణుమహాత్ర(మునుగాని, కేవలము శివమహా తముగాని బోధించు 
(గంథభముకాదు, అవకాశ మేర్చ్పడినప్పుడు కేశవుని దుష్టశిక్షణము, +ష్టరక్షణమును వర్షించిచెప్పును 
అత్హ సందర్భమువచ్చినప్పుడు మహేశ్వరుని మహిమాఖిసర్జనము చేయను అందుచేతనే యోగం 
థము సర్వజనాదరణియమైనది, శై వనం ప్రదాయవరంనరంయందు కునూరస్యామికి విశేషప్రాము 
ఖ్యమున్నది ఆప్రాముఖ్యమును నండర్భమునుబట్టి వర్ణించటనుకూడ నుచితముగాభావించి, కవి 
యీచిన్న పౌరాణిక కథకు మహాఖరితమున స్థానము క లిగంంచియున్నాడు, ఇట్టి కథలవలన మహా 
భారతము శివకేశవుల యభఖేద్వమ.ను నిరూపించి, యదై కత సిద్ధాంతమును (వతిపొడించునట్టిదిగాను 
నున్నది, 

5, వేదోక్షమయిన యజ్ఞయాగాదికర్మల మహత్వము పంచమవేద మనబరగిన నుహా భారత 
మున |ప్రసక్తాను|ప్రన క్రముగా వచ్చుదునే యుండును, న్వయముగా యధిష్టిరుడే యుద్ధమునకు 
పూర్వము రాజసూయము, యుద్ధమునకుత రువాత నశ్వ వేధమిను నాచడీంచి యుశా,డు రాజులిట్టి 
వేదవిహితయజ్ఞాదికముల నాచరించుట నాటి నంవదాయము ఈ రెండుయజ్ఞములకును _వధానభారత 
కథతో[పత్యక్షసంబంధమున్నది, ఇవికాక ఉవభ్యానములందును, వేదములందుచెవ్పబడిన యజ్ఞయా 
గాదుల (ప్రళంసలు చేయణడియున్నవి. ఒకవిషయమును కథాపూర్వముగా |వతిపాడించి వివరించు 
టకు మహాభారతరచయితలకు ఇష్టమయిన విషయము ఈసందర్భమున అగన్త్యమహార్షి యాచరిధ 
చిన ద్వాదశవార్షికయజ్ఞమ నకు సంబధించిన చిన్నకథ చెప్పవలసియుండును 


“జన్నంబునందు రాజన్యులు దవమున, మునిజనంబులుకాంతిననఘ వివు 
లానక్తులగుదు రట్టగుట(గాదే పల్వు, రవసీశ్వరులు దొల్లి యాగకృతుల 
నతులకీర్తు నను నద్గతులనుబడినిరి ధర్మనందనుండత్యుదా త్త త భంగి 
దొంటి భూ నాథులకంటె నత్యమున నను శొచమునను భకి కి శద్ధనీగి 
నతిశయిల్లె వేదవ్యాసుండాదిగాగ- గలుగు నార్యజనులచి త్రమలకు నెక్కి 
నమరవల్ణభుచంద మందముగ(కేసె- నళ్వమేధంబు మెచ్చులకాక రముగి' 


మహాభారతమునకు (క్రోతగానున్న జయమేజయమహారాజు పలికిన యోవాక ములను 
చూడగా నాటిరాజన్యులకును, (ప్రజలకును యజ్ఞయాగాదులయందెంతటీ దృఢవిళ్వానముండెనో నష్ట 


26 


మగును. ఈయజ్ఞములందును రెండువిధములున్నే వి. హింసాయుతమై వశువిశ సనముచేయు యజ్ఞము 
మొదటేవిధమునకు చెందినడి, ఆహింసాత్మకమై ధాన్యాదికములనే యజనసాధనములుగా నువయో 
గించిచేయనటిది రెండవిధమునకు చెందినది ఈరెంటియందును, అహింసాత్మక నున యజ్ఞమే 
యుత్తమ మైనదనువిషయమును మహాభారతము |ప్రతిపాదిచుచున్నది, ఆ విషయమును నిరూపించు 
టకే అగస్త్యుని ద్వాదశవార్షిక యజ్ఞ కథ యుల్లేఖిత మైనది ఆ కథ యిట్టుండును. 


అగ _స్యమహర్షి ద్వాదళవార్షికయజ్ఞమును (పారంఖించి చేయదొడంగెను ఈ యజ్ఞము వకు 
విశననములేనిది, అహింసాత్మకము ఈ యధ్యరమునకు దివ్యానుభావముగల యట్టి మ. లనేకులు 
బుత్విజులుగాను౦డి అఖలత ఇ తముల నాచరించుచుండిరి. అట్లిసమయమునందు ఇందుడు వర్ష 
ములుపడ నీయలేదు. తతృలితముగా ఓషధులు వికలత్వమునుపొందెను, అగ స్తుడారించ వలసి యన్న 
యన్న దానవిధు లెట్టుచెల్లునోయని యటచేరినమ. నినంఘములు విచారించుచుండిరి అందును అగ న్త్యు(డు 
ద్వాదళ వార్షికం బైన దీఇావిశేషము నొందినవ-డు ధర్మ మార్గాగతం బైన (ద్రవ్యంబుదక,_ నొండు 
వియోగింవడు వానయు( గురియుటలేదు,అని వారు తమలోతాము మాట్టాడుకొనుచు వ్యాకులవడు 
చుండిరి వీరి యీమాటలు ఆగస్తునిచెవిని బగెను ఆత డిట్టు వారితో పలికెను “న్యాయమును వరి 
కించి, యజ్ఞమునకు భంగముకలిగించక , ఇందుండు మేఘమల నాజ్ఞావించి వృష్టికలిగించెనా 
మంచిది. లేదా నేనే స్వయముగా అమరేందుని పదవినివహించి, వర్షమనేగురివించి యీలోక మును 
ధత్మింతును, మీరు విచారించ నవసరములేదు. అట్టు కాదేని, మూడులోకములందున్న అహుళోదార 
(దవ్యకోటులున్న యునికి మీపాదముల వరిసరమునకు దేదారకొను నగ్రమమునం దెచ్చెరను, అంత 
చేషివలయునా యన్మిమీరు నందేహించినచో ఉత్తరకురుతూమలు సమృద్ధిగా ఫలించియున్నవి, 
నంకల్పమాతమున నటునుండి యాగకాలమునకు ధాన్యములిచ్చుటకు వచ్చును. నేను నిర్మలబీజ 
హవినంత్రము చేయగా జగతి వజపులంజెరునే? జన్నము విఘ్నవడునె? మీరు విచారించనక్క_ర 
లేద'ఇడి విన్న మును లిట్లనిరి, “ఆగస్త్యాః నీవు ధర్మాగతి నంసిద్ధవస్తుదాయివి, నీకు నీ 
నిరవద్యతపము వ్యయముచేయుట యెందులకు? వానవునివై కినుకవహించి యభిలజగద్ధన మాచ 
రించుటయెందులకు? ఉత్తరకురుధూముల ధాన్యములెందులకు? నన్మాన్యవీజహుతీములందు ఫలేచ్చ 
యోజంపనేల? మాకౌరకు నీచిత్తమిన్ని విధముల బారినదికాదా! నీమనస్సును నిశ్చింతచేసికొని సుఖ 
ముండుము మేముమాచేసినట్టి నుకృతములచేత నులభముగా వలయు నాహరమేులదెచ్చికొందుము "' 
ఇట్లు వారుమా ట్లారుకొనుచుండగనే, ఇందుడు నమృద్ధిగా వర్షము కరియుదని మేఘములనాజావించి, 
సుషృష్టిని కలిగించెను. తాను న్వయముగా నగస్ఫునిదర్శించి వినయముతో తనను కావుమని వేదు 
కౌనెను అగస్త్యుడు తనకు విధేయుడైన యిందుని గారవించి, యధావిధిగా గౌరవాదికములు 
గావించి, కాంతినద్యచ నలీల (ప్రమోద మొనర్చి, యాతనిని దేవవురికి వీడ్కొలి వెను, లోకము నంతన 
మందెను, జన్నము నిర్విఘ్నముగా కొనసాగెను యాగాంతమున మునులు అగస్త్యుని యరృనముల 
తృప్పలై' తమతమ యావానములకు వెడలిరి 'ఇవ్విధంబు నహింసారహితంబుగా మహితయాగంబు 
న్ముపయోగంబుచేని యగన్వుడు వరమ్మవళన్రి నుజ్జ్యలుండై వెలింగం గావున ధర్మమారాగత దవ్య 
కృతంబై. తపోమయంజై న యజ్ఞంబు ప్రొజ్ఞమనోజ్ఞంబై. వెలయు, 


27 


ఈ చీన్నకథయందు ద్వాదిళ వార్షికయజ్ఞమహ త్రము [పధానాంళమని వేరుగాచెవ్పవనీ లేదు, 
కాని యిందలియగస్తుుడు, ఇం[దుడువారివారి న్వభావములన్ముపదర్శించి కథను రమ్ముమొనర్చిరి, 
అగనస్త్యుదు గొప్ప తవశ్శక్తి కలవాడు ఆతడుచెవ్పిన యసాధ్యమైన వనులనన్ని టిని చేయసమర్థుడు 
అందును యజ్ఞవిషయముకాబట్టి యెట్టిసాహనమునకును వెనుకాడని ధీరుడు, కాని తిపోమూర్తి: 
సౌమ్యస్వభావుడుకాలట్టి శృమాశక్రియు నమృద్ధిగాకలవాదు. అందుచేతనే వినయముతో తన్ను దర్శిం 
చుటకు వచ్చిన ఇందుని నహనముతో క్షమించి తనసామ్యన్వభావమును, సహనశీలత్వ్పమును [వద 
ర్నించినాడు ఇట్టి యున్నతగుణములనుకలిగిన యగస్త్యు డీచిన్నక థయందు కథానాయకు డైనాడు 


ఇందుడు రజోగుణ్యవధానుడు, అగన్వ్యుని ద్వాధళవార్షికయజ్ఞమున పళశుబలి జరుగలేదని 
కినుకవహించి అనాపృష్టిచే సంచలనము క లిగించినాడు, యజ్ఞక ర్తకును, అచ్చట చేరిన మునులకును 
కొంతవ్యాకులత్వమును కలిగించెను.కాని యింధదుడు, మూర్గుడుకాదా, అగ స్యమహార్షి శ క్రిసామ 
గ్ర్యములు చక్కగా తెలిసినవాడు, సంకల్పమ్మాతమున నాత గేవనియైనను సాధించునని యాతనికి 
తలియను అందుచేతనే యజ్ఞభంగము జరుగకుండునట్టు సుషృష్టికురి పించి నాడు, ఇట్టుచేయుటయందు 
ఇల్మదుని మంచితనమునకన్న, అగస్త్యుని మహీమనే |పాధాన్య మధికము ఈవిధముగా ఇంద్రుని 
యందు |ఫతినాయకున కుండ వలసిన లక్షణములన్నియు నిశ్ని పములైనవి ఇట్టీ చిన్నక థయందు 
నాయక |ఫతినాయక సంఘర్షణ మేరృఢుటయు, |పతినాయకుతు నాయకునకు చివరను విధేయ 
డగుటయు ననువృత్తము నంఘటిల్లినది. కథలోని శల్పలక్షణమిది, ఈలక్షణము కథను 1వనన్నము 
చేసినది 

యజ్ఞమహిమాభిపర్ధన మీకథలోని |ప్రధానొంశ ముకాబట్టి,సంద ర్భానుసార ముగా ధర్మ మార్గాగత 
(దవ్యకృతంబై తపోమయం బను యజ్ఞంబు ప్రాజ్ఞజనమనోజ్ఞ *బై వెలయు, నంటి మాటలను చేర్చి 
కధకు (పయోజనమును నమకూర్చినాడు కవి, ఈ యుపాథఖ్యానము అశ్వమేధపర్వమున చతుర్గా 
శ్వానమున నున్నది 

వైవిభాగములందు పేర్కొనబదిన ఉపాథ్యానములేకాక, మహాభారతమునందు, అనేక నంద 
రృములలో ననేకకథలు వర్ణింపబడియున్న వి వొటినన్నిటినిగురించి చెప్పుట సాధ్యముకాదు కాబట్టి, 
స్థాలముగా నీ వితాగములలో చేరువానిని మతమే ముచ్చటించీతిని. నేను (గహించిన కథలలో 
వపసక్ష్యాదులు ప్మాతలుగానున్నవానిని-_ నాడీజం ఘోపాథ్యానము, భీష్ముడు చెప్పిన వృద్ధహంసకథ 
వంటివి (గ్రహించలేదు ఈ కథలన్నియు ముఖ్యముగా లోక సీలికి చెందినట్టివి. ఇవి యేద్యోయొక 
రూవమున తరువాత వెలువడిన పంచతంత హేతో పదేకోములందు చోటుబేనికొన్న వి. అట్టివానిని 
గురించి చెప్పుట మరియొక్కగంథమే యగును, 

ఈ పరిశీలనమున ముఖ్యవిషయ మొక్క_టిచెవ్పి ముగింతును ఈయుపాఖ్యానములం దేదియు 
నిత్చ్రయోజనముగా కాన్సించదు |వధానకథతో నేదియో యొకవిధమైన సంబధమునుకలి గియే 
యుండును, ఈక థలన్నియ (పధానకథారమ్యతకు పోపకములుగానే యున్నవి. కాని, కథాగమన 
మునకు విఘాతమును కలిగించునట్టివికావు. అందుచేత మహాభారతమునందలి (వధానేతివృత మునకు 

ల (పాధాన్యము, ఉపౌఖ్యానములకును గలదన్నచో ఆకికయో క్రిగా ఖావించ నవనరములేదు, 
---లఅీం. తల కోఖలోరాళో 


కవ్మితయథారతము _ ఛందంపయోగము 


"ఆమలినతారకానముదంబులనెన్నను, 

నర్వవేదళాస్త్రముల యశేషపారము ముదంబున( బుద్ధి 
బాహువి క్రమమున దుర్గమార్థజలగౌర వధభారతభార తీ సము దము 
దజియంగ నీదనువిధాతృన కైనను నేర(బోలునే' 


అని నన్నయగారు పరమ వినయనూచకముగా నేక్షణాన ఈ మాటలు రాజరాజనరేం 
|దునితో అన్నారోగాని, భారత భారతీ సముద్రము దజియంగ నీదు విషయమున, చ్మితముగా ఆయన 
యందే వర్యవసించినవి భారతకావ్యము నాయన మొదలు వెట్టనయితే వెట్టినారుగాని, ఆ కావ్యము 
నూ[తమాయనచేతులలోవూర్తి గాలేదు. ఆయనతరువా త చాదాపువందఏబదినంవత్సరములకు భారతము 
మొత్తమన ఆరింటఅయిదువంతులభాగ మును తిక్క_నగారు రచించినను,ఆ తరువాత దాదావుమరి ఏబది 
సంవత్సరములకో ఎజ్జనగారి వలనగాని భారతము నమ్మగముకాలేదు ఎజ్జనగారు రచించిన 
భాగము భారతము మొత్తము మీద చాల తక్కువ నన్నయ, _ ఎజ్జనల రచన మొత్తము 
కలిసినగాని భారతము మొత్తమున ఆరింట నొకవంతుగాదు. ఏది యెట్లెయినను తెలుగున భారతము 
నమ్మగనుగుటకు బదులు వదులుగాదు వందలనంవత్సములు జరిగినవి ఈ కవ్మితయము 
భారతము మొత్తమున నెరనిన ఛంద।[(వయోగమును- ఒక్క ఛందకపయోగమును గూర్చికాదు, మరి 
యేయంళమును గూర్చి చెవ్పుకొనవలెనన్నను ఈదీర్హమయిన కాలవ్యవధానమును గమనించవలసి 
యుండును ఈకావ్యమును (ప్రారంభించిన నన్నయగారినాటికి తెలుగు నకావ్యరచనజరగలేదు, తెలుగు 
కావ్యరచనారీలికి మార్గదర్శియైనమహార్షిఆయన అందుకే తెలుగువారికి ఆయన రెండవవాల్మి కి; ఒకవిధ 
ముగా చెవ్పినచో, తెలుగుపద్యవిద్యకునాద్యుడు కాని ఎజ్జనగారినాటికి, ఈమధ్యకాలమున కావ్యరచన 
చాలాజరిగినది,అయినను ఒకచ్చ్మిత మేమనగా, ఎజ్జనగారు మిగిలినయంళములం దెట్లున్నను, ఛందః 
(వయోగవిషయమున అచ్చముగా నన్నయగా రేయన్నట్లు భారతారణ్యవర్యశేషమును పూరించినారు, 
ఎజ్జునగారుధీరవి రారుడు। ఆండువలననే, *“తత్కవిణారీతియగాంతదోవ, త్యదచనయకా,నారణ్యపర్వ 
శేషముపూరించినారు. 'తృదచనయకా, నన్నది ఛంద॥ ప్రయోగ విషయమున వూ రిగాసార్థకము. 
'న్రగ్విణి, యన్నయొక్క విశేష వృత్తమును, అదియు ఆళ్వాసాంతమున దప్ప, నన్నయగా 
రుపయోగించని విశేషవృత్తమును దేనిని ఎజ్జన ఉవయోగించలేదు, అంతేకాదు నన్నయగారి తరువాత 
తనవరకు ఎవరును, దేశికవుల మనుకొన్నవారును కూడ (వయోగించని అక్కర పద్యములను, 
నన్న యగా రుపయోగించినారన్న కార ఇముననే భారతారణ్యపర్వ ళశేవమున నువయోగించినా రెజ్జన 
గారు ఒక్క మధ్యాక్క_ర యందు యతిస్థానమును జకగణము ముందుకులాగుట యన్నది తప్ప 
మరియే పద్యమందును వీమార్చును చేయలేదు, సీసపద్యమందు నత్మయగాఢు యతి, ప్రానయతి 


29 


(పయోగముల విషయమున అనుసరించిన నియమములనే తప్పక యనుసరించినారు. తేటగీతి, ఆట 
వెలదుల యందును, యతి, (పానయతి |పయోగమున నన్నయగారి నియమములను దాటలేదు. ఈ 
విధముగా పరిశీలించినచో. 'తృదచనయకా' _ ననగా, నన్నయగారి రచనగానే, ఎజ్జునగారు 
భారతారణ్యపర్వ శేషమును వూరించినారు కాగా, కవ్మితయభావతమున ఛందః ప్రయోగ పరిశీలన 
మనగా, ప్రధానముగా నన్నయ, తిక్కనల పరిశీలనమే యిని ఓకవిధముగా చెప్పవచ్చును. అయితే 
నన్నయ తిక్కనల నడిమికాలమురూడ తక్కు_వయేమియు గాదుమరి నన్నయారే ఛందోమయ 
మైన తెలుగు కావ్యరచనకాద్యుడు. ఆయన వేసిన, మార్గ మనందే తన్మవ్రతిభ వెలయించిన మనీషి 
తిక్కనగారు అందువలన మొదట తెలుగులో భంద॥వయోగము విషయమున నన్నయగాడ 
ఏరీతిని అవలంబించినది పరిశీలించుట యవసరము 


ఇక్కడ నొక యంశము చెప్పుకొనవలసి యున్నడి నంగీతమంరు వ్యా ప్తియందున్న 
మా*ర్గ_దేశి యస్న పద్ధతులను కన్నడులు సాహిత్యమునందును (ప్రవేశ పెట్టినారు. ఆ (ప్రవేశింవును 
గమనించి నన్నెచోడుదు, పాలకురికిసోమనాథుడు మొదలయినవారు తెబుగునందును వాటిని 
(పేస్తావించినారు వారు ఆ (ప్రస్తావన ఏ ఉద్దేశముతో చేసినది, చేసినదానిని ఎంతవరకు అనుసరించి 
నది అట్టుండగా, ఈనాటికిని మార్గదేశి విషయ మొక వివాదాంశముగానే యున్నది. న్లూలముగా 
చెవ్చికొన్నచో, సాహిత్యమునకు సంబంధించిన ఇతరాంశముల విషయ మందెట్టున్నను, ఛందస్సు 
నకు సంబంధించినంతవరకు, మార్గఛ్భందగ్సు లనగా సంస్కృత మునకు నంబంధించినవని, 
దేశచ్చందన్సులనగా దేశీయ, (ప్రాంతీయ) మైనభాష తెలుగుఛందస్సు లని చెప్పుకొన వచ్చును. 
నన్న యగారు ఈమార్గ_ దేశియన్న పద్ధతులను భావించినది, లేనిది ఖచ్చితముగా చెప్పుటకు వీలు 
లేకున్నను, నన్నయగారు తాము రచించిన భారతభాగమునందు నూతము నంన్మ తీయ, 
దేశీయచ్భందస్సులను రెండు విభాగమురకు చెందినవాటిని [పయోగించినారు. ఈ రెండింటిలో 
సంన్మృతీయములయిన ఛందన్సులను [వయోగించుటలో (ప్రదర్శించిన తీరు మొదట గమనించ 
వలయును 


నన్నయగారి కన్న ముండే తెలుగులో నంస్కృృతీయ వృత్తములు రెండు (వవేశించినని. 
(వవేశించిన వనుటకు [క్రి శ. 1000 [ప్రాంతమున విరియాల కామసాని వేయించిన గూడూరు 
శాసనము (ప్రమాణము, ఈ కాననమందు మూడు చంపకమాలాపద్యములు, రెందు ఉత్పలమాలా 
పద్యములు ఉన్నవి, ఆయితే, ఈ రెండింటికి సంస్కృతమున ప్రయోగము దాదాపుగా లేదన 
వచ్చును ఎనిమిది, తొమ్మది శతాబ్దములకు చెందిన రాజశేఖరాదులు కొందరు కొంతవరకు చంప 
కోత్ప్సలమాలలను నంన్కృతమునందు |పయోగించిరనగా, దానికి, వారికి ముండే కన్నడమున 
ఈ పద్యములకున్న (వ్రయోగపు విరివియొక్క_ [వభావము కారణము కావచ్చును ఇదిట్లుండగా, 
కన్న డమున పై రెంటితోబాటు మ ల్లేభ_శార్టూల విక్రీడితములకును, [న్రగ్గరా మహా|నగ్ధరలకును 
విరివిగా ప్రయోగమున్నది ఈ ఆరింటికి కన్నడము “భ్యాతవృత్తము' లని వ్యవహారము అనగా 
వీటికి బహుళ (ప్రయోగ మున్నదన్నమాట. మరి తెలుగునందు నన్నయగారికి ముందు మత్తేభ 
కార్టూల వి క్రీఉితములకు, |నగ్ధరామహా[నగ్గరలకు (ప్రయోగమున్న దనుటకు ప్రమాణము కనిపించధు 


30 


కాగా, ఆయనయే వీటిని తెలుగులో మొదట [ప్రయోగించి రనవలనియున్నది. ఇక్కడ గమనించ 
వలసిన యొకయంశమున్నది “ఖ్యాతవృ త్తము” లారింటిరో కార్డూలవి కీడిత, (స్రగ్గరామహా నగ్గర 
లకు నంస్కృతమున విరివిగా పయోగమ న్నది, మ కేభవి క్రీతమునక. చాలతక్కువ చంపకోత్పల 
విషయమ. వైన చెప్పబడినది అయితే ఈ ఆడింటిలో నంన్మ్భతమునందు విశేష విచారము లేని 
వాటినే కెలుగునందు ప్రచురిములు చేయదలిచీనట్లు, ఆయాపద్యములు నన్న యగారు వియోగించిన 
కీతిని బట్టి చెప్పవచ్చును ఆయన తనరచన మొ త్రముమీద స్రగ్ధర నౌకమారు, మహాసరిగ్గరను 
రెండు మారులే ఉపయోగించినారు కార్టూలవిక్రీడితమును 1 మార్గు |ప్రయోగించినారు మరి 
మ ల్తేభవికీడితమును 81, కాగా చంపకమును 210 మారులు, ఉత్పలమును 104 మారు ఇపయో 
గించినారు. దీనిని చూడగా, నన్న యగారు చంపకోత్పల, మ ల్రేభవి కీడితములనే చుర వృత్త 
ములుగా చేయదలబినట్టు కోన్పించును ఈ మూడింటికిని సంస్కృతమున నేవిధమైన ,వయోగ 
మున్నదో దెప్పనేబడినది. కార్టూలవ్మిక్రీగితము కన్న ఆధిక ముగో నన్నయగారు మత్తకోకిల, 
తరళ ములను (26-25) ఎక్కువ మార్లు (ప్రయోగించుటచూడగో, వాటిని (ప్రచురవృ త్తములను 
కేయదలచినట్టు కోన్పించును, ఈ రెందు కూడ, సంస్కృతమున ఆ|వసిద్ధములే, అయితే తరు 
వాతి నన్నె రోడ, తీక్కన, ఎజ్జనలు ఈ రెంటిని తక్కువగా వియోగించుటచే, సహజముగా 
మ త్రేభవిక్రిగితముతో, శార్డూలవికీండితమున కున్న దగ్గరి నంబంధముచే శార్దూల విక్రిండితమువై 
కొంత మొగ్గు హెచ్చయి, అది చంపకాదులవలె, మ త్రేభవిక్ర) డితమువలె వచురమై నది, 
కార్డూలవికీ)డిత పాదమందలి యాదిగురువు, రెండులఘువులయినచో మ త్రేభవిక్ర)డితము గదా। 
కాగా కవితయము తరువాత చంపకోత్పల -మ లేభ కార్దూలములు తెలుగునందు ప్రచుర వృత్తషు 
అయినవి వీటికే + సామాన్యవృత్తములు, లేక వద్యములని వ్యవహారము, 


ఇప్పటికీ |పస్తావింపబడిన వృత్తములు గాక మరీ 1} వృత్తములు నన్నయగారిచే ప్రయో 
గింపబడినవి, వీటిలో ఒక్కొ_క్క_ మారువయోగింవబడినవి ఎనిమిది, రెండేనిమార్లు వయోగింపబడిసివి 
మూడు, ఇకమాలిని ఏడు మార్చు, పృథ్వి ఐదుమార్గు, వనంతతిలక మూకు మార్లు పియోగింవ 
బడినది, (వివరములకు ఈ వ్యాసానుబంధము చూడవలెను). వరిశీలించినచో మా లీని, పృథ్వి 
వంటి యే రెండు మూడో తస్ప మిగిలినవన్నియు నంన్కృతమున ఆవసిద్ధములే కావున 


సంన్కృతమందు అవసిద్ధమైన వాటినే తెలుగునం దుపయోగించుట నన్నయగారి రీతియని 
చెప్పవచ్చును 

ఒ.. ఇట్లుండగా, ఈయీవృత్త ములనే నన్నయగారు తెలుగున కెన్నుకొనుటలో (ప్రత్యేకత 
ఏమ్షిట్లన్న డియ కొంత విచారించవలనియున్న ది. 


ఈ పద్యముల నడకలను గమనించినచో వీటియందు కొంచ మెక్కు_వ తక్కువగా దేశీయ 
చంద స్ఫురి నడకలు భాసించుచుండును. రగగలన్న వి విదేశీ యచ్ళందన్సులు వీటియందు మాత్రా 
చంఖ్యకు, లేదొ మా(కానంఖ్యగ ణములకు (ప్రాధాన్యము, 8,4, రమా త్రానంఖ్యగ లగ ణములు,ఒకొ_క్క, 


31 


పాదమున నాల్లేసి, లేదా ఎనిమిదేసియుండుటవలన ఆరువిధములయిన రగడ భేదము లేర్పడును, ఏడేసి 
(8-4) మాతలగణములు పాదమునకురెండేని, లేదా నాల్గేసియండుటవలన రెండువిధముల రగ 
డలు ఏర్పడును. ఈవిధముగా ఎనిమిదిరగడ భేదములు ఈరగదడభేదముల నడకలు నన్నయగారు 
(పయోగించిన నృత్త ముణలోనెట్లు కొంచెమించుమించుగానమరునో ఉదాహరణమురకు కొన్ని చూడ 
వచ్చును. 'మానిని'యన్న విశేషవృత్త మున్నరి. దీనికి ప్రతిపాదమున ఏడు భగణములు, చివరనొ 
కగురువుండును భగణము చతుర్మా[తకగణము కాగా చతుర్మాత్రకగణములు పాదమున కెనిమిది 
యుండు రగరభేదము (హరిగతి)నరు 'మానిని' నడక సన్నిహీతముగా నుండుకు. 


ఊదా:- 


“తమ్ములు దానును ధర్మత నూజు(డు తల నంథృత సనంభ్రము డై” (1-8-91), 
న్నే b 4 1 4 4 4 లి 


చివర మరిరెండు అఘువులుగాని, మరొకగురువుగాని యన్నచో నిది వూర్తిగా హరిగతియే 
యయ్యెడిది ఈవిధముగ, మానినిమాదిరిగానే, 'కవిరాజవిరాజితము, గూడ హరిగ తిరగ డీ గమనము 
గలదే 'మానిని'యొక్క_ పాదాదిగురుపు రెందులఘువులయినచో, కవిరాజవిరాజితమగును అందు 
వలన ఈ రెండిటికి గమనములో మార్చుండదు, మరి “అయగగ్రాహి'యున్నది. ఇది పంచమా[తకగణ 
ములు పాదమున కెనిమిదేసియుండు రగడ భేదము (వ్విజయభదృ్రనకు నరిపోవును, కాకపోయిన, 
చివరకొక మ్యాత్ర తగ్గును. 


ఉదా! 


“చందనత మాలలత లందునగ రుదుమము 


గ్‌ 5 5 6 
లందుగద జీవనము లందులన లీమా (1-6-189) 
ర్‌ b 5 4 


చివరి నాల్గుమ్మాతలకు మరొకటి శేరిసచో రగడనంపూర్ణమయ్యెడిది, ఇక “మత్తకోకిల 
యన్నది ఏడేసి మా[తలగణములు పాదమునకు నాలుగేసియుందు రగడభేదము (హరిగణలి) నకు 
సరిపోవును, కాని మత్తకోకిల చివర హరిణగతి కన్న రెండుమ్మాతలు తగ్గును, 
ఉదో!—- 

“ధారుణిధర ధర్మతే త్తని ధానదానవ దరనం' (2-1-270) 

₹ (8-4) 7(8-+4) 7(844) 5 (12) 

తరళముకూడనిట్టిదే, మత్తకోకిల ఫాదారి గురువు రెండులఘువులలునచో తరళకుగును' 
కావున సీరెంటికి గతిభేదము గలదు. ఇళ్లే ఎనిమిదిమ్మాతల (8- 8 -2) గణములు పాదమునకు 
రెండేసియున్న పద్యములు రథోద్ధతము, తోటకము, స్వాగతము. ఈచూవినవన్నియు స్థాతీవులాక 
నాాయముగనే పరిశీలించినచో చాలావరకు శీవిధమైనవే. అయితే మాతానంభ్యాగణములవలే, 


32 


వైపద్య్మమనందలి అక్షరగణములు గురు లఘు (క్రమమందువై విధమును సమమా[రానంఖ్యతో 
కలిగియుండలేవు, కారణ మీ గణములే వీటికి నియతమగుట. అందువలన వాటిలోని వై విధ్యము 
వీటి యందు రాకున్నను, ఒకే నియతగమనము వీటియందుండును ఈ విధముగా గమనించీనచో 
దేశీయనృందన్సుల గమనన్ఫూర్తి యున్న చృత్తమునే నన్నయగారు తెలుగునకను.ని యెన్నిక 
చేసినారని చెప్పవచ్చును 


విశేషవృత్తములను (ప్రయోగించుటలో నన్న యగారుచూవీన ఈదారినే తిక్కనగారును అనున 
రించినారోని చెప్పవచ్చును,నన్నయగారు [ప్రయోగించిన విశేషవ్భ త్తములలో వదునాలింటిని తిక్క_నగా 
రువయోగించినారు అంతేగాక (కొత్తగా మరి 44పృ త్తముల నుపయోగించినోరు, వీటిలో వలు 
వృత్తములందు రగడల గమనస్ఫూరి యున్నది, దోదక, తోటకతోదకములు చతుక్మా[తాగణములు 
పాదమునకు నాల్లుగా సాగు మధురగతి రగడవందివి, (న్రగ్విణి ఇదివరకుచెప్పీన రథోద్ధతమునంటిది 
'వహారణకవిత'య నిట్టిదే, 'వణవము' నిణ్ణిదే. “మణిగణనికరము' గూడ మధురగతియే. లయ 
విభాతి చెనచెవ్చిన లయ ।గ్రాషహి నడక గలది, “మంజులభాషిణియన్నవృ త్తము అచ్చముగా ద్విపద 
వలె సాగును, 
ఉదా,- 


'ధనమంతే యుంబొలియ డారుణం బుగా {11.1.68) 


చివరి గురువు రెండులఘువు అయినచో మూడిం[ద్రగణములు ఒకసూర్యగణముగానుండునుః 
“యుంటౌలియ' అన్నది అచ్చముగా ఇంద్రగణముకాకున్న ను, పంచమా[త్రాగణము ఇం[దగణము 
లలో వంచమా[త్రాగణము లున్నవికదా। 'నగ' ఇంద్రగణమే. ఇది తిరుగబడినచో "భల మగును, 
తిక్కనగా రువయోగించిన వాటిలో [క్రొంచపద, నరసిజ భాస్కర విలనితములు చీత్రమైనగమనము 
కలవి, వీటిలో ఒకొక్క పాదము రెండేసి దళములుగా విరుగును రెండుదళనులందును నాల్లేసి 
యుండును. అయితే వూర్యదళములందు గురువర్ణ బాహుళ్యము, ఊఉ త్రరదళ ములందు లమఘువర్ణవాహు 
క్యోము, దీనితో ఒకచితమైననడక వాటికి సిద్ధించినది ఉదాహరణకు సరసిజపాద ము --- 
శీర మ్యంతం బారగ బెంపూ 
ర్జితముగ మణివిర చితమకు టమలన్‌ (11-82-870) 
|కొంచవదపాదము _- 
“కౌరవ సేనా వీరుల లావులం 
గడిమియ జలమును గడకయె లర్చన్‌.(11-1-168.) 


భాస్కరవిలనితపాదము- 


"కారన నృవతిత నూజక తంబున్‌ 
గంచెవ వననుతు వటుభుజ లీలా” (11-250) 


33 


ఈ విధముగా నన్నయగారును, తిక్కనగారును విశేషవృత్స ములను (ప్రయోగించుటలో 
నొక విధమయినవద్ధతినే అవలంబినట్లు స్పష్టమగును. ఏదోయొక విశేషవ్స త్రమనిగాక, అంతో 
యింతో  దేశీయచ్చంద॥ స్ఫూర్తిని గలిగియన్నవాటినే ఇరువురును స్వీకరించిరి, ఎజ్జనగారును 
నన్నయగారు ([వ్రయోగించివాటినే పయోగించుటవలన, ఆయనయు ఈఅంళమును గమనించియే 
సాగినారని చెప్పవచ్చును. 


యతి ప్రయోగము దృష్ట్యా గమనించవలసిన యంళమేమనగా, నన్నయగారు[న్రగ్గర, మహా 
(నద్ధరయన్న రెండుతప్ప,పాదమునందు రెండేని,మూడేసియతులు చెల్లించువద్యములను గ్ర హించలీదు 
ఈవిధ ముగా యతిచెల్లించవలసియున్న మానిని,క విరాజవిరాజితమువంటివాటియందు నన్నయగారొకే 
శ్థలమున యతిపాటించేవారు. తిక్కనగారు తాను రచించిన మూడు “మానిని'వృత్త ములలో వెండిట 
నన్నయగారినే అనునరించినను, ఒకదానియందు మూడుచోట్లు యతి చెల్లించినారు, ఆడే రచిం 
చిన నాల్లుకవిరాజవి రాజితములలో మూడింట నన్నయగారివలె, ఒకదానియందుమా[తము మూడు 
చోట్ల యతిచెల్తించినారు కవిజనా(శ్రయక ర్త చెప్పిన లక్యలక్షణ (ప్రభావము సన్నయగారినుండి 
ఒక్కొాక్కపద్యమున తిక్కనగారు భేదించుటకు హేతువుకొవచ్చును. ఇక (కౌంచవద, సరసిజ, 
భాన్క_రవిలసితములలో యతి [పయోగించుటలో నొకయంశము గమనించవలసియున్నది , [క్రౌంచ 
వద, నరసిజములలో పూర్వదళమందు (ప్రానయతి, ఉత్తరదళమందుసాధారణయతి. అయితే, ఈ 
సాశారణయతి [వయోగము దేశీయమైన సీనవద్యమందువలెగాక  వూర్వదళాదివర్షము ననుసరించి 
యుండును, (ఉదాహరణమున కింతకుముందు చూవిన ఈవద్యపాదములందు గమనించవచ్చును 
మరిభాన్మ రవిలసితముగూడ వైరెంటివంటిదే. కాకున్నచో, మా(క్రాసంఖ్యదృష్ట్యానమమే అయినను 
వర్జనంఖ్యదృష్ట్యా వాటియందుకన్నదీనియందు ఒక్కవర్ణమెక్కువ, అయితేఇందులో పూర్వదళాది 
వర్ణమునకు ఉత్తరదళాదివర్గమును సాధారణయతిగా చెల్లించుటేతవ్న, పూర్వదళమున [ప్రానయతి 
గాని, ఉ త్తరదళమున సాధారణయతిగాని లేదు, ఇట్లు లేకుందుట, వైవద్యములం దట్టుండుట కవి 
బనా[శ్రయము చెప్పినదే. తిక్కనగారు కవిజన్యాశయమునే అనుసరించినా రేమోకాని, భాస్కరవిలసిత 
మందును పూర్వదళమున [పాసయతి, ఉఊ_రదళమున సాధార ణయతియును నుపయోగించియుండ 
వలసినది, ఎందుకనగా దాదావుగా నీమూడింటి నడక ఒకేధోరణికి చెందినదిమరి 

ఈ మూగింటియందు -ఇవి నన్నయగా రువయోగించని విశేషవృ త్తములు_యతి ,[పానయతి 
ప్రయోగ మెట్లున్నను, మిగిలినచోట్ల వద్యములందు యతిస్థాననిర్ణయ విషయకున తిక్కనగారు 
దాదావుగా నర్మ(త నన్నయగారినే అనునరించినారని చెప్పవచ్చును, మాలిని, కవిరాజవిరాజితము 
స్థితిఈ చెప్పిన యంళమువైపే మొగ్గుచూవును, 


ఈవిధముగా దేశీయ చృంద॥న్ఫూరినిఉద్దేశించి వృత్త ప్రయోగమునెరవినను, ఆన్ఫూ రికి 
మూలమయిన రగడలనుగాని, ద్వివదనుగాని, నన్నయగారేకాదు, తిక్క_నగారును తమ రచనయం 
దెచ్చటను (ప్రయోగించలేదు, కన్నడ మువద్ధతిలో చూచినచో తెలుగున దేశీయ చృందస్సులుభాలానే 
యున్నవి. ఏటిలో నన్నయగారు ప్రచురముగా |వయోగించినవి నాలుగుమ్మాతమే అవి ఇవి, 


సీసము, ఆటవెలడి, తేటగితి, కందము. మరివిశేషములుగా |ప్రయోగించీనవికూడ నాలుగే. 


34 


తరునోజ,మఛ్యాక_ర,మధురాక_ర,ఉత్సాహము ద్వివదను నన్న యగారుగాని,తిక్క_నగారు 
గానివమయోగించలేదనిచెప్పబడినది. కాని ద్విపదకురెట్టింంయిన తరువోజను ఇరువురును ఉపయోగించి, 
నారు నన్నయగారికన్న ముందే తరువోజకు |పయోగము తెలుగులో ఉన్నది. ఉన్న దనుటగు 
(క్రీశ 86 [ప్రాంతమందలి అద్దంకికాననము (ప్రమాణము, పరమమహేక్వరుడు, సేనావతి యగు, 
వండరంగు గూర్చిన వస్తుతి ఈకాననమున నున్నది, ఆయనవేయించిన దానకాసనమిది. ఇందులో 
నొకతరువోజ యున్నది నిజమునకు తరువోజ నహజమయిన పద్యముకాదు, రెంగుద్వివదపాదము 
లను చేర్చగా తరువోజయందలి యొక పాద మగును. సామాన్యముగా దేశీయచందన్సులందు పాద 
మంతట దాదాపు సమగణములుందును అనగాఒకేజాతికిచెందిన గణములండును ఒకవేళఉన్న చో 
విజాతిగణములు పాదాంతమందుందును. అంతేకాని ఒకజాతి గణములమధ్య విజాతిగణ ముండదు., 
అట్లన్నచో ఏదోఒకమార్పువలన ఆవిధమయిన పద్యము రూపొందించబడినదని చెవ్పవచ్చును. 
ద్విపదపాదమున వరుశగా మూడిందగణములు, చివర నొక నూర్యగణ ముండును. ఈ ద్విపద 
రెండుపాదమల నొకపాదముగా చేసినచో మూడు, మూడించగణములమధ్య నాకనూర్యగణము, 
పాదాంతముననొక నూర్యగణము ఏర్పడును. అందువలన ఎంత చేసినను తరువోజపాదము, రెండు! 
ద్యివదపాదములుగా కచ్చితముగా విరుగును ఆందువలన యోరెంట్‌కి ఏకపాదత్వము కలిగించుటకు" 
పూర్యుదశముననునరించియే ఉతరదళమందును యతివయోగింపబడును. వూర్యో తరదళములకు, 
యతిఖేదించక పోవుటచే, ఏకపద్‌ భాంతికలుగును. మరియొక 'టేమి యనగా, ద్విపద రెండుపాద' 
మేల పద్యము. -ఈయంక మును దానిపేరే చెప్పుచున్నది, కాని తరువోజ నాల్గుపాదములది ఈ నాల్గు 
పాదములనీ నిర్ధారించుటకు ద్విపదయం దైచ్చికమైన ఆది ప్రానతరువోజయందు నియతము చేయబడి 
నది, ఈవిధమిగా ఎనిమిది ద్వివదపాదములు, తేదానాలుగుద్యివదలు ఒకతరువోజ పద్యముగా, 
రూపౌందింపబడినది ఇదివీనాడు రూపొందినదోగాని, తెలుగున మరియొకటి, ఇట్టిదిలేదు (మధ్యా 
కంరయం' దీ వద్యన్ఫూర్తి కొంతయున్న ది. ఆదితరువాత చెప్పబడును ) తరువోజగా కన్న దీనిని 
ద్వివదగా నువయోగించుకొనుటయే మేలు. కానిద్విపద రెండుపాదము అగుటవలన, నాలుగుపాదములు ' 
గలది వద్యనున్న యొకానౌక సం పదాయమును దృష్షియం దుంచుకొని, నన్నయగారు ద్వివదను, 
గాక తరువోజ నువయోగించియుందురనిపించును, కాని ఆయనకుగాని, తిక్కన, ఎజ్జనలకు కాని, 
దీనియందెప్కన ఆస్థయున్న ట్లు కన్పించదు ఉన్నంతలో నన్నయగారికే కొంచెమధికము, వీరు 


మువ్వురు తరువోజను వరుసగా 12-56-5 మార్లు మ్మాతమే (పయోగించిరి_ ఏదెట్లయినన్లు _ ఒక, 
విధముగా శని త్రయము ద్వివదనుపయోగించినట్రే చెప్పవచ్చును. 


"మధ్యాక్కర*యు 2కవిధముగా తరువోజ వంటిదే తరువోజయందలి ఉభయదళముల ! 
నుండి ఒక్కొక్క ఇం[దగణమును తగ్గించగా, అనగా, ఒక్కొక్క ఇంద్రగణము తగ్గిన ద్వి ఎద 
పాదములను రెంటిని గూర్బ్నగా- మధ్యాక్కర ఏర్పడినది అయితే మధ్యాక్కర పోదముగూడ * 
2 ఇంద - 1నూర్య గణములతో రెండు దళములుగా విరిగినను, తరువోజ యందు' వలె ౫ 
ద్వివద పాదములు స్ఫురించవు, కారణము-' ఓక్కొక్క ఇం[దగణము తగ్గట, అది -ఈ 'రెటిక్రి+! 
(వ్రధ్గాన్నఖేదమఘ్వు. మికియొక,గన్లన్రించవ్యనిన్ల యంళ_ మేమునగ్యా తర్దువోజన్నో సూర్యో త్ర 


35 


కాగ్గములు కచ్చితముగా ద్విపదపాదము లగుటవలన గిషదయందు వలెనే, రెండేసి గణముల 
కొకసారి యతి చెల్లింపబడినది కాని మధ్యాక్కరయందు ద్యివదన్ఫూ _ర్రి లేకపోవుటచే రెండుదళ 
ములుగా పాదములను , విడదీయకుండ ప్రథమగణాద్యక్షరమునకు ద్వితీయ దళమంధలె 
రెండవగణాద్యక్షరమును యతిచెల్లించుపద్ధతి అఆవలంబించబడినది. అనగా మ ధ్యాక్కరపాదమున 
విదనగణార్యక్షర్రము యతి చెల్లింపవ లసిన స్థానము ఈ పద్ధతి నన్నయగారికిముం దే మధ్యా 
క్క_రయందు (వపేశించినది. యుద్ధమల్లుని బెజవాడ శాసనము నన్నయగారికి ముందుదే అందుఐదు 
మధ్యాక్కర పద్యముల న్నవి, వాటిననునరించియే నన్నయగారు కాను రచించిన భా" తభాగమున 
ఛిళమధ్యాక్కరలను |ప్రయోగించినారు; నన్నయగారి ననునరించి ఎజ్జనగారును ఒకే ఓక మధ్యాక్క 
రను (ప్రయోగించినారు, ఆయితే యతిస్థానమున భేదించినారు. మధ్యాక్క రను ఉ భయదళములుగా 

భావించి, తరువోజయందుపలె పూర్వోత్తరదళాద్యక్షరములకు యశి పొటించినారు మరి అక్క_రను 
వాడుటయే, నన్న యగారిననునరించికాగా,  యత్మిపయోగవియమున నీయతిక్రమమెందుకు? దీనికి 
రెంగుకారణములు చెప్పవచ్చును, నన్నయగారి తరువాత ఎక్టనగారిదాక ఎవరును మధ్యాక్క_ర: 
నుపయోగించలేదు, కొనికవిజనా శయక ర దీనికి అక్షణముచెప్పుచు గణకోమమును చెప్పినాడుకాని, 
యతివిషయ మేమియు చెప్పలేదు, అయితే లక్ష్యమందు నాల్గవగణాద్యక్షర ము యతి చెల్లింపబడినది, 
దీనిని ఎజ్జనగారికి నన్నయగారినుండి భేదించుటలో శొకకారణముగా చెప్పవచ్చును మరియొకటి, 
నన్నయగారు తాము రచించిన 89 మధ్యాక్కరలలో 1[ పాదములందు ఐదవగణాదియందు యతి 
చెల్లించుటతో బాటు నాబ్గవగణాదియందును యతి చెల్లించినారు. ఆపాదము లివి 


"1, తడయక పుట్టినా(డ 'తల్టిచేం దండిచే విడువ(. (ఆడి. 4-102) 

"2. పరమ ధర్మాత్మకు(డయిన పొండుభూవతి దొట్టినకల (నభా. 1-81) 
“9  బఇందుండు' మీవని కృష్ణ మృగచర్మ కృతకుళననము (అర, 9-17) 
4. నందుండ( గాయినిచె బుషి యను' బుద్ధి నత్తన్వి( భీతి. (,,) 

'్ర భూమికి గురియించె వర్షములు నన్యమల్‌ వృద్ధి బొంద (అర 8_206) ' 
4 వదలక వేవురు సుతుల pe వలఠో వేవురకు (అర 2-861) / 
. మాయావిమా యూయుధములు మాకిచ్చి మాతోరణమ్ము (అర, 8 880) 

8. తనరంగ [బ్రహ్మ చర్య వత న్లులై తగిలి నిత్యంబు (అర 4.49) 

9. వినిన పుణ్యాత్ములును జదివిన వారు వినుమునూతేండ్లు (») 

0 దీతిని తచ్చరితంబు వినగ నభీష్ట మిందనిన (అర, 2-820) 

11, కులజుండునీకు సేవ్యుండగు నతనిగొలచి యందుండు, (అర, 2-129) 


| 


గూ 


ఈపాదములమొ త్రము 89 మధ్యాక్కర పాదముల దృష్ట్యా తక్కు వేకావచ్చును, కాని వీటి 
యందు నాల్గవ గణాదిని యతిచెల్లుట చూడగా ఈపద్ధతి నన్నయగారికి అసమ్మతము కాకాపో 
వచ్చుననియు, దీనికితగినట్టు కవిజనాాశియ కర్త లక్ష్యముంతుటయు, ఎజ్జనగారు గమనించి 
యందురు.,కచిజన్నాశయ కర్తమ్మాతమిట్టు చతుర్ధగణాదిని చెప్పుటకు .కారణము, వైపాదముల: 


36 


నరిశీలనము కావచ్చును, దానితో బాట్లు మధ్యాక్కరయన్న వేరునుబట్టి, తరువోజను బట్టి నడిమికి 

+ పాదమునువిరచి యతిచెల్లుట వద్యపాదమున కొక నమభారము కలిగించుననియు కావచ్చును. ఇది 
ఇట్లుండగా కవిజన్మాశయకర్త లక్ష్యవద మందును, మూడవపాడమున, వె నన్నయగారి మధ్యా 
కర పాథములందువలె నాల్గవ, ఐదవగణాదులందు యశిశెల్టింవే బడినది. ఆషాదమిది, 


“విరచీంవ( బంపె( |బ్రావేళ్లు వెలయ, గవిజనా। యుండు కవి. జాత్యాధీ_(26), 
E U 5 


ఆనగా, నన్నయగారనునరిం చిన వద్ధతి కలిజనాశ్రోయునకు అనమ్మ తమ గాదనువించును, 


కాని రరువాతిలాక్షీణికు లీయంకము లను గుర్తించక మధ్యాక్కరయందు చతుర్ధగణాదియందే 
యతిచెన్చినారు. 


చోదాపుగా లాక్షణికు లందరును తమభందో (గ్రంథములయందు అక్క_రలకులక్షణములు చెప్ప 
చునేవచ్చినను నన్నయగారితరువాత ఎట్టనగారుతప్ప మరియేకవియు మధ్యాక్కరను_ అంతేకాదు 
మరియేయక్కరను (అక్కరలుఐదువిధ ములు, నన్నయ ఎజ్జనలు మధురాక్క_రను గూడ్యపయోగించి 
నారు.దానిని గూర్చితరువాత | వస్తావించబడును) (వయోగించలేదు. ఆధునికకాలమందు రాయదుగ్లము 
నరనయ్యగారు తమ ఆఖిజ్ఞానళాకుంతలమునందు మూడుమార్లు మధ్యాక్కరను (వీటిలో చతుర్ధగణా 
నేయతి) ఊపయోగించినారు. గాని ఎవరి దృష్టినవి యార్షించలేదు. ఆతరువాత (క్రీ విశ్వనాథ నత్య 
నారాయణగారు తమ ్రీమ(దామాయణకల్పవృక్ష మందు ఐదు అక్కరలను విరివిగ్మావయోగించీనారు, 
అయితే మధ్యాక్కరలో యతియోగము ఇంతకుముం దుదహరీంచిన నన్నయగారి,కవిజన్నాకయునీ 
పాదములందువలె నాల్గవ, ఐదవగణాదిని. రెండుయతులను కెల్లించినారు, నన్నయ,ఎజ్జనల రీతులకు 
నమన్వయము కలింగించుట కట్లు నియతముగా నువయోగించియందురు, అయితే, విశ్వనాథ 
మధ్యాకరలయందు మాతము నన్నయగారి వద్ధతిమాతమే అవలంబించబడినది థ్రీనత్యనారాయణ 
గారి మధ్యాక్కరల తరువాత వలుమంది ఆవద్యమును ఉపయోగించినారు. 


ఇదంతయు నిట్టుండగా, నన్నయగారి మధ్యాక్కరలయందు గమనించవలనిన మరొక్ష 
యంళమున్నది. మధ్యాక్కర ద్యివదపాద ములలో కొంత మార్పువలన ఏర్పడినదని చెప్పబడినది 
కదాః కాని నన్నయగా3 మధ్యాక్కరలలో ద్వివదగర్భితములైన పాదములు $4 దాక ఉన్నవి, 
వీనిలో కొన్ని నయతిక ద్వివదల గూడ గర్భించుకొన్నవి. ఉదాహరణమునకు_ 


“అవనరజ్ఞండయి వ్యాను(డేతెంచె' (నంతన శ్రవని) (ఆది, 4-258) 
“కవల గడ్డంబును గవిలజడలును”(గవిలకన్నులును) ( 13 ) 
'ద్వాదశమాసిక (వతము నలుపుదు (దరుణి మాయన్న) (ఆది. 8-188) 


ఈవిధముగా గమనించవచ్చును. (కుండ లీకరించిన భాగములను కలు 


వుకొన్నచో, నవి 
మధ్యాక్కరవదములు చివరిదానిలో ఉత్పలవు 'దెత్తుగడయన్నది) 


నన్నయగారువయోగించిన మధ్యాక్కరలలో కొన్ని పాదములు ఉద్ధిష్టమయిన అక్షణమునకు 
తిన్న ముగా నున్నట్లు కీ.శే, గిడుగు నీతావతిగారు ఉదహరించినారు, చాటికీలక్షణము సరివుచ్చుటకు 


37 


వదిమంది పలునూచనలు చేసినారు, కోని ఏజక్కరి నూతనయు చూపబడీన పౌదములన్నిటిని నల 
తృణము చేయలేనిదే. ఆఉదహరించిన పాదములలో లేఐక [ప్రమాదమువలన కలిగిన అలక్షణత్యమే 
ఎక్కువ వాటిలోనునన్నది, వాటినికొంచమటునిటుగా 'న వరించుకొన్నచో దాదాపుగా నన్నియు 
నలక్షణములే యగును, ఆపాదము లిప్పటికి 19. ఆవి ఇవి, 


తనుమధ్య జానొక్క కన్యక సురనదీ తటమునమున్ను ((ఆది-4-141) 
భూపాలనీకు నిక్కోమలియందు( బుట్టిననుతుండు (ఆది-4_176) 
సీపరోక్షంబున రాజు గావలయు నెమ్మి నిట్టీగ ( క. 

తన దివ్యళ_క్రీ నప్పాళములు విడిచి తన్మునీనాథు (ఆది_7_122) 
నంగురు కులహాని కరుడై ధారుణి నాధ నీనుతు(డు, (నభా-2- 182 
అమరంగ ధర్మువు రక్షించు, (బీతి నని శత్రులందు (ఆర- 1.295) 

* కలుగు బెజింగియు సాయపూర్వమున గడ(గి తత్పిద్ధి (ఆర_294) 

8, చలితుడై నిజనాధు నిజానాధు నఅగిన దాన చనియెనవ్వార్త (అర_8_149) 
9, ఏమేను మున్ను పూజింతుము రుృుదునిందని వేడ్క (అర- 2.266) 

10, పరుండ బోలెదు సుతుల నూర్వర బడయంగవలతో (ఆర-2._861) 

11. వదుండ్ల నూర్వర కెనయగు సుతుల బదయంగవలతో (») 

12. అరుణ నరోరుహ దళమృదులంబు రైన య త్తరుణి (ఆర_ల_299) 

18 వరగనాకారణమనన నిట్టీదఃఖ భారముదాల్చె (4) 

14, అరిగె నీళను దిక్కునకు నీయనుజు( డోనిలవేగమున (అర-8_878) 
16. మాయ మార్గుడగు వాని గమనంబు మందయెయుండ (ఆర-8_8౯6 

16: తోనేగ నుత్తరము మించి ధర్మనిత్యు(డు ధర్మ జుండు (ఆర-4_8) 

17. అరంగ ననుడు నిషధదేళంబున కఠీగి యాహంన (ఆర_9-22) 

18, భూమికి వర్షముల్‌ గురియించెను నన్యముల్‌ వృద్ధిటొంద (అర_8-200) 
19, ఏనేడు అయ్యెను మనయర్డును దే(గీయింత కేతెంచు (అర 4-8) 


నరయణ రం (4 


(వీటిలో 12-8-15 గా దివాకర్ల వెంకటావధానిగారు చూపినవి 17_16_10'టేకుమళ్ల రాజగోపాల 
రాపుగారు చూవినవి. మిగిలినవి గిడుగువారు చూవీనవి)వై!8 పదములలో (కీగితలుంచిన 2| చోట్ల 
గణభంగము జరిగినట్టు కినివించుచెన్నది. ఆయా తావులతో (పయోగింపబడవలనిన నూర ర్‌ 
ఇం దగణములకు బదులు తద్విరుద్ధములు కనివీంచుచున్నవి. ఆయితే, మొదటనే చెప్పినట్లు లేఖక 
(వమాదములవలన గణభంగముల పాలైన పాదములు కొన్నియున్నవి, అవి ఇవి, 1వ పాదమున 
“కన్య' బదులు 'కన్యక' అని చివరికకారము ఎక్కువగుట, 


8వ పాదమున 'కావలయురాజు' కులదులు 'రాజుకా వలయు' అనీ పదములు వెనుక ముందు 
అగుట, 


4వ పాదమున పాశము లుడిచి” కీలదులు “పాశములు విడిచి అనీ "వి కారమధీకమగుట, 


కవ పాదమున 'నంగురుకులహాని కరుడు ధారుణీనాధ నీనుతు(డు' ఇది కుదరదు. మూడవ 
స్థానమున నూర్యగణమురాదు, 


38 
, 7వ పాదమున 'పూర్వము' కుబదులు 'పూర్వమున! అని “ని కోరమధిక మగుటవలన, , 
శ రవ పాదమున 'డతీగి నందోని కుబదులు'డజీగిన దోన' అని' వూర్ణబించువు తరుగుటవలన. 


18వ' పాదమున “ముననిట్లీదుఃఖ' కుబదులు 'మ.ననిట్టిదుఃఖ' అని 'ట్టీ' యన్నది “టి తగుట్‌ 
వలన, 


15వ పాదమున “మాయ మూళ్లుంకగు: కుబదులు “మాయమార్లుడగు' అన్ని వూర్ణబిశదును 
తకుగుటవలన, | , 


18వ పాదమున'న్సత్త లేమించో కిబదులు “ను త్రఠముమించి' అని “ము” Sere ప్‌ 
వలన. Es + | | 
1 1 న్‌ ( ష్‌ 
ఈపాదనులందు గణభంగము! సంభవించినట్లు స్పష్టమగును ఇక 'సూర్యగణములుండవలీసిన 
తాపులలో కొన్నిచోట్ట- అనగావై 6=18-17-18219 పాదములలో నగణము, ఆరవ వ. 
గగముకన్పించృచున్నవి ఇవి నూర్యగణములు, కావని సామాన్యముగా 'ఛావింసబకుచున్న వి. కొ 
నూర్య- ఇంచద్రగణముల స్వరూవము విషయమున అనంతాదులకును, తత్పూర్వుల్రేన కవిజనా 
గయ కావ్యాలంకాచూడామృణి కర్తbీకును మతభేదముకలడదు.. వీరిరువురి మతిమన 'గ్గగ-న్‌గోణ 
ములు నూర్యగణములే, మనమీనాద. పాటించునదే అనంతారులమతము. ఆనంతాదులమతమున ఈ 
రెండును నూర్యగణముకీకావు, (ఈగణముల విషయమున లాక్షణిక మత భే దమునుగూర్చి 'ద్వివచ 
గణములు' (జూన్‌ 1908 భారతి) 'దేశీయగణములు: లాక్షణికమత భేవము” (నవంబరు 10 శిసాహితి) 
అనునీవ్యానములందు వివులముగా చర్చింవబడినది) మరి నన్నయగారివిషయమున అనంతాదులమత ము 
కన్న కవిజనాశయకర్త మతమును అన్వయింవ జేయట నమంజసము, కావున, వైపాదములందు 
నూర్యగణములకు గగ-సగణములు (ప్రయోగింపబడినవి. నలక్షణముతే యనిచెప్పవలెను, ఇట్లీ 
పాదము లన్నియు సమన్వితములు కాగా 2_9-10-11_12-14 అన్న ఆరు పాదములు మాత్రము 
“ అనమన్వితనులుగా మిగులును. వీటిలో 10-11 పాదములందున్న “వదుండ'యన్న, పదములు 
చా. అవధానిగారి నూతశననునరించి 'వదుగుర యనుకొన్నచో  అవియునమన్వితములె, నాల్గు 
మా(తమె. మిగులును. అవ్వి ఈ క్రింది విధముగా నవరీంవబడవచ్చును | 


“ శ్రన్నావొతము,, నవరింవఖిడీనపారోము శ 
ము a 2. -" కోమలియందు కోమలివలన స. 
అక! మున్ను పూజింతువుర్ముదు పూజింతుమునురు (దుని [ 
1% మృదులంబులైన మృదులములై నట్టి ' 
hh, ఈశళానుదిక్కునకున్లీ మ = నీయనుజు(డీశాను ' 
న , యనుజుండనిల దిక్కునకనిల + 


ప్రవాకిలో 2 వపాదమున నొక్క_దాని యందు తప్పమిగిలిన వాటిలో వదాలువెనుక ముందు 
మారుటలు, తగ్గిన, హెచ్చిన అక్షరముల _నవరింపులు మా(తమే జరిగినట్లు చూడవచ్చును. 
" ఈవిధముగా గణభంగమాలాసీంచిన ఈపాదములు నమన్విత మగును. ఉన్నఫారముఖను ఏనవరింపలు , 


ts 


39 


చేయక ,నమన్నితములు చేయటకుదరదు, ఎందుకనగా, 'ఉన్నపాఠము' అన్నివేవో నిర్ధారితములు 
కావు, కాళపత్రాల యందలివాతలు ఎంతలేఖన (ప్రమాదములతో నిండియున్న వో ఆయోకాళనత్ర 
(గంధ వరిశోధకులకు తెలియనిదిగాదు, 


మరి ఈ పాదములను గూర్చి ఇంతగా చెవ్పుకొనుట యెందుకనగా. నాటికి నేటికి ఇది 


ఒక అపూర్వమైన వద్యమగుట, ఆధునికకాలము ఆనాటి నన్నయగారి ఈ పద్యము లందిపుచ్చు 
కొనుటవలన. 


అక్కర లైదును కన్నడమున (ప్రసిద్ధములే కానితెలుగున ఒక్క మధ్యాక్క_రనే నన్నయగారు 
అధికముగా (ప్రయోగించినారు కాగా మిగిలిశ నాలుగింటిలో ఒక్క మధురాక్కరను, అదియు 
ఒక్కసారి మ్మాతమే [పయోగించినారు. ఎజ్జనగారు మాత్రము రెండుమారులు |పయోగించినారు, 
ఒక్క_మధ్యాక్కరయందు తవ్ప మిగిలిన నాలుగింటియందును చం[దగణముల్మపయోగమున్నది, 
చం్యదగణమున్న ఏపద్యమును నన్నయగారు ఒక్క ఈమధ్యాక్క_రలో తప్ప ఉవయోగించిలేదు. 


చంద్రగణములలో కనిపించు నధిక నై నమ్యమిందుకు కారణమేమో, ఇక తిక్క_నగారు కకక 
జాడ కేపోలేదు, 


'ఉత్సాహి మును నాల్గుమారులు నన్నయగా రువయోగించినారు అయితే రెండు ఆశా 
సాంతము లండే! యున్నవి రెండుమ్నాతమే కధాశరీరమందున్న వి. తిక్క_నగారేడుమారులు, ఎజ్జన 
గారు రెండుమారు లపయోగించినారు. చూడగా కవ్మితయమునకీ' ఉత్సాహ' వద్య |వయోగమునం 
దుర్సాహము తక్కువే యనివించును, ' వరుసగా ఏడు నూర్యగణములు -|- ఒకగురువు, (ప్రతి 
పాదమందుందుట 'ఉత్సాహ' లక్షణము, ఆయితే ఈ పద్యమునందొక విదితమున్నది, అన్నియు 
సూర్యగణపుగు 'గగ'ములనే ఉపయోగించినచోనది 'నుగంధి' వృత్తమగును, మరి 'న' గణములనే 
ఉవయోగించినచో “విచికిలిత' వృత్తమగును. అయిలే ఇది 'ఉత్సాహ'మగుటకు గల-,నగణముల , 
కలగలుపే యుండవలెననవలెను, గాని, ఈ కలగలుపు తప్పనిసరి యని యే లాక్షిజికుడును చెప్ప, 


లేదు, అయితే, సుగంధి, విచికిలితములు (పసిద్ధములు, నన్నయగారు ఉత్సాహమును |వయోగించిన 
రీతే ననునరించియే గల- నగణముల కలగలుశీ రరువాతివారు పాటించినారనవలెను, ॥ 


1... వైనాలు దేశీయచృందస్సులు విశేష పద్యములుగా భావింవబడగా సీనము_ఆటవెలది-తేట' 


గీతి_కందము ఆనువాటిని (వచురపద్యముల జేసినది నన్నయగారు. తిక్కన, ఎజ్జనలేగాక నర్వాం[ధ 
కవులును దీనినే 'అనుసరించీనారు, 


వీటిలో సీశవద్యమొక als ఒక విధముగా చెప్పినతో నిది తరుచోజవంటిది, 
తర్పవో జపాదమున ఇం[దగణముల మధ్యనొక నూర్యగణమున్న దిగదా। దానిని తీసుకవచ్చి ? 
పాధాంతమునబేర్చినచో సీనపాదమనును. దీనివలన తరువోజ పూర్వో త్తరదళముల యందున్న : 
గణ్బనమానత్వము సీసమునందు తప్పినది, ఇందుపాద  వూర్వదళమున & ఇంద్రగణములు, 
ఉ శ్రరధళమున 9ఇ0--2నూ, గణమొలుండును, గణసంఖ్యన మానమైనను, వాటిన్వరూపస్థితి * 
భిన్నము,_ తరువోఖలో రెండు చ్వివదలను, ఏకపాదముచేయుటకు, ఊ త్రరదళ మున యతివూర్వ 
దశమ్మన్నకునరించి ఛైల్రికీచుట జరిగినది. కాని సీవమందు: ఇ నియమము కనిపించదు, ' వీదళమున ' 


| 


40 


కాదళమునకే యతి, మరి మొదటినుండి ఇట్లేయన్నదాః లేక యోన్టితి మధ్యలోకల్పి తమైనదా? 
యన్నది విచారించవలనిన యంకము, 


సిన పద్యము నన్నయగారికి ముండే కాననములందు కన్సించుచున్నది కందుకూరి కానన 
శుందొక సీనము, ధర్మవరము కాసనమందొక సీనవద్యమున్నది, ఇవి రెండును నన్నయగారికి 
వూర్య్వపువే. వీటిలో ధర్మవరకాననపు సీనమున నర్వత [ప్రానయతి, కందుకూరి శాసనమున 
కొన్నిపాదములలో ప్రాసయతి, కొన్నిటియందు సాధారణ యతి ఉపయోగింవబడినది. అయితే 
సాధారణయతి (యు క్రమయిన పాదమున ఉ శ్రరదళము వూర్వదళము ననునరించియున్నది, 

ఉదా' 

థ్రీనిరవద్యుణ్ణు - చి త్తజాతనముణ్ధు 
శివవదవరరా జ్య జ సేనితుణ్జు, 


ఈవిధమయిన (వ్రయోగమువలన ఉభయదళము కేశపాదత్వము సిద్ధించుచున్నధి. కాని 
(పానయలి ఉవయోగించిన ఈవద్యవు పాదములందు, ధర్మవరళాననవధ్యమందును, ఉభయదళము 
లందు [ప్రానయతి భేదించుచున్నది, 

కందుకూరి కశాననపద్యమున = 


'ఇల్తుడు నన్ఫళరివుబలుడు దాహవరాహ 
ధజ్ఞమోద్యని ఘాననుణ్జ గణిత 
ధధ్మవరశాననవద్యమున--- 
'భలోహాననం బెక్కి రాహనునొడిచిన 
వల్లభుకొబ్బుననెల్త నెలుగ. , ...." 


ఈ న్థితినిబట్టి యొక యంశము (గహింపవచ్చును, సీనమందు సాధారణయతి నువయో 
గించినరో ఉత్తరరకము పూర్వము ననునరించేవలెనని, [ప్రాసయతి నువయోగించినచో భేదించ 
శచ్చునన్ని యొక యభ్మిపాయ మానా దుండియుండును, కాని సాధారణయతి విషయమున నున్న 
నియమమునే, (పానయతి విషయమునకూడ ననునరించుట సమంజనముగా నుండెడిది. ఇట్లు 
కాకుండుటచే (పానయతి విషయమున వెనులుబాటుండి, సాధారణయతి విషయమున లేకపోవు 
చున్నది. ఇందువలన నన్నయగారు రెండిటి విషయమునను వెసులుబాటు కళ్చించినారు. దీని 
వలన ఒక చిత్రమయిన పరిస్థితి ఏర్పడినది. పాదమందలి పూర్వో త్రరదళములు ఒకేఫాదముగాక 
శెండుపాదములుగా రూపొంది నట్లయినవి, కాగా, నాలుగుపాదములుగా రూపొంది నట్లయినది, 
కాగా, నాలుగు పాదములు ఎనిమిదిపాదము అయినచో బేసిపాదము లొక విధముగా, నరిపాదము 
ల్లింకొక విధముగా నేర్పడినవి, ఇట్లు బేన, నరిపాదములు భిన్నగణ [కమముతోనుండుట 
ఆటవెలిది పద్యమందున్న ది (కందమందున్నను, దాని కారణమువేరు అది ముందుముందు (వస్తా 
వింవబగును) అందుకనియే కావచ్చును, కాననవద్యములందు ఈసీనపాదముల చివర ఆటవెలదియే 
చేర్చవిడినది (కందుకూరి కాననమందు సీనమునకు చేర్చబడిన గీత భాగము ఆద్యంతపాదము ల 
లోని ఆర్యంతభాగము ఏకొంచెమోతవ్చ మిగిలినధ్‌ భిలమైనది. ఆ మిగిలిన భాగమును పరిశీలించి 
నళో, అది ఆటవెలడ్రియగుట తృష్టము) మగ్షి ఈ ఆటవెందికి బదులు తేటగీరియ చేర్చుటయన్నది 


41 


నన్నయగారే మొదలు పెట్టినట్లు కన్పించును. ఈ పద్ధతి నూత్నమగుట చేతనేకావచ్చు, నన్నయగా 
రుపయోగించిన 251 సీనవద్యములలో 26 మ్యాతమే తేటగీతి చేరిన నీసవద్యములు, మిగిలిన 
925 సీనవద్యములును ఆటవెలదితోనేయున్న వి. దీర్చమయిన ఈ పద్యములో కొంచెము గతిభేదము 
కలిగించుటకు నన్నయగారు ఈ మార్పు (ప్రవేశ పెట్టియందురు. మరియొక చేమనగా, సీనపాదము 
లను ఒకోవిధముగా-అనగా 1-2, 5_6వ ఇర్మద్రగణములకు నల-సలములనే ఉపయోగించినచో 
సీసపాదమందలి ఉభయదళములు ఆటవెలది రెండు పాదములగును. నల-సలములను వరునగా 
నుంచినచో (i, 1101) మూదు నూర్యగణములు (1% 18, 1౮) అగును. ఆటవెలదికి మొదటి 
పాదమున కసూ -,- 2ఇం, గణములును, రెండవపాదమున 5 నూర్యగణములుండునుగదా। వైన 
చెప్పినట్లు నల-నలములను (వయోగించినచో స్‌నవు నాల్గుపాదములు రెండు ఆటవెలరులగును. 
యతి చెల్లించు స్థానముగూడ మారదు, మరి ఇట్టిపాదములకు మరో ఆటవెలదికన్న, తేబగీతిని 
చేర్చుటతో ఈ “చేర్పు' వలని ప్రయోజనము సమకూరును, ఈ దృష్టితో నన్నయగారుచేసిన ఈ 
[(వయోగము, తరువాతి కాలమన, ఈనాటి వరకు రాల ఏరివిగా అనుసరించబడినది ఆటవెలది 
లేదా తేటగీతి చేర్చవచ్చునన్న వెసులుబాటుగూడా దీనివలన ఏర్పడినది, 


ఇదిట్టుండగా, 'వైనచెప్పినట్లు సీనపాదము ఒక్కొక్కటి రెండు పాదములులై మొత్తము 
ఏనిమిదిపాదములుగా ఏర్పడినను, నాల్గుపాదములనుటయే ఒకసం పదాయముగానున్నరి, అయితే 
నన్నయగారు ఈ ఎనిమిది పాదములలోలేదా ఖండములలోయతి, ప్రానయతులను ఉపయోగించుటలో ' 
నొక వర్థతి ననునరించినారు. ఒకబేసిపాదము (ఖండము) ఒక సరిపాదము (ఖండము) కలిపి ఒకో 
మొత్తముగా ఈ పద్ధతిగమనించవలెను ఈపద్ధతినమునరించి సినవద్యము 168 భేదములతో 
నేర్పడును. అవిఇవి, 


1... యతి/యతి 9. యతి_ప్రాన,యతి 

2, యతి/ప్రాన 10 యతి-పాన/పాస 

లి యరి/పాన 11. యతి_|[పాన/ీయతీ. [పాన 
4. _ యతి/ప్రాన-యలి 12. యతి_|ప్రాన/(ప్రాన-యతి 
5, ప్రాన/యతి 18, [ప్రాన- యతి/యతి 

8... ప్రాన్నప్రాన 14 ప్రాన, యతి/ప్రాన 

7, పాన్యయతింపాన 15 పాన-యతి/యతి_ప్రాన 
8. ప్రాన్మపాన_యతి 18. పాన- యతి/పాన_ యతి 


పాన అకగా'ప్రానయతి'అని, యతి అనగా సౌధారణయతి అని. ఇక, “యతి/[యతి'ఆనగా 
సీనపాదములందును, గీతేపాదములందును నర త్రసాధారణ యతి _పయోగింవబడును, యతి-ప్రాన) 
యతి- పానఅనగా సీనవు బేసిపాదము (పూర్వదళ ము) లందుయతి, నరిపాదము( ఉ త్త రదళము) లందు 
(ప్రానయతి, మరియుగీతవు బేనిపాదములయతీ, నరిపాదముల ప్రాసయతి, ఈ విధముగా నన్నింటిని 
చూడవలెను. (నన్నయగారి ఈవద్ధతినితెలివినవారు కీ.శే. గిడుగుసీతాపతిగారు. అప్పుక వీయమునకు ' 
వారువ్రాసిన వీరికచూడ వచ్చును)లెక్కకు ఈ విధముగా వదునారుభేచములేర్చడినను, 12-14-15 


42 


తరహాలకు చెందిన భేవములు నన్నయగారు (వయోగించలేదు. 12-15వ భేదముంలో వైనుందు సీన 
పాదములందు, [కింది గీతయందును యతి- [పానయతుం నుపయోగించుటలో వ్యత్యానమువచ్చును. 
సీనపుబేనిపాదాలలో యతియుందగా, గీతవు బేనపాదములలో |పానయతితిండ.ను, ఇట్టే సరిపాదము 
లందును వ్యత్యాసము. ఈ కారణముగా ఈ రెండు తరహాలలో నన్నయగారి సీసములు [వాని 
యుండకపోవచ్చును $ వ పేదము ననుసరించి, 14 భేదము లుండవలనినదే, లేకపోవుట అను 
ద్దిష్టముగా జరిగియుందును, ఈవిధమయునయలి, ప్రానయతి ఉవయోగమువలన అయాపారములకు 
స్త సాన్నిహిత్య మేర్పడినట్లు కీన్నించును, అన్ని పద్యములకన్న దీర్ధమయిన ఈ పద్యమందు ఈ 
సాన్నిహిత్య మొకవిధముగా అవనరోమే. అముతే నీన గీత పారాలన్నోంటిలోను, నర్వ తే యకియో, 

లేనిచో ప్రానయరియో మామే (ప్రయోగించుట సహజము, అందుకనియే నన్నయారు 168 
యర నర్వతసాధోరణయతితో, Ch) పద్యములను నర్యత పానయతితో (పయాోగీంది 
నారు ఇవి 1,6 తరహాలకు చెందినవి, వీటితరువాత 19వ భేవమునకు చెందినవి (210 తరహాకు 


చెందినవి ([6) అధికముగానున్నవి, మిగిలిన 9 భేవములలో ఒకటినుండి ఐదువరకు సీన పద్యము 
లున్నవి. 


అయితే నన్నయగారు ఇంతకచ్చితమయిన నియమములతో నీసవద్యము నుపయోగించినను = 
ఓక్క ఎెస్టునగారే ఈ నియమములను అనునరించినాకు తవ్ప, తిక్కనగారుగాని, మరియే 
తెలుగుకవి గాని పాటిందలేచు, వతిఖంతమున యతియో, ప్రానయతియో ఏదో ఒకటి ఉన్న 
ణోలును, వద్యమంత ఒక వద్ధతిలో నుండవలెను. భావమెవరికిని లేకపోయినది. ఈ లేమియే 
తెలగున సినవద్యమున యరి.పాసయత్యువయోగమున (ప్రాచుర్యము వహిందినది, 

మరి నన్నయగారు వైవర్ధతిని ఒక్కసీసపద్యమందే. కాదు, దాని కనుబంధముగాగాకో 
విడిగా ఆటవెలది. లేటగీతులను (వయోగించునప్పుడును, అనుబంధములుగాను నున్నప్పటివలెనే 
దరి, పానయత్యుపషయోగపర్ధతిననునరించినారు. ఈ యనునరించుట రూచినరో, నన్నయగారికి 
పూర్వము సీనవద్యమున కనుబంధముగాగాక, విడిగా ఆటవెలది, తేటగీతులకు [ప్రయోగము 


లేదేమో యనవచ్చును. నన్నయగారికి ముందు వీటి (వయోగమునకు (వమాణముతేదు. తేటగీశికి 
సన్యా మంక eis (వయోగములేదు. అయినను, తేక గీతిని సీనమునకు ఆటవెలది ననున 


రించి అనబంధింపజేసిన నన్నయగారు ఉభయమందును & కేవద్ధతి ననునరించినారు. ఈవర్ధతి 
ననుసరించి ఆటవెలది,తేటగీతి_ఒక్కొాక్కది ఆరేనిభేదములతో రూపొందినవి, అవి ఇవి 
గ్ల అన్నిపాగములయందు యతి 
అన్ని పాదములయందు [ప్రానయతి, 
. బేసిపాదములయందు యతి, నరిపాదములయందు |పానయతి 
+ బేసిపాదములండు |పానయతి, నరిపాదములయందు యతి, 
' పూర్వార్థమున' (దేని. సరి) యతి, ఉత్తరార్థమున ప్రాసయతి, 
|, పూర్వార్థమన [ప్రానయతి, ఊత్తరార్థమున యతి. 


లెక్కకు ఆరు ఉన్నను చివరి రెందు భేదములు నన్నయగారిలో లేవు. (అపవాదముగా 
ఆధవభేరమునకు చెంది ఒక ఆటవెలది మ్మాతేమే, (ఆరణ్య-2-178) మ్మాతము కనివంచుచున్నద) 


ర ళా కవ ఏం కా 


4 


నన్నయగారి ననునరించి ఎట్టనగారు తప్ప, సీనవిషయమునవలే ఈపద్యముల విషయము 
చను ఈ నియములను తరువాతి కవులెవరును పాటించలేదు, 


(ప్రస్తుత ముదిత ప్రతులలో కనిపించు పాఠములలో ఈనియమము భంగమైనవి కొన్ని కని 
వించుచున్న వి. ఉదాహరణకు(అరణ్య-5-2)| )సీనవద్యము 'యతిఎహైన/యతి.[ప్రాన తేరహాకు 
చెందినది. కాని మూడవపాదము ఉ త్రగదళ ముస |ప్రానయతికి దులు సాధారణ యతియున్నది. 
ఆపాదమిది. 


“సంపూర్ణ యౌవను నర్యలక్షణయుక్తు' 
గనియనురాగిల్లి -క మలనిలయ' 


దీనికి పారాంతరముగూడ లేదు. ఇర్టే (అరణ్య, 4-234) తేటగీతి “అన్నిపావములందు 
సాధారణయతి' తరహాకు చెందినది కాని నాల్గవపాదమున [పాసయతియున్నది. ఆ పాదమిది, 


“పురుషు బకవిష్టుం గృష్టుని శరణుసారుము' 


దీనికిని పారాంతరములేదు. ఇష్ణే ఇంకనుకొన్నియున్న వి, వీటిలో కొన్నింటికి పారాంతరము 
లింకను వెదుకవలసియేయున్నడి, (వై పాఠములు సాహిత్యఅకాగమీ (ప్రతియందును, ఉస్మానియా 
విశ్వవిద్యాలయ వంకోథితప్రతిలోను ఇద్దేయన్నవి ) 


మొత్తము ధారతమున కందము తరువాత అత్యధికముగా కవ్మితయమువా రువయోగించిన 
చేశీయపద్యము సీసము, ఆ తరుచాత ఆటవెలదిని నన్నయగా రెక్కువగా ఉపమోగించగా 
తిక్కన, ఎజ్జనలు తేటగీతి నెక్కువగా |ప్రయోగించినారు, (ఎజ్జనగారు మ్యాతము సీనముకన్న 
చేటగీతిని 7మార్జెప్కు వ (వయోగించిరి, 


భారతము మొత్తము మీద అత్యధికముగా (ప్రయోగింపబడినది కందము. _ నన్నయగారికి 
పూర్వమే కందవద్యమునకు తెలుగులో వ్రయోగమున్నరనుఓకు 'ఆరుంచాక' శాసనము [వమా 
ణము, ఈ కాసనము సంన్మ్భృతమయమయినను, తెలుగు నియమముల ననుసరించి నంస్కృత 
భావలో (వాయబకిన కందవద్యమున్నది. తెలుగు నియమముల నమనరించుట ననగా, యతి 
(ప్రానలతో నుండుట. ఒకవద్యమందీ రెండును ఉండుట లెలుగు లక్షణమే. తెలుగులో( (ఆది) , 
ప్రాసనియమములేని వద్యములున్నవి గాని, యతి నియమములేని పద్యములేదు, యతి యనగా 
తెలుగున విరామముకాదు, నియమితస్థానమున నరూపాక్షర (ప్రయోగము, ఆ కందపద్యమందు అది 
పాన, నరూపాకర యత్మిపయోగ మున్నది, ఈనియమములతో కందపగ్యము నంస్కృృతమున 
(వాయబడినదనగా, దానికానాడు విరివియైన ప్రయోగ మన్నరనుకొనవలెను, 


ఇడిట్టుండగా, సంస్కృతమున 'ఆర్య' అనియొక పద్యమున్నది. ఇది ఆయిడువిధములు, 
ఈ ఆర్యయే మరికొన్నిమార్చులతో నాల్గువిథములయిన గీరులుగా రూహౌెండినది, వీటిలో “ఆర్యా 
గీతి ఒకటి, ఈ ఆర్యాగీతియే తెలుగున కందముగా వ్యవహృతమగుచున్నడి. అయితే సంస్కృత 
మున 'ఆర్య' లకున్న (ప్రాచుర్యము గీతులకులేదు, అర్యాగీతికిదాదావు [ప్రయోగ మేదేడేమో। ఏది 


డే! 


ఎట్లయినను, తనకుపూర్యమున్న కందమునకు నన్నయగారు కావలసినంత (ప్రాచుర్యము తను 
రచనలో సంపాదించి పెట్టినారు. [ప్రాధాన్యము కోల్పించినారు. ఎంత పాధాన్యమనగా, "కందము 
చెప్పినవాడే కవి, యన్న నానుడి కలుగునంత. 


కందపద్యమందు చతుర్మాత్రాగణములే [వయోగింవబదును. వీటితో ఎదురునడక' 
భానింప జేయు జగణము కూడ నున్నది, ఈ పవ్యముశ లేని పాదములు పొట్టివి, నరిపాదములు 
పొడుగుని, ఒక్కాక్క యర్థమందుండ వలనిన ఎనిమిది గణములలో బేసిగణము జగణముకారాదు 
కాని ఆరవ గణముమ్మాత్రము జగణమో, నలమో, అగుట తప్పనినరి. నరిపాదములు గుర్వుంతములు 
కావలెను, ఇన్ని నియమములు గల వద్యమునందు కమ్మితయమువారు ఎన్ని విధములైన గమనము 
లను [పదర్శించిరో_ లెక్క లేదనవచ్చును. 


ఇన్ని విధములయిన పద్యములను కవ్మితయము మవీథారతమున [వయోగించినను- 
గమనించవలసిన యంశ మొకటియన్నది, (వమురవృత్తములు లేదా వద్యముల్యసయోగము 
నంభ్యాబొాహుళ్యము చేతనేగాక విషయముయొక_ (వత్మేక తనుగూడ దృష్టియందుంచుకొనక 
పోవుటచే నివిసామాన్యములయినవి, కాని విశేషదర్యములను [ప్రయోగించు విషయమున మాత్రము 
ఒక (ప్రత్యేకతియున్న ది. నన్నయగారు ఏవి శేషపద్యమును [వయోగించినను, కథా విషయికమయిన్న 
ఏదో ఒక మలుపు, లేక ఒక అంశముయొక్క_ (ప్రాధాన్యము, విశేషభావన్ఫూర్తి. ఇమే ఏదోఒక 
(వత్యేకత నర్వత గమనించవచ్చును అయితే ఫలానా ఆంశమునకై ఫలానా వద్యమన్న నియమము 
కచ్చి తముగానేడియులేదు, తిక్కనగారు రచించిన వదునేను పర్వములలో వదునాల్లింట విశేషవృ త్త 
ముల (వయోగములేదు, ((నగ్ధరా_ మహ్మానగ్ధర - తేరువోజలకు తప్ప కానిన్రీ పర్వమునందు 
మాత మువిశేషముగా విశేషపద్యముు గుప్పించినారు. ఇట్లుచేయుటకు శూలముగా నొకకారణము 
కనివించును భారతము మొత్తమున నీపర్వమొక్క_టియే ఆద్యంతము దుఃఖమణయయినది, సౌవ్రిక 
పర్వములో కురుపాంత వుల వైరము, తత్సలముపూర్మియయినవి. కౌరవసాండవ మహావీరుల 
గణితముగ మరణించిరి. గడచిన యంశములను తలంచుకొని తలంచుకొని దుఃఖించుట, దుఃఖో 
పళమనమునకుకాందరు చెప్పు ఓదార్పుమాటలు, ఒక్కొక్క విషయమును తలుచు కొన్న వ్పుడు 
కలుగు భావములు, (ప్రవర్తనలు, కోప-వశ్చాభ్రాపాదులు మొదలైన వైవిధ్య మిందిం తనరా నంత 
యున్నది, ఈవర్వము [పధానముగా గాంధారిది. కౌరవపాండవు లిరువుకును ఆమెకు కావలనినవాశే, 
ఒక్కొ కంయంకమన వడెడు దుంఖఃము, బాధ, కోవము మొదలైన ఒక్కొక్క విధమైనవి, 
మనోగతమైన ఈదుః9, బాధా, కోవ, వళ్చాత్తాపాది  బహువిషయములందలి వైవిధ్యమును 
[వదర్శించుఓకే ఈ వర్వమునందింతగా విశేవవృత ప్రయోగము చేసి నారనిచెస్పవలనియున్నది. 
ఆయాపద్యముల ఆయావావస్ఫోరకతావిషయమల్మండగా, వైవిధ్యమే ప్రధానముగా గమనించ 


వలనిన యంకము. ఇక ఎజ్జనగారు విశేష వృత్త [వయోగవిషయమన నన్నయగారినే యను 
నరించినారు, 


మహాభాకతమున కవిత యమువారి (పచుర_ వద్య,పయోగ మీవిధముగాకుండగా, తెలుగులో 
వద్యమ.లకు [ప్రధానములయిన యతి ప్రానలవిషయమును గూడ గమనింవేవలని యన్న ది, 


45 


నన్నయగారికి వూర్వవుశాననములందలి యతులన్వరూపమునుగమనించినచో ఏయక్షరమున. 
శాయక్షర మే యతిచెల్లించవలయునన్న నియమమున్నట్లు కన్పించును, కాక పోయినచో వర్గముల 
లోని [ప్రథమ ద్విలీయాక్షరములకు, తృతీయ చతుర్ధాక్షరములకు మతము యతి మెతిని నమ్మ 
తించినట్టు కన్పించును, అచ్చులలో అ ఆలకు, ఇ ఈ ఎ ఏలకు, ఉ ఊఉ ఒ ఓలకు మ్మాతము 
మైతికన్పించును, అయితే, నన్నయగారు సాధారణముగా ఈ పద్ధతినే అవలంబించినను మరి 
కొంత వర్జమైతిలో ఏ స్మృతిని కలిగించినారు. వర్గములందు ఏరెండేసి అక్షరములకోగాక, వర్గ 
లందలి నాల్గువర్ణములకును మైతినంపాదించినారు. ఇస్తే మరికొన్ని చఛృందోగంథ ములు బాగా పెరిగి 
కపులప్రయోగ ములు అహుళమై తరువాత యతులకు చేర్గ, యతుల సంఖ్యయు చాల పెరిగినది, 
నన్నయగారు [వయోగించిన యతులను గూగ్చి చెప్పవరెనన్నతో కవిజనాశయమే ఎక్కువ ఈవ 
యోగపడును. కవిజనాాశయకర్త [0 యతిఖేదములను చెప్పినాదు, అవి యివి, 1. స్వరవడి, 
2 వర్గవడి తి,నరసవడి. 4 ఎక్కటివడి, క5,సంయక్తా క్షరవడి, 6,వోలికవడి (మువిభక్తియతి, 
7 పాదియతి, 8.బిందయతి, 9 ప్లుతయతి, 10, అభండయతి. వీటిలో ఏడు,ఎనిమిది, తొమ్మిదవ 
యతిభేవములు తప్ప మిగిలినవిమ్నాతమే సన్నయగార్మువయోగించినారు. అనగా చాలావరకు 
నరూపాక్షరయతినే ఉవయోగించినారు. కాని తరువాత, తరువాతకవుల (వయోగములను బట్టి 
యతులలో భేదములు, యతుల నంఖ్యలో ఆధిక్యముపచ్చినది. నిత్యనమానములందును నన్న యగారు 
అక్కడ వదముల విరువున్నష్టముగా స్ఫురించు నప్పుడు తవ్న హల్చుకే యతి చెల్లించుట గమనించ 
వలసిన యంశము కాని తరువాత చారికేవిధమైన పరిశీలన లేకపోయినది. ఉదాహరణకు'విశ్వామిత” 
యన్న బుషివాచకములో విశ్వ -[-అమ్మిత అని వికుగనే విరుగరు, విశ్వమ్మిత యన్నప్పుడు బువ్ని 
వాచకమైతే “విశ్వలోని చివరి అకారము దీర్ధమగును, ఆందువలన'“ఏిశ్వామ్మిత' అన్నప్పుడు అమిత 
అన్న విరువు,లేదా, దాని న్పూర్తిగానీ లేదు, కాని రంగనాథుడు తన రామాయణము (ద్వివద)న 


'అవధారుదేవ విక్వామితవ పౌొని' అనిఅచ్చుకు యతిచెల్లిందినారు. ఈవరిశీలనలేమి 
యిట్టుండగా, ఇంక ననేకకారణములు- వ్యాకరణకాస్త్రము మొదలగున్నవి_యతులనంఖ్య 'వెరుగుటకు 
వీలయినరి. కాగా నన్నయగారి భాగమున నింత తక్కువగా యతి భేదములండగా తిక్కన ఎజ్జన 
లలో అప్పకవి చెప్పిన 40 యతులలోనివి చాలావరకున్న వి 


ఇవన్నియు నిట్టుండగా, కవితయము వారఖండయతిని (వయోగించినారా లేదా యన్నది 
నాటికినేటికి పెద్దచర్చావిషయమయి. కూర్చుచున్నది. ఈచర్చకంతకు మూలము అఖండయతిని 
(వయోగించుట ఏదోయెక వెర్ద ఛందోదోషమునకు పాల్పడుటయన్న (థాంతి, దీనినెంతో పెద్దచేసి 
అందరి గుండెలనదురగొట్టిన వాడు అప్పకవి దానిలో, కవిత్రయము వారే అఖ ండయతిని (వయో 
గించినారన్నచో గతియేమి? వారింతటి దోషమునకు పాల్పదుదురా। యనిపించినదనేకులకు, నిజము 
నకు కవితయము వారఖండ యతని (వయోగించికారు, కాని ఈ (వయోగము లన్నియు "లేఖ 
కాధముల' వలన నంభవించినవసి అప్పకవీయుల ఉద్దేశ్యము, దీనితో పాఠముల దిద్దుబాటులు 


46 


[పోరంభమైెనవి, కవితయమును కల దోషపంకమునుండి నముద్ధరించు త్వరలో 
వెనుక ముందులు చూరుకొనకుండ దిద్దుబాటులు జరిగినవి 


ఉదాహరణకు 


“అమరవరుఐలందు! లురుషో 

త్రము(డెట్టు విశేష డట్ట ధరణింగలలీ 

ర్థములందు+ బుష్మర్భత్రిత 

యముగరము విశేషమభిమతార్థవదమై' 

(ఆరబ్య-2_248) 

ఈ పాదమున 'నృష్కర్మత్రితయము' అనియున్నదికదా। కాని 

తీర్థములందున. బుష్క్లరతీ 

ర్థముగరను విశేషమథిమతార్థ వరమై' 


అన్న పారాంతరము mesons (6. విశ్వవిద్యాలయను) యందు అథోజ్ఞావకగా చూవబడీ 
నది. కూచిమంచి వేంకటరాయడు తన 'నుకవిమనోరంజని “వందు ఈ పాలమునే చూది౮ారు, 
కాని ఈ పొరమంగు అఖండయరి ఆవన్నమైనది అందువలన “సుష గ్రారటలితయము' ఆని 


పరిష్కరించి నన్నయగారిని తద్దోషముక్తులను చేయుట జరిగినది. కాని, ల వర్యమువెన్వెంటనే 
యున్న వచనము. 


“వువ్కరంబున( బదియేండ్లు వసియించిన వారికి... . -అని'పుష్క_రంబున' అనువదముతో 
మొదలయి సాగుచున్నడిగాని, “పుష్కర త్రితయంబున' అని సాగుటలేదు. వైవద్యమున “పుష్కర 
(తితయ' మని యున్నదన్నచో, ఈ వచనముగూడ అట్లే మొరలు కావలసియుండెడిది కాని, 
“వుష్కరంబున" అనికాదు. కావున వచనమందు మార్పులకు గురికాని “వువ్క్మరంబున' అకు 
దానినిబట్టి వై వద్యమందును 'వువ్క_రతిర్థము' ఆనియే యుండవలెనని నిశ్చయించుట నులభము 
ఇట్టున్న వ్చుడే అక్కడి రచన నంగతమగును, ఇది గుర్తింపకొ, కేవలము అఖండయతిని తొల 
గించుటకు వైవిధమయిన అన్నంగతపారమును కల్పింపవలని వచ్చినది. కవిత్రయ (ప్రయోగము 


లెన్నో ఈ విధమయిన మార్పులకు గులియైనవి. కాని ఇంకను 'వరిష్కరింప' బరని పాఠములు. 
అభండ యతితో మిగిలియే యున్నవి. ఉదా:- 


“నిక్కము సర్వదోషముల నీగిభజి=తరు 


ఆరణ్య 5-1 690 
$5169) 


"ఈగి' అజాచి. హలాది (నకారాది) కాచు, మరి “నిక్కము హలాది (నకారాది)యగుట 
నిక్కమే. అందువలన ఈ స్థలమందు ఆఖింగయలి తవ్పడు కూచిమంచి వేంకటరాయడు కవి 
[త్రయమువారి అఖంగయతి 'వ్రయోగములను 70 చూవీంచినాడు. వాటిలో కొన్ని నవరింపేబడి ' 
ఈనాదు ముదిత్మప్రతులందు కనివించుచున్నవి. కొన్ని నవరింవబిశక యశఠథాశథముగానున్నవి. 
ఇంతకు కవిజనాశ్రయక ర్రకు ఆఖండయతిని చెవ్పుటకు ఆధారము నన్నయగారిలోనే యన్నరన 


47 


వచ్చును. (కవిజనాశ్రయమున చెప్పబడిన అఖండయలి ప్రక్షిప్తమన్న బాదమున్నది. అది వేరు 
విషయము) కాగా అభిండయతి కవ్మితయమునకు సమ్మతమే యనవచ్చును. 


ఇక (ప్రాసవిషయము చూచినచో, నన్నయగారు [ప్రాసలలో థేదములేమియు నువయోగించ 
లేదనియే చెవ్పవలెను సామాన్యముగా నర్వ[త ప్రాసహల్‌ |ప్రధానముగానే సాగినది. కాని ఒక్క 
చోట మ్మాతము బుకారమునకు రేఫప్రాన చెల్లింపలడినది, 


'ఆ బుషికుమారు గట్టిన 


చీరను మృదులములు, .....1." (ఆరణ్య, 9-104) 
ఇద్దే రేధయతమునకు, అయుతముకకును (ప్రాసకన్చించును. 
“క్షతియ క్షత్రియ రితము ధాతృరఘు....,, 120 (ఆది, 8176) 


i ఖండానుస్వారయుతమునకు, అయుత మునకు (పానచెల్లించినట్టు చవ్పణడంచున్న ది, 
కాని అరనున్న ఉనికిని గూర్చిన విదారములనుబట్టి దీనిని నిళ్చయించుటకు వీలులేదు. ఇక 
వ, ధ లకు ర-ధ లకు (పానలుచెల్లించిన స్థలములు, న-ణ లకు, ల-ళ లకు చెల్లించిన స్థలములు 
కొన్ని యున్నవి, ఇవి తప్ప నన్నయగారు మరే విధమయిన పానలు చెల్లింపలేదు. యకుల' 
యందు వలె |ప్రొనల యందు భేనము లధికచులేవు, చాల తక్కువ, 


ఇదిట్లుందగా, నన్నయగారము ద్విత్వమకారమునకు, బిందు పూర్వకబకారమునకు [పాన 
చెల్లించినారని ఈ 
/ ఇమ్ముగ నర్వలోకజను లెవ్వనియేని ముధామృతాంగు బిం 
బమ్మున నుదృ్భవంబయిన థారత వాగమృతంబు కర్ణరం 
(ధమ్మను నంజలిం దవిలి |డాపుడు రట్టీముసీం ద్రలోక వం : 
ద్యుం బరముం బరాశరసుతుం (ప్రణమిల్లి కరంబు భక్రితోస్‌, (ఆది. 1-97) 


అన్న వర్యము చూపబడుచున్నది. ఎవరు చూపినను ఇదే పద్యము అయితే “నన్నయ 
పదపయోగ సూచిక లో “ఇమ్ము మరియు 'ఇంలు అను రెండు పదములకును ఇదే పద్యము 
“ఇమ్ముగ అను పారముతో నొకసారి చూవబడినర్కి మరి ఈ వద్యమున 'ఇమ్ముగ' అని 
యున్నడా? లేక “ఇంబుగ' అనియున్నదా ? 'పంబి' అన్న పదమునకు "పమ్మి" తని రూపాంతర 
మున్నది, “వంబి' “వమ్మి' అన్నరెండు రూపములను నన్నయగారు |వయోగించినారు (చూ, ఆది. 
144 ఆడి-1-77) పంది వినంటొలుచు, “వమ్మి నయట్టి కోవపరు పాఠికి'_ అయితే, ఇందు (ప్రయోగ 
మీవద్యమువై నాధారపడియున్నది నాల్గవ పారమున్మప్రానలో బిందుపూర్వక బకార ముండుటచే ఇక్కడ 
“ఇంబు""ఆని ఉన్నదనుటయే యు క్రము “నింబమ్మున, రంధమ్మును” ఆనునవి ప్రథమావిభ కివి, 
“బింబంబున రంధ్రమ్మును” ఆని యుండవచ్చును. ఈవిధముగా చూచినచో ఈ పద్యమున [పాన 
విశేవమేమియనుండదు. ఇదిగాక, ద్వి త్ర మకారమునకు,విందుపూర్వక మకారమునకు ధ్వనిసామ్మ 
మురేదు ఇది లేన పాన నన్నయగా రువయోగించలేదు. కావున వైవద్యమున ఉన్న దనుకొనబడు పాన 
ఉండుటకు వీలులేదు నంకోధితమ్ముద ణమున “ఇంబుగ” అనియే (గహింపబడినది. 


48 
నన్నయగారి తేరువాత చెరిగిన |ప్రానభేశములతో కొన్ని ఎల్బన తిక్కనలయందు కని 
వించును. కిక్క_నగారొక (వత్యేకమైన (పానను వపయోగించినారు అది ఇది- 


'ద్యూత క్రీడకు కొండొక నేర్తున్‌* 


(వథమపాదమున ఒక్కతకారముండగా,దానికి ర్త" (పానతెల్టింవబడినది. అయితే 'నేర్తున్‌' 
అని ఈనాడు [వాయబడినట్లుగాక 'నేతున్‌' అని (పారీనకాలమునుండి (వాయబడెడిదని, వె 
వద్యమున నట్లువాసికొనగా, రేఫగుర్తు తకారమ.నకు |వక్కనుండుటచే, తకారము తకారముగానే 
కనబడుటచే వైవిధముగా తిక్కినగారు |ప్రానచెల్లించియందురన్న యభ్మిపాయమున్నడి, కాని,ప్రాన 
నువయోగించునప్పుడు ఉద్నారణనుబట్టిచూచుకొందురుగాని వాతను బట్టికాదు. అదిగాక, తిక్క_నాదు 
లకు వారు పద్యములు చెప్పగా (వానెడివారు [వాయనగాండు, కాగా ఉచ్చారణబట్టియే తిక్కనగా 
రిక్క_డ (ప్రాన చెల్లించియండవలెను. మరి యిక్కడి |ప్రానకు గతి? కూచిమంచి తిమ్మనకవి 
"సేర్చున్‌” సేర్చున్‌' అనువాటికి రేఫ లోవములను చెప్పి సేతున్‌, చేచున్‌' అనురూవములను 
సాధించినాడు. ఈ సాంధివు తిక్కనగారి రక్షింపునకే యేమోమరి. ఎందుకనగా, నేర్తు, సెర్చు'లకు 
ఐదులు 'సేరు' నేచు ఆను దూఫాంతరములు వారి రచనలయందు అవ్యత_కన్చించవు, అందువలన 
ఈ (ప్రయోగమునకు _పమాణము ఆలభ్యము. మరి ఇట్టి పాన వయోగము కూడ అన్య(త లేదు, 


రూపాంతరము లున్నవన్నచో చేచీయే లేదు. లేనిదో దీని నొక (పత్యేక ప్రానవిశేషముగానే 
భావించవలెను, 


ఈనద్యములు యతిపానల (ప్రయోగము లిట్టుండగా, నన్న యగారొక్కరే, “దండక 'మును 
[వయోగించినారు. అదియు నొక్కచోటనే, కిరాడా ర్జునుల యుద్ధము తరువాతే కీరాతుడు శీవుడుగా 
(వత్యక్షమైనవ్వుడు అడ్డునుడు చేసినస్తుతిరూపముననున్నది. దండక మొక చిత్రమయినది, పోదవిభ 
జనలేదు కాబట్టి ఇది ఆటు వద్యవిభాగమున చేరదు. మరి గణముల [వ్రయోగముండునుగాన ఇటు 
వచనవిభాగమున చేరదు, ఈ రెండువిధముల కిది యొక వారధివంటిది, నన్నయగారి ఈదండక 
మందు తగణ (వధాన్య మున్నది, మొత్తముదండక మాద్యంతము 186 తగణములు-1- చివర నొక 


గురువుతో నున్నది. మరి తిక్కనగారుగాని, నన్నయగారినే అనునరించిన ఎజ్జసగారుగాని ఈదండ 
కమును ఉపయోగించలేదు, 


అయిడే మువ్వురును వచనముల నువయోగించినారు. సంస్కృతమున ఆద్యంతము వద 
మయమయిన కోవ్యములకే (ప్రాచుర్యము వద్యవచన నమ్మేళనముగల చంపూపద్ధతికి [యోగము 
లేదేనికాదు. కాని |ప్రాచుర్యములేదు. ఈ చంపూవర్దతిని తెలుగు నకు వసాదించినది నన్నయగారు. 
దాలాపుగా నర్వార్యధకావ్యవవంచము ఈ వద్దతిలోనే యున్నదని చెప్పవచ్చును. ద్విపదకావ్య 
ములు శతకములవంటివి దీనికవవాదములు, ద్వివదకావ్యాదులు ఏకచ్చందోమయములు వివిధ 
ఛందోమయమై,  వచనరషాతమయిన పద్ధతిని తిక్కనగారు తమ ఉత్తరరామాయణముతో 
(హెరంభించినను, 'చానికి (పాచుర్యము కలుగలేదు ఇండెందుకు, ఆయనయే భారతము " 
నన్నయగారి పద్ధతలో చంవూకావ్యముగా తీర్చిరి. అయినను ఆయనకు నిర్వచన కావ్య 


49 


రచనవై అన తీరలేదు. భారతము నంతయు చంసుగానే తీర్చిన, మౌనలవర్వమును 
మాత్రము నిర్వచనముగా తీర్చినారు ముదిత (ప్రతులందు 14 వదిగా కన్పించు చిన్న 
వచనము నిరర్థక్షమేకాక అనర్థము కూడనై (పక్షిష్వమని విమర్శకులు నిర్ధారించుచున్నారు మరి 
యక్కడి రచనారీతిని గమనించిన నీ యంశముస్పష్టమగును. 


కవ్మితయము వారి భారతమున వచనముల సంఖ్య చాలహెచ్చు. ఒకటి, రెండు, 
మూడు పదములతోడి మిక్కిలి చిన్నవచనములు గూడ నెన్నోయున్నవి, పూరో త్తరపద్యసంయోజ 
కతకుమించి ఇట్టివాటి |ప్రాధాన్యములేదు వర్జనలందు, వట్టిగా విషయమును చెప్పుట యందును 
వచన [ప్రయోగమున్నది 


ఇంతవరకు చెప్పినది కవిత్రయమ వారు నుహాభారతమందుచేసిన చృందన్సుల (పయో 
గము దానిని గూర్చిన మరికొన్ని ఇతరాంళములనుగూర్చి దిక్సందర్శనముగ  మా[శ్రమే, వివరించ 
వలసిన యంళములు, వివరి ములు ఇంకను నూక్ష్మముగా పరిశీలించనలనినవి ఎన్నో ఉండనేఉన్నవి. 
కాగా కవిితయమువారి ఛందః।సయోగమును గూర్చిన రేభాచ్చితమును (ప్రస్తుతీకరించుటయే 
(ప్రస్తుతో దేశము మరి యుఒదులుగా పందలుగా ప్రయోగింవబచేన వేరువేరు పవ్యములకు క వి త్రయము 
వారు నేర్పిన నడకలు మొదలగు పద్య విద్య._లేక పద్య శిల్పమునకు సంబంధించిన పలువిషయ 
ములు ఈ వ్యానపరిధికిరానివి అ విషయములలోనికిపోవుట చెరువునుండి సంద్రమునకు దూకుట, 


మహాథారతమున పద్యగద్యములు 


అకొరాది (క మము 
నంసన్భతీయ బిశోవవ్భో క్రములు 


వద్యము వేరు నన్నయ తిక్కన ఎజ్జన 
| ఆంబురుహము || 1 ఆజా 
& ఇందవజ EER) క వాక! 
8. ఉపజాతి ఆ 1 పజ 
4 ఉపేంద్యవజ జా l Pa 
6. కవిరాజ విరాజితము 2 తీ నూ 
8. కౌంచపదము న. 1 ఆ 


7. 
8. 


10. 
1. 
12. 
18. 
14. 
£6. 
16, 
17. 
18. 
19. 
20 

21. 
224 
28, 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
80. 
81. 
82. 
88. 
84. 
85, 
86. 
87. 
88. 
89. 
40. 
41. 
42, 


50 


జలధరము 

తరళ 

తోటకము 
తోదఠకము 
దోదకము 
(దుతవిలంబితము 
నర్కుటము 
వణవము 
వద్మకము 
వృథ్వి | 
(వహరణకలితము 
బంధురము 
భాన్మ_రవిలసితము 
భుజంగ ప్రయాతము 
మంగళ మహాశ్రీ 
మంబ భాషిణి 
మందా (క్రాంత 
మణిగణనికరము 
మణిభూషణము 
మణిమాల 
మత్తకోకిల 
మహా(నగ్ధర 
మానిని 

మాలిని 

మేదిని 
రథోద్దతము 
అయే(గాహి 
లయవిభాతి 
వనమయూరము 
వనంతతిలక 
శీఖరిణీ 
వద్ధవిరాటి 
నరసిజము 

నగ్గ ర 

(నగ్విణి 
స్వాగతము 


Mle heath ae Eel LEP ae ల! 


j= 


w | 


స 
యి రా = 


Cm 
రు 


MS Leg or eU ల 


7. 
8. 


10. 
1. 
12. 
18. 
14. 
£6. 
16, 
17. 
18. 
19. 
20 

21. 
224 
28, 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
80. 
81. 
82. 
88. 
84. 
85, 
86. 
87. 
88. 
89. 
40. 
41. 
42, 


50 


జలధరము 

తరళ 

తోటకము 
తోదఠకము 
దోదకము 
(దుతవిలంబితము 
నర్కుటము 
వణవము 
వద్మకము 
వృథ్వి | 
(వహరణకలితము 
బంధురము 
భాన్మ_రవిలసితము 
భుజంగ ప్రయాతము 
మంగళ మహాశ్రీ 
మంబ భాషిణి 
మందా (క్రాంత 
మణిగణనికరము 
మణిభూషణము 
మణిమాల 
మత్తకోకిల 
మహా(నగ్ధర 
మానిని 

మాలిని 

మేదిని 
రథోద్దతము 
అయే(గాహి 
లయవిభాతి 
వనమయూరము 
వనంతతిలక 
శీఖరిణీ 
వద్ధవిరాటి 
నరసిజము 

నగ్గ ర 

(నగ్విణి 
స్వాగతము 


Mle heath ae Eel LEP ae ల! 


j= 


w | 


స 
యి రా = 


Cm 
రు 


MS Leg or eU ల 


స మ 


అనుశాసనిక పర్వము - (పథమాశ్వాసము 


విషయము మూలము 
గౌతమీ లుబ్ధక సర్ప మృత్యు కాల నంవాడము 19-10 
అగ్ని దేవు(డు నుదర్శన యనుకన్మను వివాహంబు సేసికొనట tre 
నుదర్శను నింటికి ధర్మదేవత యతిథియె వచ్చుట 18 2_48 
ఇం[దమతింగనంవాదం బను సితిహాన్మపకారము 1A. 8- 8 
విశ్వామ్మితునకు (చాహ్మణ్యంబు గలిగినతెజ 18. 9-1 
వీతహవ్యుం డనురాజునకు (భాహ్మ ణత్వము గలిగిన ప్రకారము 18 ౧-1 
నీష్ము (రు ధర్మరాజునకు దై వపౌరుషంబులతెఖం గెతింగించుట testa 


భీష్మ(డు ధర్మజున క్మాశయం బెప్పుడు నపరిత్యాజ్యం బని చెప్పుట 19-11- | 
విభులకుం బాటింవవలయువారిని భీష్మ(డు ధర్మజునకు: తెవ్వట _ 18-68-1 


భీష్మండు ధర్మజునకు బరమ మైనధర్శంబు నెవ్పుట 13-lre | 
నీమ్మ (తు ధర్మజునకు గరుత్మంతుని చర్మితంబు నెపగు 18-10- | 
కదువ తనకొడుకులకు జనమేజయునివలన నాకంబు గల్బనట్టు 

శపించుట 12-28-1]! 
కళ్యవు(డు గరుడునకు గజకచ్చపంబులతెటం గెఖింగించుట 18.25. 1 


గరుడు. డిం|దుని జయించి యమృతంబు డెచ్చి కద్రువకు జూవుట 19-28-1 
(వాహ్మణు,దు హీనవర్ణునకు వై దికమం[తంబు లువదేశింవ( గూడ 


దనుట 18-10. |! 
అక్ష్మీ నివాసస్థానములు 18-11-1 
భంగాన్వను. డనురాజు స్ర్రీయె కమారులం గాంచిన్మవకారము 18-12. | 
ఇం(ద్రు(డు భంగాన్వనునకు( గోరినవరంబు లిచ్చి యను(గ్రహించయట _18_18- 83 
ననత్సుజాతుండు నారదున కువదేశించిన త త్వ్మవకారము 18-591-1 
గరుత్మంతు(డు మునులకు విష్ణుదేవుని మహిమాతిశయంబు సెవ్పట 18_49- 1] 
విష్ణుదేవుడు గరుత్మంతున కుపదేశించినయాత్మ త త్త్వ[వ్రకారము _ 18-40. 1 

ఆనుశాసనిక పర్వము - ధ్వతీయాశ్వాసము 

ఆష్టావకుం డనుమునికునూరుని చరితము 19-19 103 
ఉ త్రరదిక యష్టావ్యకుని చి త్తవద్ధి( బరీశ్షించుట 18-20-50 
భీమ్మండు ధర్మరాజునకు; దాన పాతభూతుల తెలం గెజింగించుట 10.23. 1 
దై వపిత్యంబు లగుదానంబులకు( బా్యత్రభాతుల నిరూవించుట 19_24_49 
నీమ్మ (తు ధర్మరాజునకు( బుణ్యతీర్థవిశేషంబుల నేణి(గించుట 19-26- | 


అత్రి వముఖమహార్థలు కరతల్పగతుం డైన భీష్మం జూడవర్చుట 18-27 ! 


వుట 


8 
12 
(కుంభ) la 
1B 
(కుంభ) Bl 
Bh 
(కుంభ) 27 
28 
(కుంభ) 20 
(కుంభ) 8l 


(కుంభ) B86 
(") fo 
(») 45 


ల 
G2] 
155 
(కుంభ) 59 


me 


(40 70 


TB 
గ్య 
81 
8p 
80 
95 


54 విషయసూచిక 


విషయము 

భీష్మ(డు ధర్మరాజునకు గంగ్యావభావంబు చెప్పుట 
వానుదేవనారదనంనాద పకాగము 

వానుదేవ భూదేవి నంవాద |పకారము 
నారదపంచచూడానంవాదం బనునితిహానము 

దేవళర్ము యను మునినరుభార్య రుచి యనుదాని చరిత్రము 


నీష్మ(డు ధర్మజునకు గాంధర్వాదివివాహముల తెఅంగెజింగించుట 
ధీష్మండు ధర్మజునకు నౌొరసాదిపు త్ర9 భేదంబు తెజంగు నెవ్పుట 


త్యవననహుషసంవాదం బనునితిహానము 
చ్యవనకుశికసంవాదం బనునితిహానము 


చ్యవను(డు తనయోగబలంబున( గుశికునకు నాకోలోకంబు చూవుట 


ఖీష్ముండు ధర్మజునకు దానివిశేషముల నెటింగించుట 
భూదానమహిమాభివర్జనము 
నతతదానమహిమాతిశయనిరూ పణము 
తిలదానవిషయకయమ[బాహ్మాణనంవాదము 
నృగచరి[త్రము 


నృగుండు శ్రీకృష్ణువలన( బాపవిముక్తు (డై పుణ్యలోకమునకు( బోవుట 


గో[వభావవిషయకం బగునౌద్దాలకిపు త్త్రచరి త్రము 
ఇంద్రునకు బ్రహ్మ చెప్పిన గోదానవిషయక వాక్యములు 


మూలము 
18_27-19 
18_66_ | 
158.66. 1 
19_98- 1 
18_40- 1 
19-14- 1 
18_49- 1 
18_50- 1 
18-52 1 
185% 1 
18-92-20 
1861. 1 
18.608. 1 
18-607. 1 
18-69_ 1 
i9_69-29 
18_70- 1 
18-71 6 


ఆనుళాననికపర్వము - తృతీయాశ్వాసము 


ధర్మజునకు ఖీష్మం డను వ్రేయంమిల( జెప్పుట 
బృహన్నతి మాంధాతకు( దెలివినగోదానవిధి.పకారము 
గోవులకు. గవీలత్వంబు సిద్ధించిన (వకారము 
వేదవ్యానముని పకునకుం దెలివినగో[పభావ[వకారము 
సుమితు( డనుమునిచే బోషింప(బడినగో వుల ప్రభావము 
గోవులు రంతిదేవుయజ్ఞ పకవులై గోలోకంబునకు( బోవుట 
వేదవ్యానముని శుకునకు( జెప్పిన కవిలగో మహానుభావము 
గోశ్రీనంవాదము 

భీష్మండు ధర్మజునకు సువర్దదానమహిమాతికయంబు చెప్పుట 
వసిష్టుడు పరకరామునకు( జెవ్చిన నువర్ణమహీమము 
లీష్మ (దు ధర్మజునకు: బితృపూజావిధానం బెఖింగించుట 
అత్రిమహాముని నిమి కెజింగించిక (శ్రాద్ధ క్రియావి శేషము 
నవ్తర్ణి వృషాదర్శినంవాదం అనునితిహానంబు [పకారము 


18_74_i 
18-765- 4 
18-7621 
18.80. 6 

18-120-1 
18-128_96 
19.126. 2 
18-01. 2 
18-83. 6 
18.88_40 

18.87. 8 
18.81. 8 
18-94. 4 


వుట 
05 


(కుంథ) 101 


(») 108 


(కుంభ) 


(కుంభ) 
(2) 
(4) 


107 
109 
116 
119 
121 
126 
182 
185 
187 
142 
146 
149 
152 
154 
157 


161 
162 
165 
169 
i178 
178 
181 
188 
186 
189 
198 
198 


విషయసూచిక 55 


విషయము మూలము పుట 
వృషాదర్శి వుత్రెంచిన కృత్తి శునస్సఖనిచే మృతి( బౌందుట 18-95-48 208 
ఉపానద్దానవిషయక' నూర్య జమదగ్ని నంవాదము 18-97-8 212 
హదున కవళ్యానుష్టేయం బైనధర్మము నిరూపించుట 18_146- 4 (కుంభ) 221 
సర్వవర్డ సామాన్యధర్మ నిరూపణ|వ్రకారము 18_1628- 1 (») 221 
వరాళరముని [ప్రణీత ధర్మ విశేషము 18_1563-1 (») 228 
తటాక నిర్మా ఇఫలవి శేషము 18.92. 1 226 


అనుశాసనికవర్వము - చతుర్థాశ్వాసము 


ధూపద్రీవనై వేద్యంబుల ఫలవిశేషము 18-1665. 1 (కుంభ) 285 
థీన్ము(డు ధర్మజునకు నహుషనిధూపదీవదానవిశేషంబు చెప్పుట 18_168_ 1 (1) 240 
ఇం[ద్రమతంగమహాముని నంవాదము 18-150-11 (1) 244 
భగీరథునకు |బహ్మతో నైనసంవాదవకారము 18-100-1 () 248 
ఉవవాన విధివిశేషము 18.1608.68 (1) 2659 
హరన సత్కుమారనంవాద[వకారము 18-106-5 (౧ 264 
ననత్కుమారుండు శివునకు దేహాంతర్గతదై వతములం దెల్పుట 18-187-1 (0) 267 

గ సాంఖ్యయోగంబుతెటెం గెతింగించుట _18_168- 1 (») 27 
అహింసాన్వరూవ నిరూపణము 18_176. 6 (1) 282 
మాంసభక్షణ మందలి రుచివిశేషంబు మానుట దుష్కరంబని చెప్పుట 18-178- 7 (0) 2A 
వేదవ్యానుండు గీటంబునకు ను త్తమజన్మంబులు గలుగ నన్నుగహించుట 1 8_180- 1 ( ఏ 200 
వ్యాసమ్మైతేయనంవాదము భీష్ము(డు ధర్మజునకు( జెప్పుట 18.182. 1 (౧) 208 
నారదవుండరీక నంవాదం బనువరమేతిహాన ప్రకారము 18.186. 1 (ఎ) 208 
ఫీమ్మడు ధర్మజునకు శ్రీకృష్ణునిచరిత్రంబు సెప్పుట 19.208. 1 (1) B02 
ఉమామ హేళ్వరసంవాదం ఇను నితిహానము 18.205. 1 (1) 808 
శివు (దు పార్వతికి దన క్మళానవానతకు( గారణంబు నెప్పుట 18-207- 1 (1) 810 


ఆను శాసనికపర్వము - పంచమాశ్వాసము 


శివుడు పార్వతికి వర్ణాశ్రమాచారంబు తెలం గెజింగించుట _ 18-128-28(అను-1.15)816 
శివుంయు పార్వతికి. దనన్న్వరూపంబు సెప్పుట 18-580-15 (అను-1) 819 
శివు(దు పార్వతికి రాజత్యమహిమాతిశయంబు సెప్పుట 18-ఆను1_15_875 924 
శివు(డు పార్వతికి వర్ణకర్మ వరిపాకంబులతెజ( గెఆంగించుట 18-అను1 _15_1626 8891 
శివుడు పార్వతికి నాయుర్వ్భృద్ధిక్షయంబులకు( గారణంబులు 

నెవ్పట 18-అను!-15-2800 841 
వుడు పార్వతికి స్వప్నాదులతెజ( గెలిగించుట 18.అను1_16-2457 845 


56 విమయనూచిక 


విషయ మూలము 


పుట 
కివు(డు పార్వతికి మానన వాచిక కాయికము లను త్రివిధ 

వావముల( దెల్పుట 18-అను 15.2702 250 
శివుండు పార్వతికి దానఫలవి శేషంబుల నెణీంగించుట 1ఏ-.అను!_ [6-8205 854 
శివుతు పార్యతికి ధర్మ విశేషంబులతెలం గెతేంగించుట 18-అను1_15_9890 960 
శివుడు పార్వతికి సాంఖ్య[ప్రకారంబు దెలువుట 18-అను1 _15-4068 966 
పార్వతి కవునకు( (బత్మివకాధిర్మంబులతెజ( గెణి(గించుః) iia 888 
పార్యతి శివునకు! (బతివత కనర్హ ంబులగు ధర్మంబులందెలువుట | 8.ఆను1-15-4606 877 

భీష్మ(డు ఢర్మజునకు( బర్యపా వ్రిహేతుభూతం లగు జవవిశేషంబు 
డెలుపుట 18.అను 1-17-5 879 
విన్దుమంత్రధ్యానం బవక్యానుషేయం బని చెప్పుట 18_ 85_ 4 982 
విష్ణునామపభావంబు రెలువుట 18_186_121 894 
(బాహ్మణపూజానమస్కారంబులు బర మోత్కృష్టంబులని చెవ్పట 18-186- | 880 
పపనకా ర్తవీర్యార్థుననంవాదము భీష్ము(తు ధర్మజునకుం జెప్పుట 18-107_ 2 897 
పననుండు గా ర్య్యవీర్యార్టునకు న్మతివభృతులమహిమ సెప్పుట 18.1411 290 
భీష్మండు ధర్మ రాజునకు( గృష్టుని ప్రభావం బుపన్యసించుట 18_148- B 892 
కృష్ణుండు ధర్మరాజునకు [వాహ్మణృవధావంబు సెప్పుట 18-114- 1 B94 
దుర్వాను(డు కృష్ణుని మనశళ్ళుద్ధ్ది పరీక్షించి యను[గపాంచిన [వకార ము 19-144-14 805 
+ కృష్ణుండు ధర్మజునకు శివునిమహిమ చెప్పుట 18.145 8 898 
కృష్ణుడు ధర్మజునకు శివనామనిర్వచనంబు చెప్పుట 18-126 1 (కుంభ) 400 
రీస్ము(డు ధర్మజునకు ధర్మనూక్ష్మ (పకారంబు సెప్పుట 18-147-10 409 
భీష్ము(డు ధర్మజునకు సాధ్వసాధుజనుల నిరూపించి సెప్పుట 18-148-8 407 
శుభాళుభంబులు పూర్వజన్మ కృత వుణ్యపావంబు లచే( గల్లునని చెప్పుట 18-149-10 400 
భీమ్మ డు ధర్మజు నూజడించి కరివురంబునకు. బంపుట 18. 62. 6 410 
ధర్మజుండు కృష్ణాదుల( దోడ్కొంని భీష్మ నియొద్దకు( బోవుట 18-1568_ 9 412 
భీమ్మ (డు శరీరంబు విడుచుటకు శ్రీకృష్ణుననుజ్జ గొనుట 18. 168_89 414 
ధీమ్మండు శరీరంబు విడిచి నాకలోకగతుం డగుట 18-158-46 416 
పఠలోకగతుంగై న భీష్మనకు నగ్నినంస్కాారంబు సేయుట 18-154 8 418 
ప్యుతకోకాతురయైన గంగాదేవి కృష్ణారులం గనుగౌని దుఃభఖించు ట 19_154-18 418 
పుత్రమరణదుఃభితయగు గంగను గృష్టద్వైపాయనుం డాజడించుట 19- [8984.28 419 


హా 


మదాంధ్రమహాథారతము 


ఆనుశాననికపర్వము - ప్రథమాశ్వాసము 


——0—0—0—- 


1 శ్రీమత్కటాడరోది 
సోమసముల్లానవిహితసుస్టిరల కీ 

నతో గా థి 
భూమానందితభ క 

వ్యా మోవావిదూరయు క్ర వహరివారనాథా 


చేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె నట్లు దివ్యజ్ఞాన 
'దేదీష్యమానుండై న 'దేవ్మవతుండు వివరింప వివిధంబులగు ధర్మంబు లాక 
ర్హించి యజాతళ్యతుం డతనికి *నభ_క్టిక ప్రణామం జాచరించి వినయవిశేష 
విభూషితుండై. 


అనఘ నాదగుచి _త్తమునకు శమంబు గా 
వించుటక్రై నీవు వివిధ విశద 

థంగులం బరమ కృపాశేనిరతుండవై 
సకలధరోోపచేశములు/ జేసి 

తిమ్మెయింజెప్ప(గా నించుక 2యేనియు 
శమము లేకున్నది చలముకొని య 





ఈ పర్వమునకు సంస్కృత |ప్రతులన్ని టిలోను “అనుశానన పర్వము" అనియే వ్యవ 
హారము వి, వి, యని, శాస్ర (పతియందు 'అనుకాసని, ఆనుశాననిక, అను రెండు 
వేరును గలవు, నన్నయభట్టు ఆనుకాసనికమనియే వాడినాడు 1 - 1 _ 88& 60 
వరిజ్ఞానదేదీవ్యమానసుండై న ఎ శ్‌ పరిజ్ఞానదేదీవ్యమానుండై న - ఇ కొన్నిపతులు. 
సద్భక్తింబణామంబు వపు మీ శునక క 

సమన్వితుడవై _ ఐ.ఖ గ.వ 2 కేనియ నాకు శమము _మ, వ, న 


శ్రీమదాంధ్ర మహాభారతము 


చేకోలంధుల వఢియించితి నది యొక్క 
తలయు నీ కలిగిన దారుణత్వ 


మొక్కతలయు వైన యు[గకర్మంబులు 
చిత్తవృత్తి కిద్రగిలి యు_త్తలంబు౬ 

జేయ శాంతి యెట్టు సిద్ధించు మునిమాన 
నీయ యింక నేమిసేయువాండ, 


దుర్యోధనుం డతిలోభంబున నాతో; బంచి కుడువ నొడంబడండ యేనును 
నాగవాంబున నతనికిరాజ్యం విచ్చి తొలంగి నిలువను మాయిద్దఅ కతందున 
నింత పుమైం బళ్చాత్తాపం జెప్పాటనుం (దోవువడ దయ్యెడు. 


= గౌతమీ లుట్టలో నర్భ్‌ మృత్యూ కాల నంవాదము;- 
నం, 18.1.9 


అనవుడు ధథీష్ము+ డిట్టులను నాతనితో నకటా వధింప(గా 
మనుజుడు గ_ర్త గాండు వినుమా యితివోన మొకండు సెప్పెదన్‌ 
మనుజవశేణ్య గౌతమి యనంగ 'శమాన్విత యొక్కభూనురాం 
గన యురగంబిుచే సుతుండు గాలవళత్వము. బొంది యుండ(గన్‌. 


వగచుచు( జూడ నయ్యురగవల్ల భు రజ్జునం గట్టి తెచ్చి య 
మ్మగువకు( జూపిిదీనిం దల (మందంగ మో చెద గోల నొండె 50 
డుగ 'నెఅగ్తి వేవెద( గడుం జెడు గీపొడపాంపపుర్వు నే 
మిగతి వధింతు నంచు నొక మేటికిరాతుండు రోవదీ పుండై, 


"ఉన్నం గని యప్పడ(తి యో 

యన్న విడువు భుజగనాథు ననవుడు నత(డీ 
పిన్నాతని (పాణంబులు 

గొన్నది యిది దినియుసుజబు గొనియెద ననియొన్‌, 





8, దివిరి_ఆ ఈ; గలంగి యుత్తలంబు _ క 


i. 
1. 
కం 


గుజాన్విత _ ఓ 


నుండ _ ఎ, ఐ, ఖగ, మవ శ. ష, 9, దీనితల _ కొన్ని (ప్రతులు, 
ఉన్నంగని వడతుక యోయన్న = ఆ క,మ.వ, వీ, శ.ష. 


10, వ. 


il. క, 


12. ఉ, 


18, సీ, 


ti. 1, 
12. 1, 
18. 1, 


ఆనుశాననికపర్వము_-[వథమాశ్వానము తి 
అనిన నకో్కోమలి యక్కి-రాతుం జూచి, 


విధివశమున వచ్చినకీ 

డధములు గొనియాడి 1వెడగులై విపులథవాం 
బుధి మును(గుదురు మునుంగరు 

సధర్ములగు నుత్తములు 2 ప్రశాంతి( జలుకనై 


అదియునుం గాక, 


ఈపాము( జంప (బదుకువె 

నా వ్యుతుండు నిడువు మర్చునక నావుడు వాం 
డీ !పేదమాట లెల్లను 

గోపవవివశు(డై న నాకు గొలుపవు ముగ్గా. 


కావున నెట్లు జంపుదున కాని భుజంగముం బోవ!నీను జూ 
నావుడు నింతి యర్జునక నామము నీ కవదాతభంగికిం 
గావలదే మహీనురులు గా దనుచొప్పునం దత్సహాయులుం 
బోవరు గాదె యేల నినుబో:టికి [గూరత నాదునన్నిధిన్‌, 


హింసకు నొడంబడ నే నెట్టు ననవుడు 
జనవాధకములై న జంతువులను 
1జంపిన( వాపంబు నమకూర దని పల్కె 
బోయ వట్టినరిపు. బొరిగొనంగ 
వల దని చెప్పె నవ్వనిత వాం డహి6 'దెగ6 
జూచి జనంబుల( గాచుటు అదె 
వృతుం జంపం డె చేవవిభుండు యజ్ఞ 
ధ్వంసనము సేయండే ఫా లనయనుః డట్ల 





వెడగులై _ ఓ క గంజ.ట.మ వీ, ళ వ, న, వికలులై _ ఓ; (వేగులై _వా, 
2, [వళాంతింజులుకన్‌ - న, 

చెడ మాటలు వినగా - కొన్ని (ప్రతులు, 

సీం జుమీ _ అ, ఓ, థి (వ్యతిరేకార్థక (వతీతి కలదా?) 

వధియింప వాపంబు వచ్చునే యని _ శ, ష, కొన్ని ప్రతులు. 2, జనదనీ _ కొన్ని 
(వతులు 8. టరుదె _ క, ష. కొన్ని ప్రతులు 


14 క. 


15. వ, 
18. క. 


17. వ, 


18. తే. 


18. తే. 


20. వ. 
21,3, 


థీమదాం(ధమహా భారతము 


*కావె ధర్మువు హింసలు నీవు దీని 

కియ్యకొను మని తఆిమె న శ్లైంత దణిమి 

నను దయావతియైన యన్నాతి ఫాప 

మునకు. జొరదయ్యి బోయ కిట్లనియె. బాము. 


చ నేమి తప్పు చేసితి 

గానవు సెబీ నీవు లెస్సగా మృత్యుపరా 
ధీనత బాలుని గఅచఛితి6 

గాని వినుము లేవు రోమకామాదు లెదన్‌, 


అనుటయు నతండు, 
విను మృత్ఫువునకు దగుసా 


ధనమ వగుటంజేని నిన్ను దండింపంగా6 
జను ననవుడు.6 గుమ్మరికో 
లను సాఠెం బోలితిం దలంచి చూడు మెడ్‌. 


ఈ్మకియ నావళం బగునే యని పల్కినం జామున కర్షునకుం డిటనియె. 
శ ౧ 


పయువా( డుండ న మ్మేమిసేయు ననక 
యూపి తళ్టండనము నేంత పాప మండ 
యవ్వశేం బంపం గజతు గాశేమి (కూరకు 
నిన్ను గిటడంగించిన నింద రాదు. 


అదియు. గాక విశేషించి యరయ బుద్ది 
గలుగునట్టి సాధనములు గారె మీరు 
మృత్యువున కట్లు గావున మెలంగ మిడుక 
నీక పొరిగొనవలయు మి మ్మెల్సభంగి- 


అనిన విని బోయకు భుజగం లిట్లనియె. 
బుద్ది గల్లు సాధనములపో వావిస్సు 


అరసి చేలురు బుత్విజు లాఫలంది 





4. గాన నిట్టివి హింనబుగావు _ శ. ష 


16 1. 


మెదన్‌ _ కొన్ని [పతులు 


2కి, 


28, 


24, 


25, 


26, 


27. 


28. 
24. 
25. 


28, 


ఆనుకాసనికపర్వము_పథమాళ్వానము 5 


గాంచు నధ్వరక _ర్రయ కాక వారి 
శేమి పని యనగా మృత్యు వేంగుదెంచె, 


చనుదెంచి పొమునకు ని 

టను నిను నేం గోరి పనిచినట్లుల నన్నుం 
యm ల 

బనిచెం గాలుం డీచా 

వున కీవును నేను హేతువులుగా మనఘా, 


ఇనళశిపావక 'భూమిగ 

గనజలపవనాది వస్తు కగత్రులెల్లను గా 
లునియఅచేతి వనినం ద 

క్కినపని నెప్పంగ నేటికిని భుజగేం[దా, 


విను మిట్లగు "శేర్చడ నెలి( 

గిన నావై నిడుదు 'వెట్టు కిలిషముం గా 

లుని చెయిధి నన్ను దూటిన 

నిను రూజుట శయుఅ'థె నాదుని ర్మాణమునన్‌, 


అనిన భుజగ మిట్టులను నీవలన నేను 
గుణము సెప్ప దోషగణన సేయ 
నన్ను. బనిచె నంటి నామీ(దిదోవంబు: 
శాపికొనుట నాకు తాడి గాచి, 


విను మటు కాలుని చెస నై 

నను దోషము కలిమి లేమి 1నా కాడంగా( 
బని యేమి దోనగతిచిం 

తనభాషణములకు నేను దగుదుని యన్హా, 


అని పలికి పాము భోయమొగంబు సూచి. 





ధరణి గగన _ మ, శ, 2 గణమెల్డను - క, వ, వీ శ, షష. 

యరుదె _ వెక్కు [పతులు 

ఈ పద్యము తరువాత ఉ మ, వీ, ష. (వతులలో 'అనిన మృత్యువు పామున కిట్ట 
నియో అను వచనము కలదు 

నాకారయగా _ అ, ఈ, 


26. క. 


29. క. 


82, వ, 
88. క. 


84, క. 


55, వ, 


26. 1, 
౨90 1. 
88. 1. 


భ్రీమదాం(ధమహిభారతము 


వింశ మృత్యువుమాటలు 

గంటే నామీద దప్పు గలిగించెద వి 

ట్లంటం గట్టం దగునే 

యంటకు నగి బోయ యిట్టు అనియె నశేంచా 


నీవును మ ప్రితురువుం జాపన 
మారేశితమతుల 'రొజిగ నాడినయంతం 
బోవునె మీవై దోషము 

లే వెజతునె యిట్టు అనినయింతన మీకున్‌. 


అనిన మృత్యువునుం బామును, 


ఘను(డగు కాలునివకమున 6 
జనియెడు మా కరయ దోషపంగతి గలదే 
యనునెడ6 గాలుం డచటికిం 
జనుచెంచెం (బీతి ధర్మనంశయ ముడుపన్‌, 


చనుదెంచి యర్డునకు నాలోకించి 


పామును మృత్యువు నేనును 

గా మీేదారకుని మృతికి గారణ మీతం 

జేమేం గర్ముము; జేసెం 

చా మృతి బొందించె నదియ తలకొని యితనిన్‌. 


విను కర్మం బీొనరించును 

జననము మరరాంబు నదియ సౌఖ్యము దుఃఖం 
బును గావించుం దనచే 

సినదోనం బడకపోవ శివునకు వళమే. 


అని చెప్పి. 


వలన దప్పు - ఉ, ఎ, భౌ, ఖ, గజ వ 





లుదౌరగ నాడిన _ అ, ఈ ఐ ఖ; లుడొలగ నాడిన _ ఎ. గ. వ 
బాలకుని _ 'వెళ్టు పతులు. 


36, 


BT. 


88, 
89, 


40, 


41. 


42, 


26, 
87. 
bl, 
42, 


ఆనుకాననికవర్వము .[వథమాళ్వానము 


కావున నిందలు నుడుగుం 

డీవాదం బనుడు బోయ కిట్లను ధరణీ 
'దేవాంగన దనయెొజుకయు 

'దేవాలాపములు నొక్క'తెరువై "యున్నన్‌, 


ఇట్టివనట6 బొందునట్టిపాసముసేసి 
వనిత లిట్ల యగుదు రనఘ యివ్వి 
ధంబు మరణ మొంద6 దగుకిల్చివంబున 
జూలురిట్ల 2పోదు రేల కీకలంగ. 


అని వెండియు 


సకల బనంబులు( గర్భము 

నకు ననుగుగామెన 'తెరువునం బోదురు దీ 

నికి రోవ విషాదము లే 

టికి విడువుము పాము సంఘటింపుము ళమమున్‌. 


అన విని తెలిసి విడిచెన 

ర్టునకు(డు భుజగము నపా_స్తరోషుం డగుచుం 
జని "3లమి6 బొంది కాలుం 

డును మృత్యువు గావునను విడువు మీవడలున్‌ , 


శారు దుర్యోధనుండు నీవు “గారణములు 
నాంధవుల రణమరణ సం|ప్రొ_ి కనఘ 
వారు దనుతను గర్మముల్‌ గారణములు 
గాంగ నిట్ల్టయి కేల శోకంబు నీకు, 


గౌతమీలుష్టక భుజంగమృత్యుకాల నంవాదం 1బను నియ్యితివోసంబు 
శాశ్చర్యంబు మనంబునం ఏట్టుకొలిపి యాపుట్టిన కలంకం 2దొలంగ జడిసి 





క =m 


యుండన్‌ _ వీ. శ ష, కొన్ని ప్రతులు, 

యతివలిట్ల-మ, శ,ష; యవని నిట్ట_గ 2, యగుదురేల - నక. వగవ _ఓజుద 
కారణంబు - వెక్ష పతులు, 

బగు నీయితి _ అ, ఆ. క, ఖగ,ల వీడి గంెల్టి, ఆ, మ, వీ. శ.ష 


తె, 


44, మ, 


45, 5. 


48. 


47, 


Al. 


46, 


శ్రీమదాంగధ్రమహాధారతము 


శమంబున సుఖివి గమ్మనినం ాంచేయా[గజుండు సంతసిల్లి శాంతనవునిళో 


నిటనియె 
౧ 


= అగి) దోళయ నురలున యను కన్వూకను ఎవివావొంటు సేనీకొనువ :- 
A) ల 5 


lz 


నం. 18_2_12 


అనఘ గృ వాస్థధర్మమునయందు జరించీ నరుండు మృత్యు సం 
జనితథయంలు వాపికొన€ జాలునొ చాలందొ యన్న నాసరి 
_త్తనయుండు దానికిం దగువిధంబు దిరం బగు నేని, జాలు న 
య్యను "వాడగూడునట్టి యితివోనము విన్ను నరేంద్ర చెవ్పెదన్‌. 


మనువంశంబున( బుట్టి సర్వజనతా మందారమై నేల యె 

ల్లను జాలించి జగ త్త )యో| వణుతలీలం భొల్చె దుర్యోధనుం 
డను రా జవ్విభునొప్పు నర్మదకుం గామావేళశముం జేసినన్‌ 
వనితారూవము దాల్చి పొందె నతనిన్‌ వై దగ్గ్య హృద్యంబుగన్‌, 


ఆరమణికి నతనికిం గ 

న్యారత్నం బుద్భవించె నమరవురం ధ్రీ 
(శ్రీ రామణీంయకము ని 

స్సారంబ గునట్టు గాంగ జగరీనాథా. 


విను దానికిం బీరు సుద 
ర్భన యన్న రనాయకుండు సం పీతిమెయిం 
'నిచి తన యగ్నివో త్రం 

1 J 
బున వరిచర్యలకు( బనిచె బుజ్జి “న మొప్పన్‌, 


వనిచిన నప్పొలంతి యప్పనులవెంట మెలంగుచుండె నట్టియెడ, 





వానగూడునట్టి డీ, న 
వమొప్పన్‌ _ మ, వ వీ, ళ ష. న్మః నములతోన్‌ _ వా, కొన్ని (పతులు. 


48. 


49. 


50, 


48, 


వ, 


ఆనుకాననికవర్వము_(పథమాక్యానము 9 


ేఅర్చించునప్ప డయ్యంగన కెంగేలి 
జిగిసౌంపు చిత్తంబు దిగిచికొోనంగ 
నరసి కన్గొనునప్పు డయ్యింతికనుంగవ 
పొలపంబు రాగంబు వొదల(జేయ 
నను్యుల( బని బంచునప్పు డమ్ముద్దియ 
పలుకులతీపు గోర్కుల( *7రల్ప 
నల్లన *యూ:దెడునస్ప డక్కొమ్మవా 
"తఆఅళతావి థె ర్యంది (దైప్పుకొలువ 
మకుండు దోడోేడం దేంకువమాలి కదిసి 
తూపుగముల (కొవ్వాండిమి నూవ నంత 
కంత కగ్గల మగువలవంత. దూలి 
పోయె. బావకు( డేమి సెప్పుదు నశేంద, / 


ఇట్లు మదెనాగ్ని నుదిలకొని యగ్ని చేవుం డక్క్మాంతతో నేకాంతంబున 
నిట్లనియె. 


చిగురుటాకుల గాసిసేయు నీయడుగుల 
చెలువంబు నూడ్కుల. ఉేర్చికొనియె 
మాశేడుపండులగారాము సెఅచునీ 
యెలచన్ను (గవ వేడుకల. బొన ర్చె 
నునుందివ( జీరిక గొనిన నీ మై(దివ 
మురిపంబు జెందంబు మకులకొలిపె 
'నెఅచందురుని సిగ్గువలువంగ( జాలు నీ 
నెమ్మోము దాలిమి వమ్ముసేసె 








ఇచ్చట తిక్కన సోమయాజి చేసిన నురర్శనా సౌందర్య వర్ణనకు మూలము చిత్ర 
కాలా [ప్రతియందు లేదు. అచ్చట మిక్కిలి సంగహముగ ఈ వృల్రాంతము చెవ 
బడీనది.“తామగ్నిశ్చకమె సాతా దాజక్షన్ల్యాం సుదర్శనామ్‌” 18_2-21, భండార్ల రు 
(పతియందును నిజ్రే యున్నది కాని కుంభకోణ (పతియందు అగ్నిదేవుడు సుదర్శనా 
సౌందర్యవర్దనమును విపులముగా చేసి నట్టున్నది. 18-221, నుండి 8! వరకు 
శ్లోకములు, వ, వి, యస్‌ కాస్త్రి పతియందును ఈ ఘట్టము వెంపుదలతో నున్నటి. 
2, దెరల్ప_ఊ, ఐ జౌ.ఖ చ, నలి. యాడెడు నప్పుడు _అ ఆ ఈ, ఊ, ఎ, 
ఏ, గ, చ మ,లవీశ ష, 


కరి 


3 


51.5 


52. న, 
55. ఉ. 


54, వ. 
55. శే 


55. క. 


51. |. 


EE 1. 
58. 1, 


ర్రీమదాంధ్ర మహాభారతము 


నాతి నీకు నై వెక్కుబన్నములు వడితి 
నంగజునిచేత నల్లభ వగుము నాకు 
నావుడును సిగ్గుగరిరి యాననము వాంచి 
యల(తియెలు(గున నిట్లను నాలతాంగి, 


కులకన్యకలకు వేడుక 

రల'వీడులం బరులతోడితగుమాటలకుం 
దలకొన( దగునే గురుజన 

ముల కా కోతె అంగువారు పురుమోర్డనిధీ 


అగిన విని వుఎవవాుం డట్ల కాక యనియె నానమయంబఖజుఎన,. 


ఆశకనాయకుం డొకమవోధ్వర మెంతయు వేడ్కు-6 'జీయ6గాం 
బూ మహీరురావలికిం బూజు లొనర్పంగ6 దాను (్రాస్మాణుం 
డై నయ మారణా ననలు. డాతనిపాలికి వచ్చి నాకు నీ 

వే నృప నీదుప్పుతి. గృపయేక్పడ దానము గాంగ నావుడున్‌, 


ఖు 


అవ్విభుండు. 


అన్యవక్టుండు దీను( డీయనకు "నెట్టు 

గూంతు నీవచ్చు నని మదిం గుత్చ వుట్టి 

యోడ ప్రార్థన మఫల మె యేంగి యజ్ఞ 

సమయమున నగ్ని దనమూ _ర్హి సంవారించె. 

కిని యజనపతి బుత్విజు 

జ 

ఇకను దానును వెఅంగువపడి విలోపము చాటి 

శైనొకో కర్మగతుల నని 

౧m 

మనమున నూహించి భవ్యమం|తముఖరుకై = 
ల 


వీళ్ళోన నరుల తోడి _న్మ వీళ్ళను వరునితోడి _ ఇ 4, ఏ, ఓ. ల; నిండను( 
విరుల _ శ స్త 
గూతు నెట్టు లీవచ్చునని మది యెరగించి _ త్మ, మ, ల, వష. 


కులే _ వీ శవ వెక్కు (పతులు, రుడై _ వా, చూడు. బ్రాల _ [కయ _ 120 


ఆనుకాననిక వర్యము_[వథమాక్యానము il 
67, వ పావకునిం బన్తుతించు చుండ నల్లేవుం డాభూబేవశలకు నల్లన తనళెఆజం 
"గెఆింగించిన 
509, లే, వార లాన్ఫపుతో. జెప్ప 7ళారవంబు 
సంతనము( దలకొనంగ నయ్యి[ంతి6 బెండ్లి 
సేసె వి వకుమారుడై చెన్ను మెటిసి 
యగ్ని వరియించె నచ్చెరువంద బనులు 
ర్‌9. వ, ఇట్లు నుదర్శనావివావోత్స వం బనుభవించి విభావనుండు విభా[వభాస 
మానుండగుచు సొతంబులు పర్మిగహింస దురో్యోధనుయాగంబును నుప 
యోగం బె చెల్లె బదంవడి , 


60. ౪, అనలునలు సుదర్శనకును 
జనియించె నుదా _త్తగుణవిళాలుండు సుద 
ర్థుననామ భేయు, డాన్ఫవుం 
డనూనధర్మ మ.న6 దాల్చే నవనీభరమున్‌. 
61, వ. అపమయంబున, 
62, ఆ. "అతని కోఘవంతు. డనువా(డు కిజనియించె 
నుదితయకు:డు వాని కోఘరథుండు 


నోఘవతియు ననంగ నుదయించి రయో్యఘ 
వళతికి నావిభుండు వరుని నరసి. 


68. వ, ఒరుల మెచ్చక. 
64, క. ఆలేమ నుదర్శనునకు 


నాలిం గా నిచ్చె నద్దవాననందను (డున్‌ 
లోలత( గైకొని పరిణయ 
శీలి నడపి వినులబుద్దిం గృతనిశ్చయు ౯2 . 

65. వ, గృవాస్థధర్శానుష్టానంబునన మృత్యువు జయింతు నని (పతిజ్జ సేసి 
'యోఘవతీియునుం చానును గురు చే తంబునరుం జని యందు రమణీయ 





62. 1. అధి వుడోమ నలి, ద్రథవించె_ మ, ల, శ, వ, కొన్ని (ప్రతులు, 


1a 


88, తె. 


67, 5, 


88. క, 


69. క 


70. క, 


46. 1, 


80. 1, 


ధ్రీమదాంధ్రమహా భారతము 


(వదేశంబున విశాల మగుపర్ష శాల కావించుకొని యుండె నట్టియెడ 
నయ్యొలనాగతో నతం డిట్లనియె. 


అతిథి బూజించు వేడ్క నా కగ్గలంబు 
వెలది నీవుచు ననుకూలవృ త్తి. దాల్చి 
సొలయ కప్పని నడపంగా వలయు బూని 
యే నిచట నున్న యప్పుడు లేనియవుడు, 


అతిథిజనులు దమతమవాం 

ఛితము లనుభవించునట్టు చేయం గనినం 
గృతకృత్యత బొంద గ్భవా 

పతియును గృహిణియును 1ధర్మభారమువలనన్‌ : 
అతిథి నిను. *గోశినేనియు 

2మతి( గింకిరిపడక యోలమాసగొనక నీ 
వతనికీ( (బియంబు సల్పుము 

నతికిం బతివనుపు సేయం జను నెల్ల దియున్‌. 


= నుదర్భనునింఖోతి ధల్య్‌ దోవలో యతిభిద్దై వచ్చుట :- 
యా. 
నం 18-2-48 
అని యూది చెప్పి యొకశనాం 
డనఘ యతం డి ధ్మములకు నటవీస్థలికిం 
జనినయెడ నతిథి యొక్కండు 
సనుజెంచిన నాననాదిపంభావనలన్‌, 
అతివినయంబున నమ్మా 
నితుం జీయంగ నాలతాంగి నెమ్మోమున( జూ 





కర్మభా (ర) వము వలనన్‌ _ అ, ఆ ఇ ఈ, శ,.షున కొన్ని (ప్రతులు, 

వచ్చి వేడిన మతిగింకిరి _ ఆనం లి, ఇచ్చట అఖండ యతి కాన్పించుచున్నది ఈ 
(వయోగము అఖండ యతిని అంగీకరించు వారికిని నిరాకరించు వారికిని వివాదాన్న 
ఛమైనది అవ్పకవి యీ పద్యమును దేశ్యనిత్య నమాస విశ్రాంతికి ఉదాహరణముగా 
పేర్కొనెను 9-266 అ, క ని, నెల్లెడలన్‌ - కొన్ని [|వతులు 

డింధ నార్థము శో, ష; డింధనములకు _ కొన్ని [ఫతులు, 


Tis: 


72, క, 


74. 5. 


75, ఆ, 


76 సీ, 


ఆనుశాననికవ ర్వము.వథమాక్యానము 18 


వతండు నిలిపి కామాతుర 
మతి నె తిం |వీయ మొనర్పు మానిని నాకున్‌. 


గృవాస్థధర్మ పకారంబు నీయెలుంగని యదియే యని పలికిన నక్బరను 
పతి వత "వేజొండు చెఅంగుల నభ్యర్థ నీయంబు అయినవస్తువు లువన్యగసిం 
చిన నతం డవి యెవ్వియు నొల్ల ననుటయు. 


సతి దనపతివచనంబులు 

మతి( జొనుపుం చెంపు మాను మాన వెుచున 
య్యతిథిపనుపు సేయక [తో 

చుతలం పలవలుచు6 జేయ. జూచుం దలరున్‌, 


ఇట్టు లురియాడుచిత్తంబు 'నెట్టకేని 
నాథుచెప్పినధర్శంబునకు( జొరంగ 
నూలుకొల్చి నిర్ణయమునం గీలుకొన్న 
లజ్జ వేంగునంబోలె (వాలంగ మోము. 


"టవ యొడంబాటుమాటం 
బజివోయినగొంకుతోడ (శావ్మాణం గొని క 
కేన్ఫయిం గగునెడకు నరిగెన 

_త్తజి వచ్చె సుదర్శనుండు ధరణీనాథా, 
వచ్చి పగ్శశాలవాకిట నిల్పి య 

_త్తన్వి. విళ్ళె నతిథి దాని నల్ల 

నూర కుండు నునియె నువిదయు భూనుర 
శాపధీతి నెలు(గు నూపకుండె, 


చేరొొని వల మాలు విలిచి యోయనుట కే ; 
కున్న నయ్యింటిలో. గన్ను వజపి 
వల్లభం గానక వహ్నితనూజుండు 
చలం కొంది |పేముడిపలుకు నలుక 





"41, 


న్మరువగు _ కొన్నిప్రరులు, 


14 


77. 


16. ఉ. 


70, ఆ, 


80, 


78. i. 


78. 


క్షే 


శ్రీమదాంధ్ర మహాభారతము 


నతని నుద్దేశించి యతిథి నా కాతిథ్య 
మొనరించుచున్నది ననిత నీవు 

గృవాధర్మవిదు;డవు కినియకు మయ్యీమ 
మ్మ్యను(డు నప్పరమపుణ్యాత్మకుండు 

నీదుకతమున నేను సమోదమగ్న 

మానను(డ నైతి నతిథులు మహితపూజ 

నములు గాం చినగ్బహములు విమలతరము 

లండు బుధు లింత యయుంగుదు నట్ల నడతు 


అని పలికి వెండియు. 


నావచనంబుపేనట్టుల మనంబును దీనికి సాకు లుర్వియుం 
చావకు(డున్‌ జలంలును నభంభును వాయువు. జందనూర్యులున్‌ 
నావుడు (మోసె నాకోసమునన్‌ విశదంబుగ దివ్యవాణి సం 
భావితు౯ డీత( దీవిభునిపల్కు నిజం బని కౌరవేళ్వరా 
అప్పు డళతిథి (పీతి నతనిసన్నిధి కేంగు 
చెంచి దుర్ని రీళ్య తేజ మడరం 
దనదుమూర్తి యధికతరనమున్న తిం బొలు 
"వెన(గ నిల్చి యతని కిట్టు లనియె. 
ధర్శ్మచేవత నేను దగ నీదుచి_త్తంబు 
నారయ వచ్చితి ననమ నీవు 
నిశ్చల వతుండవు నీప్రతిజ్ఞకు వోని 
గలిగిన దెగయూడం దలంచి తిరుగు 
"వెనువెంట మృత్యువు విను జయించితి దాని. 
గామరోషాదివికారసహిత 
ముగ నంతరంగంబు మున్న గెల్బితి భవ 
తృతియు6 బవిిత్ర యస్థలిత చరిత 





నుమ్మను(డు _ వా (1968) 2 గావించు _ గ. మ, వ, వీ. క వ, కొన్ని |వతులు 


సత్యము శ 


81, 
62. 


88. 


84. 


Bb. 


88. 
8, 


80. 
B8. 


1. 
1. 


ఆనుశాననికపర్వము _ ప్రథ మాక్యానము 16 


యొడలితోడ నీకు నూర్ద్వలోకమునకు 
నరుగ వచ్చు నెప్పు డరుగుతలంపు 

దోంచె నన్ను 1డిదియుం దోడిద యె (పీతి 
నరుగుదెంచు ననియె( గురువశేణ్య. 


అని వెండియు 


నరవర పొల్పు నోఘవతి నా నదియె జనపావనాకృతిం 
బరమతపంబులోనిసగపాలను నియ్యమ యున్న సామున 
'న్వెరవునం దొంటిమై నిలిచి నీకు దగం బరిచర్య సేయు ని 
చ్చరితము మీకు నిర్మలయకంబు నొనర్చుట శే నొనర్చితిన్‌, 


అని చెప్పి *ేధర్ముండు ధవళవా, వనవా|నంబు పూనిన మాననీయరథంబునం 
జనియె నోఘవతి యబ్జేవునిచెప్పినట్ల వర్షిలె సుదర్శునుండు బరమసంతోన, 
భరితుండయ్యిం ల౦డవ్య్శాగవా నీమనంబున నెకొ-ుపు మిక్కథయరి 
[ప్రాయంబు. 


అతిథిపూజ( గడచినట్లిధగ్నువు గృహ 
న్ధులకు నొండు లేమి చెలుసు చున్న 
యది సమ_న్హకిల్సిపాపవా మీయితీ 
హాస మిచ్చు నెల్ల యఖిమత ములు, 


అనిన వితామహుతో న 

జ్ఞనపతి (బాహ్మణ్య మవులజాతుబు మూంటన్‌ 
జనియించన వానికి దొర 

కొనునొకొ యతివిమలకర్మ గుణ 'యోగమునన్‌ . 
అని యడిగిన నతం డతని కిట్లనియె, 
|శావ్మాణత్వంబు గడు దుర్గ భం బచేక 
జన్మముల. బొంది తిరుగంగ సంభవించి 

నపుడు గనునది యున్నతమైనయప్ప 

దంబు ఏను మెలటింగించెద దానిశఅంగు. 





డింతి తోడిదియై _ మ, వీ శషన 
ధ ర్మదేవత _మ.వీ.శష 


శ్రీమదాం[ధమహాభారతము 


=? గంగ్రభమలంగనం నాదొం నియనితివోన్మవకారము 2 
నం. 19_9-8 (కుంభ) 


అది యిం[దమతంగసంవాదం బనునితివోనం బాకర్ణి ౦చిన నెలుంగ నగుం 
గావున నక్కథ యుపన్యసించెద నొక్క-విపునికొడుకు మతంగుం డనువా(డు 
యజబ్ఞార్థంలై నపనికిం దం|డిపనుపునం బోయి 

ఇథి ఆ 


మదమున॥ బలుచన యొకగా 

డిదకొదమం గోల గొని యడిచె నడిచిన 1నా 
వ్వొదవి తనతల్లి౬ 'జేరంగ 

నది సని న న్నీతం డడిచె నని చెప్పుటయున్‌, 


ఆగార్డభి దనకొదమతో వీ(డు చండాలుండు (పచండవ్వభావుండు గాకుం 
డునే యనినం బూర్వజన్మకర్శవిశేషంబునం _ దిర్యగ్గాతిభామావిదుం డగుట 
నవ్వి(పప్ముతుం డప్పల్కులు విని యిది దూషగాభాషణంబు గాదు నిగూవణా 
లాపంలై యున్నది యట్లు గావున మాలతనంబు గలుగ శేర్చు నని నిళ్ళ 
యించి యగ్గా(డిదకడకుం బోయి, 


తనకుం జండాలత వ 
చ్చినకారణ మడిగి దానిచేతం గంద 


ర్పునిచెయిది మంగలికి నిజ 
జననికిం బొం దగుట విని విపాదముతోడన్‌. 


తనపో యెడువనికిం బోవక మరలి సదనంబునకుం జని జనకున కళ్తైఅం 
గెల్ల నెజీంగించి యతనితో శూ దలీజంబున (వావ్మాణియందు జన్మించిన 
వాండు చండాలుం డగుటకు సందియం బేమి గార్డథి శాపజాత గా నోపు, 
నది యున్నరూప పలికె (వావ్మార్యాంబు దపంబున సంపాదించెదం గాక 
యని "పల్కి. వీడ్కొని వనంబునకుం బోయి. 


పరమతప మాచరింప;గ 
సురపతి వొడచూపి యడుగు ను|వ్రత నీకుళా 





నొప్పొదవి - కొన్ని |వ్రతులు. ఇత్వనంధి 
చెప్పి _ కొన్ని ్మవతులు, 


94. 


00. 


06. 


97, వ, 


98, క. 


97. 


1, 


ల్ని 


ఆనుకాననిక పర్వము _ వథమాళ్వానము 17 


వర మిచ్చెద ననిన ధరా 
మరశ్వ మి మ్మనియె నతడు మది మద మొదవన్‌. 


అనవుడు (డాహ్మాణత్వము మవా త్వ మెటుంగవ యన్యజాతి కం 

దునె యది యొండు వేడు మది దోంచిన మే లనియుకా బలారి వా 
డనితర సాధ్య మైనతప మస్థలితంబుగ6 జేయు చుంజెదం 

జనుము మవోత్మ నీ వనిన సస్మితుడై యతః 'జేలగె నేంగినన్‌. 

మతంగుం డేకపాదంబుక నూశేండ్లు తపంబు సేసిన నిందుందు |గమ్మణ 
వచ్చి, 


పను వల దని చెప్పిన మాన వెటు 
పరమదుర్గ భపద మాసపడి కరంబు 
మేలితప మాచరించె చండాలు. డిట్టి 
చాన నశియించు నిది నీకు. దగదు విడువు, 


విను మి త్రెఅంగుతపంబునకు. బదిమడుంగులు సేసి చండాలుండు శూ దుం 
డగు నూణుమడుంగు లనుస్టించి కూ దుండు వైళ్యుండగు వేయిమడుంగు 
లాచరించి వై శ్యుండు త బ్రియుం డగు నపష్పుణాగ్థిచరణంబునకుం బదివేలు 
మడుంగులు నిర్వ ర్లించి త త్రి యుండు దుర్భా) వ్మాణుం డగు నానియ 
నుంబునకు అవమడుంగులు సల్చి శమదవుసళ్యాహింసల నమాత్సర్యంబున 
నార్య బావ్మాణవృాదయం బులు సదయంబులు) గావించి దు ర్భాహుయిండు 
నద్చా 9ివ్మాణుం డగు నిట్లు |జావ్మాణ్యం బలంతులం బడయవచ్చునే పడ 
సియు నది సెడకుండ నడప శక్యం బగునే య 'నేకజన్మంబుల నొకష్పుడు 
(శావ్మీణజన్సంబు నొందియుం గొందజు ధనవాంఛావిషయ లె” ల్యాదులం 
దదాచారంబు దిగ విడిచి చెడుదు రిట్లిమహాపదంబు గోరి నిన్ను నీవ యేల 
వినాశంబు నొందించుకొనియెద పీతపోనిష్ట సాలించి తగునది యొక్క 
వరంబు వేడు మనియె ననిన చా. తూరు కున్న నాఖండలుం డరిగే 
"వెండియు 


అంగుష మొకటి మోపి ను 
తంగుడు నూబేంట్లు సేసెం దపము నియత్నిమె 





లొనర్చి - అ అ ఇ. ఈ, గ, ట, జ, వలి, ణ్యంబు నొందియ _ న 


18 


00. 


100. 


10]. 


102. 


108, 


10%, 


ఆ, 


క్‌, 


థ్రీమదాం[ధమపహాభారతము 


నంగము!తో అన్ఫులతో 
సంగతముగం దోప వెక్కసముగా నరముల్‌. 


ఇట్లు సేసి శ కి యెల్లను గడచన్న 
ల నగా మ. 

నత(డు నేల వాళి నతిరయమనమున 

వచ్చి యమర( బట్టి వాసవు డక్కట 

నీకుం జెప్పనయ్య నెమ్మి నేను, 


క త్తి )యాదులచేతనుం బట్టు వడని(వాహ్మా!ణశార్జూలంబుతోడి మేలంబు 
దక్కుము నీకు నొక్కువరం లిచ్చెదం గైకొను మని పల్కుటయు నతం 
డొడంబడినం బరమాదరంబున. 


చండదేవుం డన6 బ్రళస్తి వహించి ను 
త్తు పూజనంబు నేయ గామ 
రూపధారి వె నిరూపింప వివాగభా 
వంబు గల్లి |పమదవర్హి వగుమ 


అని వర మిచ్చి మహేందదుండు 

ననియె ననిన విని యజాతళతుండు గాంగే 
యునితో (వాహ్మణ్యము. చెజ 

జనులకుం బొందంగ ని ట్లళక్యం బేనిన్‌, 


=: ఎగ్వ్రాయి(భనవ (బొవ్యాణ్రాందు గలిగిన ళలౌఅంగు :- 
నం, 18-81 


విశ్వామితుం జెట్లు వొందె న త్తెలం గెటింగింప వే యని యడిగిన నన్నర 
దేవునకు 'దేవవతుం డిట్లనియె, 


జాహ్నవీ దేవికి జనకు(డై వెలసిన 
జహ్ను నీకులమున సంభవించె 
గాధి సెం (బకటభూకాంతు(డాశనిపుత్తి 
యగుసత్యవతి దన కాలిం గాంగ్‌ 





98. 


100. 


1. 
le 


లోనన్థులతో _ అ, ఆ, ఈ,మవీ షన 
ణ్యం బసాధ్యంబు, (వాహ్మణ్యంబను కార్దూలముతోడి _మ. వీ, శష 


105, క, 


ఆనుకాననికప ర్వము-.[వథమాక్వానము 10 


నిమ్మని యరించె నమ్మహీళ్వరు బుచీ 

కుం డనుముని భృగుకులవ రేణ్యుం 
డతని కీ నొల్ల కస్పతి దనకూ (తున 

కుంకువగా 6 జెప్పె నొక్కుకర్మ 
మసితమై తెలుపాశెడువారులు వేయి 
మానియె భార్గవుండు బేరం లూని వరుడు 
గానం జని యవమ్విధముఘోటకముల వేంజె 
నాతం డిచ్చుట కొడంబడి యతనితోడ 


నీవలసినవ్పు డట్టిహ 

యావలి (ప్రభవించు నెచటనై న ననవుడున్‌ 
దీవించి యరిగి యమ్ముని 

'చేవతటినియు త్తరంపుందీరమున( దగన్‌ 


106. వ నియతుం డ్రై తలం దినతత్ష ణంబ గాధిచెప్పినచందం బగుగుజ్జుంబులు "వేయునుం 


10, తే, 


108. వ, 


106. 


108 


lL. 


1, 


బుడమి పొలిది నిలిచె దానం గన్యాకుబ్దంబున కనతిదూరం బగు త్మతృదేళం 
బళ్వతీర్థం !బనం బరంగె నమ్మునికుమారుం డత్తురంగంబుల నిచ్చిన నచ్చెరు 
వును సంతోవుబుకు శావథ యంబు"ను వాదయంబున ముప్పిరిగొనం దన 
ప్కుత్మికి నుంకువగా నియ్యకొని, 

గాధి యమ్మునిపుత్తు ) కీఘ్రమున( శెండ్తి 

సేసె నిట్లు వరించి బుచీకుం డధిక 

సమ్మదమ.న గృవాస్థ్రధర్మమ్ము నడపు 

చుండి సంతానకాంతు నయ్యువిదతోడ, 


నీకుం బు(తోత్చ శ్రీ గావింపం జాలుచగ వు సంపాదించెద ననియెం దొల్లి 
దానితల్లి  దనయల్లునిమవోనురావం బెజుంగుటం జేసి యాసత్యవతితో 
నాకుం దనయుండు గలుగ దయ 'నేయునట్లుగా. బుణ్యక_ర్త యగునీభ ర్హం 
(శాక్టింపు మనినయది గావున నమ్మాట యమ్ముద్దియ యతనికింజెప్పిన 
నప్పరమ ధర్మపరుండు 





బననెగడె _ కొన్ని (పతులు... 2 ను హృదయంబున మువ్పిరి - కొన్ని ద్రతులు; 
ను మువ్పిరి _ వా, వీ. శ. J 
గునట్టుగా దపంబు స న 3 


20 


109. తే, 


110. వ, 


111. క, 


112. వ, 
119, ఆ, 


114. వ, 


1165, క. 


116. శే, 


110. 1. 
1, 


111, 


శ్రీమదాం[ధమహా భారతము 


శెండుచర వు లొనర్చి యొక్కండు త్రావ్మా 
ణత్వ మత్య్యుజ్జ్వలముగ నొనర్పు నొకటి 
రాజభావంబు నధీకత్మీవముగ, "జేయ. 
భాలునట్టుగ నిజతవళ్ళ 6 చేసి, 


ఇట్లు గావించి యాశెంటిని సత్యవతికిం జూపి త్మత్పభావంబు వేటువేఆ 
యుపన్యనించి జా త్తం బయినచరువు మీతల్లి కిచ్చి 1 ఛ్రావ్మాం బయిన 
చాని నీవు వుచ్చికొనుము బుకుకాలంబున నీతల్లి యశ్వత్థంబును నీ 
వుదుంబరంబును నాలింగనంబు నేసి భక్తితో మీమీ చరువు లువయోగించు 


గించునది యని నియోగించె వారియుస యోగంబునమయంబున విధివళం 
బునం జేసి. 


చరువులు నమ్ముని చెప్పిన 

తరువులు వీడ్వడి'యె సుతకుః దల్లికి న ట్ల 
య్యిరునురు నుప యోగింపంగ6 

గరువులు ద త్త త్పకార!కలిశము లయ్యున్‌ 


దివ్యజోధ మవానీయుండు గావున. 


చ్య్టవననందనుండు సత్యవతీ గర్భ 
భంగి సూచి యకట (దావ్మాణుండు 
గాడు తరుణి సీదుకడుపులోపలివిడ్డ 
(కూరుండై నరాచకొడుకు గాని. 


అని పల్కి. చరుతరువ్యత్యాసంబున నట్లగుట చేటవడం జెప్పిన నబ్బోటి 
యత్యంతవిషాద వేదనాదూయమానమానన మొ. 


సీకుం బుక్షైడుకొడుకు వి 

వేకనిధీ [బావ్యుణత్వవిరహితు. డై నన్‌ 
లోకము మెచ్చునె యట్టులు 

గా కుండంగం జేయు తపము?గెరవ మొప్పన్‌. 
నాకు నివ్వర మిమ్మని నమ యగుడు 

కీడు (్రావ్మాణు(డగుం గాక పీనికొడుకు 


|/వాహ్మణ్యంబెన _ కొన్ని (పతులు 
గర్భములయ్వున్‌ శా 


117, వ, 


118, ౯. 


119, 


120, 


117 
118. 


120 


ఆనుకాననికపర్యము_వథమాళ్యాసనము 21 


నందు రాజత్వసంపద యతికయిల్లు 
ననియెం గరుణార్డ )చిత్తుడై య త్తవస్వి, 


అ ట్లమ్ముని యావ'హించుటకతం బున సత్యవతీపు త్ర పౌత్తు)9 నజమ 
దగ్నిపరళు రాములు. [గమంబున [ బవ్మాత _త) తేజోవి రాజితులయిరి గాధి 
భార్యకు జనియించి విశ్వామి| తుండు, 


నరనాథుం డై. యుండియు 

జరుతరుగుణనం క్రమమున స్మద్య్బాహ్మారాశా 
సుురణంబు వడ సె. దపమును 

గర మధికం బతనియందు( గలిగె. గుమారా, 


: బీతవావ్యం డచురావానత (శ్రావ్యా జత్ఫోరంటు గలిగిననకారము 1- 


నం, 18-8._ | (కుంభ) 


వ, అనిన విని ధర్మజుండు వీతవావ్యుం డనురాజు |తావ్మాణాత్వంబు( బడోసె నని 


1 


విందు న-క్రెఅం 7ెటింగింపు మనవుడు నతనికి శంతననందనుం డిట్లనియె 
మనుసంభవుడై నీళశర్యాతియన్వయంబున హైహయుం డనునొక్కజనపతి 
జనియించి వత్సదేళాధీకుం డయి సొలిచె నతనికి వీశవావ్యనామంబునుం 
గలిగియుండు( దదీయభార్యలు పదుం[డు వారలు వీరులుం (బబలులు నగు 
పుత్తు9ల నూర్వురం గాంచి రమ్మహోరథులు వికమకుతూవాలంబున. 


ేవార్యళ్వు. గాశీళు నాజికిం బిలిపించి 
యొక్క-యుమ్మడి లావు నుక్కు మెఅయ( 
బీొదివి చంపిరి వాని పుత్తు9ండు పట్టంబు 
గై సుబేవుండు (గమ్మఅంగ 





హించిన కతంబున _ ఊ. ఓ.క చ వళ 


నంయాతి _ ళ. ష వెక్కు. పతులు; యయాతి _ వ. భండార్హరు |ప్రతియండును 
చిత్రకాలా (వతియందును వీతహనవ్యుని వృత్తాంతము లేదు. కుంభకోణ [పతియందును, 
వి ఏ, యస్‌. కార్చి పతియందును మాత్రమే యీ వృత్తాంతము కన్పించుచున్నది. 
వ. ఏ యస్‌ (ప్రతియందు |ప్రధాన పారమున శర్యాతిపేరు లేదు. పాదనూచికయందు 
శయ్యాతి అని ఈయబడినది, కుంభకోణ్యపతియందు శర్యాతి అనియే కలదు, 
18-8_7 సంయాతి అను పేరునకు మూలము తెలియలేదు. 

హరిరప్వ _-అ ఈ, ఊ, చ వ శ ష; హర్వత్షు _ ల, 


22 


121. 


122, 


128. 


124. 


125. 


కో, 


వ, 


శ్రీమదాంధమహాభారతము 


నురవడి నరిగి యద్దరణీశు ననిం దెగం 
జూచి రామైవాయసుతులు గడిమి 
నాతనినందను( డగుదివోదాసుండు 
రాకైన నమ్మహీరమణుమీంద 
నడచి వారు ఘనరణం బొనరించి నై 
న్యంబు( (ద్రుంచి రోడి యకండు వాజి 
(వకటనంయమిని భరద్వాజమునిః గని 
యధికథక్షి నతని నా|క్రయించి, 
తనకులము వీశవావ్యుని 
తనయులచేం (దుంవయడుట దగ నెఅింగింపన్‌ 
విని యత? డోడకు నీకొక 
తనయుని గల్పింతు రిపువిదార ణనిపుణున్‌ 
అని ప్ముతకా మేష్టీ నేసనం [బ్రభవించిననుత్రుం డప్పుడ పదుమూం జేండ్ల 
(పాయంబువా6. డయ్యె. (బ్రతర్ధననామ ధేయుం డగునక్కుమారుం డమ్మ, 
వేత్యునియన్ముగవాంబున  వేదంబులు ధనుక్వేదంబును వేగంబల యధిగ 
మించి. 
ముని శృప నావహింపంగ సముజ్జ్వల తేజముం బొంది (పీతిమె 
జనకుండు యౌవరాజ్యపదసంగతు6 “జేసిన జేర్చి యవ్విభుం 
డనుమతి సేయ నెత్తి చని యాజిముఖంబున వీతవావ్యనం 
దనతతి నెల్ల గీ టడంచె దర్ప మెలర్ప6గ న|క్రమంబునన్‌. 


తనయుల చెగటార్చి వడిం 

దనమీఃదం గవిసినం (బితర్జను! శార్యం 

బున కలికి వీతవావ్యుం 

డనయము వెం బాజె భృగువునాాశమమునకున్‌ 


. పాణి భీతి దోంపం బల్కు. నమ్ముని తన 


డై నశిష్యసమితి లోన నునిచె 





తేజంలున - శ వ 


126 


127, 


128, 


120. 


180. 


181 


182. 


౪, 


ఆనుకాసనికపర్వము-[వథమాక్వానము a8 


నతని. గాళిరాజసుతు(డును వెనువెంట. 
దగిలి యచటి కరిగి తగువిధమున 


మునిపతికిని వినయము సే 

సిన నిట రాకకు( గతంబు నెప్పు మనియె న 
జ్ఞనవంద్యు! డక్కుమారుం 

డనఘా మధ్యస్థవృ శివై. వినవలయున్‌ 


అని పలికి తమకులంబు వీశహవ్యునికొడుకులచేత నళించినవిధంబును దాను 
వారల నందణ |మందించుటయును వీతవావ్యుం డావావంబునం దనకు నోడి 
పొటుటయును "ఇప్పి మునీం|బా యారా జిట వచ్చె నాతనిం బొలియించు 
టకై వచ్చితి ననిన నత్తపోధనసత్తముండు. 


విను మిచ్చట నృపకులసం 

బనితుండు లే* డింతయుం (బళ స్తమ హీచే 
వనికాయమ కనుగొను మని 

తనశిష్య| పతతి జూవే దయ చిగురొ శ్తర్‌. 


చూపినం జూచి 


అత(డు నగుచు భృగునియడుగల కెఅిగి మ 

వోత్మ దీన నేం గృతార్థవృ త్తి శ్ర 
చెతి బగతు నిట్లు జాతికిం వెడంలాపి 

గాసి గాగ కేయం గంటి6 గాన, 


కలుగునె యమోఘ మగునీ 

పలుకున కనృతత్వ మేను బనివినియెద న 
న్నలఘుక్చప( జూడు మని తగం 

బలికిన ముని (పీతి నాన్ఫవతి వీడ్కొలి'ెన్‌ , 


వీతహావ్వు(డును మహేతపస్సందీ వ్లుః 
రై నయమ్మునీందు నపతర్క్య్య 

భంగి భాషణముల౪ (వాహ్మాణు(డై గృత్స 
మదసమాఖుర్ధ( గాంచె మహీతసుతుని, 


24 


ధ్రీమదాంధమహాభారతము 


188. వ. తత్పు త్త)పౌ_త్తగ క్రమంబున 'సుశేజసుండును వర్చసుండును నివావ్యుం 


184, 


186, 


188, 


డును వితత్యుండును నత్యుండును నంతుండును [శవసుండును దమసుం 
డును (బకాళుండును వాగీం|దుండును 2 బమతియును రురుండును నము 
దుండును కునకుండును శెనకుండును నన మవోద్విజులు జన్మించి రిట్లు 
విద్యామౌ_కికశే రంకినంశోం బగు మునివంళంబునకు మూలం బయి యవ్వీశ 
వావ్యుండు భవ్యీకీ_ర్రి వడసెం బాండవా(గ్రజా యింక నెయ్యది యడిగద 
వడుగు మనుటయు నత )డు బై వంబును 'బెరుమంబును నశు రెంటియందు 
నెయ్యది యధికంబు సెప్పు మనిన నప్పురుషవవముండు దొల్లి యిట్ల వనిష్టుండు 
(బవ్మా నడిగిన నమ్మవోత్ముఎ డుపదేశించిన చాక్టంబులయర్థంబు లువన్య 
సించెద నాకర్ణి ంపు మని యిట్లనియె. 


/ 


బీమ్యుంజు ధర్భారాశొనోకు దై వపొడువంభుల ళౌేఖుం గౌతింగింయటకు :- 
నం. 8.6.1 


కతంబు పురుమకారము 

ఛా్రీశ్వర బీజ మరయ దై వము రెండున్‌ 
సూతపడం గూ డెనేనిం 

వాతం బగ్గు గర్మకరుండు ఫలమున కెందున్‌, 


1 విను పురుషుండు గావింవనీ 

పనులకు దైవ మది యెట్లు ఫల మొనరించున్‌ 
జనములు గాగ్యము నడపంగ 

ననుకూలత నిచ్చుంగాక యయ్యొఫలముల్‌ ( 


. పౌరుషమ్ము దై వంబుతోడ్చాటు లేక 


ఫలము బొందంగ నేరదు పొర్టి వేం్యద 
విత్తు సహకారి గాకున్న రిత్తనేల 
వంధ్య మగు గాక తా ఫలవంత మగునె. 





183. 


184. 
185 


~~ 


వైననుడు _ కొన్నిివతులు 2, |ప్రీతిమంతుండును _ కొన్ని (వతులు 8, పెక్టు 
(పతులలో యో పేరు లేదు 4. శ్రీం జా చెక్టవతులు, మూర్తి _వా 

వర _ చ.వ 

విను పవురుమలుగావింపని. వనులను _ న 


187, శే. 


1868. క. 


189, క, 


140. శే. 


141. క, 


142. వ, 


148. సీ, 


ఆనుశాననికవర్వము_[|వథ్రమాళ్వ్యాసనము 25 


మేలు శెండులోకంబుల మేల శెచ్చు 
గీడు చేసిన దప్పదు కీడ యగుట 

కాన పురువవరృనమున కానుకూల్య 
నీల మగుదై వ మది ఫలసిద్ధిం "దేయు. 


అనలం వించుక మయొన6 బ 

వనుచే వెలు/గొందుమాడి్కి. వర్గనముం బొం 
దును సత్కర్యాచరణం 

బున దైవము నానుకూల్యము గురు[వవరా. 


చేయి పొలు పజీన దీవియ 

మాయుకగణి, గర్మశకుద్ధి మలి(గిన హీన 
త్వాయ త్త్‌ంబె తానును 

మాయును దై వానుకూళ్యమహిమ మహీశా. 


పరశురాముడు భృగుండును బలియు లోను 
గాంగ మవానీయపురుషుబు గర్భసూత్శ 
భంగ గలుషితదై వ పభావికాతు 

లైరి కర్మంబు దైవంబు 1నలతు లెట్లు, 


విను పౌరుషమును దైవము 

నన శెండఢథును గార్యఫలము నందింపంగ నె 
ట్లన కారణములు గావున 

జననాయక సదృళములు విచారింపంగగ్‌, 


అనిన విని ధర్మతనయుండు సత్మ ర్మందుల నయ్యెడుఫలంబులు విన వలకు 
ననుటయు నక్కురుస త్తమునకు నక్కురుపికామహుం డిటనియె, 
గా 


అధ్వపరి[శాంతు. డగువింతవానికి 
నన్నం బిడినఫల మట్టి దిట్ట 

దనం బెద్ద యగ్నిసమా రాధనమునకు( 
'బౌకుష్మశేష్టత భవ్యదాన 





189. 1. 
140. 1 


సిద్ధి _ అ. ఈ.ఖ.చ ట అ, వీ కొష,న,నూ 
నలంతురెట్ట్లు _ అ, ఊఉ ఎ ఒ ఓ, జా కవ శ, 


144. క. 


145, క. 


146. వ. 
147. చ. 


148. క. 


శ్రీమరాంధ్రమవాతారతము 


ములకు(ద తర్వన్తువులమహామహిమలు 
మౌనంబునకుం బరిజ్ఞనళ_కి 
యతులతసంబున కధీక భోగము లహిం 
నకు రూవబలశచిదై శ్వర్యసిర్ది 
|దివ్మాచర్యమునకు బరమాయు వువవాస 
ములకు జి త్రేకుద్ది ఫలజలంబు 
లావారించి యునికి కాధిరాజ్యము ప్తె 


వి 


భక్షతకు దినంబు ఫలము లధివ, 

'శ్రుతివరనమునకు నర్థ్‌ 

(వశిబోధంబునకు వరున ఫలములు సౌఖ్య 

స్థిరియును సుగతియు సత్య 

(వశమునకు ఫలంబు ముక్తి వసుధాధీశా. 

(దుమముఠ దళకుసుమఫలో 

గ్గ్షమముల క్రియ? గర్భముల నొదవుం దళ్ళలముల్‌ 

దమతమతటి( గర్తకు భో 

గ్యము లి నియతిని శుభాశుఖాకారములన్‌, 

అవి చెప్పి, 

వినుము జరానుబంమున వెందుకతండము( బండ్లు వీనులుం 
గనుంగవయున్‌ జరం బొరయు6 గాని యొకప్పుడు. దృష్ష జీర్ణగా 
దవయము జేర్చి (ప్రాణముల నన్నక పో వనిరోగ మల్పబు 

ద్ద నరులు [దోవ లే రది మదిం జొర నీకు సుఖార్టులె బుధుల్‌. 
పావంది( బుణ్యామును రృ 

ష్లావరుంకు దుఃఖసౌఖ్యవంపాదు లగున్‌ 

భూపాల వితశృమ్హులు ని 


న్లేపు అగుట వారిం బొంద లే వాఫలముల్‌, 


నా ము పద మ మా 


145 1 


బనగళభాజభమొల కారణ మొవ్నన్‌ _ శ go A A 


149, వ. 


ఆనుశాననికపర్వము-ప్రథమాక్వానము ల 


అని పల్కినం వాండునందను అందయిం 1 బవ్మార్లోత్కర్త౦బు నొందిరి 
గంగానందనుండు ధర్మనందను నుద్దేశించి యీయర్జ జాతంబు ముని|పణీశం 
బయి యధిగతం బె నది నీకు *నుపరేశించితి నీ వింక నేమి విన వల తననుదు 
నాభూవల్లభుండు నిజా క్ర యంబున కాస్పదం బయినపురుమునిడ థక్ష్తజనంము 
చరితం 'ెట్టిది గావలయు నని యడిగిన నతం డతని కిట్టనియె. 


భీముడు భర్యువాన కాగోయం బాల్వుణు శవరిత్యామ్య్భాం ఇని బాన్ఫుట,- 


150. క, 


151.5. 


152. క, 


168. ఉ, 


164. వ. 


149. 1, 
152. 1, 
158, 1, 


నం 18_11-1 (కుంభ) 


విను కాళీళ్వరుదేళం 

బున నొకలుబ్జకు(డు 'వేంటటవోయినచోటన్‌ 
మనతరవిషదిగ్దళరం 

బున నేసిన మృగము. దప్పి భూజము6 దా౯౮౫న్‌, 


పూవులం గాయల. జెరిగిన 

యావృతము శున్కు మయ్యె నవ్విధమున ధా 
(త్రీవర తదీయకోటర 

మావానము గాంగ నొకమవోళుక ముండున్‌,. 


అది తరువువిడిచి పోవక 

వాదయంబున భ _కిపేర్మి *నెండను గాలిన్‌' 
"బెదరక ధృత్నిమె నయ్యుడం 

గదలక యుండి ననుజీవిగెరవ మెశ6ంగన్‌, 


చానియుదా _త్తవృత్తము శత క్రతు డాత్మ నెటీంగి వచ్చి 'బెం 
డై నది యిన్ముహీజము మవోతరువుల్‌ ఫలవృద్ది నొంది యి 
క్కాన ననేకముల్‌ గలుంగగా నిటు లేబికి నిందు నిల్వ నో 
మానితకీరమా యనియి మానువభంగికరూప మొప్పగన్‌ , 


అనిన విని యాళుకంబు, 








(బభూత హర్షోత్కర్షంబు = ఊచ, ౨, నువన్యనసించితి - న 
నెప్పటి భంగిన్‌ _ శ 
నొప్పి _ వెక్కు[వతులు, = 


28 


శ్రీమదాంధమహాభారతము 


155. చ. అనయము. బండు చుండు నెడ నాశయ మొప్పిన నిల్చియెండి పో 


యినతఅీ( కాని పోక తగ వెట్లు కృతఘ్నత గాచె యివ్విధం 
బనిమిషనాథ యన్న *నతం డచ్చెరు వంది పుఠాకృతోపసం 
జనితవిశేష మీఖగము జానుగ నన్ను నెబింగె దీనికిన్‌, 


156. వ. మే లొన్చెదం గాక, 


167, క, 


అని తలంచి నీదుపలుకులు 

విని మెచ్చితి వరము గోరు వివాగో త్రమ నీ 
వనిన కుకంబు మహీజం 

బునకుం బేరెలమి 1ేవేండె భూవవశేణ్యా. 


158. అ. అమరవల్ల భుండు నమృత'నేచనమున 


భూజము నకు: దొంటిపొల్పుకం కు 
మిగుల నెలమి సేసె మేలియా శ్రితు లిట 
మనుతు రధిపు( గురుకుమారవర్య. 


:బితలకం వాటోంచవలయువారిని భీమ్యుండు భర్వ్భవానవ( వొవ్నుటి॥_ 


సం, 18.8.1 


160. వ. అనిన నతం డెవ్వరిం చాటించుట విభులకు !వలయు నని యడిగిన నాభూ 


160, 


165 
167. 
159. 


సీ 


1. 
1. 
13 


పతికి భీష్ముం డిట్లనియె. 


జననాథ విను తపస్స్వాధ్యాయముఖకర్మ 
కరగాత నుభయలోకముల వశగ 
తముల( జేయ(గం జాలుధా|శ్రీసురులు మన్న 
నకు జా|తములు పతి నాతి కెట్లు 
'రాజునకును నట్టు శావ్మాణు6 డొడయుండు 
(శావ్మాణుం డనుమాటపావనంబు 
వార్షించి శుభముల నలిగి యావదల నిం 
దునశై న "జేయు విపుండు నృవతి 





విని యచ్చెరు వొంది _ అ. ఈ, ఎ 
గోరె _ కొన్ని [వతులు 
నర్తంబనియడీగిన - ఆ. ఈ 


ఆనుకాననికవర్వము_[,వథమాళ్వానము 29 


ఆ. గొడుకుంబోలె నరయ గురుంలో లె గొలువంగ 


161. వ, 


162. సీ. 


168. సీ. 


162 1, 


నగ్ని(బోలె నివ నర్చితుండుగ6 
"జేయ వలయు విపుల జెవ్పెద 'వేదవం 
వాద మేకలుద్ధి నాదరింవు 


చేదంబులు దమలోన గోష్టి సేంయుచున్న సమయంబున 


|(రావ్మాణజాతికి( బరిభవం భీొనరింప 
మున్ను చేసిన పుణ్యములు నశించు 
బపవహో మముఖకర్మసంచయం బునకధి 
కతరంబు వి[పముఖమున నిడుట 
'భూసురారృన మొకమాసంబుసల్పినం 
బావందు 'లెల్లను అాసి పోవు 
న్యగవర్డులం గాంచి యాదరింపక యుండు 
కంచను గీ డొండు గలుగ దరయ 


* నని [కమంబున బుగ్వేదమును యజుస్సు 


సామము నధర్వణామ్మును సారభూత 
భవ్యసంభామణము కీచ్చేేత్ర దివ్యమునుల 
వలన విందుము కౌరవరులపవి|త, 


-2 భీముడు ధర్భిజానవం అరోమ మైనధర్భుంటి చౌశ్సుట :- 
నం 18-18-1 (కుంభ) 


అని చెప్పి వీష్ళుః డమ్మును జేందుతో. బర 
మృేస్టమెనధర్మంబు. చెలియ 

విను మని పల్కి యిట్లను మ|ద్రనాథుండు 
సత్యవతీపుతచరణములకు 

'నెఅంగి కేలు మొగిడ్చి యెద్దాని నెటుగుట 
'యెజుకల శెల్లను నెక్కు డని స 





భూనురారాధనమున నొక్క. మాసంబు పావంబులెల్లి _-గ.చంట,న 2 నిల్సిన - 
శ షలి జనుల _ ఎ 4, సేయ=వ 


B80 


గిత్త, వు 


165. ఆ, 


186. వ. 


168 1, 
165, 1. 
168. 1 


శ్రీమదాంధ్రమ మహాభారతము 


కేం 
భక్తీక సమ్మతి. 'డార్చించి యడిగిన 
నమ్మవోముని దయ నతని. జూచి 


. విష్ణు నెలుంగు టధికవిమలబోధము యజ్ఞ 


మూ రియజ క రృృమూ కి యజ 
షట [కూ 2 = (= 
కలనమూ ర్తి యజ్ఞఫలమూర్తి విము( 
డతండు కృష్ణు డమలతరచరి త 
లా 


అని పల్కి యమ్మవాత్ముండు వెండియు శల్యున కిట్రను( గృష్టుండు విను 
చుండ గొందయు ర్రావ్మాణు అతని నుపలకించి నాతో నిబ్భాలుండు 
యాదవుండై న వనుబేవునకు. గంసానుజరమెన చేవకియందు జన్మించిన వా 
డితని నీవు (కతుపుకుషుం డని కొనియాడుటకు గతం 'జేమి యని యడిగిన 
నన్నాశాయణుండు నగుచు నన్ను+ గన్గొని వీరల్మపళ్నంబునకు ను త్రరంబు 
దగ నిత్తు గాక యనిన నద్దేవునకుం (లణమిల్సి యే నిట్లంటి, 


వేదమయుండు వేద వేద్యుండు 1 వేదార్హ 
విత్తమసియుండు విష్ణుండీతం 

2డిట్లిం డగుట యాత్మ నెలు(గుట యు త్తమ 
(బావ్మాగాత్వఫిద్ధి భమ్యులాక. 


అనిన విని వారలు దద్భావనం గృతకృత్యు లె రని చెప్పిన మ(ద్రవిభుండు 
మానసంబు మాలిన్యరహితంబును (బ్రసాదసహితంబును నయి చరిళార్థుం 
డయ్యె, వాండవాాగజా నీకు నీయర్థంబు విజ్ఞాతం బగుట యెలుంగుదు 
నై_ననుం (బజ్ఞా 'విళుద్దికరణాం అాచరించితి నని చెప్పుటయు నతం డత్యంత 
సంతుష్టాంతరంగుం డయి గరుత్మేంతుండు మవోనుభావుం డని విందు నవ్వి 
హగవిభునివృత్తాంతంబు కెఅం చెటుంగ విన నలతు వివరింపవే యనుటయు 
నతం ఉచ్యుతు నాలోకించి యానుపర్డుండు నీవ కా విని యుండుదుం 
“ఇెప్పెద ననవుడు  నప్పుండరీకామండు వికచవదనుండై యట్లు చేయు 





నన్మతి న శ కొన్ని [దతులు, 
వేదాంతవి త్రమ _ వ, క. వ. 2. డిట్టి వాచ్యుడగుట - కొన్ని (పతులు, 
విశదకరణం _ గ, ల. వ. వీ, శ వ, కొన్ని (పతులు, 


187. సీ, 


168. క. 


187. 1. 


ఆనుశాననికపర్యము-ప్రథమాక్వ్యానము al 


మిక్కురువతి కోర్కి దీగ్చుట కర్కవ్యం బని పల్కిన చాదేవ(వతుండు భూవల్లి 
భున కిట్లనియె 


= భీవ్యుండు ధర్బువానవ గడల్యుంతుని చరతొంబు చౌవ్నుకు :- 
సం, 18_19_| (కుంథ) 


కేకళ్యపుభార్యలు కరువ వినత నాం 
గల రాతపస్వి వారలకు వరము 
గరుణ నిచ్చెద నన్నం గ|దువ వేవుర 
వినత యిద్దణ 'వేండికోనిరి సుతుల 
మునియు నట్టగుయాక యని'యె6 బదంపడి (| 
యండముల్‌ వేయును నండయుగము 
వరుసన యాక్మదువకు విశతకు( బు 
నవి కుండముల నిడి యరసి యుండి 


*రహినవాసస మేనూ ేండ్లు నంత నుదయ 
మయ్యె న వ్యేయ్యిగుడ్డుల నధికబలము6 
'దేజమును గల్లి యాసర్పరాజి యొవ్పు 

చుంజి నాశెండుివిరియక యుండె మటియు. 


తనసవతి మైనకదువం 
గని వగవును మత్సరంబు( గదరెడుమ దితో 





అ. ఇ, [తులలో గర్ముతంతుని వృత్తాంతము అను రీతిసీ ఉప$ీగ్షిర కలదు. ఈ 
పర్వమునందు గరుత్మంతుని వృల్తాంతమునకు మూలము భండార్కరు (వతియందు 
ను, చ్చితశాలా (పతియందును కాన్పించుటలేదు. కుంభకోణ (పతి (18 ald: 1). 
ఏ ఏ యస్‌, కాస్త్రి ప్రతి (18 - 18 _ 1) యందును కాన్పించుచున్నది, 2. రవి 
సహ్మసమే నూరేండ్లు _అ ఏ, ఓ, క' జ, వ, శ, ఇచ్చట మూలమున ఐదు పందల 
నంవత్సరము లనియే యున్నది, 

“నిన్నరంతి తదండేభ్యః కదూవుతా భుజంగమాః” 

పంచవర్ష శోలేకాలే రృష్టాళ్చ నబలౌజనః _ వి, పి, యస్‌, శాస్త్రీ (వతి, రవి నహ 
స మే నూవేతు లంతనుదయ_అను 'శి పారమున 'రల' మ్మైలియ అఖండ యతియు 
చూడవలెను. లి, నవియక_ గ, చ. వ, శ,ష 


82 


160. 


170. 


171, 


172. 


178. 


174. 
176. 


శ్రీమదాం[ధమహాథారతము 


వినత గడుకా 'వేగిరపడి 
1యనీతి నొకయండ మవియ నడిచె నరేంద్రా, 


వ. అడిచిన నందు, 


క. పులు గొక్కండు పూర్వాంగము 
గలిగి జనియించుటయు వాని. గని యానతి గ 
న్నుల న్మకుజలంబులు కా 
ల్లొలుక(గ శోకమున మునుంగునుల్ల ముతో డన్‌ . 
వ, నివ్వెఅపడి యుండ నయ్యండజంబు* 


చ, ఇరువుర మేము వుట్టుదు మహీనపుమేనులతో మవేబల 
స్ఫురణ వెలుంగ న'వ్పెనుపుం బొంద(గ నీ కవియించి తిట్లు మ 
త్సృరమున( జాపలంబునను దతృల మందుము నీఫపత్ని £౯ 
వరవుడ వై. చరింపు మని వారని నెవ్వ(గ శాపమిచ్చినన్‌, 


క. వెలువెలం భాఖుచు వడ(కుచు 
2నలుకుచు( దన మోము జూచునయ్యంగనన 
ప్పులుంగు కృపం జూచి తల్లీ 
వలవ దడల నిది విధాతృవళిమయి వచ్చెన్‌ 

వ. అని వెండియు, 

శా. వనూ చేండ్లకు( బుట్టు నాయనుజు( డిం కీయున్నయండంబు నె 
శన ఛై ర్యము గల్లి కావుము (పయత్నాసక్తిమై వాండుద 
'ర్పానూనుండు బలాభితాముండు 1మదీయస్ఫూ ర్తి మన్నూ 8 నీ 
కానందంబుగ నీంగు దాన్యమ. (తిలోకాక్చర్యసంపాదియొ, 





168, 


1. యనియతినొక _ క వ, వీ. వష.న, యనయము నొక _ ౪ 


170. 1... దానిగని _ కొన్ని ([వతులు 


1/1, 1 గందియుండ _ కొన్ని (ప్రతులు 2 బాతల్లి కిట్టనియె _ కొన్ని |వతులు, 


178. 1. వెలవెల _క._ఖ శ,ష,.నూ కొన్ని [ప్రతులు 2. నలయుతు _ కొన్ని [వతులు. 
$. మనవచ్చెన్‌ _వ. వీ. శ, ష.న 
సట. 


మహీయన్పూరి - ఆ, ఇ. ఊఈ.ఎ ఓ, చ.ల న మహోగన్ఫూర్తి ల క. ష 


ఆనుకాననికవర్వము.[వథమాశ్వానము 88 


176, వ. అనియె నిట్టు (ప్రథమపుత్రుండు వికలాంగుం డగుటకును శావప్రా_ప్తికిని 
బరమని! క్వేదనంబు నొంది వినశయు నవ్వివాగంబు ని'ర్లేశించినకాలంబు? పత్రీ 
&ంచి యయ్యండంబు రషించికొనింయండం దతృ్చమయసయసమాగమంబున, 


177. చ. ఘనతరకంధరుండు దృథకాయుండు దీ ప్రముఖుండు ర_క్తలో 
చను-డు మవోో త మాంగకు(డు చారుసుసంగతపశసారమం 
డనుండు పరిస్పురద్ద్యుతివిడం విత బాలదివాకరుండు లో 
కనయన పర్వనిర్వవాణళారి సుపర్జు(డు వునై భూవరా. 


178. క. ఆనమయంబున నరుణో 
చ్భాసిళగాతుండు దొలుతపట్టి 'యరుణు డు 
ల్లాసి యగుచు రవిపరిచ 
ర్యానుఖ మెద( గోరి చనియె నంబరవీథిక్‌, 


179. మ, జనినం చాపి "జనించునపు తనయిచ్చం బకినాథుండునుం 
జని పర్న్మోద్భవక ల్పితంబు 'లగుభోజ్యంబుల్‌ శరీరంలు వ 
రన మొందింపంగ సిద్ధసాధ్యగణముల్‌ దన్‌ ముద్దు సేయంగ, A 
డనలోలత్వమునం జరించు. బరితుష్టస్వాంతుండ్రై యె ఖ్లైడన్‌ 
180, వ. అక్కాలంబున వినోదంబున్నకె. యరిగి యొక్క యెడ, 


181, సీ, చంచుల( జిగురాకు( జించియాడుచు నలి 
1 నెలు(గించుగండు (గోయిలల సొంపు 
నలరు దేనియ లో మన్ను సోలంబుల 
మురియు తేంటులనును [మో (తయింపు( 





176, 1. _ ర్వేదంబు _ కొన్ని (పతులు 2 నిరీక్షించి. ఐ ఖ, బుపలక్షించి_ క, వ, 
173, ఓ. యనురు డుర్దాని _ ఐ, ఒ ఖ వ అనూరుడు _పనిద్ధరూవము 
170; 1. చరించునవ్హు _-4ఉ. ఐ, కౌ. ఖు జ, కొ 


181, 1. నెలిగించు- ఎ, ఐ, క, ఖ ల; ఎలిగిచ్చు, ఎలుగిచ్చు _ అనిపారములు, 2. యొలయు 


సోలంబుల _ వీ, ష, న. 8 దమిబండ్ల _ క, వ, వీష,న; దనవండ్ల _ చ, వశ 
ర్‌ 


U0 


84 


182. 


188. 


184, 
185. క. 


186. చ, 


167. వ, 


చ 


వః 


మదాం[ధమహాభారతము 
8 


కిదనిపం డ్రరన మాని తమలోన( జెల(గుచు( 


బలికెడురాచిల్కశవదువురంగు( 
గొల(కుల శెలంకలం గూడి క్రీడించు చుం 
'డడునంచతండంబునడ టెడంగు 6 


దరంగంజేలుచు బూదీవం దగులంబడు చు 
వచ్చుచిబుగాలిసో(కును మెచ్చిమెచ్చి 
తగిలి కొనియాడుచును నినతయుకు గదు 
వయును మున్నీ టిశేరున వనమునందు, 


మెలగు చుండి రట్టియెడ 


కరువున( బోసిరో విధునికాంతి సుధాబ్టితరంగం చెచ్చి గం 
డరు వొనరించిరో వారుజటాస్థలికిం దొడ వైనయేటివె 
న్నురువునం జేసిరో యన మనోజ్ఞ సితచ్భవి నుల్లసిల్లునుం 
దరతురగో_త్రమంబు దవుదవ్వుల( గాంచిరి చారులోచనల్‌. 


నికేచ్ళమె వచ్చినయుచై పలోళ్ళవంబు ని ట్లాలోకించి. 


వినత వాయ మింతయొస్పునె 

యనూనధవళ। పభాఢ్య మె యనిపలుకన్‌ 

విని కదువ యపరాంగం 

బున నీలిమ దోవ ననియె భూపవశేణ్యా, 

అనవుడు నమ్మ్మృగా క యిటు లాడితి నవ్వుల కాడితో నిజం 
బునకునొ నీదుచూపునకు( బోలినభంగియొ చెప్పు మన్న న 
వ్వనిత దరస్మితస్ఫు కితవ క్త ముతో నిది యేటిమాట న 

"అ నియెడ గాన రాదె *తెరలం బలుకం బని యేమి నావుడున్‌, 


వినత దెలియం జూచి 





4, 


188. 1. 


186. 


1 


పటురవంబు_ ఐ దాక భఖ. జ, వశ 
కరుగున _ కొన్నిప్రతులు 


ల్ఞ్లనయది _-ఈ ఉ ఓ. బౌ. క వష, 2, తెరలంబలుకం _-క. వష; మరలం 
బలుకం _ గ, వీ. శ, తెమలంబలుకం-వా 


108. ఉ. 


189, వ, 
190. తే, 


191. ఈ, 


102, వ, 


198. సీ, 


180 i 


182. 1 
108.1 


ఆనుశాననికవర్వము _[వథమాశ్వానము 05 


కాదని పూని పల్ము_టయు( గ(దువ వన్నిద మేమి దీనికి 
న్వా దిది యేల రిత్త యనినన్‌ విని యాసతి నిక్క_'మేని నీ 
"వేది పణంబుగా( దలంచి యేర్పడం జెప్పితి దాని కేను సం 
వాదము సేయుదాన గరువంబుగ నొక్కాటి నిక్చయింపుమా. 


అనిన విని కద్రువ వినతవదనంబునం జూడ్కి- నిలిపి 


నీవు గెల్చిన చాస్యంబు నీకు చేను 
జేయ? గలదాన నేను గెల్చినను నీవు 
నాకు జేయంగం గలదా న వీకడింది 
పన్నిదము *సజ మని తెగయణాణి పలికె, 


ఆపొల(తి యట్లు వల్కిన 

శాపము[పేశేప నరుణజననికి నుత్సా 
వో చేత మయ్యె! జిత్తం 
చాపన్నిదమునకు నేమి యన(గల దధిపా, 


ఇట్లు వినతయుం 'దెంపు సేసి య క్రైఅంగున కియ్యకొనియె నయ్యిరువురు 
బంచమ వోభూతంబులు సాతులుగా6 బల్కి పన్నిదంబు సణచిరి కద్రువ 
పతిపరిచర్యకుం గాల మయ్యె మటి వచ్చి యళ్వంబు నాలోకింత మని నెపం 
నీడ యప్పటికిం జూపు దప్పించె నవ్విధంబున !1మగిడి యరుగుదెంచిరి తద 
నంతరంబ 


కుటిలంపులేదల(పున( గొడుకుల శావించి 
కదువ యిట్లను. గన్ను నీరు 
దొరంగంగ వారలతో నద్దిపొంతకు 
వినతయు నేనును వేడ్క నరిగి 
యచ్చ 'ఇల్పునం గడునభి రామ మగునొక్క- 
యళ్వంబు గాంచితి మవ్వధూటి 





నాకు దాస్యంబు సేయుము నాతియనుచు _ శ ౨, సరుమని _ అ. ఆ, చజలుమని_ 
ష,నూ, 


మగుడి _ వెక్కు(పతులు, 
దనమున _ ఊఉ. ఊ, ఐ, ఒ, బొ. ఖ, జ. వ 


86 భ్రీమదాంధమవాభారతము 


"గేవలధవళంబు నా విని యొడ్డార 
మునకు నే నదె నల్లందనము గం 


శే. వేనుకదెస నన్న వా దయ్యం గనలి పన్ని 
దంబు సఅిచితి మోడిన చాస్యవృ త్రి 
వచ్చు నవతికి నే నెట్లు వరవుడంబు 
చేయం దగు. దో(క నల్లగా జకేయిరయర్య. 


194, చ, అనీవుడు వాసుకి పథృతు లక్కట శధక్మువు గాదు నీవు నూ 
చిన తెరు వట్టిగెల్పు శుభసిద్ధి యొనర్చునె యట్లుగాక య 
వ్వనితంయు. దల్లి 7-చె గదువంపు(దనంబునం జూడ మాకు ని 
ట్లనం దగోదమ్మ యెట్లయిన నయ్యెను చాపము నేయవచ్చుశే, 
(౧7 ౧ 


195. క. ఈవిధ మెమ్మెయి నైనం 
గావింపంగ వలయు ననుట గల్లిన( బరదే 
శావానుల మగుదుము మము 
, నీ వింకం దగదు తలి నిర బంధింపన్‌ 


196. క. అని రట్లియెడం గొందఆు 


జనని దొఆఅంగి యెక్క-డేనిం జని రాభంగిం 
జనినతనూజుల( బేర్కొని 
"నెనరు విడిచి యా! 'నెలంత నిష్ణురమతియె. 


-2 కొదువ దొనికొడువులవ జన వేజియునివలన నాళోందు గిల్లు నోట్లు రొవీంచుటు!- 
సం !8_:£8-1 (కుంభ) 


197. చ అమృతక రాన్వయంబున నువోముని వేడ్క నరుండు పాండుభూ 
రమణునిదేవి గొంతియుదరంబున( బుట్టి ధనంజయాదినా 





ద 


౨. రన్న - వెక్కుపతులు, 


104. 1. విని _ కొన్ని ప్రతులు 2, ధర్మము _ అ.ఆ ఇ ఈ. కొని పతులు, 
లి,దలంపున _ అ. ఈ ఊ, ఎ ఒ ఓ, చ. జ, ల,వీ, శష న 4 నమ్మ - 
వెక్కు (తులు 

195. 1. తగి (వి) లి_ కొన్ని [|వతులు. 

196. 1 తతాంగి _ శ. ఇ 


108. &. 


119. తే, 


200. క. 


201. 5, 


202. వ, 


2058, ఉ. 


ఆనుకాననికవర్వము_-[వథమాశ్వానము a7 


మముల వెలుంగు. దత్సుతునిమన్మడు నంభృతధర్మ మైన చే 
ర్శి మెఅయ నేల యేలు జనమేజయనాము. డరా!త్యజంయ్యు(డె, 


ఆతడు సర్పయాగ మనునధ్వరముం గుపితాత్కు6 [మ పితృ 
(దీతిగం జేయ? దద్దవానఖీకరభూరిశిభా పవేళసం 

జాతదుర ంతతాపమున( జావ గలా రని శాప మిచ్చెం ద 
త్చొతన వృ శ్రికిన్‌ వెజచి తక్కటినాగము లాభుజంగితోన్‌. 
నల్లంగాం కేయువార మే మెల్లభంగి 

నాతురంగమపతివాల మని రయమున; 

బోయి వాలధిరోమముల్‌ వొదివి నీల 

రోమసంచయ మెరి కురుకిలీశ, 

కదు9వ గనొని సంతో 

మ ధు శమతి యగుచు. బిలిచి సవతికిం జూ వెన్‌ 

భద్దా )త్మక యమ్వినతయు 

దర్టో వాం జెటు(గ లేమి దైన్యము నొందెన్‌ 

నగుచుం గ|ద్రువ వరవుడ 

వగుము విచారంబు విడచి యనుడు వినత య 

టగుగా కని అజ్జయుంబెను 

పేగయుం దొలంగోం (దోచి చేసె వరవుడము దగన్‌. 


ఇట్లు కపట జయంబున( గ|దువ సత్యవినయాది గుణవతి యయిన వినతం 
దనేకు 1దాసిం శ్రేపికొని పరిహెగాంబు లయినపరిచారికాకృత్యంబుల నిత్యంబు 
నలంచు చుండెం బదంపడి యస్పరమసాౌధ్వి దనయ గేతనయుం డాబేశించిన 
'తెజం *గూహించి శెండయండంబున ీజనియించెడుతనూజుం దలంచుచు 
నాసపాొటు గదెరనవ్భాదయంబుతో దాస్యం బనాలన్యంబున ర డుపుచుండ, 
యౌవనదర్ప మంది జవ మంతకు నంతకు నగ్గలెంప మె 

లా వధికంటు గాంగ నుపలాలన సేయంగ6 బద్మసంభవుం 

డావిహగో త్రము డు వాదయంబున గర్వ మెలర్ప నుద్దతుం 

జై. విహరింప జూచి యొకయస్ఫుడు నాగదుం డల్లం జేరినన్‌, 





107. 1. 
202, 1, 


తి ిముడై = పెక్కు (వరులు 
దాసిగా చేసికొని _ కొన్ని |వతులు, ౨. హేయంబులైన _- వీ. శ, ష లి, నందనుండా 
వేశించి నతెరంగూహించి - ఇ, శ. గునసహించి _ క 0. జనియించెదు - శో. షః 
జనియించిన _ వా. చెక్కు. పతులు, 6 జేయుచుండ - శ ష 


808 


204, వ 


205. శే. 


206. చ, 


207. ఉ, 


208. వ, 
209, చ, 


210, ఉ, 


205, 1. 
206. 1. 
209, 1 
210. |. 


శ్రీమదాం(ధమవోభారతము 


అతడు భక్తిం (బణమిల్లి నిల్చిన నవ్పతిపుంగవునకు నమ్మునిపుంగవుం 
డిట్లనియె. 


దాసిరమై సవతాలికిం దల్లి'వనులు 
చేసి నలంగంగ నైనం జింత వంత 
లేక నీ విట్లు దిరుగుట కెన్స యగునె 
యద్భుతోజ్జ్వల తేజ కళ్యపతనూజ, 


అనుడు వివాంగనాథు(డు మదంబకు చాస్యము రాకకుం గతం 
బనఘవిచార 'యొద్ది 'డెలియన్‌ వినిపీంప వె యన్న. జఇప్పేన 
మ్మునివరు( డున్నరూపు వాయముం గను టాదిగం గల్లుకళ్ళపాొం 
గనలచరి త్ర మాతని కఖండపరిస్ఫుటభాషణంబులన్‌ . 


చెప్పిన గోవమున్‌ వగపు( జి _త్రమునం గదురంగ మేలుమే 
లప్ప హితంబు సేసె జెలియల్‌ మకు చున్నది పెంపుతోడ నం 
చప్పుడ వాయు వేగమున నయ్యెడకుం జని మాట యెద్దియుం 
"ఇప్పక తల్లికిం (బణతి సేసె విపాదథరా_ర్రమూ_ర్తియె. 
కద్రువపాలికిం బోయి, 


పరమవినీతిమై నెఅు(గి చాంధవ మారంగ నల్ల నిట్లనున్‌ 
గరుడుడు దారిళారి వగం గందుచు నీచెలియల్‌ చరించుని 
వ్వరవుడపుంజరి|తమున వగ్చునే నీ కొకపేర్మి యీసతిం 

గరుణ 'యెలర్పంగా విడువ గౌరవసంపదం "జేయు నెంతయున్‌, 


నీకును నేను బ్యతుండన నెమ్మి. దగన్‌ నను జూచియైనం ద 
ల్లీ కృప సేత చెద్దయును లెస్స యధర్మము ధర్మ నున్వగల్‌ 
కేనా కవి యేల దాస్యకృతి 'నాజనయిః తికి నివ్విధంబున 
డ్రాకయు డై వకృత్యమ మనంబున బొంగుదు విడ్పు గల్షినన్‌. 





వనువు సేసి నలంగుచు నుంగంగ.( జింత_ న, 
మారటనఒండ _ వ. శ ష 


విదువు _ పెక్కు గతులు 
నాకది యేల _ కొన్ని తులు 


211. 


212, 


219, 


214. 


216, 
216, 


217, 


211. 
214, 
216 

217, 


1 
1, 
i. 


వ, 


వ, 


1. 


ఆనుకాసనికపర్వము- ప్రథమాక్వ్యానము 89 


అనిన విని 'మొగంబు శ1ముఅకటించుకొనుచు. గదువ గరుత్మంతున 
కిట్లనియె, 


. బలవంతుడవు నేర్పుచందమ.ల( కెవ్సం జాలి యీరి త్తేవ 


ల్కుల జేర్పం బని లేదు తల్లికి మదిం గూ ర్తేని చే పోయి లో 
కులు నిన్నుం [బణుతింపం 'చెమ్మమృతమున్‌ ఘోరంపుదానస్యంబు నేం 
దొల(గం చెక్టైద మీ కనంత నుగుసంతోమంబు సంధిల్ల (గన్‌. 


. అన విని చాని కియ్యకొని యస్ఫ్ర సుపర్ణుడు వోయి కళ్యపుం 


గని తనభాషణంబులును గ్మదువపల్కు.లు6 "జెప్పి ఇెచ్చువా€ 
డ నమృత మెట్లు నే నని యొడంబడి వచ్చితి నన్న నాతం డ 
_త్తనయునిం జూచి యుల్లము మురంబును నచ్చెరుపాటు నొంద(గన్‌, 


అమృతంబు దుర్లభం బ 

య్య మరుల 1శేనియు నత్మిపయత్నంబున గు 
_స్తము సేసి యుండు వాసవు6 

డమలచరిత నీకు *నగునె యట్టిది కేరన్‌. 


వినుము 


ఉదకము రతకం బగుచు నుండ(గ నుష్జ్యలవహ్ని !యందునుం 
బొడువ( గృపారాళ_కిముఖభూరితరాయుధవాస్తులె బలో 
నదులు మహో గకోపులు ఘనస్టిరకాయు లనేక రాతను 
లొదిగొని కావ *నిన్నవలలో నమృతంబు సుర కితస్థితిన్‌ , 


ఉండు నన విని వివాంగవి 
జ ఇ 
భుం డల్లన నగుచు నీవు పుత్ర) స్నెవే 
ఢ్యుండ వయి పలికి తే బలి 
యుండ నుపాయజ్రుండను 1మహోజ్వల శేజా. 
క జె 





మొరకటించు _ ల 

కైనన్నతిప్ర _ ల 2. నెట్టులడి తేవచ్చున్‌ = వ; శ. ష కొన్ని పతులు, 
యెప్పుడున్‌ _ వీ, శ. ష ౨, విన్వలనిలో _ ల. ష; నిశ్చలత బోయమృతంబు._వీ, క ,న+ 
మహోన్నత తేజా _ కొన్నిప్రతులు 


40 శ్రీ మదాం(ధమహావారతము 


2186. మ, అనుమానం బది యేల శెత్తు నమృతం బన్నం గడుం బొంగి యా 
తనిం దాం గౌంగిటం. జేర్చి కళ్యపుండు పుత్తా)నిళ్చృయం బట్లయే 
ని నిభంబుం గమరంబునుం గలవు వానిం దిన్న లావెక్కు నా 
మన జంతుగ్వితయంబు నీకు "నెరగా( గల్పెంచితీం బోవశా. 


219, వ. అనుటయు సంతోషించి గరుత్మంతుం డాగజకచ్చపంబు లెచ్చట నుండు. 
చెబ్బంగివి యని యడిగిన నమ్మునీం[దుం డవ్వివా గేందున కిట్లనియె. 


= తళ్యూల్రండు గడుఢునవ గజుకొచ్భ వందిల తౌాజం గౌజీంగించులు ;- 
నం. 18_ బెక్‌ _- 1 (కుంభ) 


220 సీ, [పాక్సయోనిధిపొంత6 బర్వతం బొక్కటి 
ఘనళ్ళంగకబళితాకాళ మగుచు 
నురగనా మంబున నొప్పు నచ్చేరువ 
వసియించు నొకమవోవారణంబు 
చానిశటంబున6 దామరకళొల నద్ది 
ననుకరించుచు మధు'ర*చృవారి 
సంపద సొంపారు ౫ మదలీలల నగ్గ 
జం అానగంబువై సంచరింప 
శే. మిజ్జుం బల్లింబు గట్టును మెట్టు నొక్క 
మట్టమై యది నునుపార నుహీత మైన 
యకొలన నీకు | చావ(గా ననుదినంబు 
నరుగు నయ్యిథవల్లి భు: డనమ చరిత, 


లల, ఉ అం దొకకచ్శప [పవరు డత్యధికం బగుకాయమున్‌ బలం 


బుం దనరన్‌ వసించు జలముం గొనువాంఛ గజంబు వోయినం 
"జెందంగ నీక నంగరము6 జేయు(బెనంగుచు నీకు కావు గౌ 
రుం చెగి యుండు నిట్ల పగ రోమ. మెలర్పంగ నాండునా;టికిన్‌. 


229, క, విను మధ్యు_టభు లనియొడు 
దనుడేం[దులు కచ్చపంబు దంతియు వై పు 





220. |. రామృతేంబు నంపద _వఏ శమ 


228. క, 


224, వ 


295, ఆ, 


ఆనుశాననికవర్య్వము_వ్రథమాక్వానము 41 


ట్లినవారు దమ్మెయింగమి. 
జెన(గుదు రొండొరులతోడ ఖీరరథంగిన్‌ 


ఒంటిమెయి నుండ(గాను 

క్కాంటికి నాకచ్చపంబు "గౌరుం బట్టం 

గంట యరిది *1యొకవటి నా 

చెంటిం బొదువంగ వలయు శే వెర వారన్‌. 


అనువుడు వై నఠేయుండు 


ఒకటి గొలనిలోన నుండు నొక్కటి గొండ 

మీద సంచరించు మీరు రెంటి 

నడంగ నొక్కమాట యడరి పట్టుట కృత్య 

మనియెదరు వళంబె యట్లచేయ, 

అనిన నది యట్టద యుపాయంబు నెవ్పెద నాళర్ణింపు మని యమ్ముని 
వరుండు 


కరిపతి నీకు (దావుటకుం గా6 జనుదెంచిన గూర్భురాజు సం 
గర మొనరించు చుండి తమకంబున నీళ్లులం CH పీకమె 

దరి నడరంగ( బట్టు నది తత్సమయంబున ఆెంటిం గూడ నీ 
'వెరవున నూంది చిత్తమున 'వేగిర!పా అుటు లేక పొంచుమీ 


228, వ. అని యుపడేశించిన వీడ్కొనుటకు వినతుం డయినీతనయు నత్యాదరంబునం 


గనుంగొని యత్తపోధనసత్తముండు నీవు గజకచ్చపంబుల నావ'%రంబుగా( 
గొనిన నీకుం |దిదశావోరంబు వేర దొగకొనుటకు సంచేవాంబు లే దనువల్కు 
వల్కి_ సరమాశీర్వాదంబు లిచ్చిన, 


విని యుళ్సావాము !గందళింపంగ వియద్వీథీగతుం డై విమా 
ననికాయంలులు దూల: బథతివితానస్సారదీపి (వజం 
ఖ్‌ 





227, 1 
228. 1, 
229, | 


యొక్కపరిన రెంటిం _ ల. శ, సూ; యొక్క పరియరెంటిం _ ఏ; యొర్కుమ్మడి 
రెంటిం _ ఆ;యొక ్మవీకన రెంటిం _ ఆ, ఈ యొకవరినారెంటిం _ ష, 
పాటును రేకచంపు మీ_ల 


తనయు _వీ.ళ,ష కొన్ని (తులు; తన్ను -వా కొన్ని (ప్రతులు 
తొంగలింప, సందడింవ _ అనిపారములు. 


శల 


280. క. 


281. ఉ, 


232, చ, 


289. ఉ. 


వవ్‌, వ, 


ధ్రీమదాంధ్రమవహాభధారత ము 


2 
బినరళ్ళి పకరంబు( గీడ్సణు స బథ్సీందుండు “చంచద్గతిం 
జనియెం చా నురగాభిభాన మగునా శై_లంబు "పెంటిష్పకున్‌ = 


చని యల్పశరీరుం డ్రై 

తను నెజబుంగక యుండ మెల(గి దానోగగ కేం 
(దునింగాంచి నీకి కదివో 

యినయమప్పుడు వెనుక( జనియె 'నెలిమి దలిర్నన్‌ . 


దంతి సనంగ భూరిమదధారలగా లి యెయింగి కూర్చు మ 
త్యంతసమ. ద్దతిం గొలని కడ్డపడన్‌ వెన వచ్చె వచ్చినన్‌ 
దంతియు నీకువట్టున నుద్మగపుంగో వము నందడింప దు 
శ్రాంతసముద్యమం కెస(గ దానిపయిం గవినెన్‌ మవోోగమై. 


కోవిస్‌ ఖరంబు లైన మునికాళ్లను [వేయంగ సాము 2నీరిలో 

ను వెడల కుండి కూర్చ మతనుస్థిరత్మీ వనఖంబులం బదా 
|గవిదళనందు చేయంగం గరంబున మో(దగ వారరాంబు దం 
తవివాతి నొంప గచ్ళపము దారుణ మయ్య రణంబు భూవరా, 


ఇమ్మెయిం బోరి పోరి మది నేపును గోవము నగ్గలింవం గూ 
రమ్ము గడంగి నీ ర్వెడలి మత్తకరిన్‌ వడి నాక్రమింపంగా 
(గమ్మన కెంటినిం బొదివి కచ్చపమున్‌ వలకాల వామపా 
దమ్ముశ వారణంబును ముదమ్మున6 బట్ట తగిల్చె గోళ్ళులన్‌. 


ఇట్టు వినతపట్టి వట్టీన నవి దమయంగంబులు పొరలం బడ నడిచిపడుటయు 
నతండు, 





2, శుంథర్గతిన్‌ - ఇ. ఏ,న, 


231. 1, 
282, 1. 


2993 1 


గదిని దాని నదంబున వచ్చి తాకినన్‌ _ శ. 


మునుగాళ్ళను - న; మునుగాల _ అ ఈ, చ ఒ ఓ. గ.చ. వష, లి. నీటిలో 
-కొన్ని (వతులు 


గోళ్ళతగెల్చి వట్టినన్‌ - కొన్ని [ప్రతులు 


285. మ, 


280, ఆ, 


287. క, 


288. తే, 


200, వ, 


240. 5, 


241. వ, 
242, ఆ, 
285. 1, 


౨860. 1. 
2B8. 1. 


ఆనుశాననికవర్వము_(వథమాళ్వ్యానము 48 


చెలుచన్‌ గోళుల నొ_త్తి యోగ్గజము6 దాంబేలున్‌ వసం బేది మూ 
ర్భల నొందన్‌ వేననె శి మేఘయుగశీనకో ల్లనబైరికా 

చలవై వోయఫ'కేలియో యన నభస్సంచారియే యుబ్బున 

గ్గలికన్‌ దన్వుగ( వాజి యొక్క ఘనవృతుం బయ్యెడం దోంచినన్‌ 


దానిమీంద నుండి వాని రెంటిని భుజిం 
వంగ మటి. దలంచి పంచయోజ 
నములు నిడుపు గల్లు రమణీ యశాఖనై 
గరుడు. డెలమి *నెఅంగ6 గురువరేగ్యా, 


ఎఆఅ(గినయ ప్పెను | వే;గున 

విఖుగుటయును శాఖ చూచి వివాగేందు(డు గొం 
దలు మునుల నందు! గన్గొని 

వెఅపున నాత్మీయచి_త్తనృ త్రీగలంగన్‌, 


అవని బక నీక శాఖ జంచువునం పట్టి 

పట్టి వారలసుస్టితుల్‌ పల్లటిలక 

యుండ 'వెరవున ధరియించి యొయ్య నెగయం 
బాచి యవ్వాలభిల్యులు చోద్య మంది. 


వె నకేయుం డగుట మనంబుల ననుసంధించి కరుణించి. 


ఈశండు దక్కంగ నొరులకు 
సీశిఅ(గుబలంబు వెరవు నేల కలుగు నం 
చాతరుశాఖ విడిచి చని 

శాతని దీవించి యోగ్య మయ్యెడు "నెడకున్‌. 


చనినన్‌ గరుత్మంతుడు సంతోషించె* దదనంతరంబ 


విపులశాఖ నిచట విడచిన నిచ్చటి 
జంతుకుగము లెల్ల జచ్చు నింక 





వెనన్‌ బట్టీ న ఐ, ఖ. ల. శే. 
నోరగె, నొదిగె _ అని పాఠములు, 
బీగియపట్టి _5క.జ ల; బిట్టుపట్టి _ష 


44 


249, 
244, 


బక్సర్‌, 


240, 


247, 


245, 


249, 


244, 


245, 
248, 


ను 


భ్రీమదాం[ధరమహాభారతము 


నేమి సేయువాండ 'నే ననునెవ్వగ 
వుకై నవ్వివాంగపుంగవునకు , 


అటియెడ. 
లట 


నిందితాచారయుత*ము క. విందదేళ 
మంబుధిపాంత మీళశాఖయందు విడువు 
మమరవరులపం పిది వివాగాధినాథ 
యను నెలుంగు నభంబునం దావహిల్లి 


విని సత్వరముగ నటగొని 

చని యర్డేశమున( గల్గుజనములు మృతి బొం 
దనతం డాచక్కటి నా 

ఘనళాఖయు నెమ్మనంబు కలంకయు డేలిడ్తి చెన్‌ , 


విడిచి 'భరితలీలంబుగా నొక్క నై లంబువిశాలతటందు నకుం బోయి, 


క రికచ్చపముల చెన్న 

త్తురుం గండలు. [గొవ్వు మెదడు దుష్టిగం బథ్మీ 
భ్వరు. డాని యధికబలబం 

ధురు డై యమృతమున కా దుర్చాంతగలిన్‌, 


ఇవ్విధంబున, 


చని చానిచుట్టు మండెడు 

ననలంబును జూచి తన్న్మవా త్రరజివ్వాల్‌ 

దనికన నెటకలు గమరునొ 

యనుతల(పుశ బవ్మాః గాన నరిగె రయమనకర్‌, 








మగుని నిషథ దేశ _ ఊ, ఈ; మగు వింధ్యదేళ _ కొన్ని (ప్రతులు, యతి చింత్యము, 
మూలము నందు 'కువిండడేశము' అని కలదు వైనరేయకువిందేషు సము[దాంతే 
మహాబల పాత్యరాం కాఖినః కాధానహిలే ధర్మ నిశ్చయా॥'” 19 _ 26 _ 14 కుంభ 


కోణ్యపతి 18-12. 165 వీ, వి, యన్‌, శాన్రీ ప్రతి ముపుళిందేదేశము _ వా 
కొన్ని |వతులు, 


విడిచెన్‌ _ కొన్ని|పతులు, 
నలీలంబుగా _ ఓ క, వీ. శ, ష; భరిత శీలంలున నొక్క - చ, 


252. వ, 


250. చ. 


254. ఆ. 


ఆనుకాననిక పర్వము _-పథమాళ్వాసము శీర్‌ 


అరిగి తచ్చరణ పద్మంబులకుం (బణతుండై కేలు మొగిచి. 


. వినతకు దాస *మొందె నొకవెంట6 దదీయని రాసహేతు వె 
లి మ 


యనఘవిచార నాకు నమృతావారణంబు 2విధేయ మయ్య న 
ప్పనిమెయి నగ్నిశేత నగుణా టగు సన్వెలితో భవద్దయా 
వననిధి స్నాశ్రయించుటకు వచ్చితి నా_ర్రశరణ్య కావవే, 
అనుటయు 


అతనికి వత్సలుం డగుట నంబుజగర్భుండు వెన్న 'వైపయిన్‌ 
వితతము గాగ జివ్వాలకు (వేం గగునట్లుగం జాల వై చినం 


లితగవ'రేణ్య కీమక్కంబడు. బావకు: డయ్యెడం జొచ్చి నీదువాం 
ఛితము ఫలింప సత్వరతం జేకొను మయ్యమృతంబు నావుడుస్‌. 


ఆత్మం బొంగి (మొక్కి యకం డాలమందలు 
పరపులై నయెడల కరిగి యరిగి 

కొండయంత వెన్న గూర్చి వేగమ కొని 
పోయి యమ్మవోగ్ని6 'నొదువవై చి. 


గడుడు! డీం్యదుని జయింబి యమృ్యతంభఖు దాబ్బి శ[దువోవం జూభ్రుడు 
నం 18, 28 _ 1 (పం) 





255, శా, నీకుం జబాయంగం జల్లి రాకసులయు న్మేషంబు మర్దించి హృ 
త్భారోదారు. డయోమయం బయినయజ్ఞూలంబు గా (వచ్చి దు 
ర్వార సై ్యరవివోర మొప్ప నమృశగావాం బొడంగూడుడుం 
దారావీథి జనం దొడం7 మగుడన్‌ దర్పం బె*ర్పన్‌ వడిన్‌, 

266, వ, అంతయు నెటింగి, 

25. మ. అమ లేందదుండు సముద్దతిన్‌ వెడలి 'కేనానీకముల్‌ దోడ్పడన్‌ 
సమర క్రీడకు తొచ్చి పషిపతిచే సె న్యంబు కల్లకా విధూ 

251 1 మయ్యె _ కొన్ని వరులు శ, విధీయమయ్యె - ఉ చ, శ. షః 

గమనికః  ఈరూఎము పరికీలింపడగిగది 

258. 1. యమగ్గబకు_గ అ వీ కషన్య చక్కనగు _ వ 

254. 1 బాలియవైచి_ఏ ఐ ఖ; పొదియవైచి_ అ ఇ. ఈ ఉ జొ కంచు.ల క. 

2055. 1. స్ఫార విహార _ కవ వీ షస 


46 


250. క, 


250. క, 


280. చ 


281. తే. 


282, వ. 
268, మ. 


శ్రీమదాంధమహాథారతము 


తము లై_నం గనుగేవం ౫౦ వెనంగ రౌదం క్రై నచితృంబుతో 
డ ?మవోద్మగతం బొల్బువ(జము నవష్టంభో(గుల్నజె వై చినన్‌. 


అది రయొక(డు( చేయం జాలక 

విదళిత్నళా ల మగుతనదువిలసన మచటం 
గుదియుట దనకుం చెలిసిన 

మద మణి 'గిరిభేదికడకు మగుడం జనియెన్‌ 


చేయునది లేక నిర్జర 

నాయకు(డును వెఅగుపాటునను (మౌన్పడుచుం 
కోయెం (గమ్మటి ధరణీ 

నాయక నిజపట్టణంబునకు దీనగతిన్‌. 


అజునియను (గవాంబున వివాంగమవల్ల భు? డట్లు సాల న 


క్కో_జ మగు శారగసంవద | పకాశతం బొంద(గ6 గేలి సలి యిం 
౯ 5 | వై 
(దజయమహోత్భవంబున నుదా త్తయకః వరిపూరితంబు cl 
(తిజగములున్‌ వెలుంగ నలి దెచ్చె సుధారసపూర్ణ భాండమున్‌. 


ఇచ్చి డించి కదువ ప్రీతి చేల ఆాపి 

తల్లి చె వాపీకొని పొంగి చెల్లునాగ 
డమున 1మగుడ నయ్యమృతభాండంబు దాన 
పుచ్చికొని యెడ గలుగంగం బోయి నిలిచి. 


తన్ను వెఆఅ(గువడి చూచు చున్న కద్రువ నుద్దేశించి. 


జననీ నీ వమృతంబు చెమ్మనినయాసతో్య_్తి వాటించి యేం 

జని నానావిధకర్మకర్శరు(డ నై సాధించి వే తెచ్చితికా 

విను నానీయొుడ(చాటు “నెల్ల జనులన్‌ విన్సించితిం రెల్లగా 
వినతం దొడ్కొని పోయెవన్‌ మనమునన్‌ విభ్రాంతి లే కుండుమీ, 





257. 1 
268. 1. 
201. i 
288 !. 





దోయి- ఒ వ; ఏ. మహ్మోగాకృతి _ ల, వీ. శ,.ష న 
బలభేది _ ఆ 

నగుచు _ ఈ, ఊ. ఎ ఇడషీక్‌ గ జల 
లెల్లజనులున్‌ -వీ శ వ న 


264, మ, 


265. వ, 


266. చ, 


267. వ, 


268, క, 


269, వ, 


270. సీ, 


ఇనుకాననికవర్వ ము-వథమాళ్యానము 47 


అని ధర్యస్టితితోవ మాట'వెర వేపారం దగం బల్కి నే 

ర్పునకున్‌ లోకము మెచ్చం గ్మదువకు( లెంపుం గీర్తియున్‌ మాయ సొం 
పున డిల్లిం దనయింటి కన్ని యమృతంబుం (గమ్మలణిన్‌ (గక్కునం 
గొని పకీం[దు(డు వోయి యిల దుః డెలమిం గూరంగ నిచ్చెం దగన్‌. 


ఇవ్వింధంబున నౌచిత్యంబు సంస్తుత్యంబుగా నమృతం బమృతాళన పతికి 
నొనంగి యెసకం జెసంగు కేజంబున విరాజితుం డయి యావృశవై రిని 
సూరెల నున్న నురలను మునులను మునులను గలయం గనుంగొని, 


కొడుకుల బంచి శెల్పెస(గుగుణ్ణిమువాలమునందు నల్ల గ 
బ్లెడుుకియం దీర్చి పన్నిదము గాల్చినకదువ నేను మాటమై 
నొడిచితి( దల్లి దాసి యగు టోర్వక తండియనుజ్ష్ఞ మీ కెదు 
రృడిన*దురుద్ధతిన్‌ మఅచి జాంధవ శినత్కృతి నాదరింపుండీ, 


అని వెండియు, 


విను డట్టులు పాపము చ్చే 

సినకదువసుతుల బొదివి చెండుదు మత్తుం 
డనితాంతో (గవివోరం 

బున దం|డ్రియు మీరు ధర్మమును సాక్షులుగన్‌ 


అని పలికిన నతని నంచు నభినందెంచి రమ్మునులును నురలునుం బురందరుని 
తోడ నితనికి నొక్కవరం బొనంగ వలదే యనిన నతండు దలంచికొని 
దరవాసితంబుతో వారల నాలోకించి మనవరంబునకు నాసపడి యెొడుకొలంది 
వాడు గాండతండు సాజార్వివ్లుండు కృష్ణుం డన కూరు డనుయాదవ 
ధా|తీకునకు( కౌశ్తుండై లోకహితార్థం బుగా( జరియింపం గలవా 
డీమూ ర్తియు విడువండు వివిధవ_ర్హనంబుల వినోవెంచుచుండునని'యె. దదనంత 
రంబ సముచిత వకారంబున నాజంభారిని వారలను దా నామం, తితులం జేసి, 


అజుం డుపలాఠింప నద్దేవుకావించు 
వరభోజనంబుల. 'ెరిలగె నితండె 





200, 1. 





మదుద్దతిన్‌=ఖ, వ, 2, నత్కృవ - న 
3 i) 


తగి 


271 వ. 


272. ర 


278. వ, 


274. సీ. 


శ్రీమదాం[ధధమహాభారతము 


నకాయ జనన త్వగజకచ్చపముల నొ 

క్కెత్తున లీలమై నె త్తె నిశ 

విపులభూరువాశాఖ విజీగిన మునిహిళా 
ర్థంబుగా( జంచున దాల్చి నిత 

సురశేనతో. బురందరుని నిర్జించి యు 
ర్జప్పుండై యమ్మతంబు దెచ్చె నితంజె 

తలి చాస్యంబు దనబాన దప్ప కుండ 

Ey 

చాపి యాసుధ మరల నవ్వాకశాస 

నునకు దయ నిచ్చె నీతంజ యనుచు సిద్ద 

సాధ్యులగ్గింప 2గరుడు (డు సనియె మగిడి 


అని చెప్పి ఫీష్ముండు 


మానవలోకక లిశబవు 

లానందకర:బు నిష్కులా వ్యయసుఖ సో 
పానము నగు సౌపర్హా 

భ్యానము విని పుణ్యాతముడ వై తి నశేందా, 


అనినం బాండవాగజుండు సంతసించి విప్రున కెర్టియేనియు నిచ్చువాండుగా 


నొడంబడి యీనివా6 డేమిగతిం బోవం గలవా డని యడుగుటయు 


నతం డతనితో నొకనిదర్శనంబున నది యెజింగించెద విను మని యిట్లనియె, 
ఒక్కసృృగాలంది నొకవానరంబును 
(్రీకిమైం గూడి వర్తి ంచుచుంతు( 
దొలుపుట్టువునమానవులును నెచ్చెలులునై_ 
యుండుట గూర్చు నొ౭డెంటికొక్క_ 
యెడ నొకనాం డవ్వఅడుతోడ నాకోంతి 
గటకటా నీ కిట్లు గడును హేయ 
మైన పీకుంగునంజు డావేర మైనట్టి 
భవము వాటిల్లు *ేఫావముననొ 





270. 1. 
274. Ll. 


అలసత్యే _ కొన్నివతులు 2 గరుడిండు _ ఐ, ఒ ఓ. క. ఇల 
తొలిపుట్టువున యా కొన్ని(వతులు 


275, వ 


ఆనుకాననికపర్వము.పథమాళ్వానము 49 


అని శెలిపె నట్లగుటం జేసి యాన గొల్పి వి| పున 1కియ్యకున్కి_ యొప్ప దని 
చెప్పిన నప్పాండవ్శాగజుం డహీనగుణవర్ణ నీయుం డయిన హీనవర్డునకు 
మం(శ్రతం[కాదు లుపదేశించుట ధర్మవికుద్దం బయియుండునొకో యని 
యడిగిన నయ్యనిమిమనదీనంద నుం దీపశ్నంబున కుత్తరం బగు నది యొక 
యితివోసంబు గల చాకర్టింపు మని యిట్లనియె. 


= (్రావ్యాణు(డు వొనవద్దనవ వై దిక్‌నుం[తొంఖు లువదోళింవం గూడదొనుట = 


276. సీ, 


277, క. 


278. ఆ, 


నం, 18 _ 10-1 


హిమగిరిమీంద ననేకద్విజులు దవ 
మాచరింపంగ నయ్యా క్రమమున 
కొక్కళూ(దుండు ధర్మో పేతు. జేతెంచి 
యమ్మునులకు గురుః డగుమునీం[దుం , 
గని కృప నుపదేశ మొనరింసనే తపో 
వృత్తికె నాకని వేడుటయును 
జనదు వై దికము ళూూదున కుపదేశింప 
నీవు శుృుళూషమై నిలువు మనియె 
ననుడు వాండు శృుళూషకు 8 వసించె 
గుడిసె యొకచెనం గావించికొని ముదమున 
నతిథిసురపితృపూజ లత్యధికభ క్కి 
తోడం జేయుచు నొక్కింత కీడు లేక, 


నియతియు వినయము: జూచిన 

దయ పుస్రైడునట్లు గాంగ ధర్మవిరూఢ 

(క్రియ లొనరింపంగ మునిపతి 

(పియమునం గనుంగొనుటకై యరిగె నచ్చటికిన్‌ 


అరిగి యతనిచేయు నయ్యనుస్టానంబు 
లోన? గానివాని మాన; "జెప్పి 

యనమ యిట్లు సేయు మని యుపదేశింప6 
గరుణ పేర్మిం బుణ్యాకగ్మగతులు 





2756. 1. 


కీకునికి - కొన్నిపతులు, 


50 


279. 


280 


281, 


262, 


త్రీమదాంధ్రమవాభారతము 


అతడు దానికి నతిసం 

ప్రీకాళ్ళుం డగుచు నడపి పిదపం గాలం 
బై తెగి యొకనృపునకు సం 

జాతుం డయ్యెను సమ _న్తసద్గుణమ.లతోన్‌, 


మునిపతియుం దటితోడన 


తనువు విడిచి యరిగి యకశనితం| డి యగుడు వి 
|వునకుం బునైన్‌ చేదా 


ద్యనుపషమవిద్యలకు చెల్ల నావానం జె 


, పదవడి యక్కుమారకుండు పట్టము గట్టి వురోహితత్వమున్‌ 


విదితవిభూతితో నాసా విపునిపుత్తు 9వ కవ్విభుండు న 
వ్యాదవెడుమోముతో నతని నోరలు వాజు;గ్‌ం జూచు నాత( జె 
య్య్యది గతమొకొ- నవ్వునకు నంచు మదిం రలపోయు భూవరా, 


ఒక్కూనాల డవసరంబు గాంచి యప్పురోహితుం డాభూవరునితో దేవా 
నన్నుం గనినప్పుడు నవ్వుదు నావలన 'నేమికీడు గల దది యొజింగింపవే 
యిదియ నాకు వరం బని వేండిన నజ్జనపతి దనకు జాతిస్మరత్వంబు గలుగు 
టంచేసి పూత్వజన్మంమి 'దెలిపి యక్కాలంబునం దనయనుష్టానం బున నేమేని 
విహితంబు లుపరేశించుట చేటపడం బలికి శూ దవిషయోప'జేశంబునం బరమ 
గతి దప్ని యిప్పాట రాజ సేవాత్మకం జై_నపౌరోహిత్యంబు నడపుట క్రై 
నీకుం బుట్టవలసె నేను బుట్టు వెటింగి పుట్టినవాండ నగుటం జేసి యెటింగి 
నవ్వుదు నవ్వునకు. గతం బింతియ కాని నీ వొండుకల్మషంబు గలవా6డవే 
మవోధర్మపరుండవు గురుండ వాదుమ్మర్శం బునకుం (ఛాయళశ్చి త్తంబు "నేసి 
కొమ్మని య'నేకగోవులం గనకరానులను నొసంగిన నాభూనురో త్రముండు 
పురాతనజననకృతం బగు నుక్చతంబునం జి_తంబు నిర్మలం బై యుండు 
కతంబున నారాజు సెప్పినంతవట్టునుం గలవోలె; దనకుం దోంచినం దోషి 
తుండై చానంబులం దీరస్నానంబుల మణియు జపవోమాది పుణ్యావిధా 
నంబులం చాపంబులు వాపికొని యీపుట్టుకొని నీ(గికొని సంయమిసంతాన 
బాతుండై. 'యెప్పటియా కమంబునం దపంభాచరించి మవేవదంబు నొం'బెం 





252. | 


రానులను ధాన్యా జ్యాదుల నౌనంగిన _ శ ష 2, నసంతోషితుండె _ శ, ష్య 
నిర్లోషితుండై _ ఒ వ 


289. క. 


264. వ, 


265. వ, 


శే, 


ఆనుకాననికవర్వము_వథమాక్యానము bl 


గావున (శ్రావ్మారాత తియవై ళ్యులకుం దక్క-( దక్కటిచారికి నుపజేశించి 
(వావ్మాణుండు కల్టమళాజీనం బగు బావ్మాణాదులకుం బరీతూపూర్వకం 
బుగా నుపదేశింప వలయునని చెప్పిన నప్పుడమి బీడు అలతి యెట్టిజనంబుల 
ఉయందు వసియించు నని యడిగిన నాదేవవతుం డతని కి ట్లనియె, 


a లత్బ్రీచివాన స్థానములు గ 
థి 
నం 18. 11=_]! 
నారాయణాంకతలమున 


ళీ రాకిల్లంగం జూచి చిత్తం బతివి 
"న్మీరం B రుక్మిణి వి 
స్తారరు చిరనయన యగుచు సంభావనతోన్‌ 


నీ వెట్టపురుషులయందు నెబ్బంగిభామలపాల వసియింతు వనిన నాటేవి మకర 
ధ్వజమాతకుం జెప్పినవాక్యంబుల యర్థంబు లుపన్యసించెద దాన నీయడి గిన 
యది చేటపడు నాకి న్ర్‌ంపుము 


నిత్య సత్యులు "ెచనిరతులు గురుఖక్తు 

ల|ప్రమత్తులు దతు *లమలనుతులు 
సత్కర్మృపరులు విజ్ఞానము (దపము దా 

నము (బస్మాచర్యంబు శమము గల్లు 
వారలు ప్రీతి నావసియించునిక్కలు 

(తూరు న్యాస్తికు6 గృతఘ్యునిం గుబుద్ది 
వర్జింతు నెంగిలి వర్జించి యిలుివాడి 

ఘటకుద్ది గలిగిన కాంతలందు 
నిల్తు వల్ల భ్మపతికూల నిష్టురాత్మ 
నన్యమందిరగామిని నధికని[ద 


రీ. నుండగు _ శ, వ, కొన్ని ప్రతులు 4, వలన వనించు _ కొన్ని (సతులు, 


284. 1, 
285, 1. 


యర్థంబు స! కాన్ని (పతులు, 


ల చలమతులు _ శ.ష, కొన్ని (పతులు వీ, వాడి - క వ,న పెక్కు (వతులు; 
వడి _ వా వీ. 


గమనిక :_ ఈ శబ్దము ఇలు--పాడి _ ఇంటి ధర్మము అను రీతిని ఏర్పడినట్లు తోచును. నూర్య 


రాయాంధ నిఘంటువు నందిది 'ఇలువడి' అనియే [గహింప బడినది; ఇలువాసి _వ్మీ 


52 


286, వ. 


287. సీ. 


288. క. 


288, 1, 
287 1. 


భ్రీమదాం([ధమహాభారతము 


'మొనమానిని. దొఅంగుదు కేనర్జీనీత 

టాకతరు షండపుష్చ చాటముల నిలుతు. 

అని చెప్పె ద|త్పకారంబులు బుద్దిగతంబులు సేసికొమ్మనినం గురుపతి పురు 
షుల పురం[ధులసంగతియందు సంస్పర్శసుఖంబు నతిశయం జెవ్వరి!కిం గలుగు 
నని యడిగిన వియ త్తటినీతనూ జుం డివ్విషయంబున కొక్క యితివోసంబు 
గలదు విను మని యిట్లనియె 


: భొంగాన్టాను. ఉఊనురావి శ్రీటై తమాతులం గౌంచిగ/వకొారోయు. ;- 
నల 19 ౨ 1కి. 1. 


అనఘ భంగా'స్వమం డనురాజు పుశ్రాక్థి 
యె వటి కపియం బగుమఖంబు 
చేసి ప్యుతుల సవిశేషుల నూర్వురం 
గని సంతసంబున( (గ్రాలు చుండు 
నాతండు వేంట్నక్తై యరిగినచో 2వజ్రి 
దిగ్భాంతి వుట్టిం చి శేరకా(డు 
సనునట్టు సేయ నజ్జనపతి యెక్కిన 
తురగంబుతో నొంటి రూరమైన 
కాన కేగి తృష్ణ గదిరిన నల గడ 
నరసి యొక్కపద్మవరసి గాంచి 
వెన్ను మునుగ వాయము నన్నీర దిగిచీ తాం 
కదనివుసొంపు మిగుల మునిగి లేచి 


భూనాథుండు ద్ద సెడం 

చానక్రియ యాచరించి భామిని యె తన్‌ 
దాన కనుంగొని విస్మయ 
మూనెడుమదితోడ సరసి నొయ్యన వెడలెన్‌. 








న్ది విల్వవలిత తేరు పుష్పవాటి సంపదల - ల 
కినగ్గలం బగు _ వీ శ షన 


శ్వనుండను _ చెక్కు. (ప్రతులు 2, వజి ద్యిగృమంబుట్టించి.వీ. శ. ష 8 దనువు 
సొంవు _ శా ష కొన్ని |వేతులు 


289. సీ. 


200, &. 


291. వ. 


292, కం 


298. క. 


29. 1, 
292. 1, 


ఆనుకాననికవర్వము-వథమాక్వానము 5కి 


వెడలి చింతించి యీయొడలితో 'నేభంగి. 
దురగంబు6 నెక్కుదు బురజనంబు 
లేను బోయిన జూచి యే మని తలంతురో 
పొలంతు లే మనువారొ పుత్తు9 కేమి 
గాంగ నూహింతురో కానన యుండంగ 
వచ్చునే పోవంగ వలయు నెట్లు 
నని విచారించి పోయిన నెల్ల వారును 
నాక్చర్య మందుచు నంత నంత 
గనుంగొనంగ మంతిగణము రావించి డి 
(గ్యాంతి. దాను బోయి పద్మోసరసి 
యందు ముని6గి వనిత యగుట యొజీింగించి 
'రాజ్యమున దనూజరాజి నిలిపి, 


కానకు నేగి శతాపనుల గాంచి తపం బొనరింప నం దొకం 


,డానలినాకీ( బొంది [పియుండై నడచెం [గమవృ త్తి నందనుల్‌ 


దానికి( బుట్టి రిద్దబలదర్పులు నూర్వురు వారి గొంచు న 
మ్మానిని పూర్వపు _త్ర)క సమా జముపాలికి బోయి 'నెమ్మితోన్‌. 


తనకు నొక్కళాపసుండు 'ప్రియుం డగుటయు వానివలన న_త్తనయళతంబు 
జనియించుటయు 'నెజింగించి, 


మగతనమునాండు మీరు 


న్మగువతనమునపుడు వీరు నాయం దుదయం 
బగుటను దోడంబుట్టువు 


అగుదురు ధర పంచి కుడువు. డందబు ననుడున్‌. 
|[థాకృస్నేహము గల్లి య 

రాతులు భయ మందంగా ధరారాజ్యము నం 
పీతి ననుభవించిరి జను 

లాతతహర్షమునం బొంద నందణు నెమ్మిన్‌ ప 





వనము నందు _-శ,ష న. వెక్కు ప్రతులు. 
మతి నా కుదయంబగుటను - శ, ష, 


54 


294. శే. 


295, వ. 


296. క 


297. వ. 


298. క. 


299. ఉ. 


800. ఆ. 


శ్రీమదాంధమవాభారతము 


1దానిం గని పాశళానను( చేను వీని 
కహితిముగ( జేయ నిది హితమై ఘటించె 
నధికపు త్త )నన్ఫుద్ది రాజ్యాభివృద్ధి 
నిమ్మహీపతి ఏసమ్మదం వినుమడించె. 


దీని విఘటింపం 'జేయుదు నని భూనురాకారుండై వచ్చి పూర్వులం గాంచి. 


ఆరాజకుమారుల'మతి 

నీరసము జనించునట్టు 'లెక్కడిజనకుం 
'ఉంకినేనియు' బుట్టిన 

వారిం దోంబుట్టువులుగ 2వల్వం జనునే. 


అని మఠఠీయు ననేక ప్రకారంబులం "జెప్పి వార లెటుంగ కుండ నపరకుమా 
రులకడకు నేగి *ేయితకరిమాటలమొ_త్తంబుల వారలచి_త్సంబులను గలంచె, 


అనివిషవరు( డివ్విధమున 

జనియింపంగం జీనె. బగ యసంగతు లై వా 
రును బెగి యొండొరువులతో 

నని బెట్టుగం "జేసి చచ్చి రందలు నధిపా 


చచ్చిన నత్తపస్విసతి సన్నులు మోమును మోందికొంచు. కై 
వెచ్చనికేన్ను నీ రడర వీడిన! వేనలితోడం 'ెల్చి వా 

పుచ్చి తనూజులం *బమనం బొంచి కనుంగొని పోయి విపుండ్రై 
యచ్చటికిన్‌ సురాధిపతి యాతని జూచి లతాంగి వెక్కుచున్‌, 


కరుణ మొగమునందు( 'గనుగొని తాను ము 
న్నర్థి వేటటవోవు టాది గాంగ J 





294, 1, 


296. 1. 


౨9, 1. 


299, 1 
800 t 


దాని విని _ ఆ ఆ ఖ. వీ శ, ష 9౭, మొనరింవ నది _ ఆ 8, నంపదయును _ 
ట.వీ శవ 


మది _ కొన్ని పతులు, 2 (వాల్పందగునే _ఇ.ఊ ఏ.ఐ; వాల్వందగునే క 
శ; వార్యింజనునే -స్మ్క వర్తిలఅ జనునే _వీ ష న 
యితవరి _ వ 


(కొమ్ముడి _ వశష 2, బనవ _వీ.శ వ 
గడకొన _ ఆ ఈ 


801. క, 


802. క. 


శీ08. వ, 


ఆనుకాననికవర్వము_[వథమాక్వానము రక్‌ 


సకలనుతులు నాజి జచ్చుట తుదియుగం 
గలుగువ రేనంబు చెలియ బలికె. 


విని యతండే నిందుండ నా 
కనిష్ట మగు క్రతువు "కేసి తది హేతువు గా 
నిను. బఅచితి నిశ్రాలంగున 
ననుటయు సం[భమసమేత మైనభయమునన్‌ 


ఇల జా6గ | మొక్కి యటు తన 
యులక్షై నమభ్మూఢబు ద్ధి నొనరించితి( ద 
'ప్పలభఘుదయయ? జాడు వీ కేం 
జలమునకుం వ్యాతమే విళాలోయళోర్జి. 


అని శరామయై యున్న రాజన్ఫుండు దై న్యంబు దోంవం బలికిన బలనూద 
నుండు |పనన్నుండై . 


=: ఇందు(డు ఖొంగాన్సేనునోవం గోరినవరంబు లిబ్బె యను (గహాంచట ;- 


శీ04, సీ, 


802. 1, 


304. 1. 


నం, 18 _ 12_ 80. 


ఇచ్చెదం గొందణ నెత్తలిం గాంచిన 

తనయుల నొసంగుదు ననిన నతడు 
కాంతనై యుండియేం గనినవారల నిమ్ము 

చేవ నావుండు6 దొల్లి నీవు గన్న 
(పజల "సే లడుగవు నిజము సెప్పుము నాకు 

ననియె. బురందరుం డవ్విభుండు 
వెడసిగ్గుపాటుతో బడ(తుల కర్మిలి 

బిడ్డలబెన6 గడు: బెద్ద యనిన 
సత్యవాది వైతి సకలతనూజులు 
డికి నెగడువారు థామినీత్వ 





పృలముగయ జూడు - ఇ ఈ. ఏ.ఐ.ఓ జో. ఖ 2. గుణాఢ్యా_ కద 
యశస్కా _ అ, ఈ 
నీవడుగవు _ వ 


08 


805. 


806, 


807. 


808. 


809. 


శ్రీమదాం[ర్రమహాభారతము 


దైన్య ముడిపి పుకుమతయు నిత్తు నీకని 
పాకశాసనుండు వల్కె నధిప, 


విని యజ్జగతీనాథుడు 

దనయుల నందఅను నీదుదయం బడసితి నే 

వనిత నయి యిట్ల యుండెద 

ననఘా యివ్వరము నొనంగు మని పల్కుటయున్‌. 


. విస్మితుం డై యింధద్రుండు దీనికి గతం బేమి యని యడిగిన నాేభంగా 


స్వనుం డిట్లనియె, 
౧ 


సురతంబున6 గడు నెక్కుడు 
పుకుషులకంకొను సుఖంబు పొలంతులకు నురే 
శ్వర యట్లగుటను నాక్తీ 

'వెరవున రమియించి నిలువ వేడక గలిగెన్‌, 


. అనిన నట్టులేని నౌం గాక యిమ్మెయి 


విపులసౌఖ్య మొంది వివారగాంబు 
సలిపి నిలువు మనుచు కకుండు సనియె భం 
గాన్వనుండు6 టీకి నట్ల యుండ 


. ఆని భీష్ముండు పాండవా[గ్రజా దీన నీయడి గినయజ్ఞంబు 'దెలిసికొమ్మనిన 


నమ్మనుజపతి బవాువీధము లగుధర్భ్శ్మం బులు భవత్ప సాదంబున వినుచున్న్న 
వాడ నవి యెల్లను జన్మమరణాటిదుఃఖంబులం చాపం జాలునే యేక జనసీ 
జనకులకుం బుట్టుచు సంసారచ్మక్రంబునం దిరుగం జాల గర్భవాసం బన నరకం 
బన భేదంబిు గలదె సచరాచరం చై నయిజ్జగం బస్టిరం బట్లుం గాక దీని విషూ 
న్నంలు చందంలుగా. గనియెద భవ'మోతరగాం బగువై ప్వశధక్షం బుపజే 
శింపవే యది యీయుగంలునం దిరోహితం బగుట కృన్టబై వపాయనుండు 
నెచ్చె మీయనుగవాంబుల 'నెటింగెద భవడీయచరల్ణాంబులు కోరలాంబుగా€ 
(వినన్నుండ *నై తి నని ప్రార్థించిన నమ్మవహాత్ముండు పగతురం "డెగటార్చి 
చేర్చి పూజ్యం బగుసామాజ్యంబు గైకొని తదియంబు లగునుఖంబు 








808. 1. భంగాళ్వనుండు, భంగాళ్వకుండు _ అని పారములు 
£809. 1, 


మోక్షంలగు _ కొన్ని (పతులు, 2, వగుమయని _ వీ, శ. మ చెక్కు. వతులు. 


110, 


B11, 


812, 


919. 


$14, 


810 
811 


B12 
818 


క 


ఆనుకశాననిక పర్వము -(వథమాక్వానము 517 


లఅనుభవించుచుండుట గీడుగా' జూడ? గరుకులచూడామడి యగునీకుం జను 
గాక యౌవనస్టు లగు రాజ్యపదస్థుల తలంపులచొప్పె యిది మిథిలాపతి 


యగుజనకుండుంబోలెం బలికద వని యుపలాలించి యమ్మహీపాలున 
కిట్లనియె 


పుకు'సాతిగ యె తోంచును 

నిరూసగాము 'సేయ నూంి నిన్టేశింపన్‌ 
'వెరవుపడక శాశ్వతసఖ 

భరితత నిర్వాణ మనంగ6 బడు |దిక్ళతి నృపా, 


(ప్రకృతులు చెక్కన్నింటికి 

2నక్ళతి యనం జనినయదియ యాద్య మహీపా 
లక పురుషరూపిణియు సై. 

విక్ళతిం బొరయదు నివేకవిజ్ఞాత యగున్‌. 


విను సంసారపథమునకు 

ననురూపత( దోం;యచుండ నన్య(పకృతుల్‌ 
దనతో (వు భవనిరానం 

బునేకుం గారణము గామమునంC విహిత మగున్‌ 


కావున గామ క్రోధము 
లావిర్భూతములు గానియట్టుగం దత్చ 
ఇ వేళశంబునం 2దనుపుము 

భావం వివింధము విష్ణుపరత( గుమారా, 


నృప వై వ్షవధర్శము నీ 
కుపబేశిం చితి6 (బసాదయుతుండ వగుచుసా 





షాధికయె _ వెక్టుపతులు 


క్షన్నిటికిని నకృతి - శమ వెక్టుపతులు 2 నకృృతతయన( 'జనిని నేకృ్చత 
యనంజనిన _ స, 


1, విహితమగున్‌ _ అ. ఆ, ఇ. ఈ కొన్ని పతులు, (గోదమగున్‌ - ట 
1. త్యావేళంబున - చ. ల, 2 మాన్పుము _గ,ట, ల. న కొన్నివ్రతులు; నూన్పుము. 


B 


కొన్ని|వతులు, మనువుము -న 


58 


816. వ 


816. క. 


817, అఆ, 


818. వః 


B14 1, 


816 1. 


818 1, 


810 1 


త్రీమదాంగధ్రమహా భారతము 


రపులేబెరు వగు నిది *గనికొని 
యపగతసంసారభయుండ వై నడవు తగన్‌. 


అనిన సంపీతుండై ధగ్మజుండు భీష్మునితో. ద_త్త్వ్వంబులు నధ్యాత్ముం 
బులు నధిభూతంబులు నధిదై వంబులు ననుసర్వంబునకుం గ_ర్రయు భర్తయు 
పార్తయు నగుచు సకలభూతంబులుం ద న్నుపజీవింపం బెంపారు వాని 
నెణీంగింపవేే యని ధరరజుం డేడుగుటయు నతనికి నమ్మహితాత్ముం డి 
ట్లనియి. 


సనకుండు శసనందనుండును 

సనత్కుమారుండు సనత్సుజాతు(డు నలువుర్‌ 
తనయులు వాకు బంచము6 

డును షష్టుండును వసిష్టుడును 2ళంకరుండున్‌ 


అనఘ విను మరీచి యనంగ భృగుం డన 
నంగిరనసు( డనంగ ననంతరంబ 

యతి యనం లులస్త్యుం డన బులవుం డన 
(గతు వనంగ( బుట్టు సుతచయంబు. 


ఆసనత్సుజాతుం డంగుష్ట్రపమాణమూర్తియుం |బజ్వలదనల'స్ఫూ ర్రియు 
నయి లోకంబుల నెందునుం జరియించుచు నొక్కనాండు మేరుశిఖరంబున 
నారదుండు నన్నిహితుం డగుటయు దదీయసల్లాపసౌఖ్యం బనుభవించు 
చున్న యెడ నిట్లపోలె నడిగిన నారదునకు నమ్మవో యోగీళ్వరుండు సేప్పిన 
వాక్యందు లెతివోసరూపంబునం 'జెల్లు నవి యుపన్యసించెద నవి భవత్పశ్నం 
బున కు త్తరం లగు నాక్షర్ణింపుము. 





వెరవగు - అ. ఈ వ 2 గ్రెకొని_ శవ 


వేయని ధర్మజుండడుగుటయు నతనికి శ వ, వేయనుటయు నీతనికి _ వా, చెకు 
(పతులు 


' 


ననాతనుడు _ న.. కొన్ని|వ్రతులు 2, నారదుడున్‌ _ రే, క 


మూర్రియనయి -క 


అనుకాననికపర్వము_.[ప్రథమాశ్వానము 50 


= సనత్సువాతండు నారొదునో వవదోశించినత భోం (వకాలొను టై 
నం. 18. 88.1 (కుంథ) 


819, 5, దశకల్ప నహ్మాస్త్రంబులు ' 


820 క. 


821, 
822, 


క్ర 


8289 వ, 


824, శే, 


825. వ 


819 


824 


1. 
2, మునకు _శ 


i 


1నిళ యింతియ దివస *మిది సుని[దారతికిన్‌ 
విశద! సబోధముకకు 
న్వశగతకాలములు విష్ణునకు విమలమతీ. 


అవ్య _క్షం బనయగా దన 

దివ్యాత్మన కలిగి యుండు ధీసారనిధీ 
భథవ్యాత్శు ల భేదస్థితి 

నవ్యావాతదృష్టి. గాంచు రయ్య మళ మ్మున్‌ 
అప్సర మేళ్వరుండు,. 


3d నిద్రించు ప్రభాతం 

'జై_నక౯ామేల్కని సృజించు నంబువుల దగం 
చా నం దిడు( దనవీర్యము 

దాన మవోండ మగు హామళాస్ఫురితం బై. 


తదనంతరంబ 


(బహ్మా( గల్పించి దానికి. శేబతింగం జేయ 
నమ్మవోత్ము6 డహాంకార మావహించి 
మనను( బదియిం[ద్రియములు బుద్దిని ఘటించి 
చదలు మొదలగుమూతవంచకము. "జేయు 


అయ్యాళాళవవనాగ్ని జలభూము లగుభూతంబు లేనింటికి గుణంబులుగా 
శబ్దస్పర్శరూపరసగంధంబు లావహించుం (గమంబున 'దేవమునిదానవ 
గంధర్వకిన్న రనరజాతిజంతుజాలం బులం గల్పించు నన్నియు నవాంకార 
వ్యా _ప్పంబు లయి యవ్య_క్తసాగరంబున మగ్నోన్మగ్నంబు లగు చుండు. 


నిశి_ ఆ ఊబ, ఓ. జౌ, క ఖగ చ.తి, వళ 


|బతిగ_శ 


60 


826. క. 


827. శే, 


828. వ, 
829. 


డా 


880. వ. 
329 1. 


శ్రీమదాంధ్రమహాభారతము 


విభు! డావ్‌మ్షుం డేత 
(త్పళవస్థితివిలయముల కుభము నకుఖంబుం 
(భు వె తగం గాంచి నడపి 
విభవోజ్జ్వల కేలి సలు వినుము. మవోశా 


అంబరాదిభూతములు శజ్చాదిగుణము 
లిందియంబు లవాంకార మిద్దతేజ 
నునము బుద్ది యవ్య క్తంబు మహిత వేద 
'వేద్యత_త్త్వంబు భీచతుర్వింశతియుము. 


అధ్యాక్మాదులు సెప్పెర నాకర్ణి ంపుము, 


గోడ మధ్యాత్మంబు సూవె శబ్దం బధి 


భూతంబు దిక్కులు పురుమముఖ్య 
యరధిశదై వముల్‌ చర్మ మధ్యాత్మ మందలి 

కిసంస్పర్శ మధిభూతసంజ్ఞ్మ కంబు 
దానికి నధిదై వతంబు *మరుత్తు శే 

(తంబు దా నధ్యాత్మకంబు రూప 
మధిభూత మాదిత్యు! డధిడై వతము జివ్వా 

యధ్యాత్మకము కస మారయంగ 
చానియధిభూతీముదకము దదధిదై వ 
తంబు మఘాణ మధ్యాత్మంబు దలంప గంధ 
మనఘ యధిభూత మగు దదియాధిదై వ 
తంబు మేదిని యండు విద్వజ్జనమ్ము. 


ఇది బుద్ధీ ంగాయపపంచంబు. 


వాయువు _ శ షన, వెక్ట ప్రతులు; దివియును - న. ఇచ్చట మూలమిట్టున్న ది, 
“ఆకాశం [పథమం భూతం[శోతమధ్యాత్మం శట్హోధి భూతందికోధి దైవతం" 

18-99 _ 29 కుంభకోణ్మవతి, 2. , దెవతము _ శ,ష. కొన్ని పతులు. శి స్పర్శ 
మధిభూత స, 4 విద్యుత్తు -ల.ళ ష స 'వెక్టుపతులు- 5, ముడుపతితదధి దైవ 
తంబు _ లఅ.శ. షన _వెక్టువతులు, మవృ్పతిదధి _ స ఇచ్చట మూలము 
““ఆపళ్చతుర్ధంభూతం జిహ్వాధ్యాత్మం రసోధిభూతం వరుజోధిదై వతం స్యాత్‌." 
18 -89. _ 22 కుంభకోణ (వతి, 


881, 


882, 


88. 


884 


881 


882. 
384. 


Da 


jo a 


ఆనుశాననికవర్వము_ప్రథమాళ్యాసనము él 


పాదపాయూపస్థ పాణివాగ్వర్గంబు 
గళ్ళేంద్రియము లివి నిర్మలాత్మ 
యధ్యాత్ముములు వాని కగు నధిభూతముల్‌ 
గంతవ్యమును విసర్షంబు !నోలి 
నానందమును విను మనఘ కర్తవ్యవ 
_కృవ్యంబు లన నధిదై వతములు 
2వాసుమి త్త పజాపతిళకవవ్నులు 
మణీ యవాంకార బు మనను బుద్ది 
పూజిళా ధ్యాత్మకము లధిభూతవృత్తి 
"వలయు నథిమానమంతవ్యములును నిశ్చ 
యంబు నధిడై వములు మేధ యమృతకరు(డు 
బ్రవ్మా మిది 'వేదవాక్యనిర యవిధంబు, 


= ఇవి యెల్ల విష్ణునం దు 


దృవము లయము. బొందుచుండు బహువీచిక ల 
రవమునం బొడమి యడంగుమా 
డి విశేషము గల్ల దతని!కి౯ా విభుం డగుటన్‌. 


విను మవ్య_క్షం బనేగా 

జను మూల పకృతి పురుషచై తన్యము నె 
కొ్క్టానినం జేతన యగుచు భు 

వనతం|త్రం జెల్ల నడపు 'వై భవ మెసంగన్‌, 


a అట్లు లోకకర్త యగునంబుజాతుండు 


పట్టుగొమ్మ భావభవవారుండు 





నోలినానందమును _ వ, శ, ష న, వెళ్టుపతులు. నోల్మనానందము . వా, 
2 విష్టుండు కాలుండు విధి శ|క్రవహ్నుంు _ గ; భానుమ్మత _ శ. న, వెక్టపతులు 
ఇభుమత _ వ పాద సంపుటికి “విష్ణుడు” ఆధిదై వతమని కుంభకోణ వతి, వాను, 
Name of Vishnu Aptes Dictionary, 9, వేధ _ కొన్ని|వతులు, 


, కి విభవమగుటన్‌ _ ల 


ఈ పద్యము పెక్టు తాళవ్మత [వతులలో లేదు, 


62 


శ్రీమదాంధ్రమ వాభారతము 


వారునియనుమతమున నభిలబ్దజాండంబు 
లట్టు వుట్టం జేసి యడంచుచుండు, 


అనిన విని యజాతకత్రుండు  సరిత్సుత్తు9నితో నియత అయి యగ్నులు 
దమయంద నమాహితంబులు సేసికొని మహితాత్ములు నిజాత్మల నప్పర 


మాత్ము నెట్టివానిం గా భావించు "ాఆింగింప వే యనుటయు నతనికి ఖీష్ముం 








లికి5. వ, ఇట్లు నెప్పి సనత్సుజాతుండు నారదుం జరిళార్తుం జేసె ననిచెప్పి ఫీష్ముండు 
లా ® 
తీమా(గజుతో వెండియు 
896. ఉ. ఇంతకు మూలమై" యిగువదేనగుత త్త్వ మనంగ వేదవే 
దాంతపురాణ వేద్యు6 డగునప్పురుషుండు వెలుంగు వాండ కా 
లాంతకు చై నయచ్యుతుం డనంతు,డు యోగిజనాంతరంగవి 
'డ్రాంతుండు విష్ణు. డద్వయుం డసంగు* డు గెరవవంళదీవకా, 
8837 
డిట్లనియె. 
888. అమృతోత్ప త్తీషమయమున 
నమరులకును దానేవులకు నని వాటిలె నం 
దమరులు డప్పిం 'జేడ్చడి 
కమలభవుని న్నాకయింపం గా నియతిమెయిన్‌ 
939. అకండు నారాయణా నాత్మయందు నిలిపి, 
840. శే. భక్తవత్సల పరమాక్మ పద్శనేత 
సర్వభూతమ మేళ బుక్సామయజురు 
పాస్య సాధునంరతణ పరవిహోర 
సురలు రిపులచే 'నల(గిరి శరణ మగుము, 
841, అని సంస్తుతి పూర్వకంబుగా6౬ (భార్థించె నట్టయెడ. 
వ రి 5 
842. ఆలదస్వననన్ని భ మె 
యిలు గొక్కటి సదలం ఇలలా నే నిదె మిమ్మున్‌ 
896. 1. మైనహరి యెప్పుడు నీకు విధేయుడైన వేదాంత _ శ వే 
840. 


1. నలిగిరి _ కొన్ని|వతులు, 


948. వ. 


844, క. 


B45 వ, 


ఆనుశాసనికపర్వము-వథమాక్వానము 68 


గెలిపింప(గ వచ్చితి నను 
విలసద్వర్శములు గాఢవిశదంబులు గాన్‌, 


తదనంతరంబ యకుంఠితవికముం డగువై కుంరుండు. 


గరుడారో హాణలీలా 

సరభసు6డై ఛ్యక్రగదలు శార్భము( జంచ 
తరముల వెలుంగ నడరి య 

నురగణాముల? (దుంచె సురలు చోద్యం బందన్‌ , 


ఇట్లు కేనిర్జి ంచి తళ్హణంబ యతం డంతర్జానంబు నొందిన సంతసంబును 
నచ్చెరువును బెనంగొనుజెందంబులతో బృందారకబ్బృందంబు లిమ్ముహోత్ముం 
"డెవ్వం 'జేమిభంగివా6 జెజింగింపచే యని యడిగిన నజుం డితండు విష్ణుండు 
వై కుంఠాభిధానంబగు మూ _ర్రివిశేషంబున వివారించె విమ్ణునివిధం భిట్టి దని 
'యెజుంగను నెజింగింపను శక్యం బగునే యయిన నొక్కా తెఅంగునం 
చెలి పెడునట్టియితివోసంబు గలదు వినుం డని పలికి వినిపించె ధర్మనందనా 
యానిర్శలవాక్యంబు లుపన్యసించెద దాన నీ యడిగినయర్హంబు కేటపడు 
నాకర్ణి ంపుము 


= గటత్ళాంతుంథు ముశులత బిష్టుదోఖుని మహిమాజిళొోయంబు సెవ్నుటిః- 


846. సీ. 


(నం, 18.40_) కుంభ) 


హామగిరిమీ(ద ననేకమునీం। దులు 

సిద్ధులు 6 గూడి గోస్టీనుఖంబు 
ననుభవింప(గ లీల నచటికీ పచ్చి సు 

పర్డుండు వారికి 1 బణతుః 2డ్రగుడు 
వా రథినందించి గారవంబున సుఖా 

సీను. గావించి యర్శించి పీతి 


i. 


842 1. 
845, 1. 
946, 1, 


వచ్చెద _ ఈ వీ, శవ 
వినోదించి _ అ ఆ, ఇ, ఈ. చ ల, కొన్నిిపతులు. 


|వేణుతిజేయ _ ఇ ౨, డగుచు _ కొన్నిపతులు, 


64 


847, క. 


848, వ. 


849. క, 


850. ఉ. 


851, 


847 


849. 


850 


శ్రీిమదాం(ధమహాధభారతము 


నతనితో సల్లావ మాచరించుచు నుండి 
3 డి 
'యొక్కటి యగిగెద ముష్జ్వ్వలాత్శ్మ 


యనిన నాతండు ధిన్యుండ నైతి మీర 
'లెద్ది యడిగాద "శీను నాయెజింగినంత 
యతులమతులార చెప్పెద ననుడు వార 
'అెలమి నన్వివా గేర్యదున కిట్టు అనిరి 


(వియభక్తుం*డవు భక్త 
(వియుండును విష్టుండం నీవు [ప్రియుల భక్తుం 
డయివ 0 తావిభుకడ 
దయం చెలియ(గ ఇప్పవే యతనితెఅ6 ల్లన్‌. 


అని యడిగిన నతండు వారల కిట్టనియె, 


స్థూల|వకారేమున నీ 

౩ ఏలోక్యము గావ బూని దయ చిగురొ త్తన్‌ 
లీల (ట్రవర్హింపంగ మన 

మాలోకింతు మది గనుట యన వచ్చునొకో, 


పనును మీరు నేల మణి యెన్వరు దకులు విష్ణుచందముం 
బూని యెటుం'గ నవ్విభుండు భూరిదయారతి నాకు నేర్పడం 
చాను మవహోద్భుతంపు( జరిశంబులు నూపుచు భాషణామృతం 
కాన(గం జేసె జేనాచెవుల నవ్విధముం చెలియంగ( 'ఇెప్పెదన్‌ , 


అమ శేం్యదు నిర్జించి యమృతంబు గొనిపోవు 
నప్పుడు వీఇంచె నాకసమున 





8 యొకటి _ కొన్నివ్రతులు 


1, 


1. 
శీ. ల వినోదింపగ _ శ. వ, 


డు ను కొన్నిప్రతులు_ 


మగునీ త్రైలోక్య _శ ష, 2 వనతడు-ఆ ఆ, ఇ, ఈ కొన్ని ప్రతులు. 


1. గరావిభుడు _ వ 2 వీనులకు నవ్విరముం _ గం 


ఆనుకాసనిక వర్వము-(వథమాక్వానము 65 


'మెచ్చితి వివాగేంద యిచ్చెద వరము నీ 
కనుమాట యది విని వార్ష మెసంగ 

'నెవ్వరో [యెఆుంగ ని న్నెణి(గించి మణి వర 
మిమ్మంటి దానికి నెలమి నగుచు 

గాలంబుతో( గూడ(గా నెజింగెదవు వా 
నానమవు గమ్ము నాకనుచు 6 బురుషు. 


శే, డొక్క. డు జ్వలశేజోమయుండు దోంచి 
జ 


జరయు మరణంబు లేక యనురుల సురల 
నోర్వం జాలినబలముతో నుల్ణసిల్లు 
మని వరం ఐచ్బె నిచ్చిన నధికభ క్రీ 


852. వ, విను దండ్యపణామం చాచరించి, 


శిరరి. క. నీవావాన నుయ్యెద రథ 


తీర4. వ 


మీ వెక్కినం గీతు వై వహింతు( ! బెనుపు నొ 
కీవరము నిచ్చి మనుషము 
నావుడు నవు. గాక యని మనః[పియ మెసంగన్‌ , 


పలికి యంతర్జితుం డయ్యె నంత సుతపంబు నచ్చెడువునున్‌ _కెరయునునం 
బుతో మదీయజనకునిపాలికిం జని యీవృత్తాంతిం 'బెజింగించిన నతడు విక 
సిల్గుచు నావదనంబు వీఓించి ధన్యుండ వైతి వమ్మువోత్ముండు నారాయ 
యండు నీవలనియను[గవాంబున సల్గావసౌఖ్యంబు౯ (బసాదించె. దపంబున 
శేకయోగసమాధి నవలంవించి యేను రన్నెణబుంగుటం గోరియారా 
ధించిన నాకు నీలశ్వేతపీకారుణ'పింగళంబును బవాూాదరపాదపాణికిరో 
చేతంబును నై నదివ్యగ్యాతంబు నూపీ సంగంబు గలయంతరంగంబున నన్నె 
అుంగ వచ్చునే నిస్సంగుండవై యొజింగెదవుగాక యనియే నట్టియవ్విశ్వ 
రూపునకు శాశ్వతసరిచర్య నేయంగలవాండ నగుటం గృతార్థతం 








Bb]. 
852, 
858. 
854. 


1. మిమ్ము నా కెజిగించి _ వీ. శ షు 
1. ఏనుం |బాణాయానుం బాచరించి _ అ, 
1. నెలమి _ కొన్ని (ప్రతులు, 

1. పిశంగంబును _ ఎ 


66 


ఏ55. సీ, 


56 వ 


867, క, 


3b5 1 


[50 1 


విరగ 1. 


శ్రీమదాం[ధమహాభారతము 


బొందితి బదరికా[కమంబున కరిగి యచ్చట సకలలోక నేవ్యుం డగునాభ 


వ్యమూర్తి చేవింపు మని యానతిచ్చిన నయ్యిడకు ముదంబునం బొదలు 
చుంళోయి, 


అచట నారాయణు నచ్యుతు హరిం బుండ 
రీకాతు గోవిందు లోకజనకు. 
గని భక్తి. (బణమిల్లి వినుతి సేయంగం లీ 
తాంబరకలితేమై యస్ట్రభుజము 
శంఖచ[కగడాసిశార్డధకంబు!ను 
నై నరూపము దాల్చి యవ్విభుండు 
సియినవ్వుతోడ వచ్చితి మేలు సేసితి 
రమ్మంచు( దా ను త్తరంపుదూర్చు 
చెసకు నల్లన పోవం జెంచెపంగం గడ(గి 
పాణివలయు నా కమ్మెయి బహు సవాస 
2 యోజనంబులు నని వితతోజ్ఞ్వలాగ్ని 
యద్భుతముగ ననింధనిమై వెలుంగ 


కని యప్పావకుం జావకద్యుతి యగునమ్మవోయోగి ప్రవేశించి యందు 
కివాసహితుండై. శివుడు దపంబు'సేయ( దదియినంవిత్సాఖ్యం బనుభవించి 
యయ్యనలంబు గడచి యరుగుచుండ నేనును కిబథి క్రమాభిభూతుండ నేగుచు 
విడువక “వెనుక బోవుచుండితి నిట్లు మటియునుం శెద్దయు దవ్వు సని 


యద్దేవుండు బాస్కరకిరణంబులకుం (వ్రవేళంబు లేనిమహాతమంబు సొచ్చె 
నచ్చటం జూడ్కి-సెడి మూఢత్వంబు నొంది 


ఆ'దేవు( జిత్తమున నిడి 
యాదిపురుష కరుణ నన్ను నరయు మెచటి*కో 





లుసభయహ_్రము _ శ. ష, 2 యోజనములని చని- న. తి, మయ్యు వెలుగ - 
కొన్ని(ప్రతులు 


చేయునట్లు దో(చెం దదీయ నందర్శన సౌఖ్యం బనుభ వించి య య్యనలంబు జకం 


- నందర్శన సౌఖ్యంబు _ ఊ, వీ $ ఒర్మికమాభిభూతుండ _ ట క, ష. కొన్ని 


([వతులు 
కింబోదు గతి యెద్దియన[గా - వీ శ ష చ కొన్నిప్రతులు, 


68 క, 


850, తే, 


860 క. 


8681. క. 


862, తే, 


ఆనుశాసననికపర్వము-వపథమాక్వానము 67 


యేది గతియొ నా కనగా 
నీచెళ రమ్మనుచు( డిపుఖుల. గుం జూవెన్‌, 


మది ఖేదము మై డప్పియుః 

గదిరిక నే శీరణు వేడగా దమ మెల్లం 

దుది వోయి లేక తక్కెను 
ప్యాదయానందకర మెనయెడమొ యుంగన్‌, 


వట్టపగలింటినూర్యుని"పగిది నతండు 
దోవ? సూశ్యేందుతారకద్యుతుల కచటు 
గోచగను గాదు డేవశాళోటి యాది 
యెనజంతువులకు నగమ్యస్థలంబు, 


దుందుఖినిస్వనములు నా 
నందనమృదుమధుర గీశనాదములు( జెనీం 
బొంచబె మకరందభిందు 

స్యంది!క మలనసుభగోీనధులు నచ్చటం దోంఛెన్‌, 


సురలకు నిమ్మెయిం Vy 

స్స్ఫురణము లే దన్న యట్టిపొలుపున వెలు(గన్‌ 
నరులం గోందలు( గాంచితి( 

దరుణులనుం గంటి నద్భుతితమాకృతులన్‌ 3 


వారు పూజ లొనర్పంగ గారవంపు6 
జూడ్కి- నల్దేవుం డందణం జూచు చరిగె 
మజియు నట తత్పబేళంబు మహితవహ్ని 
మయతం జేసి భయంకర మయి వెలింగ. 


అచ్చట నే నతనిం గానక, 





868, వ, 
8590. 1 
860, 1, 
881: 


భంగి _ ఆ,ఊ. జౌ. వ 
త కమలాకరములు నచ్చట దోచెన్‌ _ శే, ౨, సరను అచ్చట దోచెన్‌ _ వీ, ష, 
' 


జేతస్ఫురణము టీ కష న; ల రమాకృతులన్‌ - అ, ఆ ఇ. ఈ, ఎక, 
గజి ట, వళ 


68 


864 


865, 


866, 


887 


868, 


869 


370, 


B05 
386 
807 
869 


శ్రీమదాంగధ్రమహాభారతము 


క, (భ్రమ గొని యద్దేవునిం జి 
_త్తమునం చెడి కరణి శరణు దయ గావుము న 
న్నమితె శ్వగ్య యనుడు శీ 
తమధురలలీతా కకముగం దాని ట్లనియెన్‌. 


క, నిను నే మలతునె నీ దగు 
జనకునిచే నన్ను విని సునంగతమతి వై. 
చనుడెచు శే నెటుంగనె 
వినతాసుత యిందు రమ్ము విడువుము భయమున్‌ , 


వ, నన్నుం గానమికిం 1జలంక వలవదు. 


కో మమకారావాంకారము 
ల మతిం జొరనీక నిశ్చలం బగు!చూడి,న్‌ 
2సమవేతరూవ నన్నున్‌ 
కమభరిళాత్మకులుం గండు సారవిచారా 


శే. నీవు నామీ(దివేడుక నెఅఆయ నిష్ట 
తోడ దలంచుట మామకస్థూలరూప 
దర్శివై యుండు దేని నన్ను దయ దల్పెర 
గారవించిన ననలంబు కందు వాసే, 


వ ఇవ్విధంబున సుఖిం "జేసీ ననుం 7లిపించుకొని మజీయు దవ్వు సని యాకళా 
కంలున కెగసిన నేనుం !దోన తగిలి పోవ నంతర్భానంబు సేసె నిట రమ్మను 
నెలుంగ యాధారంబుగా నాచక్కటికీం బోయి, 


క. కమనీయవహాంనకులసం 
గమళోభధిత మైనయొక్కకనుల్లాకరముం 
(బ్రమదమున చాన నవగా 
వాము సేయుచు నున్నతక్ను నచటం గంటిన్‌ 


|, సంయతమతివై _ ఒ. ట.ల వ 

|- వగ్గవ వలదు = కొన్ని|పతులు, 

1. దృష్టిన్‌ _ వీ. క. ష 2 నమువేతరూవు -వీ శ, వ, 
1 తోడన_ కొన్ని(వతులు. 





371. 


872 


578 


874. 


B76 


876, 


371, 
87» 

B74, 
85, 


— టన పా టా 


ఆనుకాననికపర్వము..[వపథమాక్వాసము 60 


నాదిక్కు. గనుంగొని తా 

నాదమురనం బిల్బె "నేను నచటికి. జని యం 
చాళలేవునిం గానమికి వి 

మోదం బందుమదితోడ( జంచలదృష్టిన్‌ . 


కలయ(గం జూడ నద్భుతము గాంగ ననేక*ళశళాగ్ని హో తముల్‌ 
వెలు(గుట గాన వచ్చె బహువేదరవంబులు వింటి. దత్స న 
_కృలం బొడగాన నట్టియెడ దారుణరూపసుపర్ణ సంఘముల్‌ 
బలువిడి నాపయిం గవిసె (భాంకుండ నైతి భయంబు వెంపునన్‌. 


అట్లు భయము బొంది యచ్చ్యుత గిన సవా 
(సాత చేదమయ యనాదినిధన 

(తికఘువనై కనాథ |కినయన గోవింద 
పద్మనాభ వార కృపావిధేయ, 


అని మణియు( జెక్కు పేళ్లన్‌ 

వినుతించుచు శరణు వేండి వినతశిరన్కుం 

డును ముక శీకృతవాస్తుం 

"డును నై యే నుండ దేవుండు |పసాదమునన్‌. 


తనుం జూపి యాడ కోడకు 

వినతాసుత యని'యె నపుడు వినుకే మొదలం 
గనిన బదరికాళమ మ 

య్య నచటు విష్ణున్నిపళాన మే మనవచ్చున్‌, 


అప్పర మేక్వరుండు లలిశాష్ట్రభుజం బగురూపు దాల్చి తా 
'నెప్పటియట్ల నిల్ళెం గని యేను మనంబున నద్భుతంటుతో 
ముప్పిరిమయైనకాకుకను. మోదము నెక్కౌన నాకు సత్క్బృపం 
ఇెప్పెడు గాక యెట్లు నని చేరిథి నంజలి మౌళిం శేర్చుచున్‌, 








దముగల మనసుతోడ జంచల = వీ, శ, ష 
హుకాగ్ని - న, 


. డనునై,.....డతిశయకరుణన్‌ - వీ, క, ష, న, 
, ననుజూచి - వీ, శ, ష న, కొన్నిపతులు. 


10 


877. వ. 


878, సీ 


878. వ 


శ్రీమదాం(ధమహాభారతమ 


శేకి వినయావనతుండ నయి దేవా యేను భవత్చాదథక్తుండ నేని నీదయకు 
'భాజనంబ నేని నాకు వినం దగు నేని దురధిగమసారం కై నభవదీయ 
ప్రకారం బిట్టి దని యెయింగునట్టుగా! జేప్ప వే యనిన నాసర్వలోకళర 
యుండు గారుణ్యామృతమయం జై నచూడ్కి- నామీద నొలయ నిట్లనియె. 


బివ్షుదోశు[డు గతత్యంతన తఏదోశింబింయాత్యుతత్హూ |వకాలోీయము. == 
[7 ళీ వాని 
నం 18 = ఉలి 1. (కుంభ) 


._ అనిమిషగంధర్వదనుజు లాదిగ నెవ్వ 
రును విను నాయున్నరూ వెయుంగ 
రఖ=*భూతములు నాయం దుద్భవించు వ 
_ర్రించు లయించు వ ర్షింప నేను 
వానివళందిన “వసీయింతు సర్వంబు 
నందును నాత క్వి మధిగమి ప 
నగు నగిషియాత్మ సమాహితందిుగం జేయ: 
గామవర్ణిత మహా కార విముఖ 
మజడ మపరి[గవాం బహింనాను మోది 
డోధరహిశంబు నిర్మబబోధయుతిము 
నిత్యతృ ప్తంబు శాంతంబు సత్రభ కి 
'మైనచిత్తంబు గలనియతాత్శకులకు 


సాంఖ్యయోగయు కులు బహిర్లర్శనులై నిక్బయరహితుశ్ర రేని నస్మదీయ 
త_త్త్వ్వంబు గాన నేర రది మోవాపంకమగ్ను లగువారికీ నుపవానంబుల 
నియమంబుల ద్రతింబుల నెటు గ శక్యంబు గా దేకాంశికధ్యానపరుల 
కెలుంగుట గలుగు రజ_న్తమోదూషిశంబు గాక కేవలపత్త్వాధిష్టితం బయిన 
జానంబున న న్నవలంబించునది సూత్ముసరణి వాసు దేవనంకర్ష గా ద్రద్యు 
Fa లై మె 

మ్నాగనిరుద్దశామంబులం జతుర్విధంబుల విభక్తుండనై. (పాణులయం దాత 


బుద్ద్యవాంకారమనోరూపవ్యాసకత్వంబు నొంది యుండుదు నిట్టిది మదీయ 
అ ల 





877 


8/78 


1 భాజనుండనేని, పాత్రుండనేని - అని పాఠములు ౨. (ససాదింవవే యనిన _ వీ 
క ముస 


1, వర్తింత - న. 


360 క 


881 వ, 


882, సీ, 


888. వ 


884, తే. 


లిరిక్‌ వ. 


ఆనుళాననికవర్వము-వథమాక్వానము 71 


స్థూల పకారంబు గళ్యపనందనా నీవు మన్మనసుండవు మద్భక్కుండవు మత్చ 
రాయణుండవు నె మత్స్వరూపవేది వగు మనియె నని చెప్పి సుపర్లుండు, 
పుర షవరులార యద్భుత 

తిర మగు వారిడివ్య చేస్తి ఖము నాశం ద 

శ్కరుణం దో(చినయటిది 

సరిపాటిని మీకు. చేటవఅచితి భన్‌ 


అనిన విని యమ్మునిసిద్దజనంబులు పరమాదరంబున నప్పథిదేవు, దీవించి 
యామం త్రణంబు సేసి వార్షోత్మర్ష ంబునం జి త్తంబులు జొ_తిల( దమలోన 
ట్ల యె యె క్‌ —om 


అక్కజం బగుచున్న యిక్కుథ యితినిచే 
విని కృృళార్థుల చెతి మనిరి మలీయు 
బుణ్య మాయుష్యంబు భూతి: దము భక్తి 
వినినమ్మిపుండు వేదవిద్య వెంపు 
నృసవై శ్యశూ [దు లనుస మానజయధన 
సౌఖరంబులను గండు నర్చజనుల 
కివాసరసిద్దుల కిది సాదనం బగు 
నని పల్కి యా శేచ్ళం జనిరి దీని 


|దివ్మా నుగలకు( జెప్పినభంగి వనువు 

లవనిసురు లయి వచ్చి మాయమ్మపాల 

నున్ననా ర్డి6 జెప్పి రయ్యున్న రూపు 

నీకు. చెప్పితి( గురుకులన్భ పవ రేణ్య, 

అని చెప్పి చేనవతుండు వెండియు నిట్లను( వాండవ్యాగజా వె కుంరసుపర్ణ్మ 
సంవాదం బగునీయాఖ్యానంబునకు నభి పాయం వాకర్ణింపుము. 
వివిధసంకల్పయజ్ఞ ముల్‌ విడిచి యాత్మ 

యందు నిష్టమె నగ్ని సమాహతముగం 

"కేసి నిన్సృవా6డై విష్ణు జిత్తనృ త్తి 

"జేద్చువాం డ వ్‌యస్టీతిం చేరనేర్చు. 


అని యిట్లు రీష్ముండు వివ్ణున్వరూవజ్ఞాన[పకారం వితివోసరూపంబున ధర్మ 
జునకుం ఇెప్పె నని చెప్పిన నప్పురువవరులయడుగుటలును "ఇప్పుటలును 


7 భ్రీమదాం[ధధమహాభారతము 


లోకహితంబులై యింత యొప్పి యుండునే యట మీ.దిసంభాషణవిశేషం 
బులు సెప్పు మని యడుగుటయు, 


లిడికి. చ. మునివృాదయాల్డ! శాం తిమధు మోదవినోదిమరాళ 2గాఢచ 
(కనివాతళూలనిర్మథిత రాతనయూథ నితాంతేభ_ీబా 
వనరమణీయ "వేదపరో వారనిరర్గళ సేవనీయ ని 
త్యనిరువమాననిర్మల నిరం జన ఖేలన కధర్శపాలనా. 


౪87. క. సదీయాపాంగా సరిణా 
మదశాసంగమీనిరాస మధురతమాంగా 
మధళోకరహితచేత 
న్సదనా సంజనితసమువసంహృతమదనా, 


888. మాలిని గరుడవృమపతాళా కల్పిళా శేషలోకా 
నురపరిషదుపాస్యా శుద్దసంవిద్వికాస్యా 
పరమమహిమసీమా భవ్యకారుణ్యధామా 
నిరతిశయగుణాలీ నిష్కలానందళాలీ, 


గబ్యాయ:- ఇది (శ్రీమదుభయకవిమి త్త) కొమ్మునామాత్యవు త్త) బుథారాధనవిరాజి 
తిక్క నసోమయాజి పణీతం భై న (శ్రీమవో రాగతంబున నానుశాననిక పర్వం 
బునందు( (బథమాశ్వాసము. 


నానన టా. 





888. 1. భృంగ _ క. ష్య సంగ _ వ,2, నాథ - ఆ, ఇ, ఈ.చ జట ల వశష, 
కొన్నిిపతులు. శీ పాల, వార - అని పాఠములు శ, భక్త _ కోన్ని _్రతులు, 


శ్రీమదాంధ్రమహాభారతము 


ఆనుశాననికి పరమం - ద్వితీయాశ్వాసము 


సా 


—0—0—— 


(థ్రీ మయవత స్థలగా 

రీమయవా కూర్చ బంధురీక్భతసౌంద 
ర్యామృతరసకీ గ్గనవి 

చ్యామయ నిగమాంత]ే వేద్య వారివార నాథా, 


అష్టాఎ (కం డనుమశివమాథ చరితము 
నం 18.19.10 


లేవా వై శంపొయనుండు జనమేజయున కిట్లనియె నట్లు నారాయణ 
స్వరూపనిరూపణ్య్మపికారంబు. విని యజాళతళ్యతుండు సంజాతేపీతుండ్రై 
పితామహుళతో6 గన్యాడానంబునకు వరుం "జెట్టివాండు గావలయు నను 
టయు నక్కురునంశవరు) డీవిషయంబున నొక్కయితిహోసంలు గలదు విను 
మని యమ్మానవపతి యాననం బాలోకించి. 


అను యస్టావకు డను భవ్మాచారి స 
_త్తముండు వదాన్యు( డనావసో త్త 
మునికూ(తు సు పభ యనకన్యం 'బె-డ్జి గాం 
గోరి యాశని నడుగుటయు నత(డు 
నీవు యయోగ్యుండవు నీ కిత్తు నాపుతి 
నంతకు నుత్తర మరిగి రముగ 





10 


వాక్య _ అ. ఆ ఇ. ఈ, కొన్నివతులు భవ్య _ శ, 
దీతియె _ కొన్ని[వతులు 


74 


శ్రీమదాం(ధ్రమహాథారతము 


నావుడు సంయనినందునుం డెందుల 
కరుగుదు చేపని యాచరింతు6 
బనుపు మనుడు వదాన్యుండు ధనదుపురము 
గడచి హామగిరి కరుగుము మృడునిగ తీచి 
గిరిజ తవ మొనరించె నగ్గిరితటమ-న6 
దత్రరేశంబు పుణ్యంబు దానియందు. 


ఆడుచు' బాడుచు గుగాములు 

గూడి 'చరింపంగ గిరిజకుం (బియముగ6 చా 

"వేడుక నమ్మడు! ఆప్పుడు 

(గీడించుచు నుండు మునులు గీ_ర్తింపంగన్‌ , 

అది పవ్షిశ్రబేశ 'మచ్చటు నూచుచుః 

గడచి చనంగ నీపళాననంబు 

గానవచ్చు నందుం *గట్టి ప్రాయము నది 

పుణ్యమూర్తి యమల బుద్ది యోర్తు. 

వసియించు నమ్ముదిత6 (బియ 

మస లార(గం గాంచి వచ్చునప్పుడ (ప్రమదం 

'లెసంగంగం బెండ్లి సేసిద 

నపదృళశరూపగుణవ _ర్తనాన్వయవిద్యా, 

అనిన నష్టావ క డట్ల కాకని చని 
చాహుదాతీరభూభాగవ ర్తి 

యె రాత్రి గడిపి ధనాధీశు!ప్రోలికి 
నగుగంగ నత డమ్మవోత్మ్చురాక 

విని యెదు కే తెంచి వినయంబుతోడం దో 
డొ్కనిపోయి మహితపూజన మొనర్చి 

యూర్వశి రంభ తిలోత్తమ మొదలగు 
నప్ఫరోవ!నితలయాటపాట 





వినోడింప _ అ ఈ, 


మర్చోటు _ ఆ వీ,శ ష నూ, 2, కడిది ప్రాయము -ఐ,ఓ. ఇ. ఇ. ట; కడిమ 
1పాయము _ఏీ.8, నతి_ ఇ; గల. ఐ, జా.ఖ ష, 
గణముల _ ఆ ౫8, ఏ, 


10. 


జా 


ఆనుళాననికపర్వము_ద్వితీయాళ్వానము గా 


లాదెగా 6 గలవివిధవినోదకృతుల 
ననుదినంబు నారాధింప నందు నిల్చి 
నయ్యునీఐధుండు దగులు లే కథిగుత వ 
వ_ర్తనంబుల నొక్కసంనత్సగంబు 


వదుపడి ధినదుండు నీకేమి సేయవలయుం జేసెదం జెప్పు మనిన నతండును 
నర్వంబును సంపన్నంబ నీవు నిత్యసంపద నున్నతుండవె యుండు మే 
నొక్క మునిపతి 'సెప్పినపనికై పోయెద నీతోడి వేడుక నిల్చితి నింగియ 
కాని నాకభ్యరనీయం బొండు లేదని పల్కి యట వోయి. 


హిమ లతట మెక్కి యీశ్వగ |కీడన 
సలి గాంచి యొక్కి (ప్రదతిణముగ6 
జని యట యరుగంగ ము?వకు చెప్పిన 
"కడిమి లే మా(కు౭యడవి దోశె 
దాని (బ్రవేశింపం గా నందు మణిహేమ 
మయ చి తగమ్యువార్శ్యను లనేక 
ములు గానవచ్చె నుజ్జ్వలసమున్న తరమ్య 
వార్మ్యంబు వానిలో నధిక విభవ 
సారమై యున్న. జూచి తద్ద్వారథూ మి 
శేరి జీలోనికి దన పేరు సెప్పి పుచ్చ! 
గన్యకలు పల ఇెంచిరి కాంతిరూప 
విలసనము లొస్పం గొందలు వినయ మెసఃగ. 


పజ తెంచి సరీమాదరంబునం దోడొ్కొని పోవునప్పు డప్పొలంతులయొగ్ప] 
సూడు్క్కులకుం జిత్రంబునకు వేడ్కలు సేయం జాలినను లోలత్వరాహీ 
త్యంబున నత్యుదాత్తుం డగుచుం జసీ యభ్యంతర మందిరంబున విపిధరశ్న 
రళ్ళివిరాజితం బై నపర్యంకంబున నార్యమూ ర్తియు ధవళవసనాంగరాగయు 
రుచి రాభరణభూషితయుం  (క్రైౌఢవయస్మయు _నగునొక్కవనితం గని 








క్రడనీష్యమాకుల యడవి _ ఊఉ, పీ శమ (నమాసము పరిశీ లింపదగినది); కడ 
పృమాకుల పేరు టడవి _ వీ. న; కడప వెన్మ్రాకుల - ఊ. ఓ, కంచ, 2. వారికి 
కొన్ని [వతులు. 0, పాబుతెంచిరి _ ఏ శ ష 

మానందంబున - వీ, శ, ష. 


78 


11 క, 


12. వ 


18. క, 


14. క, 


శ్రీమదాం(ధమహాభారతము 


మెిలయ్యిడు కెవుకు చు నిలిచిన నయ్యిందువదశ యిందు కరం డని పలు 
5, 

కుచుం (బత్యుళ్లానంబు వ 

అమ్మునివరు నాపర్య్టం 

కమ్ముసయిం బీతి నునిది గారవమున చా 

ద్యమ్మును నరము (కుతివిహి 

తమెనవిధమున నిచ్చి జేతత్చార్భ్వమునన్‌ , 


తానును వేలొక్క సెజ్జం గూర్చుండె నమ్ముని గలయం గనుంగొని యక్క 
న్నియల వి భ్రమవికారం బులు దనలోచనంబులకు గోచరంబు లగుటకు నొల్డిక 
యిమ్మదవతీజనంబు లిచ్చట నేల యనిన నక్కాంత యక్కన్యల _ నెల్లం 
జోవం బనిచి సముచితరల్లావంబులు సేయుచుండి రాతి యగుటయు. 


_1 ఉ తృరొభో యషాల(గవన బిత్రవద్దిం ఐరీజ్షీంయకు :- 
Cy అవ ధి 
నం 18.20.50 
సీతయ్య ననుచు నల్లన 
యాతనిశయనమువ కరిగి యత జెడ యోగా 
నాతల్పంబున నొకదెిన( 
(ప్రోతవృాదయయొ శయించెం బృధ్వీనాథా 


పదపడి నయమున మయిమెయి6 


గదియించి లతాంగి చిక్కం గౌంగిట6 "జేర్చం 
గదలనిది త్రము 1గలిగియు 


మద మేమియు లేక యతండు మానై యుంఢెన్‌. 





li. 1. 


12. 1. 


IA, 1, 
14. J. 


2, అయ్యెడమనుచు _ కొన్ని(పతులు. 8 మనుచు దీవించి నిలిచి _ కొన్నివతులు- 
4 రమ్మని_కొన్సి[వతులు 


ఆమ్ముద్దియముని వర్యంకమ్ము _ ఓ, క,వ 2 రాత్పర్యమునన్‌ - ఏ ఓ వీ. 
కాషన 
తానును వేతొక _ వెక్కుువతులు, వేతాక్క _ వా, 2 తోగ్షికన్నియల నా 
వీ శ,వ 


ఖీతచ్యుననుచు _ ఒ. క. లి, తిన్‌ శయనించియండె _ వ శ ష, 
తోడుతమద - కొన్ని|వతులు, కలియని _ ఆ 


15. ఆ 


16, క, 


16. వ, 


19 క, 


ఆనుకాననికపర్వము-_-ట్వితీయా కళ్యానము 77 


అట్టు లున్న జూచి య త్రన్వి మగవారు 
భోగవరులు వాళ్ళి పొల (శులందు6 
గలుగు నవ్విధంబు గాక యేం గోరంగ 
ననుభపింప కునికి “యగునె నీకు. 


సంపదయు దివ్యుభోగము 

లింపార( బరి గహింపు( చే మీధన మె 
పం బొనరించెద నను గా 

రింపక కై. కొని 1వరింపళే యిచ్చోటన్‌, 


అనిన నష్టైవ్మకు? డతిదూమ్య మగుపర 
చాేశాఖిగమనంబు దగదు శూ ద 
సతియెన నధికదోషంబు (వాహ్మణపత్ని 
యగు నేని, జాతక మ్మపమేయ 
మడియును గాక నే నస్థ లిత| బహ్మ 
చరం బునందుండి భార్య గోరి 
యున్నాండ ననుడు నీయొస్పునం దగిలెతి 
వనితలు గామా ర్తివళత6 బొంది 
నంళహోని దలంపరు వరున కలుక 
రాత్శజుల( జాడ ర గబ నకజు6 గెనరు 
పురుష శ తకంబునం గమిందబునను దృ 
సనరు దీని విచారింపు పునియె నువిద 


అనిన నమ్మునివరుండు , 


ఇధి 'యేటికార్యముగ నా 

మది కెళ్కంగం జెప్పి దిట్టిమాట లు గలవే 
మదవృ త్తి మాను మే. బో 

యెడ చావుడు నామృగాతి యెలన వ్వొలయన్‌. 


యకట తగునె, భనమ తగునె _ అని పాఠములు; తగునె నీకు_ష (యతి తప్పినది) 
నాథ తగునె _ శ (అఖండయతిగా నమన్వయింపవలెను), 

వనింపరే; వసింపవే, సుఖింవరే _ అని పాఠములు, 

రదర్శనమును _ అ ఈ. ఒ, ట్కు రమర్శనమును _ ఉ బ.టౌ, భ, చ. 


78 


21, వ, 


2కి, వ, 


శ్రీమదాంగధ్రమహాదారతము 


కార్య మగుటీయు నరిగెదుగాక పిదప 
నిల్వు మంతకు ననుటయు నీవు నన్ను 
గదియ కుంజెదవేని నిళ్చెద సధర్మ 
వృ_త్రివగు మని నారించె న_తపస్వి 


ఇట్లు వారించి యిది శాపంబున 'ముదురు(దనంబు నొందినబ్బందారకసుందరి 
గావలయు నట్లయ్యెం గాక ౦౫ దీనితెజంగు నాశెజబుంగన్‌ జాలిం బడనేల 
యని యాత్మ నూహించి యూర కుండ నంత (పభాతం బై నంగాలోచిత 
కృత్యంబులు దీర్పు మని పలికి యప్పొలంతి యు త్తమిస్నానీయ దవ్యం 
బులు చెచ్చి య మ్మునియనుజ్ఞ వడసి మృదుకరతలంబుల మేను దొడసి 
కృతస్నానుం "జేసి యతండు సంధ్యావందనాగ్ని కార్యంబు లాచరించిన 
నమృతోపమానంలులగు నన్నపానంబుల నగనిం దృస్తు౦ం గావించి 
యుచితసంభాషణంబులం |లోొర్దువుచ్చి నిశాసమయం బగుటయు శయేనంబు 
నకు టెలిచిన నాసుళ్లోకుండు రాకున్న నేనుం గన్యక ౩ స్థలెత బ్రవ్మాచర్యం 
లునన చూవె పరిణతవయస్క_ నయితి స్వతంత నై యుండుదుం బాణి 
(గహణమవోత్సవం బనుభవింవు మని పలికిన నమ్మవోత్ముం డిట్లనియె. 


బాల్యమున దండి యౌవనటప్రా ప్రి మగండు 
వార్జకంబునం దేనయు(డు వామనయన 
నరసి *నడపన కా శెందు నంగనలకు 
వలసినట్టులు "సేయంగా వచ్చు నెట్లు 


కావున నీవు ని న్నిచ్చినం బర్మిగహించుట పాడిగా దనుసమయంబునం 
జూడం జూడ నచ్చేడియ సుళభగయౌావననుందరాంగియు మనో వారవిలాన 
భంగము నయ్యె నైనను దానియందు. దగులనిచి త్తంబుతో నత్తపోధన 
కుమారుండు 





20. 1. 


21. 1 


?2,. 1, 


యెతింగెదుగాక - శ, కొన్ని వతులు 
ముదుకుదనంబు _ జా.నే, 2 స్నానపానీయ అశ ష, 8 న తలంబుసకు_ 
కొన్ని పతులు 


రక్షించువా 'రెందు నంగనలకు _ ఐ ఒ జా క.థి, జవ నడువగా నెందును. 
నంగనలకు -శ వః నడువుటగా కెందనంగనలకు _ ఆ. 


24 


26 


27 


21, 
25, 
27, 


రష 


బా 


ఆనుకాననికపర్వము_-ద్వితీయాక్వానము 7 


ఈ*యనృతవ_ర్తనము శే 

లా యున్ననిజంబు నీతలంసును నిన్నుం 
దోయజలోచన చెప్పుము 

పోయెదం బనులు గల వనిచి పుచ్చుము నన్నున్‌. 


అనవుడు. [లీతమయై యనఘ ని న్నారయు 
తల(పున6ం జూవె వదాన్యు. డిందు. 
బు త్తెంచె నేను నీయుత్తరదిళం జుమ్ము 
నీనివ్వం గాంచితి దీన నతండు 
నిను మెచ్చు నాదెన మనమున [బియ మొందు 
మకుగుము సు పభాపరిణయమున 
కనిన నర్జేవికి వినతుండ్రై వీడ్కొని 
యరిగి యమ్ముని'పతి యాత్మ గనియు+ 
దన్ను నడుగంగ నకలన్భ త్తందు6 జెప్పి 
యశనివు Cy జెండ్లియె యతులధ్యై 
భోగగారవికీ ర్తులం బొంది జగతి 
నతిళయిరల్లై నష్టావక్రు6 డధిపముఖ్య 


అని యష్టైావ్మకదిళాసంవాదంబు చెప్పిన విని యప్పాండవా! గజుండు 
మునులవలన కూ దజాతిభానులయందు౬ (బ్రభవించిన వారికి (బవ్మావైశ్వంబు 
గల్గుట యది యెట్లొకో యని విత్కరింతు నశ్తైణంగు నా శెజింగింపవే 
యని యనిమిషునదీనందను నడుగుటయు నక్కురుపతికి. గరుపితామహు 
డిట్లనియి. 


నాలుగుజాతులనాతులు వ్మిపున 

కాం(డ్రుగాం గైకొన నగు నృపునకు6 
దనకులంబున నట తక్కువ కులములు 

శెంటను బరిణాయ క్రీ ేవహింపం 





యధమవర్తన _ ఆ. 
వరుడాత్మ _ కొన్ని|వేతులు. 2, దీవులు _ ఐ, జా ఇగ 
వరింవ _ వీ శ. షన 


80 


28, వ, 


20, క, 


28. 


29 


భ్రీమదాం[ధమహాభారతము 


జను వై శ్యునకు నాత్మజాతి కూ దాన్వయం 

బున బెండ్లిగా6 దగు భూబవర్య 
| 

శూ[దున క్పర్గంబు శూ[ద కన్యక బెండ్లి 
యగుటయు నిది వివాహ్మపకార 

కథితధగ్మ మిట్టిగతి. దప్పి వతిలోమ 

నరణియెన+ గల్లు సంకరంబు 

త శ్లో యెట్టికులము డానీకులంబ యౌ 

సన్ను ఆానులోమసంభవునకు 


ఇదె సకలజనసామాన్యం బయినతెజంగు విశేషించి మం-నిస త్రములయు త్తమ 
తపోజ్ఞానవిద్యా[ పభావంబ.లం చేసి తదీయలీజసంజాతులు యోని యెద్ది 
మొనను (బావహ్మణుల యగుదురు మవోశ త్తి) యులు ననులోమవృ త్తి నాత్మ 
[= — బాట. 
పభావంబు*లం జేసీ నిజలీజసంజనితులక.. దమకులంబ కలిగింపం జాలుదురు 
le 
నీవు ఏియోనిజాతు లని శంకించి యడిగితివి వారల యేల పళు యోని 
జాతులు నయోనిజాతులును లోనుగా సద్ద్విజులును రాజవరులు నగుట 
గన్నది గాడె కావున ముసోవరుల నృపవరులవలనం గలిగినజన్మంబు లెల్లను 
దీజ పధానంబులై. యతిళయిల్లు వినుము వనిష్టుండు బుశ్యళ్ళంగుం డగ 
స్త్యుండు సత్యగవత్వుద్భవుం డగుకృష్ణడై పాయనుండు మందపాలనందనులు 
మజియు (దోణక్చపాదులుం (బభవించినభంగులు నిందుమ కాదె వార 
కశుటివారయి శిజబుంగవే యివ్విషయం బున మను నాక్యంబు గల 

బటల 
దాకర్ణ్‌ ంపుము 
మునీజనుల నేదుల సిద్దుల 
జననంబులు బుద్దివృ త్తి. జర్చింప(గ నె 

ఏల 

వ్వనికిన్‌ వళంబుగా వవి 
తనతనయెనట్ల యె యుదా తత బొందున్‌ 








2. కన్యకనతియగుట _కౌన్ని[పతులు కి, కేదికులము_వీ, శ, ష, న కొన్ని[వతులు, 
లంజేసినిజ _ కొన్నిపతులు, లనిజ- వా. కొన్నివతులు 2 నీవు శూ దాదివియోని_ 
ఏ. క. యేలయోనిజాతులు _ శ వ న 4 వతుల - కొన్నివ్రతులు, 5 వతి 


తత్సోదరుండగు కృష్ణ _ కొన్ని|వతులు. నత్యవతికి కృష్ణద్వైపాయనుడు సోదరు 
డనుటకు ఆకోరము లేరు. 


కిందలంబు _వీ క వ. 


80. వ. 


81. ఆ, 


82, క. 


89, వ, 
84, తే, 


శిర, క, 


88. సీ, 


ఆనుకాననికవర్యము-ద్వితీయాక్యానము Bl 
అనిన విని యుధిక్సిగుండు. 


అనను దానపాత్ర మగుట వ్మివుండు లింగి 
"యెననో యలింగు( డై చరించు 

టనొ 'యెజుంగ6 జెప్పు మనవుడు గాంగేయుం 
డిట్టు లనియె నమ్మహీశ్వరునకు. 


భీముడు భర్యరొడునవ దాశప్మా తతూతులళె అం గెణీంగించుటు ;= 
నం 18. 29 _॥1 


విను సద్ద్విజుండు నిజవ 

_ర్తనమున జగియించు చున్న దానార్హ్యత్వం 
బున 1వెలుంగు లింగియెనను 

మనుజేఎద యలింగనృ త్తి మహితుం డేవిస్‌, 


అనుటయు: వాండవ్యాగజుండు. 


గద్ధ సాలంగ( గబ్గినజనము లిచ్చు 

భూరిదానముల్‌ దురితంబు6 బొంద నేర 

చేయెడల నని తలంచెద నేను బుద్ధి 

ననుడు నాతని కత డిట్టు లను నృసఫాల, 

నగవర 1దుర్భాంతు లయిన? 

బరిపూతులు |కద్ద గల్లు భవ్యులుం దారా 

దర మొప్ప నిచ్చుదానము 

దురితపారమ కాక కీడు దొడరునె 'యెందున్‌. 

అనుడు ధర్మాత్మజు6 డతనితో బైవకా 
ర్యమునస్ఫ్ర విపుని నతిపరిజి 

తుని. జేయ వలయునే యనఘ వె తృకమువి 
ధంబున నన్న నాతండు నీవు 





వెలయు _ వీ క వన 
బొరయనేర _ ఒ, లౌ వు 
యుదాత్తులైనన్‌ - వ 


82 


వి, వ, 


88. 5, 


89, వ, 
40. క, 


42, ౪. 


86. 1. 


40. 1. 


42. 1. 


శ్రీమదాంధ్రమవాధథారతము 


దలంచినయట్టద తగవు నావుడు నాన్ఫ 

పాలుం డపూర్వసంబంధినూరి 
యాజితపోనిత్యులందు సక్సా|త్రము 

'అలవ్వార లనుటయు నింతవట్టు 
వారు సత్చ్బాతముల వంళవర్య ధర్మ 
ఛామణమ కాని త్మత్కియావరత లేని 
యట్టివానికి నరుడు పామాదు లిచ్చి 
పొరయు. బది యేండ్లు నరకానుభూతి ననియె., 


అని భీష్ముండు వెండియు, 
ధర'ణియుం గాళ్యపవై శ్వా 
నరమార్క-ండేయు లోలిన జగద్ధిత వా 
క్పరులై రొక్కడ వారొక 

మరి గోప్టీనిరతి నుండి మనుజాధీశా. 
అవ్వాక్యంబు లాకర్ల ంపుము 


ఘనతేర మగు హీ గౌరవ 

మున మునింగిన( బాప మఖిలమును రూవు నెడుం 
"'అెనుపునయగ్గలికం బొగడు 

గనినపయో రాశి 2ఓడ్డగడ్డయు(లో లెన్‌ 7 


సత్కులంలునం బుట్టుట సకలవేద 

ములు. బురాణంబులును శాశ్రుములును జదువు 
టయును సద్గతి( "దేయం (బౌఢములు గావు 
శీలసామగి లేని దుశ్చేష్టితునకు, 


పలునదువులు సదివి పండితిమానియె 
తనదువిద్య నొరుల ఘనయళంబుం 





ణీంగాశ్యవ _&, క, గ, చ. ల,వీ ₹ళ.శర,ష.న.సూ 


హృద్గౌరవమున = ఆ, ఈ. ఎ, ఒ.క గ జ,ట.ల 2. బడిన = కొన్ని వతులు. 
మాన్యుడై = ఆ. ఐ, ఓ; కౌ. ఇ. 


48. 


44 


45. 


40 


47. 


48. 
49. 


ei కాక 


45 
48 
శ, 


వ, 


1. 
క్ష్‌ 


l 


ఆనుకాననికవర్వము-ద్వితీయాక్వ్యానము 88 


దూలపుచ్చున) దుష్టాత్మకుని |బవ్మా 

వాత్య వొందు సందియంబు లేదు, 
వాజిమేధముల్‌ వే యొక్కవలన శెట్టి 
యలఘుసత్యంబు దక్కటివలనియందు 

నిల్పి తులంగూంవ(గాం సత్మనిన్టలోని 

యర్హమున 'కెత్తు వచ్చె నయ్యధ్వరములు, 

అని యిట్లు వ ర్రిలునాలుగు వాక్య్యంబులుం జెప్పిం, 
ద్రైవ్మాచర్యం బుకం"టును బరము మద్య 
మాంసములు రెండు నుడుగుట మనుజనాథ 


లోకయా|త్ర వాటించు చలోలు!పతయు 
శమము గల్లి వ_ర్థించుట శొచవిధము. 


అనిన విని యజాతక| తుండు ధర్మంబు నర్భంబును గామందిను నాచరించు 
కాలంబు లెజీంగింపవే యనుటయు నాప!గేయుం డతని కిట్లనియె, 


శేపకడయును బగలును మాసు వరుస 
నర్గధర్మకామంబుల నాచరింప 

వలయు వానీయం దాస క్రి వలదు సక్తు6 
డయ్యెనేనియు ధర్మాథి'నిరతి. 

అని మజీయును, 


విను గురుపూజనవి [ప్రా 

ర్పనము అధిక పుణ్యములు ధరావల్ల భ వి 

(వుని నిందించుటయును న, 

గ్నిని "వేదము విడచుటయును గిల్ఫిషచ మముల్‌ , 





2, దూలునట్టు సేంయుదుష్టాత్మునకు -ఆ,ఇ ఉ,వ, కొన్ని ప్రతులు, 
వత్వశమము గల్లి _ క, వ, న, చెక్కు. ప్రతులు, 

గాతన యుందిట్టనియె = వెక్కు. పతులు. 

నిరతి _ ఊ. జౌ ప, వీ. శ, న, రతిని _ వా. 


రో 


50. 


51, 
ర్‌2ి, 


58. 


54. 


55, 


50. 


58. 
54. 


వ, 


భ్రీమదాం[ధధమహాభారతము 


ఆనుటయు ధర్మనందనుండు చోనంబుల 
కెవ్వరు (ప్రాతంబు 1ేలేర్చరింపు 
మనిన సద్ధర్ములు న|కోధనులు సత్య 
రతులు దాంతులును భీరత్వయుతులు 
నిజకర్మనిరతులు విజికేం[డియులు నర్వ 
భూతహితులు నల. బ్బలును శుచులు 
చానపాత్రములు 'వేదంబు సొంగంబుగా6 
2జదివి మట్కర్మనివృల6 కీదొడంగి 
తత్తవిదు లై నవాహ్మణో_త్తముల కీగి 
విను సవా సగుణాంబగు వికుత శు 
తంబు (బక్షయు శీలవృ _శ్తములు( గలుగు 
వారి కిచ్చుట వంళవిస్తారకంబు, 


అని నిశ్రశించి భీష్ముండు "వెండియు, ' 


అ,యోగ్యుః డై నవిపుండొకరుండు నంతృప్రిం 


వ, 


బొంద నధికతృ ప్తి, బొందు దేవ 

వితతి మునిసమూహాపితృస మాజములు న 
టగుట వెచకి తెచ్చునది విశిషు, 

భె ల 


అనిన విని కౌంతేయాగజుం డతనితో 'బేవపితృమనుష్యపూ] జలకాలంబు 
"'అజింగింప చే యనుటయు నతండు, 


కో, నృవవర పూర్వాహ్హాంలును 


వ 


Ll. 


1. 
1. 


నపరాన్షము చేవపితృసమాళాధనవి 
ధ్యుపదివ్షకాలములు మ 
ధ్యపుసమయము నూనుషార్చన్నాగ్గం 1లరయన్‌. 


అని చెప్పే మణియు నట్లనియె, 








లెణు(గ జెవ్పు _ CE Ao Teen జదివియనత్కర్మనమితి దగిలి. క 8. జరించి_ 
వ వీ; జరించు _ శ, ష, 


జనకాలంణు - వెక్కు. [వతులు, 
బెందున్‌ _ కొన్ని వళులు. 


67. అఆ. 


58. వ, 


58. 1, 


567. 1, 
50. 1 


ఆనుశాననికవర్వము-ద్వితీయశళ్యానము 65 


నరనాథ కాలహీనంబును నశు చిసం 
స్పృష్టంబు? బరిభు క్ల శేషమును న 
మం|త్రకంబును వీతతం[తంబుం గీటశే 
శ్మనదుష్టంబు "'రాతసులు గౌడు 
మాననీయదయ్య మేనియు సుర పితృ 
|కియల దురాత్మకు లయినవారు 
గుడిచిన నట్ల యక్కుడుపుల( జొనుపక 
మత్తుని జడుని నున్మత్తుం బతితు6 
కీగ్శిబు గుష్టి చేనలకుం జికిళ్స్ళకుని"ని 
వీతనియము నపస్మారి క్వితి రాజ 
యకయుతుని నర్తకుని గాయకుని సోమ 
విక్రయుని 'వేదవ్మికయు విడువవలయు. 
వడ్డి కిచ్చి కుడుచువాండు ననగ్నియు( 
1 చాణివ్మికయమున (బదుకు వతండు 
చై వప్మిత్యములకుం దగరు సంధ్యోపాస 
నములు లేనివారు నరవ రేణ్య. 
అనిన విని ధర్మనందనుండు కంతనునందనునితో దై వప్మిత్యంబులగుదానంబు 
లకు ను_త్తమపాతంబు లెవ్వ శెటింగింపవే యనియడుగుటయు నతం డతని 
కిట్లనియె, 


దా వపి/త్యాంటు లగుదానంజులవ థా(ళఖాతుల నిటడావీంచుఖ. ;-_ 
నం, 18 - 24 _ 49 


భోజనార్థులం 'దుష్టి( బొందించునత(డును 
'చకవాటువలన6 దస్కరులచేశం 





గుష్టగీబుని డేవలకుని చికిత్స కుని నపస్మారిఖలుగ్భత ఘ్మునినిరాజ _ పీ. శ. షన, 
2 నశీకనియము _ ఉ, ఇ. ఈ పాఠమున యతి సమన్వ యమగుట లేదు, మూలము 
నందు ఇట్టునద్ని '“చికిత్సకా దేవలకా వృథానియమ థారిణః'' 18 _ 28 _ 14, చిత 
కాలా పతి, 

బాడి యమ్ముకొనుచు [బతుకు నతడు _ క; బాడి విక్రయమున [ఇళుకునతడు _ ఏ, 
దృవ్తి బొందించునత(డు - ఆ, ఈ. ఎ ఒ, గ 


88 థ్రీమదాం[ధధమవహాభారతము 


కే టొంది ధనము వాంఛించునతేండు (వ 
తంబున కుద్యాపనంబు చేయం 
దలంచి యర్జించునతండును గురుం దల్లి 
దండుల సంక నదారపు తు 
లను (బోవ బడునతండును మవోవ్యాధోని 
రాసంబు సేయంగ నాసచేయు 
శే, నతడు నిప్పాపు(ం డై నధరామగ ౦డు 
నెపుడు థికయ (బదుకగునేని నట్టి 
యతండు దై వప్మిత్యములకు నతిశయంబు 
గల్లు పా్యతంబులగుదురు ౌరవేంద, 


60. వ. అని చెప్పి నులీయు నిట్లనియె 


61. సీ. స్మతంబు సాలయుం జలిపందిరియు రచ్చ 
కొట్టము (వచ్చుట గురుజనముల 
నిందించు టాగమనింద దడియ వి 
[కయవిధి దద్విలేఖనము గొండి 
యము నంధీభేదన మన్య కరోోపజీ 
వన మక్ళశజ్ఞ త 'పాఠదార 
వృ శ్రీమం|త్రసుశాస్ర్రవిధ్వంసనము మద 
లోల ననాథను జాల వృద్ద 
చే. చాపసిని భీతి వంచనం దలరం జేయు 
టతిథివ్యుతభృత్యులకు న్తావోరకలన 
మాచరింపక కుడుచుట యార్యకోటి 
నిరయ హేతువులుగ( జెప్పు నృపవ రేణ్య,. 


62. సీ. విషళన్తు) కేశముల్‌ వ్మికయించుట శస్త్ర 
ములచేత కన్యాబనులను విప్ర 





2 నంక్షిష్ట = వ. 8, నాశంబు చేయంగ నాససేయు _ అ (ఇచ్చట అఖండ యతి 
చూడవలెను) ; నిరూవంబు _ వా. నిరానయబు _ ఆ ఇ, ఎ, ఏ, బై గ, ఇ, టం 
వ శ వ, 


Br 4 పాఠదార _ క షస కొన్ని. [వతులు; వానదార _ వా. కొన్ని (వతులు, 


698. 


64, 


62. 


84 


1. 


ఉనుకాననికపర్వము.-ద్వితీయాళ్వానము eT 


తతిని గోగణమును దటీసి పోవుట యుపా 
ధ్యాయు సభ_క్తీకుం డై నభృత్యు 
విడుపుమార్గము6 (గంవనడిచి కొయ్యలు]పాంతి 
చెబుచుట నరకంబుసేయు నడు 
చేరమి లేకయు చెప మిడి యర్థంబు 
గొనురాజు6 (బ్రజరతు వినికి గలిగి 
యాచరింపనివిభుండును నప్పనంబు 
పలుకుబడి దప్పి కొనియెడుపతియు గోవు 
ముక్కు 1గుక్షైుడువాండు. దన్ముష్కఘాతి 
యగునతండు నఢోగతి కరుగువారు, 


ధర్మంబు భయమున దారి! ద్యసంఖాధ 

మున రోగమును వాపములు. దొజింగ 
చేతకునై న "జేసిన చేవకా ర్యార్థ 

పళుహింసనంబును బరమతపము 
కు ళూమయును గల్లి (కుతము సంపాదించి 

య పతి|గావాకు( డైన మద్య 
మాంసపర(స్త్రిసమాగమ వై ముఖ్య 

మున న్యాకమస్థులం దనకులంబు 
వారి భరియించినను 'హేమవ్యన్త్ర మంది 
రాన్నపానంబు లొనంగిన నా|క్రయంబు 
దీనులకు నిచ్చినను హింస మానినను న 
మంచితస్వర్గల క సిద్ధించు నండు, 


రచ్చకొట్టంబు నారామంబు6 గూవంబు? 

(బ్రపయుః గావించుట భయభరార్త 
కోటి గాచుట కన్య గోవు వావానము దా 

సుని దాసి నిచ్చుట దనకు. గీడు 
చేసిన నై(చుట చెలుల జుట్టంబుల6 

(బోచుట సెక్కండ పంచు గార్య 





గట్టెడువాడు _ వ 
పొగుడు - వీ, న. 


808 


శ్రీమడాం(ధమహాభారతము 


మున బరా క్రమమున ధనమున6 దా నల 
జడిపాటు దుష్కుర్మనర లిం బొరయ 

కునికి నాకలోకమ.నకు నిచ్చెన లగు 

నెక్కు౭మున( బుట్టిరేని బహును 

తుండు నతకృఫాన్వితుండు వేయునెలల'నై. 

|దిశికినతడు గండు (తిదళపదము, 


నరకవానకారణము నెజీంగించిలిం 


'జేటపడ(గం చెప్పితిని గురువంతతి 
Ua యింక నేమి సెప్పవలయు, 


అడుగు మనినం గౌంతేయపూర్వజుండు శొంతనవుతో (బవ్మావాత్యాస 
మంబు అని కొందయి గొన్నికర్మంబు లుగ్గడింతురు హింస లేకయు నట్ల 
య్యిడునని 'యెయ్యవి వాని నేర్పడ నెలీంగింపవే యనుటయు నతండతని, 


దివ్యబోధాఢ్యు వేడవ్యాసముని'నాథు 
నడిగితి నొక్కునా( డధికభ క్రి 
నిట్లని యాసంయమీం[(దుండు గృవ నాకు 
'నెజీ/గించె ననఘ నాయెజీింగినట్టి 
విధము లెణటీంగింతు వినుము విప్రునిం గృళు 
నామంత్రితునింజేని యతండు గుడున 
వచ్చిన బెట్టమి వరకులంబును సార 
విద్యయు. గలవి పువృ త్రి గొనుట 
నీరు |దావంగ గోవు లేశేక విఘ్న 
మాచరించుట బధిరపంగ్వంధధనము 
లపవారించుట వేరళాస్తా)దినింద 
(బవ్మావాత్య అెట్టట్టుల పౌరవేంద. 
అలుక( బురి నూర వనమున నగ్ని యిడుట 
పావశీలతమై బొంకి ఆావ్మాణునకు 





65. వ. అని నిన్రేళించి, 
66. ఆ, 
బుణ్యలోక పౌ తుభూతములును 
67. వ. 
కిీటనీయె. 
గా 
68. స, 
చే. 
69. కే 
68 1 





వరు _ కొన్ని [వతులు 


70. తే, 


Tl 


72. 


ఆనుశాననికవర్వము_ద్వితీయాళ్యానము 89 


నధికతర మగుశోకంబు ' నావహించు 
టంచితాచార (బవ్మాహళతా్యా సమములు, 
రూపగుణశీలముల ననురూపుండై న 
వరుని కీక కన్నియ దనేవలసినట్లు 
తగనివానికి నిచ్చుట ధగ్ముదేవ 
శాశనూభవ బవ్మావాలారిసమంబు. 


: భీష్ముడు ధర్యరావానవం మవ్యాతీర్థ బిలో వంచుల నాజీంగింయకు ;- 


నం, 18 26-1 


అనిన విని యజాతశత్రుండు గంగాపుత్తు) తో. బుణ్యతీర్ధవిశేషంబులు విన 
వలతుం జెప్పవే యమటయు నమ్మహీ పతికి నమ్మహితాత్ముం డిట్లని యె; 
దొల్లి గౌతముం డడుగ 'నంగిరసు డు దీర్ణంబులు గొన్నింటిపళారంబు 
సెప్పె నప్పరిపొటి సెప్పెద నాకర్షింపుము, 


1స ప్రదినంబులు చం్యదభాగను విత 
_న్తను నూర్మిమాలిని దగ వసించి 
యావోరసీరహితుం డె యుండ మునిసమా 
నుం డగు గాక్మీనమండలమున 
నదులు గొన్నీ మవోవనము సొచ్చి పొటు ది 
వంబు సిద్ధించు( దదంబుసేవం 
బుమృ్మర మ్యు( (బ్రశాసమును నె మిళము నిద 
మార్షంబు చేవికాస్వర్షలిందు 
లును సమవగాహనంబున జనల సప్పృ 
రస్సమేతవిమానవ ర్హవల, "జేయు 
నవ నాథ హిరణ్యవిందువు( గుళ్ల 


యఃబు నెల్ల సాపంబుల వననంయించు 





G9. 


70 
Tl, 
72 


జా జ m= 


12 


నాచరించుట _ అ ఏ; నావషిాంచుడంచితాచార _ కొన్న [ప్రతులు 
వలచినటు _ కొన్నీ |పతుచు; తలచినట్లు - వ, 

రా ౧ 
నంగీరనుండి _ ల వెక్కుతాళవ,త తులు కాని దీని సాధుత్వము విదార్యము, 
ఈ పుణంతీర్ధములను గూర్చి టండార,రు పతి చితశాల పతి, కుంభ శోణ పతి, వీ, 
వ, యన్‌ శాస్తి ప్రతి వీనియందు పెక్కు. భేదములు కన్పించుచున్న వి 


భ్రీమదాం[ధమహాభారతము 


గంధమాదన శనంగత 'యొనయిం[దతోయయుం 2భురంగదేశగత  యగుకరో 
తోయయుం దిరాతోపవాసో వేతస్నాతకులకు నక్వ మేధఫలింబు గలుగం 
"జేయు, 


కనఖలమున గంగాద్వారమునను నీల 
భూధరమున( శేగుశావ_ర్తమునను బిల్వ 
క్రమన సుస్నాతుండై పాతకములు దొజంగి 
నాకలోకవివోరంబు నరుండు వొందు, 
భాగీరథి యొచట నుర 

గ్య్భాగమునకు శివుని నెలవు[పొంతమున( జనున్‌ 
థీగణ్య యచట నెలకు స 

మాగతు లగునురలు( గం (డనావోరవిధిన్‌ 


ఆహార ముడిగి 1మహా శ్రమంబున నగ్ని 
వో తియ యొకమాప ముండి నరుండు 
సకలసిద్ధులు మ హోళ్ళర్యంబుగా. గను 
జననాథ భృగుతుంగ మనుమువో [వా 
దమ్మున వానర త్రయ ముపవాసియె 
(బవ్మావధంబు పాసంబు( దొజు6గు 
వినుము కన్య్యాశీకూ పమున కసాగ్నిహో తత 
నున్న? గ్నీర్తితు. డగు నుభయలోక 
ములను కసుందరికా| వాదం బునను దగగ 
సకృదుపస్సర్శనను చేసి చాకమూ ర్తి 
యె జనించు వైమానిక మన(గం బరంగు 
భవ్యతీక్భంబు చేవించి పడయు దివము. 


కృ త్తికాంగారసంసేవ గిల్బిషములం 
వాపి నాకింబుల జేరు నిపాళం (రెదివ 





కెలసంకలితమైన _వ శి, ష, 2 కుళింద, కళింద కళింగ _ అని పారములు, 
కుకావర్యమునను _ ఒ వ 


బింబా[శ్రమంబున _ళ ష, న కొన్ని |[వతులు, 2 కుబ్బమున _ ఈ, ఊ ఒ ఓ. 


కచ జవ శ.ష క్రి, నగ్నిహోతత _- గ, అ, కొన్ని పతులు 4 పుండరికా 
|వహరంబున - వ 


92 


83. ఆ, 


84. క 


85. సీ, 


ఢ్రీమదడాం(ధ్రమహాథారతము 


నియతి నాచరితస్నాను. డయి విముక్తి 
తెరువు గాంచు వై నస్వతతీర్ణసేవ 
దీర్థభూతత్వ మొందు విధేయచి త్త 
వృర్తి( 'గౌరవవంళపవితచరిత 


విను [పయాగమునకుం జనుదెంచు గోటిత 
యంబు దళసహా సకంబు6 దిర్థ 

ములు నరేందదర్శనమున నందు నెలనాళ్లు 
లున్ననరుండు ముక్తి కొడయా డండు, 


విను గంగను (బహ్మాశిరం 

బనుతీర్థమునందు నెల నిఠరావోరతమై 

నునికిని మర్తు్యం డమృతాం 

కునీ!లోకంబున మవోయళుం కై యుండున్‌. 


అనఘ యష్టావ్మకమును ]1గలవింకము 

చేవ వాదము (బవ్ముళావ మొశంగు 
నాచరితస్నానుం డగుమర్ఫ్యునకు నుర్వ 

"యోగి ద్ధకీ ర్తి 

'మయొనీలౌహిత్యంబునందు సుస్నాతుండై 

పుండరీకాధ్వారము. న ఫలంబు6 
బొందు రామ వాదంబున నిరాహారు(డై 

పఎడైండుదినములు భరితనియతి 
నున్న సకఅకల్మషములు నుజ్జగించి 
నరు(డు నిర్మోజనత నెలనాళ్లు దామ 
వే(హదావాస్తియె జమదగ్ని గన్న 
పుణ్యలోకంబు6 గను మునిగణ్యు డగుచు, 





Bt. మ, 


85 


లోకమునందు పొందు నుస్థిరయపగై _ ఐ జౌ ఖ 


1 కపోతంబును _ శ ష సెక్కుపతులు ల, కార్తిక్యంబునందు - అ, ఊఉ, ఎ, ఐ. 


జా ఖః సాంభోజ్యంబునందు - లి, 


ఆనుకాననికవర్వము_ట్వితీయాళ్వ్యానము 98 


66 ౯. విను వింధ్యంబున నోకనెల 
శనుతాపము నోర్చి చేయుతపమున జనరం 
జన సర్వ పాయళ్చి 
త్తనిరూఢీం బొంది నరు(డు ధర్ముజ్ఞం డగున్‌. 


/ 


87, సీ. నర్మద నాడి భూనాథనందనుండగు 
జంబుమార్షంబున సంయతాత్ము6 
డై మానములు మూండు నట యుక్కనాండును 
నిలిచిన సక్వపిద్ధులను బొందు! 
గోకాముఖము నీరం [గుంకి తండులికా 
(శ్రమమునకు6 జిని వల్క-లము ధరించి 
ఇాకభోజను డయి శాంతిమె నున్నన 
'న్నెలవున నున్నక న్నెలు పదుం్యడ 
కథిపు6 జ యజరామరుం డయి సుఖించు6 
గుల్యయందు( (చిర్మాతమ్ము గుడుపు దక్కి 
శాచియై యఘమర్ష ణజపము "నిసి 
యళశ్వమేధఫలము. బొందు ననఘ నరుండు. 


యీ 


58, వ, ఆర్షి సేన్నాశమంబున నుజ్ఞానకస్నాతుండై. మర్ప్యుం డభిలపాపంబులం 


ల 

దొఅంగు6  బిండారకంబున నేకర్మ్యాతంబు నిలిచి యగ్నిష్టోమఫలంబుం 
బడయు ధర్మారణ్యంబున [బహ్ముసరస్ఫు సేవించి పౌండరీకపల[పా_్టిం 
గాంచు, 


69. చ. జనకుండు గౌెరికిన్‌ వినుము శంకరుమామ హీమా(ద్రి సర్వర 
త్న నికరవిశ్వపుణ్యభవనంబు (ప్రశాంతత నందు నిల్చి స 
న్యునిగణాసేవనంబు6 దపమున్‌ నడపంగ నకుండు సిద్దు 
వినుతికి నెక్కు_( బొందు నరవిందభవాంతికవాససంపదన్‌. 


40. క. విను కీర్ధసేవ గామం 
బును (గోధము మదము లోచమును శేకనినె 
మృనము గలిగి నడప వలయు 
ననఘా ఫలసిద్ధి చాన నగు బుకుషునకున్‌ , 


92, 


98, 


94. 


065, 


06. 


87. 


ol 


96, 


ఆ, 


క 


థభ్రీమదాం[ధమహాభారతము 


1దమమును దపము నహింసయు 
శమమును తీర్ధముల వాన శొచాతిశయం 
బమలగుణ కల్లు రిత్తజ 

లములం దోగిన శుచిత్వలాభము గలదే, 


రొరకొననివానిం గోరక 

దెరకొనినందున మమత్వతుష్టవ్చాదయతం 
భొరయక విగతస్పృహు లగు 

పురుషులు శుచు అెల తీర్థములు వారలకున్‌. 


అరయ దుర్గమ ములు నతివిషమంబులు 
నై నఠీరములు ధరాధినాథ 
యధికభ_క్తియు క్తి నాత్మ? దంచిన 
జాలు నరులకల్మష ములు వాయు 


జనవరతీర్థ విధాళం 

సన మగునీపుణ్యావాక్యచయము పవ్మితం 
బనుపమము మాననీయం 

బనిమివవదవీ| పదము రవాస్యము సుమ్మీ. 


అనుగతు. డగుశిష్యునకుం 

దనసుతునకు6 జుట్టమునకు ధరణీసురము 
ఖ్యనియతి'పదద్విజాతుల 

కను దగ నెటి(గించునది యకుంఠితకరుగాన్‌ . 


నరవర గొతమునకు నం 

గిరనసుండు 'సెప్పినది యిది యకిల్నిషబుగ్దిం 
బరిపాటి. లరించినం ద 

తరత వినిన నపుడ పాయు. చాపము లెల్టన్‌. 


మునులకు జపం బీదిస 
ర్వినుతము( బఠించు విమ కాత్ములకున్‌ 





Bl, ౪2 వద్యములు కొన్ని తాళవ్యత (తులలో విడువబకినవి కాని వీనికి మూల 
మున్నది “కామం[కోధంచ లోభంచ యోజిత్వా తీర్థమావనేత్‌ నతేత కించిన్న 
పాప్తతీర్థాభిగమనా దృవేత్‌'” 

వరద్విజాతుంకును - కొన్ని,వతులు 


98, వ, 


100, వ, 


101, సీ, 


ఆనుకాననికవర్వము_ద్వితీయాశ్యానము 85 


విను జాతిస్మృరణముతో 

జననం బతిపుర్యాపురువసంతతి( గలుగున్‌, 
అఖ్మివముఖమవాద్డులు కోరతల్ప్రగతు! డై నలీవమ్యుం దూడ వచ్చుట. :- 

సం 18_27_1 

అని చెప్పె నయ్యవసరంబునం బుణ్యవిశేషగణ్యుం డై. నయగాంగేయుం 
డట్టు గాండీవిశరంబులు శయ్యగా పీరళయనంబున నునికి నతని ఏ&ంప 
న్మత్రియు వసిష్టుండును భృంగుండును బులహుండును బులస్తురుండును[గతుపు 
నంగిరసుండును నగస్త్యుండును గణ్వుండును గౌౌతముండును విశ్వామి[తుం 
డును జమదగ్నియు మొద లయినమహామునులు శిష్య[వాతంబుతో నేతెంచి 
తవః (వళావస్ఫురిత్యవణాపూరంబు భూనభోంతరంబున సంతతంబు లగుచుండో 
నిలిచి యద్దేవవతునియున్న ఆజంగుగలయం గనుంగొనిరి పాండవు లాళ్చర్య 
భరితలిత్తు లగుచు నత్త పోధనవర్యులం (బ్రస్తుతించుచుం (బణమిల్లి రప్పు డస్ప 
రమసంయము అంతర్జానంబు సేసి రక్కౌరవులు నక్కురుపితామహుండును 
చారును వారలమాహోత్మ్యంబు లుగ్గడించుచు6 దద్విషయం బై నసంభాషణం 
భొనర్చిరి తదినంతరంబ, 


తాతపాదపద్మములు మస్తకము సోక 
పినతు6 డై ధర్ముతనయు డే జనపదంబు 
లేనగంబు లేనదులు పుణ్యానుభావ 
సమధికత్వంబు గలయవి జనవ రేణాగ్టి. 


అని యడుగుటయు, 


7 భీముడు ధర్భొవునవ గంగా వఖావంభు సెన్చుతు 2 = 
నం, 18.27. 19 
అతికి నాశ డిట్లకు నిష్విషయమున? 
గల రితిహాన మొకండు దాని 
వివరింతు నీకుంఛవ్చ ్తిపరుం డగు 
నొక విప్రునింటికి నొక్కా సిద్దు 
డతిథి యె వచ్చిన నాతిథ్య మొకరించి 


aa 


102. తే. 


108, 5 


. 


104. క 


105. తే, 


106. సీ. 


101. 
104, 
105 


క్షే 


1. 
కీ 


శ్రీమదాం(ధమహా భారతము 


యతనితో సల్లాప మాచరింప 
నమ్మవేేత్ముండు నీయడిగి నయట్టుల 
యౌానిద్భు నడిగిన నతడు నెవ్పె 
ననఘ యెవ్వానినడును.గా నేరిగ( బావ 
నాంబువూర భాగీరథి యట్టిదేళ 
భూధ రాదిపదార్భ ముల్‌ పుణ్యతమము 
లట్లు గాకయు గంగిమవా త్త వినుము, 


(తివథగా నేవనమున సిద్ధించునట్టి 

గతి జనములకు నియతకల్పితము లయ్యు 
నధ్వరంబును (బవ్మాచర్యంబు( దవము 
సంపరితాగ్రగమును "జేయ జాల వనఘ. 
మే నించుక సోకిన గం 
గానదితోయములు జనులకల్మవకోటిం 
బో నడిచి పురందరలో 

కానందము( బొందం జేయు నాగమవేది. 
మును పొవము లన్ని యొన 


ర్చినం బిదపను గంగ నాడ( జీ(కటి రవి దో 
చిన విరియుగతి విరియు న 


య్యనఘుం డిలాతలము 'దొటి(గి యమరత నొందున్‌. 
ఎన్ని యేండులు మనుజుని యెమ్ము గంగ 
వారియం దుండు నన్ని వేల్వశ్చరములు 
నాకలోకమవోసుఖ శ్రీకి నాశ 
ఓడుక్తు(డై యుండు నిర్మల ళిత్తవృత్ని. 
అనఘ సోమము అేశయరర్వ బును శశి 
అేనిర్మాతియు రపి లేనినథము 





ద్విజుదునీ _ వెక్కు,పతులు, 2 మహత్తు - కొన్నిివతులు, 
విడిచి _ వెక్కుువతులు 

డుకుగడయండు _- ఆ ఊఉ ఎ.ఏఐ ఓక భఖ అన; 
వ వీ, వ. న్య డుత్తుడై యుందును - వా 


డ త్తియండును - చ, 


ఆనుకాననికవర్వ ము-ద్విరీయాక్యానము 917 


నాత్శధర్మము లేనియా క్రమం బుకు బుష్మ 
సంపద లేసి భూ *మువ,లో లె 
హీనత నొందు గంగానది లేనిదే 
శబు ఊం దాయ౫ణళతము లొనే 
గంగాషయకసానకరగాంబు గావించు 
ని గలశ్వము.”జేయ నేర వగ్ని 


ఆ యందు6 బడిసదూ3 యట్లగు గంగావ 
గావానమున( లాతకంబు ఖల 
భూతములకు డుఖములు! వాపికొనటకు 


సేవిధములు గంగ కీడు గావు, 


107. క. శరణంబు లేనిజకుః కు 
బరమశరణ మం(డు మునులు భాగీరథి ని 
ర గులకు నమృుతము& టుల 
జ టు 
నరులకు గ(గాజలం బనఃగ చే వించుస్‌ 


108. క. శల్పవె జావ్నాఏఫివాటుక 
యలికికొనిన ఫాలతటి దవంతర్మృత్సం 
కిభినము 6 చేసన బాపం 
బులు దొలంగు సుసర్లు( గనినభుజగముల। కియన్‌ , 


109. క, గంగాతరంగశీర 
సంగత మగుమారుేయున నద్యస్పర్భం 
బ గీ*రీాచు నెగడు 
భ గ.యుచు నతడు భఘోరపాపవయ బున్‌, 


110. శే ఇవుల నేడుదరంబుల ననుల నేడు 
దరములను బిశ్చవర్షంబు నగుండు గంగ 
నాడి శుచి జేయు జారిన యఃతయా క్ర 
లాచు వా జృఃకాయబజపాపతతుల 


111 ౩కే వినిన వేడుక సేసిన గనినం చేత 
నేంటెనను కండుకులఅములయందుం' గలుగు 


106 1 లరావికొనుట, లదారికొనుత - అని వారములు, 
1a 


93 శ్రీమదాంధమపహాభారతము 


పితృగణంబుల చెల్లి సద్గతికి బుచ్చు 

గంగ యెటు శేయునో యనగావానమున, 
112. క, వికు గంగ గంగ యనుకీ 

_రనములతో నొండునీటం దగ మునింగినయ 

జనులు దురితములం దొఅంగురు 

రని యార్యులు సెప్ప వందు నంచితచరిశా. 


118, సీ, అనఘ చూడ సమర్థు( డగువా(డు జాహ్నవి 

జూడకయున్న6 బళుపతిము (డు 

నంధపమానుండు నగు నిందు డాడిగా 
సురలు గోరెడుగంగ నరుల గోరీ 

వలదె చేకుఅునపవర్గ ము[త్కమణకా 
లంబున గంగ దలంచి లేని 

రాజభథయంబు. జోరభయంబు. చావభ 
యంబును భూతభయంబు లోను 

ఆ, గాంగం గలుగు భయనికాయంబు గంగాాప 

శంసనమున+ వాయు శంభు డ్డి 

నతులపుణ్య ఇయెొనయద్డేఏి దివినుండి 

రా ధరింపండే శిర స్హలమున. 


114. తే, మూ(డుపథములం జని లోకములకు మూ;టి 
నుజ్వ్రులాలంకృతియు. "ఇంపు నొనంగినట్టి 
యమలతరమూ రి యగుదేవి నాక్రయించు 
చాండు కృతక్ళర్యుం డిది నిక్కువము 'కృతాత్శ, 

115, క జనులకు నిందుండు (గవాముల 
కినుండును *దారలకు నోవదీళు(డపో ఇన్‌ 
మనుజో త్తమ కడునెక్కుడు 
వినుము నదుఐక్ళై జావ్నావి మహా_త్త్యమునన్‌. 





114. 1 మహాత్మ _ చెక్కుడతులు 


115. 1. దారలకునోవ _వీ శ మ వెక్కుపతులు; వీఠరులకు నోష - వా. వీ. 


ఆనుశాననికవర్వము_ద్వితీయాశ్యానము రి 


116, ఆ, సగరనృపతిపు త్త్ర్ర)ిచయము ముసీం[ దశా 


117. 


116. 


119. 


120. 
121. 


122, 


10, 
119, 
121. 
122, 


ఆ, 


ఆ. 


కం 


క 


పమున భస్మమై యపారదురిత 
*కల్మషంబు6 బొంద(గా గంగ నిజజల 
సేక మొన(గి యనిచె నాకమునకు. 
'రేవతల( జి తతపమున( చెలచి గంగ 
(బచురపౌరుషుం డగుభగీకథుడు దనదు 
పూర్వు లై నసగరనృఫపు తులకు ను 
దా్తగతికయి శెచ్చె నిద్దరణి కన, 
విస్ణ్టుపదమువలన విరునివలన సూర్యు 
వలన మేరురూవకలితు. డైన 
విష్ణువలనం (దిపురవిజయిమౌళివలన 
నుండి హిమనగమున నొలసె గంగ, 
విను తత్పగభావంబున 
*మనంబు నిక్చలత వొంద నునుజు(డు శరణం 
అని యా క్రయింప జాహ్నవి 
సనాతనవ దోపలల్టిసంపద నొసంగున్‌ = 

. అని చెప్పి సిద్ధుండు వెండియు. 
ఏ నెజింగినంత 'సెప్పితి: 
గాని 'యనంతమహిమంబు గంగాగుణనం 
శానంబు శతానందము 
ఖానిమిష|ప్రవరకీ ర్య మనఘచరి[తా, 
'మేరువుముణులును వారిధి 
వారి కణంబులును నెన్ను వడు వగు గంగా 
స్ఫారగుణంబులు తగుం 
ఖ్యారూఢంలుల గం చేత 'యతులవివేకా, 





* కశ్మంంబు _ కొన్ని|పరులు 
మనమున - కొన్ని (పతులు, 

, యమేయువపుమహిమ - వీ ఈ. షః 
యలవడరనఘా _ ఆ ఈ, 


100 


123 


124. 


125, 


128. 


127, 


128. 


129. 


థ్రీమదాంగధ్రమహాభారతము 
అని పలికి యిట్లనియె. 
'వేడ్క- నీకు నేను వివరించినట్టయీ 
జావ్నావీగుణములు సంతతంబు 
మనను వాక్కు-6 దనువు నన గలసాధన 
ముల భజింవు భక్తిపూర్వకముగ, 
అట్టులెన గంగాపసాదా తిశయము 
వలన సిద్దుండ వె (తిభువనములందు 
నర్చనీయనం। క్రీ శ'న మవివాతముగ 
సంచరించు మూాివోత్శ్యంబు సంభవించు. 
నిజధర్మనిరతు డై. తను 
భజించునజ్జనునిచి త్తపద్మము గృపః దా 
భజియింప గంగ యతనిం 
(బజనితచికసౌా ఖ్యు6 జేయు జావనచరిళా, 
అని యిట్లు గంగాగుణంబు లమ్మవోద్విజునకు వివరించి యాసిద్దుండు గగన 
గమనంబునం జనియె నవ్విపోత్తముండు నియశచిత్తుండై గంగా సేవనం 


బాచరించి యనన్య'సులభ యగుసిర్దిం బడ నె. చాండవ్యాగజా నీవును గంగా 
భజనంబునం ౭రమకుభంబు నొందుము, 


అని చెప్పె శాంతనవు( డి 


ట్లను గంగాస్తోతసహిత యె పర6ంగినయి 
వ్వినుజేతివోసనము బరిం 


చిన వినినను రుజలు వాయు. * జెంద వఘులుల్‌ 
అనిన విని యన్న రేం్యదుం 

డను జనహితముగ( (బభూతవార్ష్మ నమం.న్మీ 
అనకలనా*ేనం వేళిత 

మనస్కు.8తై యాశనికి నమస్క్మృతి సేసెన్‌ 





125. 
127. 
tad. 
129 


— he ee టో 


, నమవహితమగ - 4, ఏ వ.శ.ష, ౨, హత్యంబు - ఈ ఓ వ, 
* సులధంబగు అ, ఈ ఎ 


, జెందు శుభంబుట్‌ -వీ శోష కొన్నెవతులు 


నంసేవిత _ ఊఉ వ 


180. వ, 


181. కో, 


182, వ, 
189. సీ, 


184. క, 


ఆనుకాసనికవర్వము -ర్విలీయాక్వానము 101 


ఇట్లు పరమవాగ్గ ంబునం ద్రణాతుండై ధర్మజుండు మందాక్‌నీతనయుతో 
నెక్వరు నర్వజనపు జ్యూ లెజింగింపవే భవవ్వచనామృతంబునం దృ _వ్విసనక 
యడిగెద ననిన నమ్మసోత్ముండు వాసు బేవనారదసంవాదం ఓబనునితివోనంబు 
వినుము నీయడిగినయర్హంబు దానం రేటపడియెడు ననిపలికి యశనికిట్లని యె. 


=, వొనుదోవ నా“దు నంవాద్యోవకారయు ;- 
నం. 18_ 66 _ | కుంభ 


తనకడకు నారదు(డువ 

చ్చిన సత్కారము దగంగ( చేసి ముకుందుం 

దును సమధిక బహుమానం 

బున నెవ్వారలకు నీవు [మొక్కుదు చెపుమా, 

అనిన నద్దేవముని యచ్లేవకీనందనున కిట్టని యె, 
0 టె ౧ 


వరుణు సమీరణు( దరణిం బర్జన్యుని 
సప్ప్తార్చి నీశాను వయణ్యిఖుని మ 
వోలమ్మీ వ్‌స్ణుని నజు బృవాస్పతిః జం|దు 
జలముల భూమి నెజ్జనము లెపుడు 
నతిభ_కి సేవింతు రట్టివారలకు నే 
యొక్కుదు వేదపగులుం దపోధ 
నులు దేవతాపూజనులు భూమిధనధ్యా 
గోదానశీల రు నాదరంబు 
గల్లి యతిథిపూజ గావించువారలు. 
బిశ్చసమర్చ కుల ను భిషీతాన్న 
పూతశాంతభావములు గలవారు స 
త్య్మవతులును బూజ్యు అనఘ నాకు, 


వినుత (తివర్షనిరతులు 

ననవాంకారమమకారు లగుజనులు సువ 
కనేయుతులు నళోలురు బో 

రనులు నమస్కాగ్యు ఇ డొధక విను నాకున్‌. 





180 i, 
i84. 1, 


బగు నికిహాసంబు - కొన్నివతులు, 
నియతులును నలోలురు నననూయులు వందనీయులగుదురు (నాకున్‌) వీశషం.న, 


102 


185, 


180, 


187. 
188. 


189, 


140. 


141. 


mn 


శ్రీమడాంగ్రమహాథారతము 


నీవును మత్సంపూజ్యజ 

నావలె జి త్తమున నెణి(గి యక్చనమును సం 
సేవనము నడువ భూరిళు 

భావవా మగు నవ్విధము యాపదసింవే. 


. అనియెం గావున గుంతీ 


తనయా గజ నీవు నివ్విధము*ల జనములం 
గొనియాడుము వారలు ళో 
భనము లొనంగుదు రఘంబు* అఖాపురురు కృపన్‌, 


అనిన విని యమ్మహీశ్వరుం డమ్మహితాత్మున కీట్లనియె. 
జనవతులకు( గరవ్యము 

అనేకములు గలవు వానియన్నిటిలోనన్‌ 

వినుత పధానక ఫోరం 

బనఘచరిశ చెప్పవే దయం 'రెలియంగన్‌. 

అనుటయు నతనికి నత డి 

ట్లను స్మామాజ్యాఖిషి క్తు. డై నన్ఫపతికిన్‌ 

విను క_రవ్యతమం బగు 

వని శావ్మాణ పూజనంబు భవ్యవిచారా. 


భూనాథ విటులు సమా 

ధానంలున నున్న( బొదలు ధరణి కుభముల్‌ 
మానరు లగుట వారికి 

మాననే లేకున్న నీడ(గు మనుకాధీశా, 


'రైవంబు నదై వముంగన 
రైవము రై వము(గం 'జేయ ధరణీవవిజూల్‌ 
భూవర శక్తులు విు వా 
శేవానికిం గూ రు రతం డరీకత నొందున్‌. 





[34 
140, 


1. జనులదగం _ కొన్ని[వరులు 
13 నలుకమనుజా - శ వ, 


ఆనుకాననిక పర్వ ము-ద్వితీయాళ్వానము 108 


=; శొనుదోవ నారద నంవాద్‌[వకాలోయు. |= 
సం, 18. 661 (కుంభ) 
అని చెప భీష్ళుం డాభూవతితో వెండియు నిటను భూనురవిషయం శె 
్ప అమి డె 


వాసురేవునకుం బృథివికి సంచాదంబు గలిగె నది యితివిసరూపంలునం 
శెల్లు రాని జెస్పెద నాక ర్లింపుము వాసుదేవుం డొక్కాసమయంబునం 





142. క. కోవమునం [బసౌదంలున 
*నాపదయును సంపదయును నప్పుడ తే వా 
రోపురు రిందున కె నను 
శాపాను[గవాము లాసుచరితులలీలల్‌ 
148. క, రవిక కళిం గాళీనర 
యవన శక పుళింద నృపతు లవనిసుకపరా 
భవమున( గాడే ధరణీ 
ధవ పొందిరి తొల్లి భూ దతాదై న్యంబున్‌, 
144, క. సోమాత్మకు థీక్వరళా 
(శ్రీమహితులు సర్వసాఖ్య*సిద్ధికరులు గో 
(తామరులు వారి నెప్పుడు 
భూమీశ్వర పూజనముల6 2బోపింపు తగన్‌. 
145, క, వినుళాచారుం డగువి 
'పునకు సథ క్షికము గాంగ భోజన మిడినన్‌ 
విను దేవపిశృసమూ వాము 
లనూ నపరితృ ప్రి. బొందు “నతులచరి శ్రా. 
148. వ, 
బృథ్వి నాలోకించి. 
147 క. లోకజనని వగుటన్‌ నిను 
నోకాళ్యపి యడుగవలయు నొక్కటి 'రెలియన్‌ 
112. 1, నాపత్సంపరలు రెందునప్పుడ - వీ. శ,ష 
144. 1. సిద్ధిరులు - వా 2. లొందింపు తగన్‌ - కొన్ని|వరులు, 
145, 1, నమలవిచేకా - వ, 


వే04 


148. ఆ 


119. ఆ 


150. క 


151. 5 


152. వ. 


153. ఆ. 


154, వ, 


భీమదాం[ధమహాభారతము 


నాకుం జెపునూ పావము 
లేకృత్యము "నేసి గెలుతు “రెల్ల జనముల.న్‌, 


. అనిన బృథివి యిట్టు లను వ్మివసేవను 
న్ని పపూబనమున విపహితవి 
ధానమునను భావతతి నోర్చు మానవ 
(వతతి యెందు నివి నృపాలుపనులు 
అమరవిభుని భగసవాసచివమ్నునిణాంగం 
"జేసనదియు నే తభాసురుండు 
గా నొనర్చినదియు. గమలాథతు వి పున 
లయ (బసాదశంపదయును గావె 


, అనిన విని మెచ్చి పృథివిం 


గొనియాడె రథాంగపాణి గురున్భపవర నీ 
వనిళంబు మిగుల నుతిమ 


న్ననలను విపులకు( (బియ మొనర్చుము కృపతోన్‌, : 
, అని మణీయు శాంతనవు౭ డి 


ట్రను జననంబునన విపు నధిష మవోథా 
గునిం గాం "జెవ్వుదు 'రార్యులు 


జనులకు వంధ్యంబు లతనిచరణాంబుజముల్‌ . 


(ావ్మాణుల సృజియించి [లహ్మ వారలతో ఇెప్పినవిధం జాకర్ణింపుము, 


అకయ మీకుం గృశ్య మన్యంబు లే దాత 
కర్ష మూంది యు క్షధర్శనిగతి 
(బహ్మాగోవనంబు చాటింపు డవ్విధ 
మధికళోభనంలు నావహించు 


(శావ్మాణ్యం బెల్లి "వర్ణంలులకులీ డారకంబు (కాహ్మియెన క్రీ దవ్పస్స్వా 
ధ్యాయంబుల వెలుంగం జేయుం డనియె నట్లు గావున రాజులకు బవ్మా. 
వచనవరిపాలనంబు (పధానక ర్లవ్యంబని చెప్పి వె డియు. 





158, 
151, 


1. నిత్మధర్మనిరతి _ఆ క వ 
1. (బహ్మాంబులకు - న, 2 కునుర్తారకంబు - కొన్ని పరు, 


5b. 


58, 


167. 


168. 


169. 


160. 


వ, 


ఆనుకాసనిక పర్వము _ద్వితీయాక్యాసము 105 


అగ్ని నంట హిమవదచలంబు6 గదలువ 

Koc గట్ట నచ్చుం గాని విపు 

"రాజీ( ఒరిశపింప రాదు విప్రులకొల్వు 

కల్బవృశు నివకరణి యఫథిప, 

పతిదింషయం జై నది కో కళంబగ సంవాదం బనుగితిహోనంబు గలదు వినుము 
శకుండు జటాసు నందనుం డై నకంబగ కడకుం బోయి తదీయశగోషి నుండి 
యకశనిశో నీ శైమిట నున్నతిం బొంది యుండు దనిన నతం డతని 
కిట్టనియె, 

అణుకయు నమాయయును వి 

(సుళయెశ'లే వవఘు వారిం (బోతుం గాతున్‌ 

సొలయ? దరీయారాధన 

ముల కట్టులు గావునన్‌ విభూతి వహింతున్‌ 


'జేవాసురయుద్ద బున వ్మిపాను[గవహాంబు దేవశల "గెలిపించుట గని మజ్జిన 
కండు సోమునితో భూమినురులు మవోనుళావులు గజే యనుటయు 
నమ్మహితాత్శు3 డతని కట్టను వారలు తపస్స్వాధ్యాయసి ద్దు లె యుండుదురు 
వారి తెఅం గాకర్టీంపుము fee yer a | ద Ct 


అస్రవాసి ఆెకయవనీసుకుని యుద్ధ AAU. ST 
శాలీ గానిధరణిపాలు నురగ ~ సీ గి 

ముల బిలాంధకారమున నడం చినయట్లు 

"మెజయ నీక భూమి (మింగు నం్మడు. నా 1 


దాని నెజింగి గృహా బున [9 =౮౦ 
మానిత మగుచదువునందు మవసు గొలుప కం 
"దేశం జని చమవుదురు (శ్రుతు 

లా+నంత్యమునకు దపస్వు అగుదురు విప్రుల్‌ , 


కావున వారలు సర్వాధికులు వారలయెొడ బహుకమానావమానంబు లెట్టి 
నారికి కుళాశుభంబుల నొందించుటుకు సందియంబు*కే దవిన సోమునివాక్యం 





167. 
100 
18! 


14 


లేడనభఘ _ కొన్ఫి ప్రతులు 


, నందంబున - వీ శ. ష 


వలవదనిన _ ఒ, 


108 


162. క. 


168 క, 


164. క 


1685. క, 


ర్రీమదాం[ధమహాభారతము 


బులు వాటించి మజ్జనకుండు వి పజనంబులం బూజించి కి శ్రక్రిష్ణుం డయ్యె 
శేనుం దదాచారంబునం కెంపు వడనితి నని పలుక టయు నయ్యను రేంద్రుని 
వచవంబులూంది సురేంద్రుండు కళ్లూ సురులకుం బరితోషంబుగావించి నవి 
శేషసమున్నతిం బొంచె నని చెప్పిన విని గాంగేయునితో 6 గాంశేయా గ 
జుం డపూర్వ చిరసమా [శితదూ రాగతులలోన నధికతమం బగుపా(తం 'బెవ్వ 
రని యడిగిన నప్పుడమి అేనికి నప్పురుషవరకుం డిట్లనియె. 


చెలులుం 1జుట్టలు సంబం 

ధులు బుత్విజులును బురోహితులు( దగుప్మాతం 
బులు హింసా కో కెళ్ష్యూ 

దులు శేనిజనంబు లై న రురితవిదూరా, 


దూరాగతులు నఫూర్వులు 


గెరవకులముఖ్య పూజ( గనుటకు నర్ష్మల్‌ 
సాశాభారము విద్యా 


గౌరవముం గలుగ జూపు కరణీయ మగున్‌, 


ఈమూడు ఇఆఅుంగులజను 

లామెయి' జూచినను నశుచు కైనను వాత్ర 
(శ్రీమహితుల నిజభృత్య 

సోమము జీవనము నడపి చుమ్మీ యీగుల్‌, 


అనిన విని ధర్మసుతు. డి 
ట్లను శంతనునుతునితోడ నఘకోటికి నె 
నినా మూలము వనితల య 


ఏ కి 
జ్ఞనము లతెఅం గెటుంగల జెప్పు చాతుర్యనిధి, 





2 లాదరించి _ ఒక లి తేజస్వియయ్యె-ఆ ఈ, తేజ న్కుండు _ ఒ. 


క చ, 4 ళూసురేంరులకు - కొన్నివతులు;ు భూసురులకుం _ వీ, శ వః 
భూవరులకుం _ బా. 


182. 1. జుట్టంబులు విందులు _ఊ ఎ జౌ, ఇ. 


1568. 1, వూజకర _ఐ ఒక,ఖ వ 
164 1. లెమెయి జూచినను నకుదులేనియు_శ. వ, 


166. వ, 


167. క, 


169. వ. 
169. క, 


170, క, 


171 వ. 


ఆనుకాసనికపర్వము-దితీయాక్వానము 107 


నారోదోవంచచూదానంనావోం అనుశితివోనము 
సం 12 _84 1. 


అనుటయు నశం డగేని కట్లనియె నతివణు నీచెప్పి నట్టివార దీనికి నారదపంచ 
చూడానంవాదం బనం బరంగునితివో?ంబు గలదు వనిలాశుభావ విషయం 
ఒజయి యుండు దాని నాకర్ట్మింపు 1 జేవమునివరుం డగునారదుం ఆందునుం 
జరించుచుండి పంచదూడ యను నచ్చురలేమ నొక్కడం గాంచి. 


వ నొక్కూటి యడిగెద( పు 

మా నళినదళాతీ యనుడు మాహొలందులప 

లై గాన సదు త్తగ మిచ్చెద 

నానతి యి మ్మానియె నగి (ప్రియం ! బెఫంగంగన్‌. 


1అనుటయు నతండు, 


వనితాస్వభా వ మిది 

యని తెలియ "జివ్వు మనుడు నల్లనగుచు న 
వ్వనిత తగునయ్య వనితకు 

వనితలదు శ్చేష్టితములు వాకువ్వంగన్‌ = 


అనిన విని నిక్క మాడిన 

విను తప్పించకయు లేదు వివరింపు నిజం 
బని ముని వల్కిన నయ్యం 

గన యశనికి నిట్టు లనియెం గొరవముఖ్యా. 


కీ గంభావంబులు నీ వెఖుంగనియవి లేవె ననుం జెపెెద నవధరింపుము 
(తావ వ వ్ర 


కులమును సమ్మావ్య్థశయును 
గలిగి యొ నిభార్య యె నగారవలీలకా 
మెల(గుచు వెలి. జరియించు 
న లన వలసినట్ల యే మనం గల దనఘా. 





161 


బెళలారన్‌ _ కొన్ని వతులు 


168, 1. అనటయు నారదమహాముని యిట్టనియె _ క. ష అనుటయు నతందు _ చెక్కు. 


(పతులు, అనుటయు _ వా, వ్‌ 


109 


శ్రీమదాంధ్ర మహాథారతము 


178, వ, అని పల్కి 'వెండియు 


174. 


175. 


176. 


177, 


178. 


వ. 


'యోహషీజ్ఞనంబులు దోషంబులకు నెల్లి 
మూలంబు వారల నేల చెప్ప 
నడిగితి గానం గన్నంత సెస్పెర విను 
పురుషుల మేలిమి పొల(తు అెజు6గ 
రది గాక నిర్గజ్ఞలె కుత్సితుల భజి 
యింతురు కదిసినయంతం జేసి 
వర్ణ నీయులు లేరు వారల కెవ్వరు 
దండఖీతిన పొడి దప్పకునికి 
యగ్ని కామముల మహోంబుధి యేఆుల 
నంతకుండు భూతనంతతులను 
వనజముఖులు పురుషులను దృప్తిబొందుట 
గలుగదం[డు కోవిదులు మునీం(ద, 


కల దొకరవాష్య!గోపన 

మలఘుమతీ వినుము పురుషు నన్య్యుం గనినం 
బొలంతులకు నేమి సెప్పుదు 

గలుగు. బదనతోడికళలు గానుగ్భవామునన్‌ 


. అని వెండియు 


క డుచుట కట్టుట పూయుట 
తొడుగుటయును వివిధధనతతులు గూడుట యె 
క్కుడు వేడ్క నేయ జాలవు 
పడంలతికి బరపుగుషు. గవయః భాజుటవో లన్‌. 


అని చెప్పిన విని నారదుండు నిజంబు పల్కి తని పంచచూడ ననిపి నిజేచ్చం 
జనేయె నని చెప్పిన విని ధర్మజుండు సుందరిజనంలుల6 గాచుళెఅం గాణీం 
గింపవే యని యడిగిన నాపగాతనూజుం డతెని కిట్లను వారు మయళంలరాది 
ఇాతసులమాయలం గడచినమతకంబులు గలిగి నిరూపింప రాక యుండుదు 


రదియునుంగాక వేలొక్కవిశేషం అాకర్షింపుము. 





175. 


1. దోషమమల - కొన్ని|పతులు, 


అనుకాననికవర్వము -ద్వి తీ యశ్వానము 100 


179, క. తొల్లి నిరోమచి తత నెల జనులు 
గా గ్‌ ల రా 


160. వ. 


181, క. 


162, 


1689, 


184. 


185 


వ. 


1పలచినప్పుడ దేవశ్వవై భవంబు 
నొంధదం జాలి యుండుదురు మాయోపయు క్రి 
వనితలకు లేక సాధ్యుతై యునికి( జేసి. 


దానికి దివిజ అసూయా గస్తులై కమలయోనిం గానం జని నిజచి త్తపకా 
రం జెటింగించిన నతం డతివల మాయావతులం గావించి చారికిం గామం 
బగ్గలంబుగాం చేసినం బుగుషులు చారిచిక్కులం బడి రోషాది దుర్గుణాదూషితు 
లగుటం "జేసి విగతానుభావులై ర చేవతలును (బ్రైయం బంది రట్టు గావున, 


వనితలు మాయావిను కై. 
యనిరూపితచి త్తవృ త్తి నం చితరతం 

బనుపడ కుండదు _రేనను 

వినినడి కథ యొకటి నీకు వినిపింతుం దగన్‌. 


దోవళర్య్రు యశుమునవడుఖార్యూ డుబియనుదానిభర్యితము 
సం. 18_ 401. 


'భేవళర్మ యనుమునిభార్య రుచి యనునంగన సర్వాంగసుందరి[మై యుండు 
దచీయరూపాతియంబు 'చేవగంధ ర్వాదులకు'ను లోచనీయంబు, 


అతల డొకనా6 డొకయెొడ కొక 

[కతువున కుపదర్శనంబు గావింసంగం ఖో 
వుతలంపు వుట్టి వికస 

న్మతి యగుతనశిష్యు విపులశామకుని దగ్‌. 


పిలిచి యేకాంతంబున నతని కిట్లని యె, 


రుచి నెపుడు నేచితిరుగును 
శశీవిభు(డు దాని నెణీగి సంరకరా మే 





17, 
16i. 
182. 


1 వలసిసప్పుడ a కొన్నిప్రతులు 
1, వినువింతు - చెకు పతులు 
1, ననుభావనీయంబు _ కొన్నివతులు, 


i110 


188. 


F817. 


188. 


థ్రీమదాం[దమహాభారతము 


నుశితంబుగ నొనరింతు వి 
కచకమలనిభాన్యం "జేరం గానం డతందున్‌. 


"కే నాకు (గకువు చెయింపం జనంగ వలసి 


యున్నయది వరేచార సముత్సుకుండు 
శకుం డటు గాన రుచికి రణావిధాన 
మాచరింపుము నీవు దృజావధాన 


అనిన విని యట్లు సేసెద 

నని విపులుండు గురునితోడ నమకవిభుం 'జే 
యనువున6 జొచ్చునొకో పర 
వనీతావారణామున కనియె వనుథాగీళా. 


అశుటయు ననేకమాయలు 

వొనరువయగా నేర్చు రూవములు 'వెక్కులు 7౧౫ 
గ 

కొను( బ కమృగాదిత్వము 

లొనరంగ నవి నియతి నరసి యుండగ వలయున్‌, 


169. క, రుచిమీ౧దం గన్నిడి యా 


100. 


191 


185, 
186 


189. 
191. 


శచీవిభుండు దిరుగు విను మసంశయము నుమీ 
యిచిటికి నాతండు వచ్చుట 
యచలిత*మతి నమ్మ్యృగాకి. నరయ(గ వలయున్‌ , 


అని యష్పగించి యాగం 

బున కమ్ముని ననియె నవ్వివులు(డును జీతం 
బున నవధానము దృఢముగ 

వనితం గానికొని యుండె వసకుధాఢీకా. 


వ. అట్లుండి యొక్క!'యనువు విచారిచుకొని. 





1 గానంగరఠరున్‌ _ కష కొన్ని (ప్రతులు 

Ll. రారానమాత్సు పండు -ఇ.వఐ క.వ శ వ. 
(దాకానంగ్రహంబుధరణీకరతివ్ముత) నన్నయ - నభావర్వము. 

1. మతి వెమృగాశ్నీ, ఓ కొ.వ 

1, వెరవు, తెరగు, _ అనిపారములు 


ఆనుకాననికపర్వము_ద్వితీయాక్వానము 111 


102. క, ఆవేశించెద యోగ 
పావీణ్యంబున మంనీంద్రుఖార్యం దప్పే 
యావి కుతాత్ముమనమున 
కీవిజ్ఞానంబు దో(య నేవెు పేలా, 


194, వ. అని విశర్కించి యమ్మునిచాతుర్యకారుణ్యంబు లూంది శంక దక్కి 
యకొ్కామ్మ కింత నంత నాసీనుండై. యుచితకథ లొక్కింశ సేవు చెల్లించి 
'యోగమాయాబలా-బునం జేసి నడపుటయు, 


19%, ఆ, పవను6 డాకసమున6 బర(గువిధంబున 
నమ్మ ఇగౌతీతనువునందు గలయ 
విపులు నాత్మ దగ ైవేశించె నవ్వధూ 
రత్నను.నకు నెలు(గ రాకయుండ, 


195. వ, ఇట్లు (పవేళించి య యో్యోగివరునాత్మ యన్నాతిచై తన్యంబు జడంలుగా( 
"జేసిళొని యుండె నట్టియెడర బురందరుం డతిసుందరం బగునాకారంబు 
దాల్చి యచ్చటికి వచ్చి వివులునిశరీరంబు నూచి ని దితునింగాం దలచుచు 
నున్మదుం డగుటం జేసి యొండు పరికింపక మునిపత్నిం జేర వచ్చి. 


196, క, నీవు కతంబుగ నా దగు 
భావంబును భావభవు(డు వజచుట యరయం 
7డలదే యని పలికిన 
భూవర యప్పాల,8 మూఢ బుద్దిత్వమునన్‌. 


197, క. నముశుతముగC (బిత్యుళ్తా 
నము నేయను దగినవలుకునకు. జొరంగను చే 
రమి నూర కున్ననుం దమ 
కమువెంపున నతండు మణీయు' గమలాననతోన్‌. 


108. క. ఏ నమ శేందుండ నాదగు 
మానను చేగామశిఖి (గాంచె మానిని దడయం 
గా నేలనన్నుందగస 
మ్మానింపుము నీకు సిగ్గుమా టిం కేలా, 





198. 1. గామాగ్ని (గాచె-ఆఉఊఉఎఐ బౌ ఖ. 


112 


199. 


200. 


201, 


202, 


203 


204. 


205, 


శ్రీమదాంధమవాభారతము 


అనుటయు న_త్తన్వితనువున నున్న విపులుండు దనయోగమాయం 'జీసి 
యవ్వనిత వాసవునితో నీకు నిందు రాం బని యేమి యని పలికి పరవళ 
యగునట్టుగా చేసినం జూచి యతండు (వీడాభయభరికచిత్తుం డయ్యె 
నయ్యవసరంబున, 


అమ్మునిళిష్యు. డయ్యువిదయంగము వాని నిజాంగవ ర్రియె 
యమ్మరుదీశుతో మణచి తా మును మూండినయబ్బృగాంకిత 
త్వ మ్మొకభంగి సీంగు టిది చై వతసంయమిు సేవనీయభా 
వమ్ము గలట్టనీకు. దగవా యిసిరో యని పల్కి వెండియున్‌. 


అవిజికేం| దియబల కుత్సితాత్మ నీచ 
యెట్లు పాపంబు దొడరుట కయ్యకొంటి 
నాదుగురునికోపాగ్ని చే నీదుదేవ 
గణవిభుత్వమహోన్నతి గ్రాంగిపోదె. 


అనిన విని దివ్యబో ధంబున విపులునియోగబలంబుతెఅం "గెటీింగి వెలవెలం 
చాజునబ్బలవై రి నాలోకించి య త్తపోధ'నుండు. 


ప నొల్ది గాక భస్మము 

గా నిన్నుం జూతునే వికారీ యనుడుం 
రా నెదురుపలుక కంత 

గానము వవ జీనె నతడు ధరణీనాథా. 


తదనంతరంబ విపులుండు రుచిం బ్రబుద్ధం చేసె బదంపడి డేవశర్శ వచ్చిన 
నాశిష్మ్యో_త్తముండు వినయాచారంబు నడిపి యేకాంతంబున నమ్మునితోడ, 


* నాకవతి యిచ్చటికి వచ్చి నాకతమున6 


జిక్కువడి మది భయమును సిగ్గు గదురం 
జనియె ననవుడు నాతండు సంతసిల్లి 
యభిమతం బగువర మిచ్చె నధిసవర్య, 





200. 


202. 


1, పొమ్మని - బాక,ఖ.న, 


1. 


నవర్యుందు, ననత్తముండు _ ఆనిపాఠములు 


206, వ, 


207. 


208. ఆ. 


209. వ, 


210. 


£06, 


208. 


209. 


1. 
1, 
1, 


15 


ఆనుకానసనికవర్వము _ద్వితీయాళ్వానము 118 


ఇచ్చినం గ్రీతుండై యవ్విపులుండు వివులతవం బాచరించె 'దేవశర్మయు 
చేవేందునివలనిళంక దక్కి సుఖం బుండె నొక్కనా. డయ్యా[ళమంబు 
చక్కటిచదల చేవాంగన యోర్తు వోవ దానిచేతనుండి [పిదలి భూరిపుష్ప 
'ఛామంబు. 


స్ట దివ్యపరిమళంబు నవ్యవికాసంబు 


నులసిల వచ్చి యుర్విం బడిన 
రగా 

గాంచి రుచి యుదీర్స కౌతుక చి త్తమై 

దాని( బుచ్చికొనియె మానవేం[ద 


తదవేసరంబున నంగాధీక్వరుం డగుచితరథుం డయ్య్యా[శనుంబున కరుగు 
డెంచె నతని బేవియు రుచియు. దోడంబుట్రువు లగుటం జేసి నిబగ్భవాంబునం 
గలిగిన యుత్సవంబున కతండు రుచిసహితంబుగా చేవశగ్శం డా ంచి పిలి 
చిన జంపానగరంబున కరుగుచుండి రుచి 7 నేని ంకుద్దివ్యకునుమదామం 
బునం గేకక లావంబబంకరించుకొనినం దత్సమాగమసమాచారంబు నడపి 
తద్భగిని దదీయకుసుమపరిమళంబునకు నచ్చెరు వంది. 


ఇట్టిసౌరభంబు నెన్న(డు నెలు(గని 
ప్పువ్వు లెచటం గలిగె బువ్వుగబోండ్‌ 
యనిన గలిగె నర్మదాాళమంబున నని 
పలికి 'దేవళర్మపాలి కరిగి. 


, రుచి యప్పువ్యులకుం దనచెలియలు వేడుకవడుట యెటింగించిన నమ్మ 


వోనుభావు-డు విపులుని రావించి య_క్రైఅంగు చేటపడం బలికి యిట్టికును 
మంబులు గొని రావలయు నని వలికిన నతం డప్పువ్వులు గనినచోటు రుచి 
నడిగి చెప్పించుకొని గురు పభావంబును నిజత వళ్ళ కియునూ!ద యని 
పూని చనియ చై వికం బయి యచ్చట నెప్పబిచండంబు పఫవ్పదడామం 
బున్నం బుచ్చికొని వచ్చునప్పు డొక్క యెడ నారీపు షులొండురుల చెట్టలు 
వట్లికొని చక్మభమణభంగి.. దిరుగుచుండి యొక ల్లైకళ్ళ్ణగతి యొస్ప 
దని వలికి కాలుదొడరితి కడువేగ తిరిగి తని వివాదంబు వుట్టి య దొకం 





రింవుచువ ర్రించె న కొన్నివతులు, 
నంతరంబున - కొన్ని|వతులు, 
బోణి - కొన్న్మిపతులు: 


పైట 


211. 5, 


212. 3 


218. వ, 


214, తే, 


శ్రీమదాంగధద్రమహాభారతము 


కేనట్టు చేసితినేనిం బరలోకంబున విపులునిచన్నగతికిం జనుదు నని కపథంది: 
సేసిన నమ్మాట వినుచు వివులుం డట సనం జన మజియు మార్గంబున 
నాక్వురు జూదం వాడుచుండ వారైన నొకం డట్ల 1యొజ్టిడిన నవ్వులకు 
నాకర్ణించి యత్తపోధనుండు చి_త్తంబున విషాదంబు గదుర నేమిదోషంబు 
నేనితనొకో యని విచారించి రుచిళశరిరంబునందు. (బ్రవేశించుట గురునకు 
నెటింగింపమి గా నోపునని తలంచుచు నరుగుదెంచి యక్కునుమమాలిక 
యొప్పించినం “గైకొని యమ్మునివరుండు మఅందలి కొనంగి 2నంలోమం 
బొలయించెల  దదనంతరంబ తమయంత నున్నయవనరంబున నగ్గురుం 
డాశిష్యునితో నిట్లవి యె, 

“తెరువున నొకమిథునము జూ 

దరులను గను(గోంటి నీ వధర్శ్మము నీయం 

దరసి కనినవ్యా పలి 

కిరి వారల నెలు(గుదే యకిల్సిషచరితా. 


నీవు రుచిగా చునవ్పటినిపుణవృ త్తి 

నాకు నెణీ(గింపకునికి యన్యాయముగ( ద 

లంచిరో కాక దాని గల్మవము గా(గ ' 
నేను దలచిన కాప మీనెట్టు నీకు 


అప్పని పాపంబు గాకుండ వరం బిచ్చితి నది మజవు మమ్మిథునం బహో 
రా|కేంబు అయ్యాార్వురు బుతువు లని పలికిన గురునిబోధంబునకు నాళ్ళ 
ర్యంబును [బసాదంలువకు( (భమోదంబునుం బొందుశిష్యునితో నతండు 
"వెండియు, 


దినము ర్మాతియు లుతువులు మనుజుచేయు 
సుకృతమును రుమ్మృతంలును జూచు చుండు 
గాని 'యెంతర వాస్యపుం గార్య యైన 

నొరు లెటుంగరు నన్నని యునికి మోన, 





210. 1. 

2, 
218. 1, 
214 1 


—— 


నుడివిన _ ఎ,వీ శ మ ,యొడ్డాగిన, యొక్డిన _ అనిపారములు, 
నంళనంటొనర్నె శ 

దోషం - వీ, శ, ష, bh 
దగదు _ ల వీ, ష. 


ఆనుకాసనికపర్వము -ర్వితీయాక్వానము 115 


215. 


(23 


. అని మణీయును 

216 క. త్ర్రీరక నూత్మ మీ వ 

*శేకాపుననై. నే వంకహీనత మము్యుం 

చబేంక యుండం దగ బరి 

హోరము నేసి తది యేల యవగుణ మయ్యున్‌ ; 


217, వ. దానితెఅంగు నాకెజింగింప కున్న నేమి యనువలుకు వలికి చేవళర్మ 
విపులు నుల్లం 1బూఅడిల్ల ౦ "జేసె నవ్వధూవరులును విపులుండును బుణ్య 
లోకంబులు వడసిరి పొండవాగజా అఆవలలెలం 'గెటింగించితి వారి 
రతీంచుటయు ని ట్లరిదియె యు_డు నని చెప్పి భీష్ముండు. 


218, క. వలువుగు |డ్రీడింతుకు భూ 
వలయాధిఫ; యరయ మంచివారును గల ర 
క్కు అ ఛర్ము!వతులకతమున 
నిలినిరవాయత్వ మొంది యెసకం బెకంగున్‌- 


210, 6 


(ఫాతివత్యము గలిగిన 

నాతి యనంగ దైవ మన జనస్తుత వేజే 
యాతతధ ర్మార్డ సుఖ 

భ్యాతులు సద్భార్యవలనం గాదే కలుగున్‌. 


a భీము (డు ధోర్యువానవ గాంధోర్డారి ద ఎివావాంభులతా ణల గాటోంగెంచుల్‌ :- 
సం 13_4-1 
220. వ, అనిన విని యజ్ఞనపతి జావ్నావీనండనుతో 6 గన్యావరణ్యవకారంబు విచార 


ణీయం బె నకత్యంబు దాని తెలం గెలింగింపవే యనుటయు నతం దిని 
కిట్లు సఫయె, 


221, క. కులమును శ్రీళము విద్యంయు( 
గలవానిం బిలిచి (పీతి గన్నియ నీఃగా 





217, |, బుల్లనిల్ణంజే సె -ఓ కువ 
218. 1, నరుల _ కొన్నివతులు 2 యనపాయత్వమొంది - ఒ క 


116 


222, ఆ 


లివిర, క, 


224, క, 


295, వ 
226. ఆ, 


227 శ, 


228 ౪, 


Bal, 1. 


228. 11. 


శ్రీమదాం[ధమహాభారతము 


వలంయు నుదగే దానా 
కలితంబుగ 2 చావ్మాకర్ముగతి యిది యరిపా, 


యూత్త్శిమండు బుధులు గన్య పురుషుంగోర 
నతడు గన్యమీంద నాససేయ 

నచ మగుపరన్పదానురాగము గని 

(వమద మెసంగం జేయుపరిణయంబు, 


కన్ను నునంబును దనిసిన( 
గన్నియ యెవ్వాని గోరు గాంధర్వం వా 
యన్ను నతని కిచ్చుట వెల 
వన్నుట యానురము నూవె పౌరవముఖ్యా, 


బలిమిమెయి వరుడు గన్నెకుం 

గలచారిం బొడిచి కరము (కౌర్యంలున న 
ప్వొల(తుక దుఃఖింపగ( వా 

రలు వొగులంగం డెచ్చికొనుట రాతనము నృపా. 


ఇట్లు 'నెప్పంబడునట్టి. 


అయిదుబెజుంగులందు నారయ మూండువి 
ధబులు ధర్భాకృతులు ధక్మపు|త 
యానురంబు గాక్షనొవ్వాయంబును ధర్మ 
దూరసంవిధాన దూషితములు 
మాతృషపితృహీన మొనను భాత్సిరహిత 
ఖావ మొందన నఖ్బాల పరిణయార్జ 
వరణమున కర గా దిని కురుకులాశ 
గగ్యా చెపుకురు పరిణయకల్పవిదులు. 


ఆత్మృజాతియిందు నవులజాతులు "రెంట6 


(గమవివావా మొస్పు డ్రావ్మాణునకు 
ననఘ కూ[దీవనితయందు నాతని కప 
త్యంబు గలిమి ఫాప మనియు. గలదు 





1పధారాకలితంబుగా - శ, ష, కొన్నివతులు, 2, బాహ్మ్య -ల కశష కొన్ని 
(పతులు, 


నతివలన నాతసికినప _ వెక్కు[,పతులు 


299, 


280. 


281, 


282. 


238, 


294, 


256 


289, 
284, 
285, 


రా 


లు 


ఆనుశాననికవర్వము -ద్వితీయాక్వానము 117 


రాజునకు 'రాజవంళజరమణి యెన 

వెనుక వై థ్య వరించుట విహితనిధము 
వై శ్యునకు శూ దునకుం దమవంశళమువలన 
పరిణయంబు గాం దగు 1నరపాలవర్య. 


, రాజునకు వై క్యునకును శూ దక న్యావరణంబు శేయుటయును గలిగియుండు 


నని చెప్పిన విని యక్కౌం కేయాగజుండు శాంతనవుతో [జావ్మాణునకు 
కళూ[దజాతియందు భారాళ్టపర్మిగవాంబు సేయం దగు నని విందు నతనికి 
భార్యలు మువ్వు రని నిగ్టేశించితి రడ యిట్లొకో యనుటయు నతం డమ్మహీ 
పతి కిట్లనియె, 


అనఘ విషమ మైనయట్టకార్యంబు వా 

టిలిన( జూచి చెద్ద వలచియైన 

లోభమునను శూద( దా భార్య గాం గొను 
విప్పు డధికపావవృ త్తి గామి. 


+ అవ్విధంబు నొపష్కౌక్క యెడం గల్లి దూమ్యంబు గాక చెల్లు నని చెప్పీ 


"వెండియు 

ధరంయీమగశాజవణి 

_క్షరుణులకు ను విపువలనం గల్లినతనయుల్‌ 
కురునాథా ద్విజ అనగా 

బర(గుదు రది లేదు కూ దళామ*సుతులకున్‌ , 


. అనవుడు ధర్మపుత్తు 9 ండు భూనురునివలన నాలుగుజాతులనాతులకును 


ద్రైనూతులై ననుతులకును నతనిధనంబునందు భాగం ఇెట్టుండు నని యడిగిన, 


* విను జన మేజయమను జేఎద యమ్మేది 


నీక్వరుతో భీష్ముం డిట్టు లనియె 
([బావ్మ్మాణునర్భంబు పదిపాళ్లుగా( "జేయ 
నాలుగు * వావ్మాణినందనుండు 





* నం్యడు పరమమునులు_శ, ష 

. నుతుకునన్‌_కొన్ని ప్రతులు 

* కాంతులకును _ కొన్ని వతులు, 

: బాహ్మణీనంద - ఎ వీ షనూ 


119 


296. వ, 


237. సీ, 


238. తే. 


237. 


శ్రీమదాంధ్ర మహాభారతము 


శ|తియాత్మజు(డు భాగములు మూ(డును వెళ్ళ 
తనయుండు రెండు శూ దాతనూజు6 

డొకపాలు గొనుటకు నొడయులు తుదివాండు 
2వల(చి ట్ట(గం గొనువాండు గాని 

తండి తోడ |డివిథతనయులతోడను 

దనదుఖాగమునకుం లెశ(గి కొన 

దగదు వారలకును దగదు నిరయత( ద 

ద్దకమభాగ మీక తార కుడువ, 


అనిన విని వాండవా గజుండు దక్కి నవర్ణ ంబుల పారిధనంలు లెట్లుగాగల- 
యవి సెప్పు మనుటయు ననిమివనదీనందశుం డతని కిట్లని యె, 


త్తి యుధనము భాగము లెనిమిది నేయ 
భూపాలవై ళ్యుల ప్యుతికలకు 
ళూదపు తికకును సుతులై నయట్టివా 
రోలి నాలుగు మూండు నొక్కటియును 
గొనువారు పాళ్లులు కురుముఖ్య వైశ్యుని 
సొమ్మున వెశ్యకు సూను(డైన 
యతడు నాలుగును శూ దాత్మజుం డొకటియు. 
గాంగ నైరుగ నంశకములుగొండు 
సెనగ కొనయగం దగమి విను శూ దకొడుకున 
శెందు' గలదు వాని కీక కుడువ( 
గామియును సమంబ యేమిలాతులవారి 
కయిన నిట్లు చెలియు మంకక్ళతులు, 


ఆలు నిజజాతియందు శూ రాలి కెల్ల 
నమముబ గః బంచికొం[డు భాగముల శూర 
తనయు లెందయు గల్లిన( దం డిధనము 
ధర్యనం! గవాతత్సర ధర్మశనయ 





2 పంచి పెట్టగ = ఊ. ఐ కౌ,ఖ శ 
1 పావ్శగారురు = కొన్నివతుబు 


ఆనుశాననికవర్వము -ద్వితీయాళ్వానము 110 


"299. వ. అని నిర్టేకించి 'వెండియు. 


240. క, విను హన్యక వ్యములు మ 
జ్ఞనభోజనములును విపజాతివనిత దాం 
బనిసేయ నడపునది య 
ప్పనులకుC "బెజశతులు గామి (చావ్మాణుండు నృపా, 


ఎని భీమం ధర్భువోనో శౌరసాబిశ్రు త్త 9ఖోదొంది తాజుంగు సెప్పుట 2- 
నం 18_19_& 
241 వ. అనిన విని యుధిష్టిరుండు 
2492, క. కొడుకులు బహువిధు !'లని యొ 
ప్పుడు విందును వారితెఅ(గు పురుమవరా యే 
ర్పడం ఇప్పవలయు నాకని 
యడిగిన గాంగేయు.6 డిట్టు అను నాతనితోన్‌. 
249, లే, పరమసంక్కృత యగునాత్మ భార్యయందు 
ధర్మవిధిః గలిగించిన తెనయు డన(గ6 
రాన యౌారను' డనునభిధాన మొప్పం 
బరంగు నుత్తము6 డాతండు (పథము డధిప. 
244. లే, తగినవరునకు నిచ్చిన తనదురుహితః 
గనినపుతు నమ్యురువ రు వినగ నియ్య 
కొన(గ వీ(డు నాకొడుకన. గొడుకు వాని 
చేరు పు త్రికాపు తుండు పౌరవేంద, 
245, తే. ధర్భపథమునం బనిచినం దనదుపత్ని 
యకర్షృపురు మనంగతిం గన్నయాత్మజుండు 
చే త్రజుం డనణగా నిజపుతభావ 
మొంరు ధర్భ్మ[పపంచాభీనందిశాత్మ. | 
£46, క, జననీజనకు లుదకదా 
ననిరూఢము గాంగ నిచ్చినం బడసీననం 








242. 1. లగుదెప్పుడు - ఊఉ. ఊ వి ఒ, గ, కొన్న్నివతులు. 


120 


247, 


248 


249. 


250. 


251. 


252, 


248, 


248. 
251. 


డై 


శే, 


కో, 


ఆ 


1. 
1 


శ్రీమదాంధ్రమహాభధారతము 


దనుచేరు "ద త్రిముం డని 

మునిజనములు నెప్పుదురు విమోవావిదూరా. 
తల్లి దండి వాని తనయంత నెచ్చట 

శేనిం దిగుగునట్టివాని, జూచి 
యాత్మపదృళు డ్రై నయాత్యజు "జేశికొ 
నంగం గృ్మతిముం డనంగ6 బరంగు 

ఎవ్వనికి( బుస్హైనేనియు నెబు(గకుండ 
నొక్క-నికి6 బరభార్యయం దుదయ మైన 
సూను డాభార్యగలవానిసుతు'డు వాని 
"వేరు గూఢజు( డనశేబడు( గౌరవేంద, 


విను తల్గిదం[డు లొల్లక 

తనయుని విడిచిన నొరుండు దనకు. దనయు. గా 
గొని నెమ్మి నడప నపవి 

ద్దనాము( డగు వాడు విమలధర్మ్మ ప్రవణా, 
"వెండ్లి గాక మున్న పితృగృవాంబున( గన్య 
సూను గనిన వినుము దానింజేసి 

కొనినయతని కతండుగొడు కగు. గానీన 
నామకమునం బర(గు నరవశేణ్య, 


విను గర్భిణి యగు చబు(గక 


యును నెణి(గియు( బెండ్లియైన నుదయించిననం 
దను డావరునకు6 గొడు కగు 
జననాథ *సవోఢుం డన(గంజను నండు బుధుల్‌. 


. విభుని. దాను దొఅంగిన వెల(ది విభుడు 


విడిచి నట్టిసుమధ్యమ విధవ యక్ష 





దత్తకుండని _ చ వశ ష న కొన్నిపతులు దతిముడు అనగా“మాతా వితా 
వాదద్యాకాంయమద్శిః వుతమాపదినదృశంవీతినం యుక్తం నజ్జేయోద్మతిమః” మను 
నృ్మతి(చూ ఆ ష్షేనిఘంటువు) 
దగు,జను - అనిపారములు 


నహేతుడ(న _ శ 


ఆనుకాసననికవర్వము _ద్వితీయాక్వానము 121 


తాత్వదళ నెవ్వనికిగన. దనయు( డాతం 
డతనికొడుకు పొనర్భవుం డనంగం బర6ంగు. 


259. క, జననీజనకులు లేకు 


న్నను వాకలు దన్ను వీడచినం దాన తనుకా 
దనయు(డుగ నొరుల కిచ్చిన 
ననభఘా యాతండు సను స్వయందత్తు( డనన్‌. 


2b4. అ, తల్లి దండు అమ్మం దనయుగా నొక్కురు; 


డాత్శసర్భకజన్ను(డై నవాని 
విలిచికొనినం బాండ* వేయమవా _త్తర 
యక్కుమారు( (గీతు( డం్యడు బుధులు, 


255, క. అని భీష్ముడు వెండియు ని 


ట్రీను నాపన్నిరువురును ధ రాధిప యోగ్య 
త్వనికూఢ లెల్హకగ్భం 
బున కౌరసుండందులోన ముఖ్యుం డరయన్‌, 


256. ఉ, వానిన పోలు నం|డు బుధవర్యులు కౌరవనాథ పుత్రికా 


సూనునిం దక్కునీ వినినసూనులు యోగ్యత గాంతు రుత్తమం 
లె నకులద్వయంబును సమాగతీ యె విధి వత్స యాగా 
నూనత గళ్లెనేని నిగమోదితకర్మ3 లాపయు _క్తికిన్‌, 


_; భావన నవలవ్షరంవాదం బశునితివోనము ,_ 
నం, 18 50-1 


267. వ, అనిన విరి ధగ్మజాండు *నంవాసంబునను దర్భవంబునను బుశైడి న్నే వాంబు 


లెట్టివి వానిని గోవులమావోత్యంబును 'నెలుంగ వలతుం "జెప్పవే యనీ యడి 
గిన నప్పుడమి అేరికి భీష్ముం డిట్లనియె, 


258, సీ. చ్యవనుని నవుషని నంవాద మితివోశ 


225 1, 
257 
16 


మై చెల్లు జగనున ననమఘ నీకు 


Ll, వేయ్మాగనంజాత న 
1. సహవానంబునను _ వెక్కు పతులు 


259. 


260. 


261, 


282, 


262, 


జర, 
260, 


SD 


భ్రీమచదాంధమహా భారతము 


డాని జెవ్పెద విను దాన నీయడిగిన 
యర్థముల్‌ చెలియు మవోత్ము. _జెన 
భార్గవచ్యవనుండు భాగీర థీయము 
నలు 'గూడినెడ కేంగి యలఘునిస్టం 
(గుంకి సుస్టిరుః డయి కూర్చుండి యతులన 
మాధీవకుం డయి మత్స్యకులము 


= దనదు చుట్టు 'మెలంగం దనవునం జందింగ 


మూరుకొనంగ6ం గృపయు ముదము గదుర 
భావవృ త్తితోడం బం జెండువర్ష ము 
లుండె నట్లు లుండ నొక్కానాండు 

ల 


. జాలకుల వలల నచ్చటి 


పీంల( దిరుగుచుండి యయ్య మే యో[గతప 
శ్శీలునిం గూడంగం దిగిచి భ 
యాలోలమనన్కు లగుచు నమ్మునిపతికన్‌, 


A (మొక్కి తప్ప నెంపు "మెబుంగమి 


నింత పు సంయమీం[ద మమ్ము6 
బరమకరుగాం జూచి వనుపుము దీనికి 
శమిసేయువార మింక ననుడు. 

జలచరములవె నర్మిలి 

గలిగెడుమదిం దాల్చి చేర్చి కారుణ్యము బో 
యలమీ(ద నించుకేనలియు 

నలుక వొడమ నీక యుండె నత డవికృతు.డై. 


ఏటిదరికిం దిగువంబడినమీలదెప వారికి జూపి వారితోడ* 


* వీనిళోడివంవాసంబు మానసమున 


జాల నర్శిలిం కెనిచె నిమ్మిలతోడ 
గూడ (ాణంలు విడచుట గూడదం, డై 
జనులు గావున నటు నేయు( డనఘులారా. 





గూతనెడ - శోష పెక్కు ప్రతులు, 


- సాగ్మిమొక్కి - శ ష. వెక్కు ప్రతులు. 2. నైరింపు మెరుగమ - కొన్ని [వతులు, 


264. 
265, 


288. 


207, 


200. 


289 


270, 


269, 
269 
270 


ఆనుకాననిక పర్వము _ద్వితీయాళ్వానము 128 


వ. తగినతెఅంగు సెచ్చిెద వినుండు 


క, 


క 


య: పపం కు 


ఇమ్మీలను నన్నును వీ 

రమ్మిళొనుండు చేయువెలల కనుటయు గడుశీ 
(ఘమ్ము్మన నహుమకడకు. జని 

యమ్ముని తఅం గల్ల జెప్పి రలుకుచు బోయల్‌. 


చెప్పిన భయంబును సం[భమంబును బెనంగొన నమ్మనుజవతి మంతి పురో 
హితసహితంబుగా నప్పగమముని పాలికిం జనుదెంచి. సాష్టాంగదండపణా 
మంబు సేసి బోయలు సేసినయపరాధంబు శేమిభంగి నీంగువాండ నని విన్న 
వించిన నద్దయాళుం డిట్లనియె. 


బోయలు నిజ లధశ్మము 

సేయుట యపరాధ మగునె చెప్పెర విను బీ 
రాయా పడిరి వీరికి 

నాయెడలికి. దగిన వెల జనన్తుత యీ వే. 
అనుటయు మునివమమనము న6 

గిను!క యొకింతయును లేమికిం లీతుం _డె 
జనపతి గిరాతులకు నిం 

డని పనిచెకు 2 వేయుమాడ లాత్మపచివులన్‌ . 


పనిచిన యస్పలుకులు ఏలి యముని యమ్మనుజలిభునితోం. దగ నెజీ(గి 
యిత్తుగా కననుడు నప్పుడమిజే డు పదివేలు సెప్పిన నప్పరమసంయమి 
యప్పటిమాటయ యాచన నారాజు లత యుగ్గడించె దానికిం దపస్వి ముంద 
టిఫలుక పలికిన నతండు కోటి యిమ్మనియె నమ్మాటకు నమ్మవోర్ముండు, 


, శతలవిశరి వెలదగంగ బో 


యల కీ వలదయ్య యనిన నన్నరవతి వా 
రల కిల సగ మిచ్చెద నని 


పలికిన నప్పల కు (దోపు వడ ముని వల్కెన్‌. 





కొకయించుకయ _ కొన్ని|వతులు, 2 వేయిమాడ - ల, నూ, 
యిండనియె - అ ఈ. ఉ. ఐ, జొ. అ, 


. తలచివెస _ వ 


i24 


272, 


274. 


275, 


278. 


a 


శ్రీమదాంగ్రమహాధారతము 


. ఆ, రాజు దనదుసకల రాజ్యంబు భోయల 


కిత్తు ననుండు నమ్మునీశ్వరుండు 
నీవు మంత్రివరులు నెయ్యురు( దలపోసి 
యుచితమైన మూల్య 'మొఫంగు మనియె. 


వలికిన నతం డతని కిట్లనియె. 


శే. గోవునకు (శావ్మాణులకును గుల మొకండ 


కమలజు(డు రెండుడెఅ(గులు గా నొనర్చి 
వావికి? లూర్వంబు గారణ మఖలమం|త్ర 
ముల కధిఫ్లూన మపరంబు భూపవర్య,. 
వివిధాగమా[ళయం బగు 

నవనీదేవునకు మూల్యమని చాకువ్వన్‌ 
శివునకును “గదు ధరణీ 

ధవ గోవును నట్టిదగుట. దగునది యొస(గన్‌, 


శే, అనిన (బియ మంది నృపతి సంయమిసమీవ 


మునకు వచ్చి మవోభాగ నను గృపార్ష 
దృష్టిం జూడుము భవదీయదేవామునకు 
నింతవెల యన వచ్చునే *యేర83ైన. 


కో. మునినాథ గోవు నిచ్చెద 


ననవుడు విక చముఖు(డగుచు ననుగుణమూల్యం 
బున నంపీతిం బొందెతి 


నని భృగుకులముఖ్యుం డిట్టులను నవాుషునితోన్‌ , 





272, 
274. 
275. 


1, వారమని _ శ. వ. కొన్ని|వతులు, 
1. రాదు - శ, ష, వెకు,_[వతులు. 
1, యెవ్వరికిని - కొన్ని(పతులు 


, అనిన విని విషాదంలుతో నహుషుం డోవులం జని సవినులుం దానును నింక 
నేమి సేయు'వాడ నని చింతిల్లుచున్ననమయంబున నయ్యెడకు గవిజాతుం 
డనుసంయమి సనురెంచి వారలతో మీరు చింత విడువు( డే నిమ్మునిపతి 
మూల్యంబు నిశ్చయించెద ననుటయు నయ్యవనీవిభుం డవ్పరిచారం వింత 
టితో నాపత్పయోధి మనుంగ కుండునట్లుగా నన్నుం గావవే యనుపలుకు 


277. 


278. 


280 


281, వ 


282, 


288, 


2౯4, 


277 
280, 
282. 
284 


—~ rm 


ఆనుశాననికపర్వము-ద్వితీయాక్యానము 125 


గో వగ్నిమయ మమృతమయ 

మాననధాగీశ వినుము హో మవిధాన 

'శ్రీవాహిని నిచ్చెన (తిద 

శావాసంబునకు బూజ్య మమరుల నన్‌, 

అని యిటు 'లేర్చడం బలికి యాతల౯ పెంతయు మేలు గోవు ని 
మృ్మనఘ చరిత్ర యన్న విభు! డట్టుల చేసిన బోయ లు నె 
మృనములు మోద మంద కరివేంటున భార్గవు (జేరి మమ్ము గ 
న్గొనినది యాదిగా( గరుణ గూరద వొకటి విన్న వింతుమే, 


. అని [బీతి బలికి యమ్ముని 


యను జ గొని మమ్ము! గావు మక్కాటికమునం 
గొన వయ్య గోవు మాచే 
నన విని మొగమాట మనము నార్ద గత చెనువన్‌, 


చే(డి'కొనినట్లికృపణునై వాండిచూడ్కి 
యరయ నాళీవిషము చూపునట్ల కాన 
వేయ? (ార్జనాిథంగం బు మీయభీష్ట 
మాచరించెద నని గోవు నతడు గొనియె, 


కొని యంత నిలువక, 


దర్శన ప్రీతి వారి.వెం దగుల మీల 


వలసి యర్శిలి మనమున దళముకొన;గ 
మీరు మీలును సమ్మోద మార దివికి 
నేంగుం డని పఠల్కె భావుగ్గండెల్ల వినంగ, 


* పలికిన దత అంబ. 
య 


, మీనముల.*( దారు6 దనువులతోన 'నెగసి 


నాకలోకంలునకు6 బోవ నవుషనృపతి 





నిచ్చిన్నదిదళశ - వ, శ. వష, కొన్నివతులు, 
కాననికృపణువై - అ, ఇ, ఈ. క. గ, శ, కొన్నిివతుబు, నీ, భావంబు = క. షః 


* నందలముకొనగ _ వీ, శ, వష, "పెక్కు పతులు, 


లువారుదనువుల _ కొన్నిిపతులు 


1208 


2556 


28, 


287. 


268. 


289. 


291. 


236. 
237. 
291. 


థ్రీమదాం[దమహాభారతము 


నవరివారంబు( గాంగ నాళ్చర్యపూర 
మగ్న మానను డయి యుండ మానవేం[ద. 


య అప్పుడు, 


న చ్యవనుడు గవిజాశుండు న 


య్యవనీళ్వరు. బిల్చి వరము అడుగుము 'రెండీ6 
దీవిరితి మమండు నతడు మీ 
యవిరళ శం పీతికంచు నర్థము గలదే 


, అనిన విని యగ్గల3౩జై న యాదరమున 


చారు ధర్మసరత్వంబు వాసవాభ 
వై భవము *నయ్యెడుము నీకు వంకోపాన 
నాత్మ యనుచు నంతరగ్జితు లై 8 వత్స, 


మది నద్భుతంబు( దైముదము 

బొద౫గ నమ్ముశకులమహిమ( బొగడుచు6 జనియెం 
దదనంతరంబ పతి నిజ 

సదనమునకు "నెల్లి జనులు సమ్ముద మందన్‌ , 


వ, అని చెప్పి భీష్ముండు. 
290. క 


t. 


వినిపించితి సంవానం 
బున దగ్భకమునను జి తమున నధికన్నే 
హనిరూఢి గల్లుటయు గో 


వునందు. గల గౌరవము! చెవుల కిం పెస(గళా. 


_ చ్యేరవేనో కళతో నంవాదొం అనునితివోనము += 
నం. 18-0౧2-1 


- అనిన విని యక్కురువంశవర్యుం డాధగ్మధుక్యునితో నాకు నొక్కటి విను 


టకుం గుతూవాలం బెప్పుడుం గల్లి యుండు నుగా త్త లావ్మా?నిధి మైన 





+ వియముకంటెనన్యముకలదే _ స్మ (వియముక లదెనర్భముకలదే - ఆ ఈ ఉ ఓల. 


నయ్యెర (ము) మనీకు - ఊ ఓ. ల. కొన్ని పతులు 


1 (అహ్మనిధియైన - వెక్కు.పతులు 


292, 


209, 


294. 


295, 


£92, 
294, 
295. 


ఆనుశాననికపర్య్వము_ద్యితీయాళ్వానము 127 


భార్గవాన్వయంబునం జి త్రతరిజా_త్రచరితుం డగుపరకురాముండు జని 
యించుటయు నుత్తమకత(తియత్వమహోమ్మలం బై నకుశికకులంబునం 
బరమ (ఖావ్మాగ్యావ కుతుం డై నవిశ్వామి తుం డుదయించుటయును నది 
యెట్లొకో యనుచుండుదు. దొల్లి యు గొంత వింటి నిష్ఫంశయంబు గాదు 
మవోత్మా మదీయచితాయ త్తంబుగా న ల్తెలం గాతీంగింపవే యనుటయు 
నయ్యనిమిష నదీనందనుండు గుంతీనందనా[గజుతోడం జ్యవనకుళికసంవాదం 
బనుగితివోసంలు వినుము దాన భవత్సంశయంబు వాయు జ్యవనుండు నిజ 
వంశంబునకుం గుశికకులంలు గారణంబుగా సంకరంబు గలుగం గలయది 
యని యొటింగి యక్కుశికకులంబునకు నుత్చొతం బాపాటింపం గోరి కుశిక 
భూపాలుపాలికిం జినిన నతండు. 


క్రో థార్యాసహితముగా న 


ణా నా జా రర 


ంక్యూర్యవరుని కనుగుణంపుటర్భన విధివ 
'చ్చర్యాపూర్వముగ వినయ 
ధుర్యత వెలయంగ( జేసె దోవాల *మమరన్‌. 


- ఫూజితుని( జేసి యశనికి 


రాజవరుం ఢిట్టు లనియె రాజ్య విభుత్వ 
(్రాజిస్లడవై భృత్యుని 

'యోజను నను నడిపి యేలు ముర్వి మునీం రా, 
ఏసును భార్యయు లంధులు 

నానాిజనసహితముగ ననాథత( గని య 

చనం బెంపుం బొరయం 

గ నిలకుం (బిమోద మొందం [కొను మమ్మున్‌. 


, అన విని యమ్ముని| పవరు డాతని కిట్లను "రాజ్యకాంక్ష నా 


మనమున లేదు సద్వ)తము మానితవృ త్తి జరించువాండ సై 
జనవర వచ్చినా(డ( బరి!చారము నీవును నీకుపత్నియున్‌ 
గొనకొని చేయంగా వలయు గోరిక యింతియ తీర్చు మోపినన్‌. 





క్ష్మతమహిమాచరెతుండగు _ జల, శ. ష.కొన్ని వతులు, 


. ల్యార్యావూర్వముగ _ ఊ, ఊ చ, ల, 2, మలరన్‌ - కొన్ని[పతులు. 


ధన, విధ -అనిపారములు, 


, చర్యలు _ ఆ, ఈ, 


128 


296, 


297. 


298, 


299, 


800. 


801. 


802. 


ఆ 


శ్రీమదాం[ధ మహాభారతము 


. అనిన విని యాదంపతులు 1ముదమ్మునం బొదలి యట్ల చేయువార మనిరి 


తదనంతరంబ 


5 అమ్ముని నభ్యం తరసద 


నమ్మునకుం గొని విభుండు నాతియు( దానున్‌ 
సమ్మోదమ్మునC జని వా 
ద్యమ్మగు నొకచోటు సూపి యాతనితోడన్‌ 


అనఘ యిచట నుండు మని పల్కి మృదులత 
ల్పంబు నంచితాసనంబు నచట: 
లెట్టం బనిచి యేము (పీతి నొనర్చిద 
లు 
మిన్హభంగి. బనుపు! జెప్ప యెన, 


. అనియె నంత నినుం డపరిగిరి *గడచనినం గాలోచితక్ళత్యంబు లాచరించి 


యమ్మవోత్ముం డావోరం బడిగిన నమ్మహీపతి మహితభోజనంబున నతనిం 
దృ్తునిం గావించిన. 


అతండు 'నెజ్టం కేరి యధిపుతో నియ్యెడ 
నిదవోదు నేను నృవవరేణ్య 

మీరు నిదుర దక్కి మెలపున నాశర 
ణంబు లొత్తు చునికి నాకు (బియము. 


టీ నె 'మేల్కనునంతకు6 


భూనాయకవర్య నన్ను బోధింసకు. డీ 
మానినియు నీవు ననిని 
(చానిరతుం డయ్యె వారు దద్దయుఠక్తిన్‌, 


. కుడుపు నిదురయు వరించి యడుగు లొత్తు 


చుండి రమ్మని వల్ల భు6 డొక్క పక్క 
నచలగ్యా తు. డె నిద్రింప నద్భుతముగ 
దినము లికువదియొచగ్కటి సనీయె నధిప, 





296. 
299 


1. ముదంబునం - వెక్కు[ప్రతులు 


1, గడచినం = కొన్ని[వతులు, 


809. వ, 
804, క, 


£05. ఆ, 


308, క, 


807. చ, 


803, సీ, 


ఆనుకాసనికవర్వము -ద్వితీయాక్వాసము 129 
ఇరువది రెండవనా( డమ్మునివరుండు దనయంతన మేల్కొని. 


ఇలు వెశలిఫోయె నేమియు? 
బలకక యాదంపతులును బరమ శాంతా 
త్ములగుచు వెనుకన చనిర 
క్కులవతి యించుకయు నరకు గొన డవ్విధమున్‌, 
అట్లు వారివలన నావరరహితు€డ్రై 
పురవరంబు వెడలి పోయి పోయి 
యతండు సూడంజూడ నంతాతుంేడ్రై న 
బతియు( సతియు మూర్భఫాలుపడి రి, 
కొంత వడికి( చెప్పి టి'యెన 
నెంతేయు వగ నూన బురికి నేతెంచి గృవో 
భ్యంతవము సొచ్చి కని ర 
య్యి"తియుకు విభుండు నమ్మునీళ్వరు సెజ్జన్‌. 
మను నిదించుపక్క దక్‌ యొదు పక్క నిదించుభార్గవు నట్లు గాంచి 
సంతోషించి వరి శ్రాంతి 'దిగగచావి యెప్పటిచొవ్చున నదుగు లొత్తుచుండ 
మజీయు దినంబు లిరువదియొక టి సనినం దైబుద్దుండై . 
అత(డు శి లాశ్యంగ మకిగినం బతి 
కృమ్మునూనియ రెప్పించి మేకు కిరము 
నభ్య క్ర్తములు సేయ నమ్ముని సెక నాడి 
యంశడర్చిశుం డయ్యె నపఠిఘటిక 6 
దోంచి వికారంబు దొశరక యూ 
రాజును రేవులను గని నుముఖు(డగుచు 
నాచరితస్న్పా నుం డగుఓయు వారు 
మవోగ్డా బులగు ఫివిధాన్నసాన 





105 
B08 


807. 


17 


క 


డయ్యి > కొన్ని పతులు 


* యొదలెంతయు _ ఇ, ఈ, ఏ, ఇ యెడలెంతయు - శ, ష, 


డిగ్గ దావ = కొన్ని వతుయ 


180 అీమదాం[ధమనిభారతము 


అ, ములు ఘటించి కుడువ( నిలిచిన జిని వానీ 
చెల్లి గాంచి యెక్క జేనీం జోయె 
వార 'లడీలు గరుర నూకక యుండి రా 
వగలు శేయు. గురునృపాలవర్య. 
808. వ. ఆభృగువంశవరుండు 


810, సీ. వేగినం బొొడనూపి వేగంబ యరదంబు 
వన్నింపు నీవు నీళామినియు వ 
హింవయా రథికత యెన(గ( గాంచనరత్న 
గోవాయముల యాచకులకు నిచ్చు 
చును జనవలయు నాకనుడు భూవతి శేరు 
సమకట్టి చావటీ( జామ దాను 
వలపట( బూని యావస్తువు లెల్లను 
గొని వచ్చి యీ మంతి జనుల బనువ 
శే. నెక్కి వారల నాసంయమీళ్వరుండు 
నిశితతర మగు మునికోల 'నెత్తు శీరొలుక 
మోపుచును దీనకోటికి నావదార్థ 
చయము నెడ నెడ నెసంగుచు జనుచునుండె, 


811, వ. వెక్కుదినంబు లావోరనిదలు "లేమి డవ్పిందూలు నమ్మహీపాలు నమ్మ 
హిషి నమ్ముని ములకోలపోట్ల నట్టు పూచినమోదువులచందంబు నొం 
దింపం జూచి జనంబు అల్లిన తమలోన నిట్టితపోమహిమయుం గలదేయిది 
యన్యాయ్యం బని యలుగను దగవు వలుకను దేజిచూడను రా దయ్యెడు 
నీదంపతుల ధీరత్వంబలును నిష్థావరత్వంబును నింత యొస్పునే దుర్వవాం 
బగుభారంబు నిర్వికారులయి వహించుచున్నవా. రనుచు నుమ్మలించుచు. 
బరివేష్టించి చనం జ్యవనుండు పురంబు వెడలి వారిమనంబుల విళారంబులు 
గానక యచ్చెరువును మెచ్చును బెనంగొను హపృాదయంబితో నరదంబు 


306. 1. లడరు - ఆ. ఊ, ఏ ఖ. గ; లదరుక 


810. 1 టనతియ _ ఇ. వీ. జ 9. వీ శ వష నల. రురుల-న 
8l1 1 లేమింకేసి దవ్నితూలు _ ఆ ఆ, శో, వ, వెక్కు[వతులు 


818, 


818, 
814. 


816. 


817. 


ఆనుళాననికవర్వము_ద్ని తీయాక్వాసము 181 


డిగ్గి వారలళిరంబులం గట్టిన పగ్గంబులు విడిచి కరీరంబులు కరంలున 
2సంస్పర్శించి యజ్ఞనవతి యాననం ఇాలోకించి వెడస్సితిగజే వరం విచ్చెద 
వగపు దక్కి, పురంబునకుం *జను మేను గంగాతీకవనంబున (వతచర్యా శేమంలు 
నిర్వహించెద నీవు మహిషీ సహితంబుగా "నెల్లి నాకడకుం జను బెమ్మని పలుకు 
టయు నాకు వగవెక్కడి గదని పలికి యవ్విభుండు, 

తనతనువు వనిత మేనును 

గను 6గొనీ యచ్చెరువు ముదము గడలుకొనంగ న 

మ్మునితో భవత్పభావముం 

గొనియాడ(గ6( దరమె మాకు గురుతరకరుణా. 


అని వెండియు, 


+. శ్రమము లేదు (వతోద్మవణములు లేవు 


నాతియును నేను నెలజవ్వనంబు (6 గంటి 

మిది మవోద్భుతతర మందుమే భవన్మ 

వోను భా'వత్వ మేమి సేయుదు మునీం[ద. 

అని సవినయంలుగా. దానును జేవియు దండ్మపణామంబులు సేసి యాసం 
యమివరు వీడ్కొని సాద్భుతచిత్తులై న సకలజనులుం బరి వేష్టింపం బురంబుం 
డ్రవేశించి [పమోదమయమూర్తులగుచు దివసశీవర్తనంబును రాతి 
చర్యయుం గడపి సూర్యోదయం బగుటయు. 

వారలు |పాశన్సమయా 

చారంబులు నడపి భ కినంవద 'లొదవన్‌ 

గారవమున మునినిర్జి 

ప్రారణ్యమ్మునకు6 బోయి రవనీనాథా. 


* అచట మణిమయంబు నతిసుందరము దివ్య 


సదననిభమునగు విశాలరమ్య 
వార్మ్యమున్న జాచి యచ్చెరువందుచి 
_త్తములతోడంజనంగ దానిచుట్టు. 





814 


౪16. 


816 


2. నవ్పళించి - ఐ బౌ. ఇ. 8, డన్సితిరిగదే - కొన్నిప్రతులు 4. జనుండేను _ 
కొన్ని|పతులు 5, యదియని _ కొన్ని(ప్రతులు 


1. వయబుసేమననగు _ ఆ ఇ ఈ ఏ, వీ.శమషు.న 
l, సార్థంబునుర్మాతి _ ఊఉ. ఐ. బొ, ఖ. 
1. పొదలన్‌, లొరయన్‌ _ అనిపారములు. 


వ్రీమదాం[ధమపహాలారతము 


=: చ్యవనుడు ధనయోగవలంభునో గళికనోవ్‌ నాతలోళంటు నూవ్రథీ "= 


9018. వీ, 


310, 6, 


821, వం 
822, 5. 


శీ29. వ, 


నం 19-54-1 


స్వాధ్యాయసంగీతసాహిత్యవర్తన 

మాననీయము లగుమండవములు 
గోకిలకుకభృం గకులనాదముల నభి 

రామంబు లిన యారామములును 
వాంససారసరవాత్యంత మనోజ్ఞ ంబు 

3 సొంపుమిగులువర్మాశరమ.లు( 
జారుమయూర కేకాకుతకలితంబు 

లగుచు నొప్పాకు క్రీడాచలములు 
వీకులకు( జూడ్కు-లకు నింపు వెల్లి గొల్బ 
చేర్చుగలెగిన విభవంబు నెజయ మెఅయయ( 
గరము విలసిల్లు చునికి నాకంబు వేడ్క 
నయ్యెడకు6 గాపువచ్చిన యట్టులుండె, 
సురలును గంధర్వులు న 
పృరోనికాయములు వివిధ నరనవివోరా 
దరలీలల నం చెడనెడం 
జరించుచుండిరి నితాంత సమ్మోదమునన్‌- 


, అవ్విధులబున కాగాజు నంగనయును 


మనము లద్భుశరనమున మును(గుచుండ 

గలయొకో యిది నిక్కూమ కానినాండు 

మిగుల ననుభవగోచర మగునె యిట్లు, 

అని వెండియు, 

ఉత్తగకురుళూమియొ లో 

కోత్త మగునట్టినాళ మొకొ తనువులతో 

నిత్తాపసవరునికరుణ 

నిత్రెజ(గున సంభవించె నిచ్చోటు సొ౭న్‌. 

అనుచు నమ్మవానీయ వార్మ్యంబు సొచ్చి యంరు మణిమయ పగ్యంకంబునం 
బవ్వళించి యున్న యప్పఠమమునిం గొని రవరతణంలున నతం డంతర్భానంబు. 


821, 


B25. 


420, 


అనుకాననికపర్వము-ద్వితీయాక్వ్యానము 199 


సేసె నతనితోడన యామేడయు మున్నుగన్న యశీవవిశేషంబులును 
నర్చశ్యంబు లయ్యె నయ్యిరువురు నిట్టట్టు మెలంగి యక్కాన నొక్కెడ 
జ గౌకబ్బసీసమాసీనుండును జపసరుండును నై న యాసంయమివకు నాలో 
కించి రట్లు గావించి ధూ విభుండు భార్యతో నిట్లనియె. 


శే, ఉవిద నునియోగబల మిట్టు లుండునేయ 


నూనరాజ్యంబు నులధంబు మానవులకు 
క్రాహ్మణత్వేంలు( రపము దుర్గ థభము తపము 
కలిమి6 జేయుచు నున్నా(డు వలనినట్టు. 


చ, అనునెడ నిందు రం డని సమాదర 'మొప్పంగ వారి. బిల్నెన 


మ్ముని 1నరనాథు(డుకా సతియు మోడ్చినశేతులతోడం చేరాం 
జని ధరణ జాగ |మొక్కుటంఘు సంయమి డీవన లిచ్చి రాజునా 
ననమున స్ముపనన్ననయన్మ వభ పర్వ(గ నెమ్మి నిట్లనున్‌, 

ఆ. మనసు నింద్రియములు మశ 'జేఇద యింత వ 
శ్యంబులగునె నీకు నరయం గీడొ 
కింతిరైమైన లేదు సంతస మండ్‌తి 
నిర్తు వము వేడు మెద్దియెన, 





శీ27. క, అనిన విని యగ్నికల్పు(డ 
వనం జగునీమది (పనన్న మగునట్టులుగా 
మునిజనవండ్యా కొల్వం 
గనుకంఇను మిగుల “మేలు గలదే కోరన్‌. 

828, వ, ఆని వలికి కుశికుండు వెండియు, 

420, ౩, ఒకటి యడిగెదం గృప చిగు రొ_శ్లం జెప్ప 
వలయు మీరు మాయింటికి వచ్చి యొక్క 
(వక్కకిందుగ నిరువదియొక్కదినము 
అనఘ నిిధించి తది మొద లై ననీకు. 

828, 1. గౌశేయబృసేనమా _ఆ ఇ జ లశ కొన్ని|పతులు, 

826. 1, యవశురున్‌ _ వీ. శ షస 

827. 1. వరముకలదే - వీ. కష. స. 


184 


శ్రీమదాం[ధమహాభారతము 


880. క. చరితం బద్భుతము ముని 


881. 


$80 
381. 


శ్వర చీనికిగారణము విచారమున కగో 
చర మెణి(గింపు మనుడు నా 
ధరణీవల్లభునితో !ీనతం డిట్లనియెన్‌. 


* సురలు మునులు సుర జ్యేష్టుంగొలిచి యుండం (బసంగవళంబున నప్పర మేపి 


చారలతో భ గ్రగుకుశికవంళంబులకు (బవ్మాత త్త రింబులు తడంబడి నంకరంలు 
వాటిల్లు నని చెప్పె నప్పు కే నచ్చటనుండి వినుటం చేసి యాసంకరంబున 
కోర్వక మీయన్వయంబు నిర్మూలంబు నేయువాండ నయి (వతంబునెపం 
వీడి భవద్భృవాంబు సొచ్చి యిన్నిపోకలం ఖోయితి నలని డస్సి 'యెప్పు జేని 
మీర లడ్డమాడుదు రప్పుడ కపింతు నిట్టిద నాయె త్తికోలు మీయందు ధైర్య 
వోనియు కోకందును గోవంబును లేమిని మెచ్చి వరం బిచ్చియుం దనివి 
సనక తనువులతోడన మీరు నాకలోకం చాలోకించునట్టుగా నీగంగాతీరంబున 
సంఘటించితి దానింగని నేం దత్వంబుబెన నుదాసీనభావంబు నొంది |బావ్మా 
ణ్యంబునందు సస్ప్బృవాుండవై తదియెలు(గుదు నీకు మూ(డవవా(డు 
ద్రవ్మా కేజోదీప్తు ౦ డయి జనియించు వరంబు వేడు మనుటయు నమ్మానవ 
పతి దీనికంశును గడచినవరంబును గలదే మదియసంళానంబు (బవ్మాత్వ 
(పాప్తమవా_త్వనిరూఢంబును గాఢధర్శతత్సరంబునుంగా ననుగహింపు 
మనిన నమ్ముని యట్ల యయ్యెడు మూఅడుము నీదుమనుమండు (త్రిలోక 
పూజనీయుండని పల్కిన నవ్పతి వాం 'జేనికతంలున (శావ్మాణుం డగు 
న_క్తెటం గెటింగింపవే యనవుడు నత్వావసోత్తముండు విను మస్మద్వంకం 
బున *ేబుచీకుం డనువా(డు జన్మించి నీతనయుండై న గాధియనియిడు 
వాని పుతి భార్యగా బర్మిగహించు న_త్తపోధనుండు తననందనుం డగు 
జమదగ్నియందు సమ స్తధశుక్వేదంబును నావహించు  నవ్విశేమంబు 
శత్పుత్తు) నందు ఫలియించు నదియంతయు సకలతు _త్త్రీయతయకారి మొన 
దై వంబుకృత్యంబు చానివలన బు చీకగాధివధూజనానుష్టానపరివ_ర్తనంబు. 
గలుగు నదికారణంబుగా న్ముగత _త్త )ధర్ముం డగు పరకురాముండు జమ 
దగ్నికిం బరమ బావ్మాణ్యాగణు్యం డయినవిశ్వామి[ తుండు గాధికి జని 





L, డ(దానిట్టనియెన్‌ వీ ౪. ఇష 
1. రుబీకుండనువాడు _ శ న 'వెక్కు(పతులు 


882. కం 


తిలక, సీ, 


శి94, క, 


ఆనుకాననికవర్వము_ద్వితీయాళ్వానము 185 


యింతురు (బవ్మాపలుకు సత్వంబ యుమ్మదన్వయంబు భార్గవకులనంబంధం 
బున జనక్హాఘనీయం బయి వెలయం గలయది యేను దీర్లంబునకుం జనియెద 
నీవు సుఖవై యుండుమని చెప్పుటయు నప్పుడమిేండు భార్యానహితం 
బుగ సవిశేవేవినయం బగువందనం కాచరించి వీడ్కొని చనియె ఆరవ 
నుండును నికేచ్ళం జనియె నిది వరకురామవిశ్వామి[త జన్మ పకారంబు, 


! భీముడు భోర్య్రజునకు దానవికోవముల నౌలోంగింయతు :_ 
నం 18-08 _ 28 (కుంభ) 


ఆని కురుపికామవు(డుసె 

ప్పిన విని ధర్మాత్మజుండు (వియమందుచు నా 
తనితో దానవిశేషము 

లనఘా యెబజీి(గింవుమనుడు నత డిట్లని యెన్‌ . 


కాంసో్ళోపదోవాయు.( గాంచనచారుళ్ళం 
గయు ధవళాంబరకలితయును న 
ద&ిణాయును నయి తగుగోవు( జా|త్రత్వ 
భవ్యవిప్రునకు సద్భక్తి తోడ 
నిచ్చినదానికి నెన్నిరోమములన్ని 
దివ్యవత్సరములు6 (దిదళలోక 
మున వసింతురు కులంబున 'యేడుతరముల 
జనముల నుగతికి ననుతు రధివ 


కన్యభూమిగృవాము కనక మన్నము జల 
మంబరంబు శయన మాననంబు 
వావానంబు విపునకు నీగి లో 

కములు రెంట సౌఖ్యకారి యండు. 


అనిన విని పొండవా[గజు( 

డనమా యిన్ని ంటికం"బ నధికంబగుదా 
ని నెజింగింపు మనుడు న 

జ్ఞనపతి కిట్లను నతడు దసన్నాత్మకు(డై 


196 


885. శే. 


838, వ, 
887. శే. 


B95. వ. 


839 క. 


B40. క, 


841. క. 


842. వ, 


848. చ, 


శ్రీమరాంధమహాథారతము 


అర్సి గోరినవస్తువు లర్జి తోడ 

నీగి యెల్ల దానములకు చెక్కు డరయ 

నఖిలభూతమ్ముులకు నభయుబు నిచ్చు 

టంతకంచును మేలందు రార్యజకులు 

అని చెప్పి విను మని మణీయు నిట్లనియె, 

వీరశ్రయనంబు మేలండు వీనికంచు 

మఆియుః గొన్ని ంకికంచును మనుజనాథ 

చానముల కావు వెరీన దాని బోల 

లేవు పుణ్యాకర్ళములలో నేవియెన. 

అనుటయు ధర్ముజుండు తమ్ముులదఫం గనుంగొనిన వార లేని చి త్తం బెజీంగి 
రణమరణస్తుతి సేయ నతండు సమరంబునం జచ్చిన బ6 ధుమితజ్ఞూతిజనంబుల 
వలనిశోకంబు వదలి వాహినీనందను వాక్యంబు లభినంరించె నాదే వవతుండు 
"వెండియు, 

అరియెన దీను(డై. తను 

శరగాంబని వే(డినం |దిసన్నా త్మత న 

ప్పృరుమనికోరిక దీర్చినం 

లురుషోత్తేము6 డందు రతని6 బురుషవ రేణ్యా. 

అడుగక యున్నను నాలిం 

గొడుకుల రకింప లేక కుతిలపడుచు నె 

ప్పుడు జేవతనము గలనరు 

నెడ రుడువంగ వలయునది మహితగుణ మనమా, 


నిజదారపరులు సంతత 

యజనరతు* ( గామరోవవాంతలు నగుస 
ద్హిజుల నరసి ధనమిచ్చుట 

(తిజగత్చూజ్య మగునండు ధీరవిచారా, 


అనినం చాంఢడచా(గజుండు యాతనాయాచవంబులలో నెయ్యది చానార్హం 
అగునని యకిగెన నతనికిం లిశాషహుం డిటనియె 

అడిగిన నిచ్చుకంయెను నయాచకు(గాంగ నెణింగి యిచ్చు ళు 

క్కుడు ఫల మిచ్చు రానవిధికోవిర వేండుట సావు వేండగాం 


లిక4, వ, 
845. క. 


816. వ. 


847, &, 


848. క, 


849, వ, 


850. క. 


861. క. 


847. 
850. 


18 


ఆనుళశాననికవర్ణము_దడ్య్వి తీ యాక్వానము 167 


బడుటది "పెద్దసావు దగు ప్రార్థన పూర్ణము సేయునాతం డా 
యడిగినవాని( దన్నును దయారతి. గావంగ( జాలువా( డగున్‌, 
అనిన విని యుధిప్పిరుం డతని కిట్లనియె, 

దానము యజ్ఞ కియ నా 

గా నతులితధగ్మ విధులు గల వందు ధరి 

|డీనాథో _త్తమ యధికఫ 

లానూనం చె వెలుంగు నది 'యెయ్యదియో, 

విన వలతుం జెప్పవే యని యడిగిన నయ్యనిమిమనదీనందనుం డప్పొండు 
నందనా[గజున కట్లనియె 

భూనురకోటికిన్‌ విరయపూర్వముగా ధనధాన్యగోమణి 
త్యా“లిలాన్న ముఖ్యములు సమ్మతి నీగి నుయజ్జ్ఞి మాననో 
చ్భాసిత "న తియన్‌ నడపుభవ్యు(డు యజ్ఞముల.౦దతంబులుం 
జేసినపుణ్యముం బడయుః జేయుము దానము లోపి నిత్యమున్‌, 
అనవుడు నాతనితో ని 

ట్లను గుంతీతనయముఖ్యు డనఘా 'పెక్కుల్‌ 

వినంబడు దానము అధికం 

బున దగియెడు దాన మెద్ది యన్నిటిలోనన్‌, 


అని యడిగిన నయ్యాపగానూనుం డమ్మానవపతి కట్లనియె. 


యా భూదానము హమాలివర్థృ సము | 
నేం, 18-61-వీ 


దానము లన్ని టికినిభూ 

దానం బెక్కుడు సమస్త ధాన్యములు (బభూ 
శానేక వ్యస్త్రధనర 

త్నానూనత్వమును భూమి 'నవుటకతమునన్‌, 
కనకము రజతము వస్త్రం 

బును ఛాన్యము వివిధకత్న ములు నిచ్చినయ 





1 స్మత్కియల్‌ జ కొన్ని(పతులు. 
* నగుట - వెక్కువతులు, 


188 


తర్‌. 


858. 


లిర్‌4, 


855, 


నీ 


క 


శ్రీమదాం[ధమహాభారతము 


వ్వినుతఫలంబుల నెల్లిను 
గను నుత్తమభూమిదానకర్త నశేందా 
భూమి కెంళశాయువు భూదానక రయు 
నంతకాలము సుఖమందుచుండు 
నమరలోకంబున నల్ప మైనను భూమి 
యిచ్చిన బవుభూమి యేలు నతండు 
రాజు విశేషించి రణమృతి యొండెను 
భూదాన కర్హృత్వ పుణ్య మొండెం 
బడయంగ వలయు ఇాపంగ నోపు 
(బ్రహ్మహత్యాది పొతకములనై న భూమి 
చాన మెంత పాపాళ్ళుచే నైన భూమి 
గొనిన గల్మవ మొందదు నినుము మహిత 
మైన భూదాన విధియును నళ్వ మేధ 
యాగిమును సద్భళంబు అం [డాదిమునులు, 
దారిద్యముచేం గుందుచు 
'ేరిని నడుగంగం బోవ కెంతయుం గృశతం 
గూరిన వి(పున కుర్వర 
వారిని దయ 'నీగిఫలము వాగ్గోచరమే 


యాగక_ర్తయు శాంతుండు నైన యట్టి 
విప్రుం (ార్చించియైన నుర్వీప్రత్మిగ 
పాంబు సేయించు టత్యధికంబు భూమి 
చానవిదివిశేషంబులలోన నెల్ల. 


విను మర్హుండైన విప్రున 

కనఘా *గోచర్మమాత యగు మేదినిని 
చ్చిన? బోనియట్టిపాపము 

నినుపొడుపునం "జడనితమము నెందును 2గలవే. 





8562, 
858- 
855 


1 మునకునదృశ మంచు రాదిమునులు - ఒ శ మున 


1. 
1. 


నిచ్చుభలము -"ఆ 
గోగరణమాత్రయగు _ ఆ ఈ, ఐ ఖ. 2. గలదే - వెక్షువతులు, 


856. క. 


857, వ. 


8658. క. 


8569. చ 


860. క 


861. వ. 


862, ౪. 


867. 
B58 
859. 
882 


bl: ను మాం a 


ఆనుశాసనికపర్వము-ద్వితీయాళ్వానము 18y 


ఆజిపా ప్రమృతులుగురు 

పూజకులును మణీయు నెట్టి పుణ్యాత్మకులున్‌ 

రాజో తమ భూదాన 

(థాజిషునిం జోల రండు వకమమునీందుల్‌. 

అని చెప్పి ఫీష్కుండు వెండియు నిట్లను భూదేవి జనులకు పితంబుగా 
నానతిచ్చిన వాక్యంబులు *భూగీత లనంబర(గు వాని విని పరళురాముండు 
భూదానసరుం డయ్యె నని విందుము పాండవా గజా యవి నీ వాకర్ణింపుము 


నను నిండు శెండులోకము 

లను జెడని యళస్సుఖంబులం బడయ(గం గో 
రినయట్లయినను దీనికి 

1నెన లేవు సు;డీ తలంప నేధర్మములున్‌ 


ఇతరులదాన'మేని( దము యీగియ యేనిని నన్ను మార్తుశే 

మతి నరకాధివాసగతి మాన్చం దలంచుట గల్గినకా సమం 

చితముగ భక్తి నిచ్చుట కుశీలత మార్చుట నాకు వార్ష భా 

సితయు. బరాభవవ్యథయు. చేత నుడీ యిదె చాటిశెపెదన్‌. 

విను. డుభయలోకముల మే 

లొనరింతుం గీడొకింతయును నిలువ(గ నీ 

కో నిరాసంబు నొన రును 

నను నిచ్చిన శెట్టిదుర్జ నములకు నైనన్‌, 

అనియె నని యవ్వాక్యంబు లుపన్యసించి 'చేవవతుం డన్నరచేవో త్తము 
నకు మణియుం జెప్పు నవ్విషయంబున నిం|దుం డడుగ బృవాస్పతి నెప్పిన 
వచనంబులు వినుము చెప్పెద. 

భూమి రత్నగర్భ పురువూత యటుగాన 

కలుగు భూమిదాన క _ర్రయెన 

వాని కళ్వవా స్తిపనితాది సర్వర 

త్నములు నిచ్చునట్టి యమితఫలము. 


+ భూమిగితంబులు _ వెక్కు[వతులు 


నెనయవుసుండీ తలంవనేధర్మంబుల్‌ - ఎ, జౌ, ఇ; నెనగావు _ వ 
మైన _ కొన్ని ప్రతులు. 


= నిచ్చినట్టి _ కొని ప్రతులు 


140 


868. 


864, 


865. 


860. 


867. 


868. 


884. 
865. 


868. 


క్‌ 


గా 


శ్రీమదాంద్రమహాభారతము 


, వనుదాయిని మైనవనుధ 


నొసంగి నతని. దన్న తన్న యొఫంగె ననుచు సం 
తసపడు భూతేము లన్నియు 
నసమానను భూమిదాన మమళాధీశా, 


* విను రాజులకు నేవళ్యం 


లును జేయ6ంగవలయు నధికభూదానము రా 
జనువా6 డఘములేకాకర 

మనఘా యిది దక్కనొంట నది *వ్యయమగునే. 
పూర్వద_త్తయెన భూమి నెవ్వడు వుచ్చి 
కొనింమె నతడు తనదు కులమువారి 
నిరువదొక్క-తరము నరకవానుల(కేయు 

దాను 1నడుము గాంగ ధర్మినిరత 


మును దా విపున కిచ్చెద 

నని భువి యీకుండుకంకు నధికపుబాపం 
బును నడుగ కిచ్చుటకు మిగి 

లిన వుణ్యము నెందు నరయలే వండు బుధుల్‌, 


అనిన విని యజాతక తుండు సురనదీపుత్తు) తో దానపరులయిన మానను 
లకు దాొతవ్యంబు అగువానివిశేషంబు _లెణీంగింపవే యనుటయు నతం డన్న 
కనకపానీయ్మపముఖంబు లై నపదార్థంబుల విశేవంబులు గల వవి యెణిం 
గించెద నొక్కనాం తన్న ంబువిషయం బై నదానంబు (వకారంబు, 


, ఏ నడుగ(గ నారదముని 


నితముగం 'జెప్పినట్టి మాటలు సువ్య 
కా నూనవృ త్తి, ఇ ప్పెద 
భూనాయక శేయేకచిత్తమున వినువానిన్‌ 


. ప్రోవగుననఘా _ శ ష, 2, ప్రయమగునె _కొన్ని ప్రతులు. 
+ మున్నుగాగ - అ, ఇ, ఈ వ శ, ష, న 'దళవూర్వేషామ్‌ _ దకాపరేషామ్‌'అను 


వాక్యమున్న దికాన “నదుముగాగ "అనుపాఠమే నమీలీనముగా నున్నది. 2. తనయ- 
కొన్ని(ప్రతులు. 


. నియత చిత్తమున _ ఈ, చ, 


ఆనుకాననికవర్వము-ద్వితీయాళ్వ్యానము 14! 


889. క. మునులును దివిజులు నన్నము 
వినుతింతురు లోకతం తవిధి (గ్రతువులుం ద 
క్కును గోల సర్వము నన్నం 
బున నడచుం గాన యన్నము విశిష్ట మిలన్‌ 


870. ఆ, అన్న దానసద్భశ మగుదడాన 'మెందు 
నెన్నండును లేదు గావునను విధేయ 
మన్నదాన మధికయత్న 'పూతంలుగా 
బూని చానిచేంత పుణ్య*తమము 


871. సీ. (పాణంబులకు 'విధారక నున్న మింటి జ 
నంబున కుడిగి ఇమెకను సుభ_క 
నతిథికి( బెట్టుట యధికపుణ్యము (శాంతు 
వృద్దుం చాపసు బాలు వికలు వనిత. 
గడప(గా దాళంలి గదిరి య ీంచిన 
గృవామేధి 2కవనుతి గినుక దగదు 
కాలంబుతో ( గుక్క మాలండు దుది గాగ 
నాశొని వచ్చిన ననుగుణముగ 


ఆః నాచరింపవలయు నావహోరకల్చన 
మునుల దేవపితృసముత్కరముల 
నన్న దాన విధుల నాదరంబుగ6 (బియ 
మొద జీత లోల వొండు విధులు, 


872. క. కులమును విద్యయు వృత్తము 
నలఘుమతీ యన్నమిడుట'కై యడుగంగా 
వలవదు వి వుని 1నాదర 
మలరంగా నిడుట అెన్స యడిగినమూ(తన్‌ 


878. వ. అని వెండియు 





ATO న్నే వూర్వంబుగ -ల 2 మనఘ _ కొన్ని|వతులు, 
87! 1. నుధారక _ కొన్నిపతులు శ వారితోగినియదగదు _ ఉ. ల 
872, 1. నుదిరంబలరంగా - న 


142 


శ్రీమదాంధమహాభారతము 


74, కే. అజుండు కల్పాదియం దన్న మమృత మనియె 


నన్నవోని బలాధికునై న దుర్చ 
లాత్ము(గాం జేయు గావున నన్నభు క్రి 
సకలధాతు వృద్ధికి నయి జనము గోరు, 


815 క, అని యశండు పఠ్కె ననియును 


విని యన్న ము నవినయముగ విపాదులకున్‌ 
మను'జేళ యిడుదు నీవును 
మన మలర6గ( జెట్టుమీ నమ న్తజనులకున్‌ 


876, ౪, అన్న మిడిన మణిమయావాసళయ్యాస 


నములు నమృతభోజనంబు వ్భాద్య 
మాల్యలేపనములు మవానీయ మహేళాను 
భవము జిరత నొందు దెవమునందు 


-_* గోళ్లలోదాన మవహీమాకిళయ నిథూవవిము ;- 
నం, 18-68-1 


877. వ, అనిన విని యుధిప్పిరుండు నత్మతవిషయంబు లై నదానంబుల శతెటీంగెలీం- 


8768. 


గింపవే యనుటయు నిట్లు దేవకీదేవి యడుగ నన్నారీరత్నంబునకు నార 
దుండు నెప్పిన వాక్థంబులయర్భంబు లుపన్యసించెద నాకర్ణి ంవుము, 


సీ కీకా ఆ చాయశమబ్టగర్భునితార మా 
అట జ 


మములు మాంసము నంజంగ( గలుగు 
నన్నంబు శళితారయందు గోవార్డ న 

దితి శార(లులగంబు దీపుగలయు 
నట్టులు గురుతార నధివ సువర్ణ మా 

శ్రేమిరూహ్యము మఖంకెల్లు నుప్పు 
తిలలు థగుం డధిచేవవయగుళారం 

"జెఅకుందేనియ నుపాసిక్షమెన 





878. 


1. కర్తవాయన -ఉ ఊ, వ వీ న 2 రౌవ్యము _ కొన్నివతులు 


879. 


880. 


881. 


862. 


B88, 


879 


అనుళాననికవర్వము_ద్వికతీయాశక్యానము 148 


భ క్రము_త్తరఫల్లుని బాలతోడ 
పాష్టికాన్నంబు రవితార సకరి రథము 
చిత్తనాండు (క్రీగంధపులకెక్కు స్వాతిం 
దనకు |వియమైన యది మేలు దానమునకు 


సీ, అనఘ విశాఖ నెద్దనురాధం జై చీర 


విను'్యేష్టందగ( గణి వేముగూర్చి 
ముల్లంగి మూల సన్ఫ్మూలఫలంబు( బూ 

ర్వాపాఢ( బెరువు త్త రాఖ్య యెన 
యాషాథఢ మాకికార్థాొన్నంబు వారివసు 

జలతారకములం గంబళము గుజ్జు 
లమరినబండియు యవల. 6 బూర్వో త్తరా 

థా దిపౌష్టాశ్వినీభర ణులందు 

(గొవ్వుగల మేకనంజుడు గొతియయెఅచి 
కంచుకుండతో మొద వళ్వకలితళకట 
మతులతిలధేను !లీ బాడి యఖలళార 
కముల నీగులు నూర్జ్వలోకముల' "జేయు, 


వ. అని యెటింగించి యమ్మానవపతితో నమ్మాననీయుం డిట్లనియె. 


అలఘుతరసకలకామ్యం 

బుల నిచ్చినయట్టిమహిత పుణ్యాంబై కా 
వెలుగు గనక మిచ్చుట యని 

పలికం గర్భజ్ఞా( డి పరహితచరితా, 


శే. కనక మాయు।[ పదంబు పావనము భావ 


శుద్ది నొనరించు దాతకు సు వతమున 
వేడ్చతో దాని నిచ్చుట వేజపొగడ 
చేల యనియె హారిళ్చ్ళం[దు6 డిద్ధతేజ. 


క. పానీయదాన ము త్తమ 


దానంబని యఖిఅధర్మ త_త్త్వదృథఢపరి 





1. బెరుగు -కౌన్మిపతులు 2 వూషాశ్వినీ _వీ కష, వెక్కుప్రతులు, కి.వీదగునలిల - శ 


కేశ 


884. క, 


835. క. 


886. జే. 


887. క, 


868. శే, 


869. ఆ. 


భ్రీమదాం[ధ్రమహాభారతము 


క్షూనానూనుం డగుమను 

మానవపతినె వ్పె నృపసమాజవ లేణ్యా. 
కావున జెలువులు సూతులు 

చావులు గొల(కులును నెపుడు? 'బొరవవర్యా 
కావింపవలయు నవి గడు 

జావనములు పుణ్యళోకభాగిత నిచ్చున్‌ 
అనఘా "'యెవ్వనికావిం 

చిన నలిలాశయమునందు. జెలంగుచు గోవుల్‌ 
గొనునీఠరాతనివంళం 

బున కవి గావించు నూస్ట్వభువనపావ్రిన్‌, 
ఆక లేక యెవ్వానిజలా శయమున 

మండు వేసవియందును మనుజకోట 

యవభృ థస్నా నపానం బు లాచరించు 

నతండు వొందండు విఖిమ*దుగ్గాభిగతులు 
యాగాదికర్శముల కుప 
'యోగింపబడుటం జేన్‌ యు త్రమము ఘృతం 
చాగురువస్తువునిచ్చుట 

యాగములకు నగ్నికిం |బియంశై యుండున్‌- 
గరగ లొన(గిననరుడు భూనురు లొనర్చు 
నాచమనముఖ కర్మంబులందు వష్ట 

భాగఫల మొందు నెగడికిం బాచనమున 
కింధనము లిచ్చి ధనముల నెనక మెసంగు 
ఛత్త౦మిచ్చికాంచు( బుత్తు9ల6 బురుషుండు 
సకలకామ్యదానసమము కకట 

మిచ్చు టనఘ చెప్పలిచ్చినం గంటకు 

లైన రిపులదొక్కి 2యతండు దిరుగు 





886. 1, 
889 l. 


దుర్గాది గతులు _ పెక్కు[పతులు 
యడిచి తిరుగు _ కొన్నిప్రతులు 


880 క. 


801, తే 


802 క. 


893, వ. 


894, ఉ 


995, క. 


896. ఆ. 


ఆనుకాననికపర్వము-ద్వితీయాక్వానము 145 


తిలలు పితృభోజ్యములుగా 

జలజథివుండు 'సేసేం విశృనిచయ మలరం గడుం 
దిల లెచ్చిన కుచు లగుదురు 

దొల(గుం బర్వసురతాది దోషములెల్ల న్‌. 
దివ్యముని యగుకాశ్యవుథవ్యగా(త 

ముల జనించి కీభవ్యంబులై. తిలలు వెలయు 
నట్లుగావున( దత్మతయజన మఖిల 
వస్తుయజనంబుతో సరివచ్చు నడు, 


తిలదాన మథిలదానం 

బులకొంకు విశిష్ట మెల్ల మునులును నియతిం 
దిల లర్హ్ల ము లగుపా త్రం 

బుల కిచ్చియ కాదె పెంపు వొందిరి వత్సా, 


అని చెప్పి యాపగాతనయుం డొకవిశేషంబు విని'పింపవలసి ధర్మజున 
కిట్లనియె 


దానము లాగిగా గబ గుధర్మము అెల్లిను "కేంశరున్‌ నిజా 
ధీనపుంజోటు గావలయు దేవతల.న్‌ మునులుం జతుగ్రఖుం 
గానంగ6 బోయి యజ్ఞ ముఖకర్శనమా చరణార్గ మె తదీ 

యానుమతిం దగం బడసి యయ్యయిచోటుల నావరింపరే, 


కాననము గిరులు నదులును 
నానాతీర్థములు భూజనంబుల శెల్లన్‌ 
భూనుత సాధారణములు 

వానను ధర్మములుసేయవచ్చు ని జేచ్చన్‌. 


అధిప వామనమునయందు. దోంచినయది 
యాచరింపవలయు నర్గ్భమగుట( 

"జేసి దీని నీకుంజెప్పేతి గోదాన 
శస్తమహిమ వినుము వి స్తరింతు. 





891. 1 
898. 1 


19 





దివ్యంబు లై - కొన్ని పతులు. 
వింపందలంచి - కొన్నిిపతులు 


Tad 


897. సీ, 


898. క, 


899. క. 


400 శే. 


401. 5. 


భ్రీమదాం[భమపవాభారతము 


గోవులెక్కుడు తేపోభావిశాత్ఫులకంకు 
ననిన! దడ్గౌరవంబునకు మేర 

గలదె సత్యా ఖ్యలోకంబున నవిసోమ 
సంగతత్వంబున సంచరించు 

వినుతవోనుములకెల్లను బాలు( బెరువు నే 
యును నిచ్చు. కేగర్భనంలునకు నొదవు 

దోలు శృంగంబులు చాలంబు చోమచ 
యము శకృన్మ్యూ తము లఖిలవ రృ 

నముల కువచరించు (శమము శీతాతస 

వ్యథయు లేమి నెపుడు నతిభరంపు( 

బనులు నేయు గోవు (వావ్మాణుల డన నేక 

తత్త్వ మగుట: బరవదంబు(గాంచు, 

గోవుల విపుల కిచ్చిన 

చేవిషమపుగతుల( బొరయ రికి నరుగం 

గా వశము గానిలోకము 

లావానంబులుగో నిలుతు రతినుఖవ్భ త్తిన్‌ . 


గోవులపా లమృతంబని 

జేవేందు(డు నెప్పెం గాన ధీరత్వనిధీ 
గోవు నొసంగ నమృతము న 

ద్మావంబున నిచ్చినట్టి ఫల ఓమొడ:గూడున్‌ 


అనఘ గోవులు |ప్రాగాంబులని నమ_న్హ 
మునులు సెప్పుదు రట్టుగావునం దలంప( 
'శాణచానవిధాన సం(ప్రొ_మెన 
ఫలము గోదానకర్తకు. గలుగు( జూవె, 


(కూరునకు నా స్తికునకు దు 


రారంథున కిచ్చినం బరనుదు॥ఖమునుం 





తం. 1. 
390. 1. 


గర్శనంబు - చెక్కుప్రతులు. 
మొనగూడున్‌ - చెక్కువతులు. 


402, 


408. 


404, 


405, 


406, 
407. 


401 
48 
405, 


బా 


కో 


అనుకాననికవర్వము _చ్వితీయాళ్యానము 147 


గూఠరును గో వది దాతను 
నారకి. ?జేయుం బరీతణాము గడు వలయున్‌. 


గొడ్డు ఒడుగు? 'దెవుుుగొంటు.6 (గే వెడలిన 
దాని నెచ్చకేని నూనమైన 

యట్టిజాని నొకట నాయానపడియున్న 
దాని నీ, గో పదానవిదులు, 


“విను పుణ్యలోక ముల 15> 


వనఘా విప్రులకు గోచయంబుల? ెక్కి 
చ్చిన పీవి దోశకు మోతం 
బును జేయ(గ(జాలు నండు పూర్వాచార్యుల్‌ 


, అని చెప్పి గాంగేయుం డన్న పానీయదాన ఫలాతి శయంబులు వెండియు 


వినిపింప వేడ్క-నేసి యవ్విథున కిట్లనియె, 


. అధివే యింకను విను మన్నంబు జలమును 


నిచ్చట 'యీవులకెళ్ల "సెక్కు 
డగుట నే, "ఇవ్చెద నమృతసుధాిస్వథా 
నామవ, ల్‌ నుగలందు నాగకులము 
నందును నితృకోటియందును వ ర్తిల్లు 
నన్నంబునకు నోలినట్టుం గాక 
యది పాణ మండు మవోత్ములు గావున 
దాని బెట్టుట (పాణదాన సమము 


విను విశేషించి ిశశ్వాక్రమునకు జలము 
పాశయము చం దునకు6 బుట్టం బట్టునయ్యె 
జలము చందుండుగాండె యోషధుల బ్రోచు 
గాన యు త్తను మన్నంబుకంు జలము, 


* అని పలికి మణీయును, 


తనకు గలయట్టి యన్నము 
నన సురపితృపూ జనములు నరునకు నడవం 





వేయు వరీళక్షణముగడు . ఎ, వః 
కొదనఘా, కొకనఘా - ఆనిపారములు, 
యీగులకెల్ణి జ పెక్కు [వతులు 2, ద్వయనామము లీ _ మఖ, లీ. తద్దానమునకు జ 


148 


408. వ 


409. నీ 


410, వ, 


411, 5, 


థ్రీమదాం[ధమహాఖారతము 


జను నతిథితర్పుణము దా 
నన తగ నొనరించువాండు నరవరముఖ్యా 
అని నివశించి తిలదానం బళ్యాదర ణీయ ంబని ప్రసంగించి యది వినినది 


మైనను నేమి తద్విషయంబున కొక్కయితివోసంబు గలదు చెప్పెద విను 
మని పలికి యనిమిషనదీనం దనుండు కుంతీనందనా[గజుతో నిట్లనియె. 


= తిలదానవివయక యమ(వ్రావ్యాణ నంనాదము +-- 
నం 18.871 

మధ్య దేశమున (గానుంబు విద్వజ్ఞన 

*బహులమై మమొక్కటి వరశాల 
యనుపేర నొప్పారు నందుల విన్రుని 

కర్మినామునిం బీతి జము(డు పిలువ( 
బనిచి దానముల కెల్లను దిలదాన మె 

క్కుడు తిలలకు( బితృకోటి వేడ్క 
నేయు. భావంబులు నెందవు తిలభతి( 

బుణ్యక_రృత్వంబు బుద్ధిం గోరు 
చేని ధల లెస్ట్ర విపుల కిమ్ఫుభథ_కి 
ననియె వృ స్త్రదీపము లీగి యతులదాన 
మనఘ చీరల దివియల నమర పితృస 
మర్చనము సేత పరమధర్మ మని చెప్పె, : 
అని యిట్లు యమావ్మాణ సంవాదంబు వినిపించి శాంతనవుం శమ్మ 
హీకాంతు నాననంబు నవిశేషాదరంబున నాలోకించి, 
విను పృథివియును సరస్వతి 
యును గోవును దానవిధికి నొక్కంతలుగా 
విని యుండుదు వీని బో 
లినదోతవ్యములు నొండు లేవని విందున్‌. 





4090, | 





భరితమై - కొన్ని ప్రతులు. 


412, అ. 


418, క, 


414, ఆ 


415, 3 


416 క, 


417, తే, 


415, 1 


416. 1. 


ఆనుకాసనికపర్వము _ద్వితీయాక్వానము 140 


రాజనుఖ్య తగు సరస్వతి శిష్యున 

కొసంగ భూమిదాన మూర్షితముగం 

"జేసినట్టి ఫలము సిద్దించు గేనున్స 
నిచ్చుటయును భూమి నిచ్చినట్ల 

అనయము( గొంచెపు'వెలకుం 

గొనవచ్చును సారభూత గోవును దానం 
బున ఫల మధికము దానము 

గొనినాతండు సుఖము దాన గొను ేనేతన్‌, 
'దేవపితృ ఫసమర్చనావాసములు గోళ 
కృత్పలేపనమునం గీరనీయ 

శుచిశం బడయు ననిన సువ్రత గోవుల 
భూరిమహిమ వేట పొగడ నేల 

కుడుపునకు ముంద రొడ్డుల గోవునకు స 
మంచిత |[గాశముష్టి నిత్యంబు చేడు 

గాల మిచ్చిన నత డెల్ల కామ్యములును 
ద్రావ్మాణుల కర్ణి నొనగిన ఫలము వడయు, 
గోదాన విధము నుపథగ 

మై దాతకు నెల్ల మేలు నాపాదించున్‌ 
'వేదవీయ యది దురితో 

త్పాదక మగు నాతనికి విపథగత మైనన్‌, 


wr] సృగ బరి తము [ఆ 
నం. 18.69-1 
దుషమెన గోదానంబు గష్టవృ 8 
కుడా ey rr) 
కెచ్చె నృగనాముండగు జగతీవిభునకు 
న _కైఅం గితిహాసమై యవని( బరంగు 
వినుము నెప్పెద దాని వివేకధుర్య. 


PETRY 


ముందరొక్క.ండ్ల - కొన్నిప్రతులు, 
ఫలము -వ, వీ, ష, 


150: 


418. క, 


419, 5, 


420: శే, 


421. వ, 


422, సీ, 


త్రీమీదాంధ్రమహానారతము 


చ్వారవతి నొక్క నూతం 

దోరపు(దను వక్కజ మగు తొండనొకటి న 
చ్చేరువ "మెలగు జనులు గని 

నీ రిడి గలంగించు నిట్ల నిలిచెన యేనిన్‌. 

అని బలు మోకులు 'వేగమ 

కొని వచ్చి తగిల్చి లావు గొని 1తిగువంగ నా 
ఘనజంతు వచలితం చై 

యునికికి విస్మయము నొందు నుల్బ ంబులతోన్‌ : 
కృష్టుపాలికిం బోయి యక్కీట మున్న 
శెఅ(గు చెప్పిన జని చాని( దిగిచె వెడల 
నమ్మవోత్ము( డెబింగియు నర్థితోడ 

నడుగ నది యేను నృగుండం జుమ్మనియె ననఘ 


అనిన విని యద్దేవుండు నీ వనేక గోసవ్మాస్రంబుల వ్మిపజనంబుల కిచ్చితని 
విందు మిట్టి “దుర్భ న్మంబు నీ శేల వాటిల్లై నకుటయు నమ్మనుజవల్ల భుండు, 
ఉత్తమ (వావ్మాణుం డొకనిక నొక్కనాః 

డొక గోవు నిచ్చితి నుల్ల మలర 
నతండును గొనిపోయి నడి మే(త కర్ణి మా 

కదుపులలోపలం గలసి వచ్చె 
గోవుల మణీయును గో పాలకులు దాన 

విధికినై తెచ్చుచో విధికళమున 
వానిలో నదియును వచ్చిన నెలుంగక 

దానంబునేనితి దాని మున్ను 


గొనిన యతండు దడవి కని యిది నాదుగో 
వనియె. బిదపం గొనిన యతండు "పెనంగి 
నాకు నృపతి యొసంగె నా నిద్దజకు వా 
చైన నన్ను. గాన వరుగుబెంచి, | 





4190, 1. 
421. ll. 
4327 |. 


డిప్పగ, తివ్వగ - అనిపాఠములు. 
దుర్దకంబు ౬ క,వ 
నగ్గౌనక _ శ వ. 


428, 


424, 


425, వ, 


420 


428. 


429, 


480. 


ఆనుశాననిక వర్వము-ద్వితీయాక్వానము 1p! 


, తమ ముందటిశెఅం 7టింగించి, 


ఇచ్చినవారల కొనంగా 

వచ్చిన నడ్డంబు గలదె వనుధాధివ యం 
చిచ్చ( గడు నొచ్చి పలికిరి 

వెచ్చని నిట్టూర్పు *లడర విపు లిరువురున్‌. 


మజియుం బొడనుమాటల న మ్మొదవుపోకడ నాకు 'దెల్లంబగుటయు, 


దానికి నేను జిత్తమున( దాపము నొందుచు మున్ను గొన్నయ 
మ్మూనితవి పు వేండికొని మంచివి గోవులు నీకు నూటువే 
'యెనను నిచ్చెదన్‌ 'విడువవయ్య మహీసురవర్య నెమ్మి న 
ధేనువు నన్న నాన్యమున దీనత దోపగ నాత( డిట్లనున్‌. 


పాలు గడు(బెక్కు. దాని నవాము లెస్స 
చెయ్య కర్మిలి గలదు మత్చి గ యసుతుండు 
పాల కేడ్చినయపుడ చన్న్చట్టనిచ్చు 

నేది (పొద్దెన నట్టిగో వెందు(గలదు. 


శ్రీవోలె నింటిలో నా 

గోవుండంగం జూతుయగాని కోటి మొదవులుం 
గావు నరి దాని కని భూ 

"దేవుండు వోవుటయు నేను దీనత దో(వన్‌ 


= కనకము గేనువుల్‌ మణినికాయము లిచ్చెద నేమియహైనం ద 


క్కును మది కిష్టమెనయది గోరుము గోవున కంచు(జేరి త 
కిన ధరణీసుపర్వునకు( గీడ్చడి యమ్మయి వేండికొన్న నేం 
గొన భవదీయ రాజ్యమును గుత్సితవృ తికి నియ్యకొంచు'నే. 


, అవియె. గాని నానూట గై కొనండ యాత 


డట్టి యెడం గాలవళగతి యావహిల్లి 
యమునికడ శేంగ నాతోడ నతండు వికచ 
నలినలోచన యిట్లని పలి'కె( రీతి. 





424. 
426. 


1. గదుర, నిగుడ, లెనగ - అనిపారములు' 
1. విడువుమయ్య _ శ. ష, కొన్ని|వతులు, 


152 


48l. చ. 


482, ఆ, 


498. వ. 
484, శే 


క్షీలిల, వ, 


శ్రీమదాంధ్రమహాభారతము 


జనవర సుణ్యకర్మము అసంఖ్యము లీవొనరించి తొక్కు ఏ 
'ప్రునిధన మజ్ఞైతం గొనుట6౬ బొందె సకల్చిష భావ మల్ప్చ మి 
టొనరిన రెంట నయ్యెడు మహోన్నతి దుర్గతులందు మున్నునీ 
చనునెడ యెద్ది నావుడు *నసౌఖ్యపుంజో టని సమ్మతించితిన్‌, 


అట్టు లియ్యకొనిన యాకణమాత మ 
_స్తకము |క్రిందుగాయగ ధరణి బడంగ 
వలనె నపుడు వింటి నలఘుకృపార్ణ 9వ 
ర్ఞాలిక లిక మెనయముని పలుకు, 

అది యెయ్యది యంశేని. 


వాసుదేవు. డనేక సంవత్సరను.ల 
కధిప నీ యున్నచోటికి నరుగుదెంచి 
యుద్దరించు నిన్నట నిత్యసిద్దసాఖ్య 
మైన లోకమునకు( జను దనఘ నీవు. 


ఇట్లు వినుచు నిలాతలంబునం బడి కృకలాసత్వంబు నొంది చరియించు 
చుండి నేండు డై వద త్తం బయిన చిత్త వర్తనంబునం "జేసి యిక్టూపంబునకు 
వచ్చిన యపరక్షణంబునం గృకలాసంబులకు లేని మేని !పెం పాహివల్డిన 
నుల్లంబు _ సవిస్మయం బగుచునుండ యమ పసాదంబున నెప్పుడును 
మాయని పరిజ్ఞానంబు వర్తి ల్ల నున్నంగం బరమయోగీీంద కావ్యం బగునీ 
భవ్య సన్నిధి దొరళొనియె నని పలికె నప్పు డప్పుడమి 'జేనికిం బూ ర్వాచరిత 
పుణ్యకర్మ్మానురూపం బగురూపం బావిర్భవించిన దాసికిం (దమోదభరితురడె 
యతండు, 


ఆవ సోగుయడు (శ్రీకలక్సు వంశం జావబిముఖు (డౌ శుజ్యాలోక మనత బోళ్రుట | 


496, శే, 


సం, !8.69_29 
చేవ నీ దగుకారుణ్యదృష్టి యమృత 
వూరమును బోలె నామీ(ద 1 తొలయుటయును 





బౌరయుట, మెదలుట - అనిపారములు. 


. ననహ్యపు జోటని నమ్మతించితిన్‌ _ వ 
= వర్జావలీధ యైన యముని _ అ. ఈ, 
= సొంపావ హిల్లిన - ఇ కీచు 


497. 6 


488. వ. 
489. క, 


440 5 


441, వ 


442, 5. 


448, వ, 
444, కం 


ఆనుశాననికవర్వము _ద్వితీయాక్వానము 158 


దీనదళ వాసె భవదనుజ్జానిరూఢి 

చేను జనియెద 2నంచితప్టానమునకు. 

అని సవినయ పణామం 

బున నారాధించి వృష్ణీపుంగవు( దగవీ 
డ్కొని యానృగుండు విమానం 

బున ను_త్తమలోకళమునకు. బోయె నశేం[ద్రా 


ఇవ్విధంబున, 


భరికానందు. డగుచు న్బగు6 

డరిగిన లోకహితకారియె కృష్ణుండు ని 

రృరనుధుర *తాతివ్భాద్యా 

తరంబు(గా నిట్టు లనియె( గారవముఖ్యా 

ధరణీమర ధనవారగాము 

దురితశమము నృపున కధికదోవము నృగగో 

ేవారణ్మకీయ విప్రస్వా 

వారణము భూపాలవరున కాపదం చెచ్చున్‌, 

అనీయె నివ్వాక్యంబులు నీకుం జేవ్పవలవ డైన నితివోసావసానవ ర్తి యగుటం 
"జేసి వినిపించితి నని చెప్పి యప్నాండవా|గజోతో భీష్టుండు వెండియు, 
నత్సంగతి *సజ్ఞనులకు 

నుళ్చవ మొనరించు నృగున కున్నతి6 |దైజగ 

ద్వత్సలు6 డగుకృష్ణుండు న 

ముత్సుకతం 2 జేరం జనుట యొకంగిన మాడ్కిన్‌. 

అని పలికి మణీయును, 

దానము సమ[గఫబదము 

భూనాయక గోవునెడ వి'లుద్దిశ్వము గీ 





రి 


440, 

412. 

444. 
20 


a ము. పప చత 


నంచిత _ క, ష పెర్కుుపతులు; నంచిత _ వా. 


, తాలి హృద్యాక్ష్షరములుగా - వీ, శ, ష 


హరణముకియ - వీ. శ, ష వెక్కు్యపతులు, 
జనములకు మహోత్సవ _ ఆ. ఇ ఎ ఏ శ. వ 2, అవము క్రియొనగిన - ఎ, 


5 బుద్ధిత్వము - కొన్నివతులు; బుద్ధత్వము -వా 


154 


కీక్తీర్‌, 


446. 


446. 


ల 


జ 


శ్రీమదాంధమహాధారతము 


డైనది గావున గోస 
మ్మానన మేవముఅక యుండు మది 'యేపొద్దున్‌. 


అనిన విని ధర్మజుండు గోవులయెడ విరుద్ధా చరణంబున నయ్యొడు దురితంబు 
తెటం 7ెటింగించితి గోదానఫలవిశేవం వింకను వినవలతుం 'జెప్పవే యను 
టయు ననిమివనదీనందనుం డిన్విషయంబున నై నది యొక్క యితివోసంబు 
గల దాకర్టింపు మని యతని కిట్లనియె. 


=: గో (వఖావబిషయకం ఖగునౌద్దాలశీ ఫ్ర [తోబోరి (తోయ; 
నం, 18._70-| 


"ఆనధ? జౌద్దాలకి యమమవోముని దన 
తనయుని. వలిచి యిధ్మములు దర్భ 
కట్టయు జలపూర్షక లశంబు( బువ్వులు 
మబచి వచ్చితి నేటిమడం గుమార 
గొనిరమ్ము వేగంబ చని యన్నోనాచిశే 
తాహ్వయుం డగునతం డరుగునంత 
వాహిని పొంగిన *వజ్జోడి యవి వోయె. 
గానక యాతండు (కమ్ముఅంగ 
నరుగుదెంచి కాన ననుటయు నా(కలి 
రనదుకర్శ చైగ్‌కృతంబు ఇ నెపం 
జాలకలిగి యోరి జము జూడ. బొమ్మని 
శాప మిచ్చె దండి భూపవర్య 





శ్వేత కేతుండను విశతముని_వీ శ వ. వెక్కు[వతులుకాని మూలమునందు కౌద్దా 
లకి అనియే కలదు 

“బుషిరౌద్దాలకి ర్లీశామ్‌ ఉవగమ్య తతస్సుతమ్‌ " భండార్కరు [వడి (18-70-2) వ్‌. 
వే- యన్‌ శాన్ర్రీవతి 1,-80_2. 2, మడుగునోర - శ ష. నూ, మడుగువార _ 
ట, దరికుమార.ఉః ఈపాఠమున సాధురేఫ శకటరేఫములయతిసాంకర్యము కనబడు 
చున్నది. శి. సాభికేత - ఇ. ఏ శ, ఇట్టిపారమెచ్చఓను కనబడలేదు 4. వత్తా త్తి; 
వజ్జాడ్జి - అనిపారములు 5 కృతము సహింవ _ఏ శ ష, పెక్కుువతులు, 


447, 


446, 


449 


450. 


451. 


452. 


458. 


454, 


రైక 


అనుకాననికవర్వము -ద్వితీయాక్వ్యాసమొ 155 


వ. ఇట్లు శపియించిన నవ్భాలకిండు గేలు!మోడ్చి ఫాలంబున మోపికొనుచుం 


బసన్నుండ వగు మని పణుకు వలుక గా? జేతనారహితుం డె వడుటయు 
డ్రగన్ను పై 
నమ్మునివరుండు. 


క. కను(గొని పశ్చాత్తాపం 


బున నులం జెరియ నిటు పుత్రకునే నే 
(yt) రా 
వని ౩ చేసితి విగతా 
ర 
సునిగా నని మూర్చ మునుగుచం బడియె ధరన్‌. 


వ, పడి యొక్కింత సేపునకుం 'దేఆీ 'తనయుం 'బేజిచూచి యకు భొలుక వినా 


లకు నురంబున మొగంబు మోప చేష్ట దక్కి యుండ నద్దిన శేషంబును నయ్యా 
మినియునుం జనియె సూర్యోదయసమయంబున. 


ఆ. అతనికన్ను నీర నొవ్లుశం లై నయా 


శవము చేతినించి చలన మొంది 


'యెలమి నత్తపసి యీజించుచుండ6గ 
నైటచె నిట్లు మగుడ( చెలివినొంది. 


తనుం గనుంగొని యెడి సుతుతో 

మునిపతి యిట్లనియె. బుణ్యముల 1పోశవు నీ 
వనఘ దని పుణ్య ల "కము 

గని మత్పుణ్యమున రాక గలఠిగెను మగుడన్‌, 


క, నీదగు తనువున దివ్యా 


మోదము సాంద మయి సోడుముమ్రైడు నత్యా 
పద మవోళ్చర్యసము 
తాడి యగుచు నీగశాగతములం జెపుమా. 


వ. అనిన విని యమ్మునిపతికిం |బ్రణామిల్లి యక్కుమారుం డిట్లనియె, 


| నీయాజ్ఞ జని కమనీయ విశాలమై 
మణిమయత్వంబున మహిత మగుచు 





447 
A449 
శీర్‌1, 


1. మొగిడ్చి -కొన్ని ప్రతులు 
1, తనయుదెనంజూచి - వీ. న, 2, నద్దారకు _ అ. ఇ ఊ, ఒ ఓ చ, 


1. |పోవవు _ కొన్ని[వతులు 


166 థభ్రీమదాం[ధమవోభారతము 


విలింగెడు నమవర్తి కొలువుకూటము. [డైవే 
కించితి నాతడు సేరం బిలిచి 
యంచితాసనము వెట్టించి భవద్గౌర 
వాతిశయంబున నర్హ్యముఖ్య 
పరిపూజనముల సంభావించె నతనితో 
"నేలోకమున వసియించువాండ 
శే. ననఘ యానతి యిమ్ముు నా కంటి ననిన 
నీవు సొవవు నీశండి నిన్ను జమునిం 
జూడ బొమ్మని పనిచినం జూచి తంద 
యరుగు నుమ్మునివగ చేద ననియె నతండు, 


ఉర్‌5, వ, అనుటయు నట్లకాక మగిడిపోయెద నీకడకు వచ్చితి ధర్మమయుండ వగు 


నిన్ను దర్శించితిం బుణ్యలోకంబులు దర్శింప వేడ్క వు ప్టైడు( జూపవే 
యని విన్నవించిన, 


ములు 
456. ఉ. అంచితవావానాకలితయానము( దేరంగ6 బంచి నన్ను నె 
కించి సవోధిరూఢు. డయి శేల్‌ దనకేల నమర్శ్చి సత్కథా 
సంచయవ గ్తనుం డగుచు. జారుముఖా బ్లివికాస మొప్ప వ 
_ర్తించుచుం బుణ్యాలోకములు ప్రీతి 'యెలర్పంగ నాకు జూపినన్‌, 
శీర్‌?. శే, నయనములకు. జిత్తమున కానంద మొసంగు 
నట్టి మణి" గేవావాపికోద్యానములు ను 
బరమ భత్యుభోజ్యాత్మక గిరులు హృద్య 
దుగ్గఘృతమయ ననసరిత్తులును గంటి. 


468. వ. మణియు గంధమాల్య దివ్యాంబ రాభరణ[పముఖ౧బులగు భోగయోగ్య 
పదార్థంబులు మవోరానులై యుండ నాలోకించితి నీలోకంబు లేపుణ్యంబులు 
"సేసినజముల కనుభావ్యంబు అని యడిగితి నడిగిన ధర్మరా జిట్టిట్టివారి వని 
'యెజింగించి యిందధికవిభవంబు లై న యట్టిమాననీయ స్టానంబులు గోదా 
నంబు లాచరించినవారలయవి భత్యభోజ్యగిరులును దుగ్గఘృతనదులును 
వారివ యని చెప్పి వెండియు 





451, 1, మయవాటికోర్యానములును -న 


459. కం 


480, శే. 


461. క, 


462, క, 


463. వ, 


404. ఆ, 


ఆనుకాననికవర్వము _ద్వితీయాక్వానము 157 


మానితపా[త్రము సదను 

ష్లానంబును [లీతిభ క్తి సంపన్నతలున్‌ 

ఛేనువు మేలిమియుం గల 

డానముఫల మిట్టి దనంగం దరమె యజునకున్‌. 


బలము లే (శాయమును రూపు గలుగునట్టి 
' గనవయెద్దు సర్దర్శవిపునకు నిచ్చి 

నతండు నర్విధి గోదాన మాచరించి 

నతని పడసినగతి. గాంచు ననఘచరిత, 


గోవులు సూర్యుని యుజ్ఞ్వల 

గోవుల యట్లగుటం జేసి గోదానపరుల్‌ 
భూవినుకా నూర్యనదృశు 

లై వెలుంగుదు రిట్ల చెవ్వు నాగమఫణితుల్‌, 
అని పలికి వీడుకొలిపిన 

మునివర యజ్ఞమునిచరణముల కణ(గి ముదం 


బున వచ్చితి ననె జనకుని 
మన మానందరనపూరమయతం *బొంగన్‌, 


= గం[దునోకు (చివ్యూసెబ్సినో గోదానో బిషయకో వాత్యాయు = 
నం 18-71-6 
అని చెప్పిన కుంతీతనయా[గజుండు గోదానకర్త లెందేనిశేవసింతు రాలోకం 


బెట్టీ చెటింగింపు నునిన నన్నరలేవునితో బేవ్యవతుండు దీనికి ట్రవ్మాచాక్యం 
బులు గల విట్ల యిం(ద్రుం డడిగిన నతనికి దైహ్మ యిట్లనియె. 


అడిగి మేలుచేసి శాలోక మెవ్వరు 
చెటు కునికి. చెల మేను సువ 
౧ 





460. 1. 


482. 1. 


463, 1 


ఘనపయెద్దు ఉతమ అర్థము విఛార్యము; ఘనత _ కొన్ని వతులు. 


బెందెక్‌ _ కొన్ని(పతులు. 
వసీయించురాలోకం _ కొన్న్మివతులు. 


158 


465. 5 


466. 
467. 5 


468. వ 


409. ఉ. 


470. క 


471. లే, 


శ్రీమదడాం(ధమహాభారతము 


తాత్ములై న నమునులు నతుల పాతి వత్య 

సతులు 'నెజు(గుదడుము విశాలచి త్ర 

విను మయ్యిడం గాల|కను 

మును డప్పియు రోగములును ము దిమియు “లేవ 
వ్వినుతస్థానం బవ్యయ 

మును గేవల సారసం|ప్రమోదకరంబున్‌ 


వ. దానిపేరు గోలోకంబు 


. గురుకు (గూమకులును స 


472. క, 


త్యరతులు శమదమ వినిర్దలొత్ములు దుర్భ 
త్యురహితులును నిల్లు రను 

_తర మగునచ్చోట గో _పదానవరలతోన్‌, 

అని వెండియు. 

చాయధనంబు సంగర విధాసముపార్షితముః- సధర్మకో 
పాయనసమాహితంబును శుభ పతిపొదన లబ్దముకా మరు 
నాయక వెండియుం గలుగు నాయపు( జొప్పుల సొమ్ములుం దగుకా 
గో యజనార్భసతి- ఇ యలకుం జెజసొమ్ముల నైన గీడగున్‌, 
విను గోలోకంబును గడ 

చిన లోకము గలుగ దూ'ది చెప్పెద( బుణ్యాం 

బును గో|ప్రధానవిధి మిగి 

లిన యట్టిది వత్స యొండు 'లే దరయంగన్‌, 
ఆగమాధ్యయనంబు (వళతాభికతియు 

నై జకర్మశీలము గురుపూజనంబు 

మాతృపితృర చణముం చాత్రమహిమ లప 
తర్య్య్యఫలేదాయి యైన గోదాన విధికి 

అని నిర్దేశించిన న 

వ్వనరువా సంభవుని దివ్యవాక్యంబులు నె 





471. 1. 


॥ లేదవ్వినుత - కొన్నివతులు 


ధామమైన wa ho దానమైన - ల కొన్నివతులు 


478, 


474. 


475, 
478, 


477. క 


ఆనుళాననికపర్యము-ద్వొతీయాక్యానము 153 


మ్మునమున నిడి గోయజ్ఞ ము 

అనూనవిధి నడ వె నిందు డమలచరి తా 
నీవును నవధానవుతో 

గోవుల మన్నింఫు సాతకోటి కొసంగు న 
"క్సేవిత పుణ్యచరి తము 

లావెరవున( బోల వెన్ని యెనం గుమారా. 
అని యిట్లు గోవిశేవమయు 

లనేకభంగులను బాండవా[గజునకు ళం 
తనుసుతు(డు సెవ్చె నన విని 

నునివర యే భంగి వాకంములు మతి సెల్లెన్‌ శ 


అని యడుగుటయు 


ధర్మాధర్మ!విదూరనీతి పరవిర్వచ్చి త్రయోగీ జగ 

న్ని గ్యాణస్టితితంత్ర నంవారణ ధూర్ని గ్వావారాగ మహో 
శర్మాపాదనపాంంద్న సుతపస్వాధ్యాయవద్శా మనోం 
తర్ము[దాలతికా ఫలత్వలసితా దాంతిస్ఫుటోద్భాసితా. 
(వమదవిపాదాదద్వం 

ద్వమలా*విహితాంతరంగవాసా విశ్వా 

గమ వేద్యససుల్లాసా 

శమరమ్యనిాన నియమజనితవికాసా, 


478. మాలిని అకలుషవ్భాదయాంత గ్యాగ సం'సిద్ధిమూ ర్రీ 


గద్రూము. 


ATA, 
476. 


477, 
ATA. 


నికృశతిదళక వట ాీస్విక స్ధితి 'పౌఢవ రీ 
సకృవలసదపాంగోత్సార్యమాడా |శిశా ర్వీ 
సకలనిగమచూడాచారు రంగ్రైకవర్తీ, 


గది. (శ్రీమదుఖయ కవిమిళత గొమ్మనామాత్యపుత్త 9 బుధారాధరాజి 
తిక్కనసోమయాటి [వణీశంబె న (శ్రీమవిభారతంబున నానుశాననిక 
సర్వింబునందు ట్వి తీయాశ్యా్యాసము 





గ ga 


. శాంతేనవుండు నెచ్పె - న వీ. శ, ష న, 


నిరూఢి _ కొన్ని ప్రతులు, 


+ వీహితాంతరంగ _ చెక్కుపతులు 2 ధాన, భావ - అనిపాఠములు, 


వేద్య = వీ? సిద్ధ =ఎకచ.ల వా (10659) Mah 2. స్వీకృత శంషకొన్ని 
(అతులు, 


శ్రీమదాంధ్రమహాభారతము 


ఆనుశాననిక పర్వము - తృతీయాశ్వాసము 


డా 


——0—0— 


1 

(శ్రీమహిమ రానకరుణా 
2తామోద్భాసీ బహునామ పుణ్యసోమా 
8రామవ్చాదయధామ విత 

రా మేయవిభూతిసీమ వారివాకనాథా. 


=: ధర్యొవానవ ఖీమ్యుం ఢను శ్లేయంభులం వొర్టుట :_ 
నం. 18_ 74-1 


దేవా వై శంపాయనుండు జన మేజయున కిట్లనియె నట్లు గోవులీమవోను 
భావంబు విని పొండవా్యగజుండు భీష్మునితో ధర్మంబులు లేటవడ ననగ 
హించుచుం బుయిలోట చాపి నన్నుం గలిసికొని కృపకు భాజనంబుగా( 
"కేయుటం జేసి కొంకక యింకను నడి ౧ర6 దాత్పర్యంబున ననుష్టింపవలయు 
నవి యెయ్యవి యెజింగింప వే యనుటయు నతనితో నతండు, 


= విను నియమంలబును చేదోపొరంబు(ద 


ద్ధరణంబు దమము నధ్యాావనంబు 
న్మపతి గవామును నాత్మీయకర్మని 
వ్షయు నక లేం దియజయము సత్య 








21 


భీమహిమాదానకరుణ - అ ఇ ఐ. ఉ, జౌ ఖ, శ్రీమహిమాధానకరణ _ ఈ; 
శ్రీమహిమారాధనకర - ఒ; శ్రీమహితదాన - న, 2 బూమెద్భాసితననామ _ ఇ. 
ఉ, శ, ష, స, కీ. రామదయాధామ _ అ ఈ; రామజయోద్దామవిత _ ఎ. 
మహానుధావత్యంబు - ఈ ల. వినిన - అ 4ఉ. ఓ 

పాఠము తదుద్ధరణంబు _ ఆ ఎ; పాఠంబు నుద్ధరణంబు = టీ 


162 భ్రీమదాం[ధమహాభారతము 


నిరతియు! (శుతదానపరతయు (లవ్మావ 
ర్యము6 బితృశుుకూవవామును మాశ్చ 
శుశూషణము గురుళ్కుశూషణము. నను 
కంపయు గో |వతసంపదయును 
ఆ. వత్స యాచరింపవలయునట్లివి యని 
వలుకుటయును నానృఫౌలివరు(దు 
గో|వదానవిధి యకుంరితేకృప నాకు 
నెబు(గ౮జెవ్ననే సమిద్దీగీబుద్ది, 


4, వ, అని యడిగిన యక్కురువతికిం గురుపితామవాుం డి ట్లనియె, 


5. ఆ, తనియ మేసి నీరు (దావి మందకు వచ్చి 
సౌఖ్య 'మెన(గ6 బనులు శయన ముంది 
యుండ నచట 'నియతి నుండి మాంధాతృండు 
వపరమభ కి నమరగురుని6 దలంచి 


6. వ, ఇట్ల యడుగం !గలవాండై కరంబులు మొగిచి బహువిధంబులం |బ్రస్తుతించిన 
నాపురుహూతపురోహితుండు (ప్రత్యవం బగుటయు నప్పుడమి'లే( డమ్మవో 


తుని పాదంబులకుం (బణమిల్సి యడిగిన వద్దేవగురుం డన్న ర దేవో _త్తమున 
కి ట్లనియె, 


= వ్యావాన తి మాంధాతవం దౌలీదీన గోదానబిధి (వకారోయు !- 
బ్రలాణ్బా 1 t 
నం, 19_76_4 


7. అ. పుణ్యదినమునందు భూనురానుజ్జతో 
నుపవనించి గోవు లఅంన్న మంద 
కరిగి పరమనియకి నయ్యపహోరాత్ర మ 
గోష్తమున వసించి నిష్టతోడ 





2. యుణ్భతదాన-ఓ ఓ.క్క (గృపాదాన _ఎ కి కుండు - అ ఈ, 4 [వత-_ఈ; 
మతి _ ఎ, 5. చరిత, తేజ _ అనిపారములు, 
6. 1, నిలచియండి _ ఆ, ఈ 


6. 1, దలంచిన వా౭డై కరంబులు - ఐ, బౌ, ఖ, 


B 


10. 


11. 


14 


వః 


ఆ, 


ల 


క 


a 


ఆనుశాననికవర్వము_తృతీయాక్వానము 140 
మటునా(డు 


సంగ వాభిధాననతా శ్రాలమునః దన 
యిచ్చుగోవు6 జేర నెలమిం బిలిచి 
యజుండు కరుణ. బెప్పినట్టి యవ్వాక్యర 
త్నముం బరించునది యుదాత్తచరిత. 
తల్లి గోవు వృషము దండి గర్భ పటే 
కంబు దివము 1ధ“ణి నం పతిస్ట 
యని వరించి యోగ్యుండగువిపు నర్చించి 
వలుకవలయు నీగి కలిమి 'చెలియ. 
తదనంతరంబ, 
సారములగుగోవులు 1మ 

డ్‌ శ తి జు 
దోర నకలకల్శషముల( (దుంచును సౌమ్య 
శ్వాీరూఢంబులు శాశ్వత 
సారోడారపద మిచ్చి సౌఖ్యము ర్‌ జేన్‌ 
అనిపలికి గోవు నిచ్చితి 
ననుచు నుదకధారC గీతి నవ్నిపుకరం 
బునం బోయవలయు నర్జ్యం 
బనిచెప్పుదు రబ్దలంబు 1నాదిమునీందుల్‌ 

జ 


విను క9ిస్య్యుండు (వతశీలుం 
డనఘు(డు శాంతుండు దాంతు6 డ|క్రోధను( డీ 





10, 
14 


బేత ల, 
దల(వ - జా ఇ. 


మత్ఫూరి -పజొ, 2 నరక -ఉ ఊ. 3. [దుంతుచు _ అ, ఈ, హో. ల 
రూథముల్రై - కొన్నిిపతులు, $ జేయున్‌ _ ఊ, చ, 


లాదిమునీం దుల్‌ _& వీక్‌ వ 
వివుదు కొన్ని పతులు. 


164 


15. 


16. 


క్షే, 


15. 
16. 


వ 


ర్రీవమదాం(ధమవహాధారతము 


వినుత (వదానవిధికిని 
జననాథవ రేణ్య యెజుంగు *సత్చాతంబుల్‌. 


ఇవ్విధమున గోవు నిచ్చినయాతండు 
చం (ద్రలోక 'వసనసౌఖ్య మొందు 

నని సుకేం[దమం| తి యమ్మహీపాలు తో 
నాదరమున నిట్టు లనియె మజియు, 


+ మానవుం డోపి యాళ్వయుజనూసనము + రెండన్సనష్టమిం దగం 


బూని దినతయంబు పరివూజికగోస్టతలంబునకా 'వళా 

ధీనతం బెండ యన్నమును ేనవుమూ తము6 బాలు. జొనముం 

గా నియతికా వసించి బహుకామ్య ఫలంబుల6 బొందు భూవరా, 

అని చెప్పె నట్లు బృవాన్పతి నిశ్చేశించినకెలంగున మాంధాతృండు మహీ 
సురులకు గోవుల నిచ్చి యుభయలోకంబులను “వినుతుం డయి బెలింగె 
నవ్విధం జెటీిం7 గోవ్రదానవరులై న భరతరిలీపిభగిరథ దాళర థి పభృతిభూవ 
తులు పుణ్యలోక ంబులు వడసిరి పాండవా[గజా నీవును 'చేవగురూపదిస్టంబు 
శీలయిన యిచ్వాక్యంబులు భావగతంబులు చేసికొని గోవిషయవిధిజ్ఞాండవై 
విపో_త్రములకు ను _త్తమగో పచయంబుల నిమ్మనిన నమ్మనుమండు కశాతకుం 
(బ్రీతిల్‌ బణామంబు సేసిన నమ్మహోత్ముండు వెండియు నవ్విభున కి ట్రనియె! 
శేవకడ నీరు (చావక 

మేపు గొనక 'మున్న గోవు మిక్కిలి భక్రికా 

భూపాల యిచ్చునది దె 

వ్యాపొరోసు ఖంబు( బడయ నాత్మ దల(చివన్‌, 





2, సత్చాతముగన్‌ _ ఆ 


1. 
1 


వాగసొఖ్య, భవనసౌఖ్య, వనతిసౌఖ్య _ అనిపారములు 

రెండవయస్టమి - కొన్నిపతులు ౭ పూరిత-వ, కొన్నివతులు, 89, నెయ్యిపాలునుం 
-ఎ ఓ క; పాలునెయ్యునుం _ వ 

వినతుండై వెలింగె - చెక్కు_్రోతులు, 2, దశ రధదాశర థి- వెక్టు[ప్రతులు, లె, లైన = 
చెక్తు పతులు. శ, తాళేకుషబణామంబు - కొన్నిపతులు శ్ర. [బణమిల్లీన _ఆ, వీ' 
శవ 

యున్న అ కొన్ని ఎతులు. 2, నుఖంబువడకయ _ కొన్ని ప్రతులు, 


19 


20. 


21, 


22, 


జ్‌ 


అనుకాననికవర్వము _ తృతీయాక్వానము 166 


. మొవనులలో నెల్ల గపిల 


మొదవు “వరిస్టంబు రాజముఖ్య నియత్నిమె 
నది విపున కిచ్చు టరయః 
దుది దానంబులకు నఅకు దురితాటవులన్‌ 


. అనిన విని శాంశేయా[గజుండు కపిలగోవున కీవిశేషమం చెట్లు గలిగె నెలిం 


గింపవే యనుటయు గాంగేయుం డతనికి ట్రనియె. 


_* గోవ్రలవం గవీలత్టూందు నీద్ధించిన్‌ (వతారము :- 


నేం, 13-70-21 


. రేనత లా(కొనీ దేవతా జ్యేష్టునిం 


గానంగం బోవ నాకమలజన్ము( 
డమృత మిచ్చిన ముద మారగా (దావంద 
శ్ఫుగ భిత్వసంపద నురఖి వునై 
నది సౌరభేయుల నధిప యుత్చాదించె 
నొకయన్లు హిమగిరియువరితల మ 
లంకరించుచు నవి శంక యించుక లేక 
యున్నెడ వానిలో నొకటి లేగ 
చన్నుగుడున( దదాస్యనిమ్యందమాన 
మైనదుగ్ధ ఫేనము పవమాననివాతిC 
దూలి తప! ము[గముగC జేయు ళూలిమౌళి6 
బడిన నద్దేవు. డధికకోసంబు గదుర, 


. చిచ్చణ కన్నదరు లెగయ 


విచ్చిన గపిలత్వ మొందె విబుధ వకరం 
బుచ్చెరు వందుచుం గన్గొన 
నచ్చేరువ సౌరభేయు లమలచరి శ్రా. 





విశేషంబు -ఒ కో వ, విశిష్టంలు వు 


ముగ్రగతిసేయు - ఒ 


188 


23 


బక 


25, 


26. 


28 
24 


25, 


భా 


ద్‌ 


a 


రు 


థభ్రీమదాం[ధమహాభారతము 


అవి బిట్టు * వరం 2దక్ళు_టి 

యవియు ినదరి కెద? నిట్టు లగ్గోవులు వా 
ఇ వెనను సోమునిపాలికి 

నవనీశ్వర దాని 'నెజిం/గి యజుం జే కెంచెన్‌. 


. వతెంచి +నిభృతిమై నీశ్వము చరణాంలు 


జములకు ?నెజి(గి వాన్త్నములీ మొగిచి 
యమృతసి కుడ వై తి వభిలేశ గోవుల 
శింగిలి లే దిందు( ఇట్టు లమృత 
మొస(గు నట్టుల గోవులొనంగు దుగ్గంబులం 
దద్వత్సపీతదుగ్గంబు( కుచియ 
కాన కోవము దక్కి కరుణి*పు మనియొక్క 
కమనీయ వృమభంబు6 గప్ప మిచ్చె 
శివుడు (పియ మంది దాని(గేతువును వావా 
నంబు6గా జేని నకలజనంబు *నెలమి 
వృషభ కేతను6 డనియును వృషభవావా 
నుం కీడనియు. జిర్కొనంగ నొప్పి యుండె నధివ 


ట్లు ప్రసన్నుం డయి గోసంచారం జెందునుం గలుగునట్లుగా "నను[గ 
ee 2నాి సొర ఖేయగాసముదయంబు మగుడ నన్న గంబునకు వచ్చి 
విచ్చలవిడి వ ర్తింపం జాచి తనచూపునం గపిల అయినగోవులకుం “దక్కిన 
వర్ణ ంబుల గోవులకంయు ను _త్తమత్వంబు గలుగ వరం బిచ్చి 5విరించిని కీడ్టైలి"ె 
నష్లుగావునం గపిలగో[పదానంబు గోదానీకల్పంబున కంతెకు నధిక కంబసీచెప్పి. 
ఈకపిలాఖ్యానము సు 
శ్లోకము దీనిపరనంబు [కుతము గలిమలో 
(దేకంబు. బాచి నుతుల న 
"నేకధశంబులను లెంవు నిచ్చు నరేంద్రా, 





వెనరె _ కొన్ని|వతులు 9, దక్షిన _ అ. ఈ. 8 నువ _ ఇ శ, 
(వీకిమై _ కొన్ని్యపతులు, 2 [మొక్కి హ న్రములు - కొన్నిిపరులు, ర, మోడ్చి = 
కాన్నిిపతులు 4. లెలమి _ కొన్నిప్రతుఒ, ర్‌, డనుచు-ఐ జొ ఖ 
వరంలిబ్చి _ఐ జౌ. ఖ 2 నాచేకువసార _ ఇ ఏ. 8, సౌరభేయ _చ కొన్ని 
ప్రతులు. 4 దక్కటి - కొన్నిిపళులు, 56, దీవించి వీడ్కొలివె - అ. ఈ, క. 


+ కీలాపంబంతేకు _ వెక్కు[నతులు 


27. 


28, 


29. 
80. 


81, 





28. 


80. 


1 


1, 


ఆనుకాననికపర్వము_తృతీయాక్యానము 167 


. అనిన విని ధర్మపుత్తు 9ండును దమ్ములును సమ్మోదంబు నొంది ఫీష్మునకుం 


బణమిల్లి గోవరానంబులు విధికంపన్నంబులుగాః జేయుచాశై. మనంబులం 
బూని రప్పీతామహుం డప్పాండవా గజునుద్దేశించి వెండియు ని టనియి, 
ద య 


, సౌదాను( డనంగ నిశ్వాకుకులంబున 


జనియించె నాతండు మునివశరేణ్యుం 
డై నవసిమ్షుని నాశ్శపురోహితు 

వినతు(డ్రైయడి గె6 బవిత మెద్ది 
యని దానికాదరమ తికయిల్ల (గ న మ్మ 

వతు డిట్లనియె. బుణ్యాత్మ వినుము 
గోవు వవ్మితంబు గోవు వానిర్జిన్గ 

భూమి గో వరయంగా భూతములకు 
నెల్ల నాధారభూతమౌ? నీడ్యవస్తు 
వతులలత్మికి మూల మత్యంతదురిత 
జలవిధికి నోడ నిర్ణరపద్మ మునకు 
కిననఘ నిచ్చెన సురలకు మనికిపట్టు 


అని చెప్పి మజియును, 


- పదియును నూబును వేయుకు 


'మొదవులు గలవారు దానములు గా నొకటిం 
బదియింటి నూటి నిచ్చిన 
*నదీయు నదియు నఢియు సదృళమగుఫలమునెడన్‌. 


* విను గోవులను (బకాతం 


బున దల(చుట తద్గుణములు వొగడుట భక్తిం 
గనుంగొనుట యధికపుణ్యాము 
లని యెటీ(గించు జనములకు నాగమఫణితుల్‌ , 


. కిల్చిషంబు గోళకృన్మూ[ తముల కేవ 


పడుట సకలమాంసభకీ కైన 





మునియనియె బుణ్యాత్మ _ ఎ ౨, మైయాడ్యవస్తు. మైయెనంగువన్తు _ అని పాఠ 
ములు శ నక(గ, ననువ, అని పారములు, 
నడియును నదియును నమానమగు - శ. 


188 


850. 


84. 


Bb, 
88 


87 


B88. 


B9. 


వ 


భ్రీమదాం[ధమహాభారతము 


ఘోరపావ మండు గోమాంసకతణ 
మబపంభవాదడు లన సురలు. 
జ (an 


* జనములు దుస్స్యాష్నంబులు 


గని గోకి ర్తనము నేయంాం దద్దురితం 
బునం బొరయరు గోమయయుత 
వినుతాంబుస్నాన మతిపవి త్రం *బనఘా, 


సురభులు సొర 'భేయులును సుస్థితి నాకడ నుండు! గాత మే 
గరము వినీతి గోగణముం గన్గొనుచుండెద నర్థి గోనము 
త్కరమును నన్ను చెప్పు గను(గావుత మం చెడ గోవులం దలం 
తురు లుధబోధితుల్‌ భయము దో(చినచోటులం దశ్చ శాంతికై [ 


అని నిరేశించి వెండియు నమ్మునీం|ద్రుం డానరేం[దున కిటనియె, 
[a] యం 


అరుణధవళ మే చకధూ 

సరవశ్హాకలిత గోవిషయదానంబుల్‌ 
ఖరకర సురపాగ్ని పవన 
నరలోకసుఖమూాల నిచ్చు వనుధాధీశా. 


విను తక్కినవర్జేంబులు 

జనవర గందర్వసిద్ధ సాధ్యాదినివా 

స నిళాంతసాఖ్యదములగు 
ననిమిషయోషిత్చి )యత్వ మన్నియు నిచ్చున్‌, 
ఛేను వమాణయగు తిల 

కేనువు నిచ్చిన నరుండు దీ ప్రుం డగుం బు 
ణ్యానూనలోకసంచా 

సానందోన్నతిం జరించు న| పతివాతుండై . 


, బహుేరూవ విశ్వీరూపక 


మహితసురూపత్వ దిన్యమహిమ గలుగు గో 





89 
84. 
BR 


ఐధిపా _ కొన్నిపతులు, 
మంచును _ ఎ కౌ; యంచును _ ఖ 2 కాంతికిన్‌ _ ఎ. గ, 
వీరు . ఇ, ఏ 2. మంగళ - శ 


40. 


41. 


42 


49. 


44. 


జా 


ఆనుశాననికవర్వము-తృతీయాళక్యానము 169 


నుహానీయమూ ర్షి మనతి 

నహితమగుంీగాత మనుట *సంపదలొనంగున్‌, 
అని మునివెప్పిన సౌదా 

సనరేందుండు గో(వదాన!సక్తాత్కుండై. 
యనితర సులభావ్యయేనుఖ 

కిజనకస్థానంబు వడసె జననంస్తుత్యా. 

అని గంగాపు తుడు గో 

వినుత మహిమ. 'చెలియం జెప్ప విని భర్మనుతుం 
డనఘచరి [తా 1ేయిట్టుం 

డునె గో వులవెంపు నావుడుం దగ మజియున్‌. 
అమ్మ హాత్ముండమ్మహీవతితో గోవిశేషం లింకను విను మని యి ట్లనియె, 


= వేలవ్యానమం నవళతం దౌలివన గో[వఖావో[వకారోయు == 
సం. 18-60.6 శ 

సర్వజ్ఞ డగుపరాకరనందనుని పాద 

1పద్మంబులకు దృథలళ_కినెలు(గి 
యతని నందను(డు *సముంచితమతియును 

నవుళుక్షుం డెల్ల వస్తువులకంు 
నధిక తమంబును యజ్ఞ మూలంబును 

నగునది 'యెయ్యది యతులకరుణ 
నాశెజీంగింపవే నావుడు నమ్మహి 

తాత్ముండి ప్విధము మవోనుభావ 
మనఘ యెందు నెళ్కాలను నన్యవన్తు 
వులకు 'లే దరయంగ గోవులకుం దక్కు 
బుణ్యోీతమతయు యాగవిభూతీమూల 
కారణాత్వంబు "వానిక కాక కికలవె, 


అని చెప్పి మణియు నిట్టను విను 
గోవులు పరమనియతి వేధం గొలువ నె 
మ్మన మలర నత(డుగ ను(౫గొని 
మును చానికి లేసిశ్ళంగములు గల్సించెన్‌ , 





Al, 
48. 


22 


యిట్టుంవును - వా, యిట్టుండునె - వెక్కు పతులు. 

పంకే జంబులకునుధ క్రి _- ఓ 2. నతి _ ఊ వ, శి, (మొక్కి - ఇ.ఏ 4, నంచిత 
మతియును నగుపక.డెబ్లపుణ్యవస్తువులక ంటె_కొన్ని పతులు ర తరమును,తమమును- 
ఆనిపారములు క, దాన-ఆ ఈ, 7. వానికె _ కొన్నిపతులు, భారతమనందు 
ఏవార్థకమునవానికి గాక -'ఆ'మా[తమే కనబడును. వీ.శ-వ. 6, కలదె-కొన్ని (ప్రతులు. 


170 


45, 
48. 


47, 
48. 


4. 


50. 


46 
4&7, 
4B 


AR, 


లా 


థ్రీమదాం[ధ్రమహాభారతము 


అట్లు కొమ్మ లొనంగి సురమునిలోకంబు నాలోకించి. 

పరమపవిత్రముల్‌ యజనభాజనముల్‌ దము విన్న( జూాచినన్‌ 
రురిగచయంబులం దొలంగ6 (దోవంగం జాలు (బిధానక్నర్త కు 
_త్తరగతిలాభవై భవము తం గెటిజున్నుగంజేయుగోవు లె 

వ్వరు దగ వీని. గొల్లు రనివారణ( జొత్తురు వాకు నాకమున్‌, ' 


అనియె! గోవులపావనత్వంబు విశేషించి వెప్పెద వినుము, 


అమ లాత్మ గోవుమూ[ తము జాలునేయిని 
వానార్హ్మ మగు వెండతోన వరున 
మూ డుదినంబులు 2మునుదావి మణీమూ (డు 
దివసంబులందు వాయువు భుజించి 
యవలు నుగ్గుగ 'భీనునివవాంబు |దొక్కించి 
'వెలవ నకెఆ(గు నూకలన కాంచి 
నెలలు మూ: డత్యంతనియతి నావోరంబు 
గొన |బ్రవ్మావాత్య( లోలినవి మొన 
చబాయు.౯ అఖాపముల్‌ దివిజు లీపావన కి 
యాశ3విధానంలుననకాబె యసురగణము 
“గెలిచి రావులనేయి విపులకు నీగి 
దాని డేళ్ళుట ఉదావు టుదా త్రతరము, 


విమలాంబువుల నుపస్ప 

ర్భము నిర్వ రించి గో [ప చయమధ్యమునన్‌ 
దమయుతముగ గోమతిచి 

_త్తమున* జపించిన 2శుచిత్వధన * మొడంగూడున్‌, 


అగ్ని సన్నిధి గోనిచయంబునడుమ 
(్రావ్మాణులపాల గోమతీపరన మాచ 
రించినను విన్న( గోర్కె సిద్దించు గోవుం 
గడచినట్టిది లేదు జగ్గత్త ) యమున, 





* భయంబులన్‌ - ఈ. ఊ చ వీ శ వ 
గ యగ్గోవుల - కొన్నిపతుల. 
, మూండేసిదినములు-న, కొన్ని పతులు; మూడేనిదినములు - న, లై, యొగి - ఎక. 


వ. కె. నిధానంబున - వా. కీ (దావుటు(డు)త్రారక ములు -న కొన్నిప్రతులు, 
నంబకెంచిన - ఊ. ఎ 2. శుభ త్వధన మొనగూడున్‌ -గ్గ తీ. మొనగూడున్‌ - 
కొన్ని,వతులు. 


51. 


52. 


58, 


64, 


52, 


5్‌8ి. 


ర 


ఆనుశాననికవర్యము_తృతీయాక్యానము 171 


అని య ట్లుపన్యసించిన 

జనకవచనర చనం గల్లు సార మఖిలముం 
గని శుకుడు గోనమారా 
ధనతత్పరచిత్తు( డయ్యె ధగ్మశనూజా 


అనిన విని పాండవా[గజుండు (బహ్మా విశ్వంబునకు విభుండు తదీయస్థానంబు 
నకు మీందు గోలోకం బని విందు నట్లుగా గతం బేమి యనిశ1ేయడుగుటయు 
సావగాతనయుం డతని నాదరభథరితుం డగుచు నాలోకించి వినుము వివరించెద 
విశ్వకర్మ తపోనియతుండయి యజ్ఞార్థంబును మోతార్థంబునుంగా నమృత 
మయమూ_ర్షియుః గానురూపిణియు నగు సుకథి యనుకన్యకం దనమ 
నోవృ త్తిం గల్పించి మవోతేజోమయుండగు నొక్కపురుషుని సృజియించిన 
చేదీప్య మానుండగునాతం డతిమ నోవా రాకృతి యగునయ్యతివం గనుంగొని 
కామ'మోహితుం డయియా _రి నొందుటయు నఖిలలోక*ీపొ వనుండై న చతు 
'రాననుండు సన్నిహితుండై మారో భవ యని పలికి యతని యా_ర్తత్వం 
బుడిపి తనపల్కుకారణంబుగా మార్తాండనామం బొసంగి యన్నారీరత్నంబు 
నిచ్చి యన్నెలంతకు నీకును జనియించిన యవత్యంబులు యాగాపవగ్గార్థ 
కతీరజనకంబుతై మదీయలోకంబునకు నుపరిభాగంబున వర్తింన వరం బిచ్చితి 
ననియె ిగట్లొందినయయ్యిరువురకునుం |బభవించిన సౌర ఖేయీకులం 
బాకమలానను నిశేశించినట్టిచై. సురానుర[పముఖనిఖలజనంబులకు నమ 
స్కా ర్యంబును సప క్యాళభాజనంబును నయి కాజిల్టు నని చెప్పి 'వెండియు, 


అది కారదాముగ గోవులు 

తుది ముట్టిన పెంపు గలిగి దురితవారగుణా 

*స్పద మయి తమ్ము సథ_క్తిక 

2వ్భాదయులగు చు( గొలుచువారి కిష్టము లొసంగున్‌= 
అని చెప్పిన( చబాండునృపతి 

తనయుడు మార్తాండనుర భిదా ంపత్యమ. న 

మును పుట్టిన (వజ 'యెయ్యది 

విన వలతు నుహాత్మ చెప్పవే నా కనుడున్‌, 








యడిగిన - వెక్టువతులు: 2. పాలకుండగు, పాలకుండైన - అనిపాఠములు. నట్లా 
వ్పిన _అ ఛఈ, ఊఉ, ఊ 
స్పదములయి తము _ వీ శ, వష, 2. హృదయ తదగగొలుచు - ఊ, ఊ. 


172 


55. వ, 


66, తే, 


57. 


58, తరు, 


b9, 


80, 


56. 
ర్‌. 
శ్‌ 


59. 


60. 


౭ా 


ర్రీమదాంధ్రమహాభారతము 
ధీమ్మ్మం డిట్లనియె. 
తపము వెంపున సురభి మార్రాండువలన 
ధరణినాథ యేకాదశాత్మజులం బడసె 
నిగమసంకీ రృనీయులు నిఖలలోక 
వతులు వారు (వావ్మాణులకు( * బకృతి సుమ్ము. 
వారల "నేకాదళశేరు దులంగా "నెలుంగుము. 


అనఘాత్మ యజపాదుండన నహిర్చుధ్న్య్యండన( గడు విలనిల్లి [త్యంబకు( డీతం 
డనంగ వృషాకపి యన నొప్పి కంభుం డనువేరిపెంపున నమరి కపాలి 
యనంగ శెవతు( డన నతులానుభావ మరఠిశయిల్ల(గ వారుడన బవురూపు6 
డనం గీ ర్తిగని య్యుగుండన విశ్వరూపుండన జేర్చి యా*రుదు లర్చితు లైరి. 
1తదనంతరంబ 2సౌర భేయీశ పచయంబు (వథవించె నగ్గ్లోకులంబు కవిశేవం 
'భాకర్ణి ంవుము 


ఆననంబునను జివ్వూను శృంగముల బల 
వెరి రంధంబుల మారుతుండు 
కకుదంబునందు శ్రీకంరుడు పదముల 
యందు మరుద్గణ మనఘ కుడి 
వహ్నా చన్నుల సరస్వతి"వెండ( బంచిత 
మున అలత్మియును గీ_యును [గమమును 
రుధిరంబునందు. జందుండు వాదయంబున ' 
భగు6 డనుదేవత పాల వేధ 
వెం డుకలయం దనుష్టానవితతి దోంక 
ధర్ము6 డకుల సూర్యుండు చర్ముమునలిద 





* బలులు - ఆ 


* రుదులనియెలుం - కొన్ని(వతులు 


రుదు లంచికులై రి - కొన్ని[వతులు, 


- అనంతరంబ - వెకు[పతులు + సౌరఖేయ _ కొన్నివతులు 8, (వ్రవంచంబు, 


నముదయంబు - అనిషాళభములు 4 విశేషంబువినుము - అ, బౌ ఖ ల 


. వేడ - (56 వు? వెంటుకలయంచు -_ వెక్కు[వతులు. 8, ననుబరయగు బూ 


మియుమటీనంధివట్ల -ఊ ఊ 


ఆనుకాననికవర్వము -తృతీయాళ్వానము 178 
పంబు సిద్ధి తేజము సంధివట్ల ఉనిద్దు 
లునికి గలీదెఖ గోవు నేమనంగ వచ్చు. 


61. వ, మజియు నొక్కటి యక్కజంబగునది గోమవోనుభావ 
వోసంబు సెప్పెద వినుము 


వకటంబయిన యితి 


=. నుత్మితండోశు చుబిచేం లోషంవంజీన గోవుల (వోథావము ._ 
సం, 18.1201. (కుంభ) 


62, శే, |శిశిఖరం బను పేరి ఛా|తీ'ధరమును 
సాంతమున గ ద్రకల్సితం బై న కూల 
వోభిధానకల్లోలిని ళోభితోప 
2కంరమొ యొప్పుం ద క్రీకకాననమున. 

68. వ. భృగువంళసంభవు లగు శీసంయమీశ్వరులు గొంద "తాశ్రమంబులు గావించు 
కొని తపఃపరుళై యుండుదు రందు నుమిత్తు9ం డనుపేరం బర(గి పరమా 
చారభథవ్యుం డగునొక్కు భాళ్గవునకు నంగింనుం డనునొక్కమవోద్విజుందు 
సఖ్యంబునను సౌజన్యంబునను గోళర్కర యొసంగిన నమ్ముని తనగోవు 
సయ్యోవధి మేపి పోషించిన నది సుపుష్టయు నుస్వరయు నురూపయు నె 
యొకవృషభంలుపొందు వడసి గర్భిణియై మిథునంబు నీనిన, 

44. క్ల, అమ్మిథునము బపుసంతా 
న మ్మ య్యెం ెరింగి [క మమునను గోనిచయం 
బి మ్మెయి. బెక్కుసవ్మా సము 
లమ్మునికిం గల్లె గోవు అతడును వానిన్‌ 

65. శే. వేడ్క జూచుచు నెప్పుడు వెనుక (దిరిగి 
మేపు నీరును గలచోటి కోపి $వెలిచి 





4- నబ్ధులు-అ శః. 6 వదె,దట్టె, వళ్టి,వల్టి, అనిపాఠములు, 


él 1, లావంబు - ఆ ఊ, ఎ. ఐక ఖ వ, 

62. 1. ధరంబు [పాంతమున _ ఆ- ఇ, ఏ, వ. శ ష. ౩౪ కాంతీమై - ఏ. శ, ష, 

69. 1 సంయమివరులు _ పెక్షుపతులు, 

65. 1 వేట్క - ఇట్టి రూవము రాళ[ష్మృత్మపతులందు కనిపించుచుందును, 2 దగిలి - కొన్ని 


(వళులు; దిరుగు - శ. ష క, పెనిచి, విల్చి, వెనిచి _ అని పారములు వెనుచు 
అనురూవము కాన్పించ లేదు. 


174 


66, 


67 


68. 


89. 


70. 


66, 
61. 


HB 
68 


70. 


శ్రీమదా౦[ధమహాభారతము 


పాలు (గోవులు గుడువ స్మప్రమదు( డగుచు 
చాను గో_స్తనఫేనంబు (రావి యుండు. 


* చాననచేసి యతనికిక౯ా 


"ఫేనపుం డనునామ మొసనగా( |వియమున మునిస 
"మ్మానితు( డగు గౌతము' డీ 

ట్లానిర్మలబుద్ది గోనమారాధకు(డె , 

mM ఖ వ్‌ 


వర్తిల్లుచుండ నొక్కానాండు కామరూపిణు లగుగోవులు కొన్ని కాంతా 
కారంబులు గైకొని కమనీయం!బగు కొలన జల క్రీడలు సలుపుచుండ( దోడి 
ఛేనువు అచ్చటి మెలంగి కనుంగొని మీ శెవ్వ రని మానువథావణంబుల నడి 
గిన నయ్యంగనాజనంబులు 


. ఏము గోవుల మనవుడు నిట్టియద్భు 


కానుభావంబు మీకెట్టు లావహిల్లె 
ననిన విని వానితోడ నయ్యతివ లిట్టు 
లనిరి మాతెటం గేర్పడ వినుడు మీరు. 


వావ్యకవ్యంబులకు నతిథిపూజనంబులకు నిజావోరంబులకు సద్ద్విజావలి నంలో 
పింవ నింపారుపాలు వారికిం గురియుదుము కృషి కియానర్విర్వర్తనంబు 
లకు మాపుత్తు౨లం బనుతు మాసుకృతంబుల నివ్విశేషంబులు గలిగె మాకును 
గోలోకంబును సులథంబు మీ రాసుీకర్శంబులు సూచి ియనూయ * సేయు 
దురు గావున, 


చిం 
(1 (శేపులుతో రా దుర్గతి 


(డ్రాపింప(ీగలార యిట్టి భావిచరిత ము 





మ్మానితమతియగు గౌతము(డా నిర్మల - ఉ 

జైన నొక్కకొలన, బగునౌక్కకొలన - అని పాఠములు. 2. మెలంగుచుండి కనుం 
గొని_ ఒ ఓ, కో, వ; మెలంగివారింగనుంగొని - ఆ ఈ 

ననియెనవివానితోడ _ కొన్ని [ప్రతులు 

(క్రియాదినర్వ _ ఐ, ఖ' (క్రియానివ ర్షనంబున(ల)కు a కొన్ని |వతులు 2, నుక్చితం 
బులు-ఎ వ ఒట లి, యనహ్యంబు _ ఓ, క. 4. పడుదురు- ఆ 
(కేపులును మీరు దగగతి, (కేవులును మీరు దుర్గతి, (శేవులు మీరలు దుర్గతి _ అని 
పాఠములు 2 గలారలెట్టి - కొన్ని [వతులు. 


Tl 
72. 


78. 


74. 


765, 


72, 


78, 


Th, 


ల 


1, 


ఆనుకాసనికపర్వము-తృతీయాళశ్వానము 175 


ద్దీపితబోధమునం గని 
మీవై కృపం జెప్పవలసె మీకుం 'దెలియన్‌. 


=, అనుటయు నగ్గోవులు దీనానన లై. 


, గోవులకును 1గోవులు గతి 


గావున మీ రరసి సుగతి గలుగు! కువు మా 
శేవిధినై నను జెప్పం 
గా వలచే యనిన నట్ల కాకని వారల్‌. 


= రంతిదేవుండు వేవత్సరములు సేయు 


నధ్వరమునకు. బళువులై యరుగు6 డతండు 
విశసనము సేయ గోలోక విభవ మొందం 
గాంతు రని నెమ్మిం బల్కిన 1సంతసిల్లి , 
అగ్గోవు లఅన్విభు నధర్వంబునకు. బో 
నుత్సహించుటయు నం దొక్కగోవు 
మనము సుమిత్తు9నిధన మాతం డనుమతి 
చేయక 'యొట్లువో 'జెల్లు ననిన 
నాతని. జంపుద మతండును గోలోక్‌ 
ముని కే(గుదెంచు. గా కని కడంగి 
చని ముని. చేజిచూడను జాల ికంతంత 
నతిగీతిం (గమ్మజి యరుగుటయును 
గొన్ని క పిలధేనువు లతికూరచి త్త 
లేము వధియించెదము మాకు నేమి మేలు 
శేయువారలు దగ మీరు "నెప్పు డనిన 
నన్నిమొదవులు నేకకివాకర్ణిత్వ మొంది, 


a a 
=. సకలవర్ష్మ "ధేను సమితికి నెల్లిను 


గపిలగోవు ేష్ట గాంగం గపిల 





గోవుల, గోవులె - అని పాఠములు, 2. వెరవ్వ, తెఆ(గు _ అని పారములు, 


8 యనుడు _ కొన్ని పతులు, 


1 
1, 


సంతసించి _ ఐ ఖ 
కరుగుదెంచు _ఎ 2 కెతయు -ఉ. శీ, వాక్య్టోంబునొంది - ఆ, ఎ, జౌ 


178 


78. 


71. 


78. 


79. 


80. 


76. 
77. 
78 
7, 


శ్రీమదాం(గధ్రమహాభారతము 


నీగి గశతంబు నిచ్చిన యట్లుగా 
వరము మీకు నిచ్చువార చశేమనియె 


అనిన విని కరంబు [పియంబునం గామరూపిణులై న యగ్గోవులు రూపాంత 
రంబులు కొని య్యాభుగువంళవర్యుపాలికిం బోయి 'యేము గోమాతలము 
నీదగు గోసమారాధనంబునకు మెచ్చి వరం లిచ్చువారమై వచ్చితి మిష్టం 
జెయ్యది యడుగు మనుటయు నమ్ముని యివ్పటియట్ల యెల్లప్సుడును 
గోవులవలన  భ _క్తిన్నే వాంబులు గలుగ నిం డనియె నమ్మాటకు నవి యట్లు 
య్య్యెడు గాక యని పలికి వెండియు నిట్లనియె. 

ఈలోకం జేటికి మన 

గోలోకంబునకు రమ్ము కులవర యనుడుం 

జాలుదునే + మద్గోర 

తాలి విడిచి యందు రాక కని ముని వల్కెన్‌. 


వీని యాభేనువు లాతని 

తను వాకసమునకు నెత్తి తమ యోగబలం 
బున ఎ తన్యము6 చాపి య 

వనిమీ(ద( గశేబరంబువై చి రయమునన్‌ 


కొమ్ముల గాళ్ళ ౦ విండిగ6 

(గుమ్మి *మగిడి పోయి పూస్యగుచ్చివోగతి ముకా 
తమ్మ్ముం బనిచినగోవుల 

కమ్మునితెజి.గెల్లం జెప్పి వార్ష మొన కెన్‌. 


గోలోకంబునకు ముఖ్యులగుగో మాత లంతయు నెజింగి తమకడకుం జనుటెం 
చిన సుమిత్తు) నాదరించి నుదతులై వివారించినగోవులు _ మొదలుగా సకల 
గోవుల శెజంగు నతని శెజింగించి నీకు నిది మేల కాక యని పలికి యతనిం 








మనిరి - ఆ. ఏ క గ వ 
గోగణరత్నాలి = సీం 


వైచె- ఆ 


మగుడి - వెక్కు (ప్రతులు. 2 యట్టున్‌, రీతిన్‌ _ అని ఫారములు 


81. 


62 


88. 


84. 


85, 


80, 


Bl 
82 
88 


ఆనుకాననికపర్వము_తృతీయాక్వాసము 177 


భ్రీతునిం శేసి (బ్రవ్మా'ఘాతిక అయిన యన్నిగోవులికును మీవంళం బకుచి 
వదనం బయ్యొడు మని శావంబోచ్చిన నాభేనువులు రంతోదేవుపాలికిం బోయి 
నుగతీ వేండి తమ్ముం బశువులంగా కిళ్చసింపుమని క మానుషభామణంబులం 
(ఆార్టించుటయు 


మిమ్ము. చెగం జూచి సద్గతి 

ఇమ్మెయి! బోవంగ నేర్తు నే నని వినయా 

ర 9మ్ముగ (మొక్కుచుం బలికిన 

నమ్మానవపతికి 'నిట్టులను నగ్గోవుల్‌, 

“జ్ఞానుల యీపని క్రై నిను( 

గానం బు తెంచి రట్లు గావున సుమనో 
మానితగతి నీకును నగు 

భానునిభా నీ యళంబు( బర(గు జగములన్‌, 
నావుడు మీలోపల నొక 

గోవై నను మోవా*ేవళతం గూరుటయు మఖం 
జావేళం లరిసమా_ప్రము 

గా వలయును వినుడు సమయకల్పన చెలియన్‌. 


అని యవ్విథుండు వలికిన 

విని గోవులు సమ్మశతింస విశసించుచు వే 
లె నతండు యజ్ఞానలమున 

ననేక గో చయములం (గమాకలనమునన్‌. 


ఒకనాండు గో వొకటి లే 
గకుం జన్నిచ్చుచును దాని6 గనుగొని నీ విం 





23 


ఘాతకులై న, ఘాతినులె న - ఆని పాఠములు, 2. కతంబున మీవంశంబకుచి - 
ఊ, ఊ. 8, బిత్చెనంత నర్ధేనువులు, విచ్చెనాధేనువులు _ అని పారములు. 
4, దేవుని కడకుం _ వా, దేవునిపాలికి _ అ,గల,వపీ,శ, ష, ఈ, హింసింవుమని_ 
థః 6. మానుషాకారంబులం - ఓ, 

గోవులనియెనరేం[దా శ 

శ్ఞానులు నినునీవని క్రెకానంగ మీ, 

పరత - కొన్ని |వతులు 


176 భ్రీమబదాంధమవాభారతము 


కకటా యెక్కడ. జేరెద 
వకృపులు వచ్చెదరు చంప నని పల్కుటయున్‌ 


=; గోలలు రంతిదేళు యజ్ఞ వథవుర్లై గోలోతంబుశవం వోవుడు 2 
నం 19_128.28 (కుంభ) 


88, వ. మవోనుథావుండు గావున నప్పలుకులు విని రంతిదేవుం డయ్యాగంలు నువ 
యోగంబుగా సఘా_ఫ్టంబు గావించి. గొన్నిగోవులు కడమ వడి పుడమిన 
నిలిచె నధ్వరోపయోగంబు వడసిన గోగణంబులు గోలోకంబునకుం 1బమో 
దంబునం బోయ? దదీయ చర్మాస్థిశేణులు 2తటంబులై తనరం (బభూత 
ర _క్రమేది శ్లేదంబు లృేజె పాణి చర్మణ్వతి యను పేరం బర(నారంతి దేవభూ 
పతియును యజ్ఞ సమృద్దుండై వృద్ధ [కవునితోడి సంఖ్యలోబునం బొలిచి 
యతయగనాకంబున సుళోకుండై యుండె "ఫేనపాఖ్యుండును గోలోకంబున 
శాళ్వతుండ్రై వసించె నని చెప్పి భీష్ముండు వెండియు, 


87. 


జా 


మానవనాథ యీనఫేపాఖ్యానంబు 
బదరికా[ క్రమమున ఖాదరాయ 
ణుండు (పీతి నారాయణునకుం "జెప్పిన నమ్మ 
హోత్కుండు గోయజనార్థి యగుచు 
నిది గొనియాడంగ విదిత్వమై జగమున! 
దర బుగ్యాతమంబు పావనంబు 
దీని. బరించిన వీనుల నించిన దురత 
'వర్గేంబులC బొరయ వలదు 
శే, పూరునృపకులిభూమణ కిపూతచరిత 
నీవు నతిభక్తి గలుగుము గోవులందు? 





B6 1. (బమదంబునం _ కొన్ని (వతులు 2 దట్టంబైై దట్టంబులై _ ఆని పాఠములు, 
8. కవ్యంబులేతై - అ. ఈ; పూరంబులేతై - ₹, 4. బొనరిచి, బొనర్చి - అని 
పాఠములు 5 లోకంబున - కొన్ని ప్రతులు, 


87 1, దుర్గంబుల -క. ఈ ఊ. ఊఊ; వర్గంబుల దొరంగునర్మడు శ, ష, 9, రూషిత_ఓ, 


8. వుణ్య - ఆ. ఎ, ఓ, 


88 


BB 


00 


91. 


ఆనుశాననికపర్యము-తృతీయాక్వానము 179 


బరమనియతి నీతంత్రంబు పరనవిధియు 
చేతదాకర్ణ నంబును నెపుడు జలుపు. 


అసిన విని యట్ల చేసెద 

ననఘా గోమహిమ యిట్టు లాకర్టింపం 
గనియును *దనివి సనదు నా 

మన మింకను జెప్పు నీ విమలవాక్గములన్‌. 


అని ధర్మతనయు( డడిగిన 

ననయంబు( |వియంబు( బొంది యమరనదినం 
డనుం డిట్లను సత్యవతీ 

తనయునివాక్యములు సెప్పెదను వినుము వృపా 


గోవిశేష మర్చి నీవు న న్నడిగిన 

యట్ల కుకుండు దండ నడగె దాని 

కాత్మం శ్యవియము. బొంది యామవాసంయమి 
యాసుబుద్ధి కిట్టు లనియె నధిప, 


స్ట్థావరజంగమాత్మకమైన భూతజా 

అంబు సుస్థితి గోగణంబు నాళ 
యమునన తత్సంభవమును గోవుల యంద 

యవి మూలసంతాన మజున కట్లుం 
గాక కసిద్దులసా ధ్యగణాముల మాతలి 

ట్లగుట యెటింగిన యత(డు బవ్మా 
4తేక్ష గోలోకాది గీలోకాంతరములకుC 

దనయింటి కరుగుచందమున నరుగు6 





88. 
80, 
00. 
01, 


కే 


దృష్తి (న) చనదు _ వెక్కు. (పతులు, 
వినుమనఘా _ కొన్ని (ప్రళులు 
సంతసిల్లియామహా = ఆ, 


గాగ, గాన _ అని పాఠములు, 2. సిద్ధులు సాధ్యగణములు _ అ. ఎ. 
యవియు - క, 4, లోకంబులాదిగా లోకంబులకు నెల్ల - ఎ. 5. లోకోత్తర 
ములకు - న, కొన్ని కులు, 


180 


92. 


08. 


84. 


905, 


96. 


BT. 


99, 
94. 
BT. 


శ్రీమదాంధ్రమహాథభారతము 


బరనుగతి( గోరువారలు పాదముప్టి 

యపష్టి వాక్చిత్తముల గోవు నథిభవింప 

కుండ వలయు నివ్విద్య( బదోద్భవుండు 
సెప్పి నది యాత్మపావన శివ్ష సేవ్య, 
పావన మని గ్రుతి సెప్పిన 

'యేవస్తువు నాశ్రయించి 'యెొక్కు డయిరి భూ 
తావలులకు నుర లట్టిది 

గోవు తదీయ మగు మహిమకున్‌ గులఖీ గలదే. 
వీళాకావాళ వేణు 

క్వాణ(ప్రతిమములు ధేనువర్షధ్వను ల 
శణసుకృతంబు నిర్మల 

వాణి తదాకర్ణ నంబు వర్మ నవిధమున్‌, 
తీరము దధియును భృతము సు 
ఛారూపములగుట 1 దేవతా వీణనయ 
జ్షూరంభంబులు విమలా 

చారా గోదోవానై కసాధ్యము లయ్య్యన్‌. 
(శ్రుతులు నౌపనిమరనూక్తులు గోస్వరూ 
పంబు లని సరోజభవుండు 'సేప్పె 

ధర్మపరత పరమతవము మవోధ్వర 

మన(గం బరంగు గోసమర్చనంబు. 

ఈ వాక్యం బులు భూదే 

వావలిసన్ని ధి బఠించునాతండు పుణ్యుం 
జై వెలయు విన్న వారలు 

పావనగుణ తళ్టగాంబ పాతు రఘములన్‌. 
కేగోఘ్బుశంలు (పాళించియు గోకరివ 
నువిహితస్నాను. డయ్యు భూదివిజుం డధిక 





సురలిటిది - కొన్ని[పతులు; నురలివ్విధి - ఒ 
దేవక్మాపీ నములు యజ్ఞా - ఆ. దేవతా (వేరణయజ్ఞా - ఈ, 
గోమృతంబుపానించియ - కౌన్నిప్రతులు 


28, చ, 


99, వ, 


100, క, 


101. సీ. 


ఆనుకాననికపర్వము_తృతీయాక్వ్యానము 1681 


భక్తి నిత్యంబు గోమతీవరన మాచ 


రించియును గల్మవముల నిర్మించు ననఘు 

అనిమిషులున్‌ మవోమునులు నయ్యయి'పెంపులు గోమతిం బిఠిం 

చిన సుకృతంబునం గనిరి (శ్రీయును శ తుజయంబు( జేర్నియుం 
'డనయసమృద్ధియుం గలుగు. దత్పఠనంబున 2బంధుకోటిబం 

ధనమున( చాయు మార్షమునరేదప్పు మృగా ర్హియుం జోరవాధయున్‌. 


అనీన విని యమ్మునిపతికి కుకుం డిట్లనియె. 


న వోదన్యానముని ఖవశవం వావ్ళిన తవలగోమవోనుఖావము + 
నం, 18 _ 126 _ 2 (కుంభ) 


తమజబాతికి6 దగుకర్మ 

తమతలు లేకున్న యట్టిజనములు గపిలా 
సమధికపూజన తద్దా 

నము లొనరింతు రపి!వాచు నాదురితములన్‌ , 


అనుటయు సందియం బదియేల కపిల బూ 
జించినం (బీతి నిచ్చినను జెడని 
యఘములు! గల్గునే యనియె( బరాకర 
తనయు. డవ్వాక్యంబు విని తదీయ 
తనయుండు గపిల కంతటిపెంపు రా( గతం 
'భేమి నావుడు నమ్మునీళ్వగుండు 
నీను మని యిట్లను ననిమిషసంఘంబు 
నొకకారకామున6 బెావకుఃడు మొఅి(గి 
యరిగి తనదుగు ప్రి యర్గించి గోవుల 
నాశ్రయించె ననియు నగ్ని గోవ 





వ 
98 lL 


00 1. 


మాచరించుటయు _ఐ జా 


త (ద) నుజ - కొన్ని ప్రతులు ల్ల భ క్షకోటి, బద్ధకోటి, బంధకోటి _ అనిపాశ 
ములు, తీ ధనమును - చెక్కు, ప్రతులు, 4, దల్లు -అఇ,క 9, వ, 


వాపు, పాచు _ అని పాఠములు 


182 శ్రీమదాం(ధమవాకారతము 


నందు సేసె నవ్విధంబున కిఖ యున్కిి 
నుర అెఆింగీ ₹ెల్లోచోటు నరసి. 


109, వ. ఎణింగి కూడుకొని గోవులకడకు వచ్చి వానితో నగ్ని దాయట యఖలజగ 
జ్ఞనంబులకు నహితంబు చేయుట గాదె చూపకుండుట దగ దని పలుకుటయు. 
బుయిలోడి గోవు లప్పావకుం జూపిన నానుపర్వులు సంతోషించి వానికి 
వరం ఖీవలయు నని యవ్వాయుసఖుం [కార్జించిన నతండు దా నగ్గోవుల 
యందు డా(గి యుండ నవి కపిలచ్భాయం (శాపించి యునికిం గనుంగొని 
గోవులకెల్లను గపిల యెక్కు డగుటయుం దదీయా కాధనంబునుం దద్దానంబు 
నుం బుణ్యాతమంబు కై దురితంలుల దమియించి యు త్రమలోకంబుల నిచ్చు 
టయు వరంబులుగా నిచ్చె నని చెప్పి వెండియు 


108. శే. కపిల యిచ్చిన వానిన కాదు 'నిజమ a 
కికొన్న వానిని లుణ్యాత్మకుండుగం "జేయు 
నీవుం గపిలాసమర్భనానిరత మాన 
సుండ వగు అంతయును మేలు నువళాత్మ 
104, వ. అని చెప్పుటయు నప్పరమమునీళ్వరుతో నమ్యునికుమారవరుండు గపిలా 
లత్షణం లెఖీంగింపచే యనిన నతం డతని కట్లనియె. es 








106. 'తే. కర్ణ శృంగాడుఖురనాసికాపుటములు 
గపిలములు గుత్తుకయును ముష్కములు గవిల 
*ేపట్టు లొందు నెం చేనొకపట్టు కపిల 
మైనం గపితాత్వగుణమున కదియ చాలు. 
106. క. మే నెల్లంగపిల మైనను 
దానిం "జెప్పంగ!నేల తగదు కపిలలన్‌ 
నూనితగుణ విదికి కుడువ( 
గా*ినేబల్సికై నం కిగాక్ర కట్టం 'బెజీకకున్‌. 





101, 
108 


_ 


చోట్ల -_అఈవీ 
= వినుము - వెక్కుపతులు క, కొనిన - అ. ఎ ఒ; కనిన - అ. ఈ. 8 కలితుః- 
అ ఈ, కునిగం- ఐ క, వీ, కులుగ_ శ 
105 1, వట్టులెందును నందౌొకవట్టు - కొన్ని[పతులు. 
108 1,వలదు-అ ఈ ఉ ఈ ఒడ, ౨ నేవనికైన - వెక్కువతులు శీ గాడి 
గటంఖరగున్‌ - కొన్ని |వతులు, 


_ 


107. ఆ. 


108. క, 


109, వ. 


110. ౯ 


111, క. 


112. 5. 


118 వ, 


ఆనుశాననికవర్వము-తృతీయాళ్వానము 168 


కాలం గేలం గోల గపిల దండించిన 
నరకవాసమునకు నరుగవలయు౬ 
బూరి నీరు లెస్స యారసి యగ్గోవు 
సత్కరింప నుగతి సంభవించు. 


అనఘ కపిలాపదానం 

బునకు ఫలం లిట్టిదన(గం బోలునె కమలా 
సనుండు మహానంద పద 

మని వెణచుచుంజెప్పె దాని నట 'యొమందరున్‌* 


అని 'వెండియు, 


వసుధామరగాయ 89 
శేవసంతములు సత్యగో సువర్ణ ౦బులు నే 
కసముద్భవంబు లని శా 
పసవర్యులచేత విందు6 కీభావనచరితా. 


కావున భూమియు. గనకము 

గోవును దాన్నార్హవస్తుకోటికి నెల్లన్‌ 

ఢివినుకా 'యెక్కు. డగుట 

నీ విమలోదా _త్తబుద్ది నెలవు కొలుపుమీ. 

అని మునిపతి శెప్పినం ద 

_త్తనయుండు ప్రియ మంగె ననుడు ధర్మసుతుం డే 
విని యుండుదు సిరి గోమయ 

మున నుండుట దాని శెద్ది మూల మగు నొకో, 


ma గో (క్రీనంవాటొము గ 
సం, 18-81-2 


అనుటయు గాంగేయుండు గో(శ్రీసంవాదం బనునితివోసంబు విను మ 
య్యర్థంబు చేటపడు నని పలికి యిట్లనియె, 





110. 1, 


వసుమతులును - ఏ, 8, (బన్తుతచరితా - ఓ, ఈ, 


ఇ 


18+ 


శ్రీమదాంధమహాభారతము 


114. సీ, నిరి భేనువులలోని కరిగిన నెవ్వత 


115. 


116. 


117. 


114, 


116. 
116 
117 


వని 'యవి యడిగిన నమ్మహాత్మ 
శ్రీ నేను మీలో వసింప(గా వచ్చితి 

ననవుడు: జంచల వైన నిన్ను 
నొల్హము మాలోనినునువంగా ననియె న 

గోవులు చాని కళ్టేవి వగచి 
*య్చేను వాసిన నర్వదానవకులము6 

కన డ్సృడియె. బొందిననురల్‌ 'వభుతనొంది 
రేను వచ్చుట గోరి కాదే తపంబు 
లాచరింతురు నన్నిట్లు 'లభిభవించు, 
"టుజువె మీ కన్న న|ధువ మొల్ల మనుట 
కియభిభవమె నీకుిభోలిన యచటి కరుగు. 


. అని గోవులు వలికిన సిరి 


విని మీచే నిట్లు పరిథవింపంగం బడి యేం 
జనిన నను నెవ్వరును గె 
కొనరు శరణ[మగుండు వేండికొనియెద మిమ్మున్‌ 


మీఫమీపమునం దున్మి మేలు దాని 
నిండు నా కని *యడీగిన నెంతయేని 
నాదరంబున నగ్గోవు లంతవటుం 

గూడి యిట్లను లత్మీకిం గురువరేణ్య, 


స్ట్‌ మామూ తపురీషంబులు 


భామా వేదంబు లెలు(గు 'పావనములు నీ 





, యడుగుటయును నమ్మ - ఆ ౪, నునువంగ _ చెక్కు ప్రతులు, 
గుంది -ఏ 4&4 టేనువాసిన- కొన్నిిపతులు, గ్‌ గీడ్వడియె జ కొన్ని ప్రతులు 
6 అపహనింవ వెరవె - ఆ, మ్మ డురువె - అ ఈ శ! టురవె _ ఓ, జొ క, ఈ 
శోబ్రము నూ నిఘంటువున ఊభ్రయరేఫముగను అత్వమధ్యముగను కనబదుచున్నది 


7 టులువే ర, అభిభరమె - ఒ.వ, 9 దోచిన -ఐ ఖ, 


+ మగుట _ కొన్నివతులు 


వేడిననెంత, వల్కి_ననెంత, యాడిననెంత _ ఆని పాఠములు. 


* పావనమగుటన్‌ నీవీయేవి _ ఆ 


118. చే. 


1190. వ, 
120. ఆ 


121, క 


122, వ, 


123, తే. 


ఆనుఠకాననికవర్వ ము -తృతీయాక్యానము 185 


వీ మేలివన్తువులటీ (బియ 

ఛామమ వైయుండు మింపు "డలకొన మాకున్‌. 

అనుటయును సిరి నాదువుణ్యమున జేసి 

కంటి. బడయంగ మీ యను[గవాము ననుచు 

నట్లు వసియించె నిది గోమయ |పభావ 

మూల మిట్టిది గోవునమోఘమహిమ (| 

మణీయు నొక్కవిశేపంబు సెప్పెద నాకర్టింపుము, 

సురభి తపము సేయ సరసిజాననుండు (ప 

త్యతమై మనోరథంబు సెప్పు 

మిచ్చుకౌతుకనున వచ్చితి ననవుడు 

నిట్లు లనియె నది మహీళవర. 

మీ రిట్లు [పసన్నమతిన్‌ 

గారవమున వచ్చినంతకంచును *మే లే 

గోరంగ వలయునట్టిద 

2కారుడిక (వథధమగణ్య కలదే నాకున్‌, 

“అనిన నత్యంతసంతువ్ష స్వాంతుండై సుర బ్యేష్టుండు సురఖిం బూచి సురలో 
కాది దివ్యలోకం బుల శెల్లను గోలోకంబు మీదుగా వరం విత్తుం గాక యని 
తలంచి యమ్విశేవషంబు మున్న తనవలన సిద్ధం బగుట సంస్మృతిగోచరం 
బగుటంయు, 

గోవులకు మేలు సేయంగం గోగు నాదు 

చిత్తమున "మద్వరంబున ిసిద్ద మైన 

కితెఅ(గ యొలనె *దై విక మయి దీనిపెంప 

యావహించెద నని యిచ్చె నవ్వరంబు. 





. ల్ముషఏయధామములై యుండు - ల్ముపియధామములుగ నుండు - అనిపారములు, 


లి. దకుకొత్తంగాన్‌ - కొన్నిపతులు 


121 1, 
122. 1. 
1298 1, 


24 


మేలై - కొన్ని ప్రతులు 2, కారుణ్య పథమగణ్య _ఏ'వ, 
అనినవిని నంతుష్ట _ కౌన్నివతులు 2.బటమున్ఫ _ కొన్ని[పతులు, 


నుండ వరముననిద్ధమైన - ఆ, 2. ప్రసిద్ధమైన - వీ శ. మ, 8. తెల(గువలనె _ 
కొన్ని[పతులు 4, దైవికమైనదీని - ఒ 


18d 


124, క 


125, వ 


భ్రీమదాం[ధమహాభారతము 


, వనరువాసంభ్‌వు( డ్రె! 
గున దనలోకంబుకంచు గోలోకము స 
జ్రనవినుతచరిత మీ(ద్రై 
2 
యమునికి వెలుగ జేసె నది మహో జ్వల మయ్యున్‌, 
. అని చెప్పి, 


126. క. గోవిషయవాక్య్యపరన 


(శావణసం[ శవణములు ధరావర యాయు 
శ్రీవిభవకీర్తి సుగతి$ 
మావవాములు దత్పరుండ వగు మిక్క థలన్‌. 


127. వ, అనిన విని కౌంకేయా[గజుండు ఇాంతనవుతో మహోశ్మా గోవులమావో 


తంబు రేటపడం 'జెక్కుభంగులం జెప్పి నన్నుం గృతార్జుం చేసితి సర్వ 
యజ్ఞ ంబులందును కేదాత్రవ్యం బత్యంతంబు సువర్ణం బని విందు 'వేదంబులు 
సువర్ణ దకీణేతి నై యని చెప్పెడు భూమియు గోవులు గాంచనంబును 
నీవిషయంబులై న దానంబులు ను_త్తమంబు లని వేదవ్యానువచనంబుకలిమి 
నీవ చెప్పితి సువర్శ విశేషంబు వినివలతుం జెప్పవే యనుటయు నతం డశని 
కట్లనియె. 


జ భీష్ముడు ధర్యోవానవ నువర్డ్‌ దాన ముపొమాతిలయంబు. సెన్సవీ *_ 


128. సీ, 


సం 18-88_6 

కంతనునృపతి లోకాంతరగతు(డై న 

విను తదీయ శార్దవిధి యొనర్ప. 
బూని గంగాద్వారమున '"కే(గి నూతల్లి 

గంగ 'సాహాయ్యంబు గారవమున 
నాచరింపంగ6 (గియాకలాపం జెల్ల 

నడవ. బిండ| వదానంబు సమయ 
మగుటయు దగ్భవిన్యాన మొనర్చ నం 

దంగుళీయక కంకణాంగదముల( 


mm 


127, 
128 


1. దాతవ్యంలు నువర్ణంబని _ చెక్కు వతులు 2, వలతునానతీవే - ఊఉ. ఊ, వ, 
1. సహాయంబు _ వెక్కుపతులు, 


129, 


180. 


18, 


182, 


188, 
184. 


129, 
192. 
Ith 


ఆనుకాననిక పర్వము _తృతీయాళ్వానము మి? 


గాంతమైన 'యొక్కకరము వొడమి యజ 
వేయి సాం;యటయును జిత్త మమృ 
తంబు బొంద దాని దప్పక చూచి య 
య్యధిపుజాహు వగుట నాత్మ నెజింగి 
జనకుడు నేడుక( జీసాం 
చిన యంతన సంతసిల్లి చేతం బిండం 
బనుమానింపక యేం 2 

ని కించ 
ట్రిన ఇాస్రువిధాన గతి ఘటింపమి వచ్చున్‌. 


ప పితృకరంబున( బిండంబు చెటు మనదు 


శాస్త్ర మంచిత మగు కుశా స్తరణమునన 
"పెట్టం కు నట్లగుట నేం చెట్ల జీత 
నని మనంబున దలంచి వచనము సేసి, 
అనులంబగు కుళనం_న్తర 
ణమునం లిండంబు వెట్టినం దోంచినవహ 
స్త మద్భిళ్య మయ్య మత్చిత్చి 
సమితి ముదము మోము లం దెన(గం బొడసూ' పెన్‌. 
పొడనూపి ధర్మమార్గం 

కవక నీవిట్లు పిండ మిడుటకు వార్షం 
బడరిన( జనుదెంచితి మె 
క్కుడు తృ ప్తీం బొందితిమి 2 పగుడ్యాచరి శ్రా, 


అని పలికి వెండియు. 


* "భూమికి గోవులకునునై. 


సాము మిడుట యగ్మదీ యహేతమును "దేవ 
స్తోమ్మపియముం బావన 
తామవానీయంబు6 జుమ్ము ధర్మవిథిక్షా, 








ఓ విధి - అ. ఈ ఎ, 
ఓ. మిక్కడ - భి గ, న 2 నుగుణరార్మితా - ఆ ఓ కుచ 
1. భూమికిగాగోవుల కై హేమ _ పెక్కు[పతులు 


158 


195, 


180. 


187, 


188. 


1989. 


శ్రీమదాంధద్రమహాభారతేము 


క, పావనము సువర్ణము వం 
శావలికిం దనకు నిర్శలాత్శత నిచ్చున్‌ 
నీ వది యొజింగి నకలయ 
జ్ఞావనరములను సున ర్షయాజివ యగుమీ 
క అని చెప్పి చనిన నాదగు 
మనము సువర్ణ (వదానమ పామ ఆలయం ద 
ద్వినుతానుష్టానపర 
త్వనిరూఢు'డ నైతి నేను ధర్మతనూజా. 
వ. అనిగపలికి యాఖూవల్ల భునితో భీషమ్ముండు 'వెండియు నిట్లను నిది యేను గనినది 
సువర్ణ దానంబుమహిమ మజియును వినినదియునుం గల దాకర్ణింపుము. 


సి. నరశురాము(డు గిన్స నిరువదియొక్క మా 
ఉఅదయు(డై రాజుల వెదకి వెదకి 

వధియించి కృప వుట్టి వాజి మేధందు పా 
యళ్ళిత్తంబుగ6 చేసి 1యంతం దనివి' 

ననక వసిష్టాదిమునివ రేణ్యులం గూర్చి 
కల్మవపంకంబు 2£డిగి పురుషు 

నత్యంతవిమల (కేయంగ నెయ్యదయో పు 
ననిన వసీష్టం( డిట్లనియె నతని 

కనఘ విను సువర్ణ మగ్నిమయుబు దే 

వతలు నగ్నిమయత నతిశయిల్లు 

వారు గావునను సువర్ణ దానంబు దే 

వతల నీగి యట్ల (కుతులు సెప్పు. 


క. కావున నువర్ష మసదృళ 


పావనతాస్పదము దాని భక్తి మెయిన్‌ వి 
'ప్రావలి కిచ్చి నయతనిక6 
చావనశం గొఅ(త గలదె పావనమూ రీ, 





186. 
187. 
188. 


1, యాజ్తివిగమ్మీ _ ఓ 
1. చెవ్చి -కొన్నివతులు 
1 యందు! దనివి _ఐ జౌ ఖ, యంతనింవు _ ఎ, క, ల. గడివి _ ౯. షు 


140. వ, 


141, 


142. వ, 


149, 


14l 


142 


148, 


కు 


1 


ఆనుకాసనికపర్వము-తృతీయాక్వ్యానము 189 


ep వనిష్టుంటు వరి వరామనవం జెవ్నీన నువర్జ్శమవామము ఫ్‌ 
నం 18_688-40 


ఏను |బవ్మాముఖంబున _ వినినది సువర్ణ విషయం కైన విశేషం బొక్కటి 
"యె అింగించెద నవహితుండవై వినుమని పలికి యమ్మునిపతి యమ్మవహోాత్మున 
కిటనియె, 

౧ 


గిరిజయు గిరీకు(డుకు నొం 

డొరవులకై తప మొనర్చి 'యొకళులొకళ్లన్‌ 

చెరియం బడసి పరమసుఖ 

భరిణాత్మకు లై 8 జగము 3 వమదంేబందన్‌ 

కొండొకకాలంబునగు నయ్యాదిమగ్భనాన్థుని తేజం చాపరమగ్భహిణినిమి 
_త్తంబుగా "కేతోధాతురూపంబునం * బసన్నంై యమ్మ హేళ్వరు మానస 
నృషత్తిం జేసి యగ్నియందు నిలిచియుండ నత్తజిం దారకుం డను నొక్కా 
రక్కనుచేతం బెక్కువిధంబుల 'ాధలం బడి యనిమిషులును మునులును 
గమల యోనిం గానం జని యద్దానవు'డు దముం 2 ఆిచినపాళుల్లి నెజిం 
గించిన నద్దేనుండు వారితో దీని నెలింగి యేను మున్న మీకు శోభనం 
బయ్యెడు ీతెజంగు సమకట్టినవాండ మీ రగ్నికీనాక్రయించి మాకు కీళుభంబు 
సేయవలయు నని సం పార్ధనంబు సేయునది యతండు కర్తవ్యం "'బెలుంగు 
నరుగుం డని నియోగించిన సంతోషించి యట్ల చేసెద మని యవ్విధాశ 
వీడ్కొన్మివార అగ్నికడకుం బోవ నుత్సహించి, 


. ఆతనియున్నెడ 'యారసికొని చను 


నన్ను డాతండు న్నిగాతిళయము 
నూని కీపచ్చ్ళన్ను/డై యుండుట వారలు 
కిగానక యున్నంత( గప్ప యొకటి 





గ యొక్కరొకళ్టన్‌, -ఈ ఏ. 2 యబడని పరమ సుఖాదరికాత్మకులై రిజగముసమ్మ 


దమొందన్‌ ఊ. 8 ప్రణుతింపంగన్‌-గ. 4 బెన(గన్‌, బౌందన్‌, = అనిపారములు. 
(బస్థలనంబై, (బస్థలితంటై, అనిపారములు, 2, బజచు - వెక్కుపతులు, 8 విధం 
బు-అ ఈ. 4 నారాధించి- ఆ ఐ, 5 కోథనయి _ ఓ, 


. నారసికొని, కారనికౌని,_అనిపారములు 2 |పచ్చన్న విధాను డైయండుట గాన నేరక 


యున్న-_ఐ, జౌ 8, గాననేరకయున్న _ కొన్నిపతులు 


శ్రీమదాం[ధమహాభారతము 


యగ్ని పాతాళంలునం దున్ని యెణీంగింవ 

నప్పావకుండు డాంగి పిప్పలమున 
శేంగెడునెడ శాప మిచ్చెజివ్వోస్ఫూ ర్తి 

లేక *రసాలి వివేక 5 మెడలి 
'యుండెడుమ కప్ప లని”బొక్క లెండ 'నెండి 
చచ్చియును నీరు వచ్చిన? జావు బొంకు 
చేసి యెలుంగులు!ి సెలయగంగం తెలంగ వరము 
వారు కప్పల కిచ్చి రవార్యలేజ, 


144. వ, ఇవ్విధంబున విబుధులు మునులు నమ్ముండూకంబుమణజుకువ యుడిపి. 


మజీయును, 


145. క. అనలుని నన్వేషింసంగ 


వనగజ మొక్కాండు రావివలను 1+చతురతం 
గనుగీటి చూప వార 
వ్వనస్పతిం "జీరం జన(గ వారని యలుకన్‌. 


146. వ, అయ్యగ్ని దేవుండు గజంబులకు జివ్వా దిరుగం బడ కపించుచు కమీ గర్భ 


నివాసి యయ్యె నది మొదలుగా నగ్నికి శమీగర్భంబునం దుత్ప త్రి గలిగె నద్ది 
విజులునుదావ సులును గజంబులు ్రతీవళీవ్వాంబు అయ్యును సర్వరనజ్డూనంబు 
గలిగి మాననీయం బులగువరంబులం జేసి రాజితంబు లగునట్ల గా నను గ్రహించి 
యగ్గజంబువిపాదంబు *మాన్ఫి రంత నొక్కళుకం లెజీంగింప శమీగర్భంబున 
నగ్నియునికి యెబింగి యందజుం [గందుకొనం గదువేగంబునం బొదివి 
కొనిన నిదుర నెడుటకుం గోపించి 


147. ఆ, జివ్వ *మరలబడ(గం జిలుకల నగ్నిళ 


పించే సురల “సెవుల కించునట్టి 





245. 
146. 


147 


రసాతి_ఐ జ జా ఖ 5. ముడిగి- ఎ, 6, యుందెడము - శ. కొన్ని 
(పతులు, 7 (వక్రలెండ _ఆ, ఈ, (బొక్క-రెండ్‌ కష కొన్నితాళవతవతులు. 
|బొక్కరూవము. 
సూ, నిఘంటువులోకానరాలేదు 3. మెరయగ, నెదరంగ అనిపారములు. 

1, నురలకుం - ఊఉ, ఊ 

1 గర్భవాని _ వెక్కుపతులు., ? మాన్చియొక్క_ - వెక్కు[వతులు, 

1, దిరుగ _ ఊ. ఊః, ఓ. చ,వ. 


148. వ, 


140. క, 





148, 1. 


110. 1 


160, 1 


ఆనుకా ననికవర్వము_తృలీయాళ్యానము iol 


పల.కు వానికొసనంగి చిలక నానందింప( 


చేసి యాకృ్ళశానుం చేరం జనిన, 


అతండు వారి నాలోకించి మీవచ్చినకార్యం కేమి యని యడిగిన వారు 
'దారకదై త్యుచేయుబాధ అెటింగించి వాః 'జేమియుపాయంబునం. దెగ 
టాయి న_ల్షెజం గాపాదింపు మని నిన్నుం (యాక్టింవ వచ్చితి మని సలికి 
"వెండియు 

మాకుం గుకోలము గోరుము 

నీకును మే 'లివ్విధంబు నీదుమహిమ యీ 

2ల్రాక్రంలు లెల్ల మనముల 

చేకొని "కీ రించునట్టు చేయుము కరుగాన్‌. 


సీ, అనినం |బ్రసన్నత “*నట్టులు 'సేసెద 


నూఅుడుం డని వారి నూజఅడించి 
తనయంరు వెలుంగు శంభుని వీర్య మిడియె గం 


గాగర్భరూపంబు గాంగ నాతె( 
తది యతిపరివృద్ద మగుటయు కిధరియింప 
నోర్వక నిర్జరపర్వతంబు 
తటమున శరవడాీస్థంబుగా గంగయు 
చృృృష్ట మొనర్ప నాశిఖరీనతరు 
వల రీగుల్మికముగ నువగ మయతశ 
యగ ra 
వెలుగ చాలు (డై వెలి నవ్వీరగర్భ 
మచ్చటికి "వచ్చి కృత్తిక లార్వుగును మ 
దియపు_త్త)కుల డనుచు నెత్తికొని రనఘ. 





దారకాసురుండు చేయు - ఆ, ఈ. 

లమ్యిధంబు - కొన్నిివరులు; లెవ్విధంబు - ల 2. లోకంచుననిలివినయదిచేకొనిమము 
నిర్వంహింప(జేయుముకరుణన్‌ - ఎ లి. వర్తించు - ఏ.ల శో, 

నట్టు(ట్టు) చేనెద - కొన్నివ్రతులు 2, డ డిభారమగుటయు నయ్యింతి ధరీయింన - 
ఊఉ ఊం, న డతిభారమగుటయు నయ్యింతిధరియింన - ఓ; డదియంతనతిభారమగుట 
యు - ఇ లీ. ఛభరియింప - ఆ ఖు వ 4 నంథంబుగా(గ నంసిద్ధియొనర్ప = క్‌, 
వ, 5, విటవి . ఊఉ, ద. 6 యుగ్మ నువర్ద - అ ఈ, 7. కృత్తికలువచ్చిరార్వు 
రును _ చ 


192 


151 


152, 


15తి, 


164. 


151. 


158 
154. 


వః 


క్‌ 


శ్రీమదాం[ధమతోభారతము 


ఇ శ్రెల-గున నొక్కట 'నె త్రిగొనుటయు నక్కుమూరుండును మణ్యుఖుండై 
యొక్క పెట్ట నకలకృ త్తికా న్తన్యపానం జాచరించె న ట్లగ్నిసంభయ గాంగేయ. 
కా_ర్షికేయత్వంబు లొందిన యయ్యిందుమౌళికేజంబు పదంనడి (బవ్మోది 
దేవతలు పూజింప బేవవేనాధిపతిత్వంబునం జేర్చి యర్చిర్మహత యయిన మవో 
ళ్తిం దాగకుం బరిమార్చి బృందారకమునిబ్బందంబుల కానందం బొనర్నె 
నని యిట్లప్పరమముని పరళురామునకుం జెప్పి పురవారుం డగు నప్పుగు 
మంటు హిరణ్మయుం డగుటయు 1నద్దేవ దేవుండు దాన తనూభవుండై తోం 
చుటయుం దథావిధ శేతోధారణంబున పహ్న హిరణ్యాత్శక రేతోవూ రయె 
హిరణ్య రేతుం డనం జనుటయు నతండు ిత్ర దేతఃకలనంబునం దన్మయుం 
డగుటం జేసి పురవాగునక) వహ్ని రేతుం డను నభిధానంబు గలుగుటయుం 
డేటపఅచి యవ్విధంబున రూనవంతం'జై నది గావున సువర్ణంలు జాతురూస 
నామక్‌ంబై. పగంగుటయు నెటీంగించి, 


మహిణాత్మక రమేతాద్భశ 

మహిమంబు సువర్ణ మది సమంచితలేజో 

మవోనీయము తద్దానము 

మవా_త్స్య నూ'"ళివుండ యెొఅు:గు మాకుం జూడన్‌, 

అవ్వి శేషంబున నశేషకోల్మవ.ంబులం జాసి నరుండు విధూమత్వ౧బున 'వెలుంగు 
1ేశుచియునుంబో అత శుచిత్వ సంపద సొంపారం భెంపారునని కీయుపదేశించె 
నవ్వసిష్టవమనివరువచనంబు లూ(ది యమందాదరవర్ణ నీయుండై సువర్ణ చాన 
పరంపర లాచరించి. 


ఆరాముండు ళుచిత్వ 

(శ్రీ రాజిచుం డయ్యొ నట్లు సేయుము నీవుం 
గౌారవముభఖ్యా యది గవ 

పారా వారఘనియానపా త్రము నుమ్మీ 





+ శివునకాదేవుండు _ అ ఈ; నవ్వురుషుండుతానతనయుండె తోయ. ఉఊ ఐ కౌ, 


ఖ చ. ౨ రేతుండగుటయునతండు -చ, శ్రి, త[దేతఃస్థలనంబున ఎ వీ, శవ 


= శివు[డెలుంగు - కొన్న్మిపతులు. 
. శిఖియునుంబోతె _ కొన్ని|ప్రతులు, 2 యుపదేశించిన _ కొన్ని ప్రతులు. 


యింపారగభవసీంధు పోతప్మాతమునుమ్మీ = hi 2 పోతప్మాతము - కొన్ని 
(వతుల, హోత్రభావము _ శ. ష 


155, 


156. 


157, 


168. 


169. 


160. 


161. 


165. 
1566. 


167, 
160. 


జా 


l 


ఆనుకాసనికవర్యము-తృతీయాక్వానము 108 


అని యనిమిషతటినీ షియ 

తనయుడు సెప్పుటయు ధర్మశనయుండు సృాదయం 
బున (బ్రమదము నిండార న 

తనితో నతి భ_వినయిధామం బగుచున్‌. 


. పిళ్ళయజ్ఞ ప్రకారం జెఖింగింప'వే యనుటయు *నక్కురువరు( డన్న రనాభున 


కిటనియె, 
గా 


పితృపూజ కసమ[గ్యము చె 
వతపూజనమునకు నునుజవల్లి భ పితృదే 
వతలం గోనియాడుదురు జే 
వత లాదిగ6 గల్లు నెల్ల వారును భక్తిన్‌. 


విశేషించి మనుష్యులకు వితృసమా రాధనంబు సర్వకుథసాధనంబు. 


an లీన్బు (తు ధర్భిణాగ కం బిల్ళఖూతాబిధానం ZJeoloDlW = 
నం, 19-87-89 


. అమవస నమవస వితృయ 


కిము దగ విండ వదానసహితముగా wm 
క్షిమెయిం జేయునత(డు ని 
త్యము' జేసినవా:డ యగు నమంచితచరిళా 


పితృయజ్ఞంబున!కు€ దిధివిశేవంబు సెప్పెద. 


5 పాడ్యమి బిత్భయమజ్ఞ పరు(డై న6 జారుకాం 


తావతి విదియం గాంతలకు6 దండి 








ధాముండగుచున్‌, తత్సరు(డగుచున్‌ - అనిపారములు. 


1. నకు,రువంశవరుండన్నర, _నక్కురువిలామహుండానర, నక్కురునాథుండన్నర - 


అనిపార ములు. 
సమ్మగము _ ఆ. ల, క. 2. వారలు - కొన్నివతులు, 


. కు(గలతిధి, కు(/గల విధి - అనిపారములు 


19} 


162. 


168. 


164, 
165. 


161, 


162, 
168 


క 


స 


భ్రీమదాం[ధమహాభారతము 


తదియను జవితిని దా'వాజిధనకుండు 

2పశుభాగి పంచమి బవాసుతుండు 
షమిీభానాత్ముండు న్నవ్తమిం గృమిభాగి 

యష్షమి వాణిజోపుష్టుండు వను 
గజధర్శవిష్టుచి త్రజితిథులం 

'దేకళతజంతువులను గోచయము గువ్య 
ములును దగ దివ్మావర్భస్వి ప్పుత్త9ికులును 
ధనముగలవాండు విను చతుర్దశి రణ క 
భాగి పున్నమ నమవస థవ్యసర్వ 
కామ్య ఫలభాగి యగు జువ్వి కౌరవేంద, 


, అపరం బగుపత్షంబును 


నవరావ్హూము మేలు పితృీసమర్చనమున కా 
ద్యవు( దొథి దశమి చతుర శి 

నృపవర యప్పతమునను నింద్యత( బొరయున్‌, 
అనిన విని ధర్మసూనుం 

డనమా 'యెద్దాన( వితృసమర్చన మొనరిం 

చిన నధికిఫలంబగు న 

వ్వినుత దవ్య ముల తెప్పచవే శెలియంగన్‌, 
అనుటయు 'చేవవతుం డతని కిట్లనియె. 


. తిలపాయసమఘృతములు పితృ 


కలనవ).లకు ను_త్తమమలు గవ్యంబు మనో 
ఫల మెదియెన *ేమత్స్యం 

Oh 
బులు మాంసము విహితవిధి( (బభూతఫలంబుల్‌ 





' వందిజనకుండు - శ, ష న వెక్కు(సతులు 2 వసుథాగి- ల, 8 హితాత్ముండు- 


ఆ ఏ ఓ, హీనాత్ముడు _ ఎ గం చం జ, ట,ల,న, 4, వుష్టు.డురగ ధర్మ - 
వెక్కుపతులు 5 శివార్కచి త్ర, శీలార్క చిత్త - అనిపాశములు, 


, సమారాధనకా - ఐ ఖ 


యెవ్వాన _ కొన్ని వ్రతులు. 2 ఫలదమగు - ల; ఫలమునొందును వినవలతునునాకు( 
కెప్పవే తెలియంగన్‌ - వీ శ. వ. 


161. మదంబులు - వ 


ఆనుకాసనికపర్వము _తృతీయాళ్వానము 105 


సంక న్యా SS ME నాటా త 
మృగమునందిలి పలలంబు మేకనూంన 
మొక్క. డొకటికి ఫలమున నెక్కు డండు 
పితృసమర్చనవిదులై న "వెద్ద లధిప 

167, వ, నక్యత్రవిశేషం చాకర్జింపుము 
166. సీ కారెం బై తృక మగుకర్మ మొనర్ప ని 
కుత రోహిణి. బుతలబ్టి 
శకిశారకమున 1నోటబఃపా పి యార్డ)(గ్రూ 
రపువ _రృనము పునక్వనువునందు( 
గృపి ఫలోదయ మనిమిషగురు శారసు 
పుష్టి యాశ్లేష నుత్కృష్టవీర 
తనుజలాభము మఖం దనకులమున పెంపు 
పుబ్బ సౌథాగ్యవిస్ఫూ ర్తి సిద్ది 

3. యర్యమునితారం జెక్కపత్యములు పుట్టు 
వా_స్తమున గర్భ్శసఫలత యవులతార 
సుందరాకారయుతు లగునుతులం గనుట 
యనిలతార వాణిజ్యవర్టనెము గలుగు. 

189. సీ, వినుము విశాఖ స్వ్తనయబహుత్వ మ 
నూరాధ *ేరాజాధికాగ మెం 
మున (బభుత్వము వెంపు మూల; బూర్వాపాఢ 
నారోగ్యమును నుత్తమాతికయము 
నుత్తరాషాఢ శోకోదయరహితత్వ 
మఖిజిత్తునందు విద్యాఖియు క్తి 
జీ ళవణకాలమున( బరమగతిసిద్ధి ధ 
నిస్య రాజ్యము జలనిధిపళార 

"త. మొదలుగా. దారకంబులు మూట నఖిల 

కార్య ఫలములు 3ెసద్రజావికములు గోవు 





188 1. నూర్గపావ్తి- ఇ ఏ, 
169. 1. రాజ్యాధికార _ ఐ 2 శవణంబునందు( బరమగతి _ ఆ, కీ సంజ్ఞాదిక ములు 5 
అ, ఈ; నద్భావికములు _-ఆ.ఉఊ ఐ కౌ, ఖ. 


106 


170, వం 


11. క, 


172, వ. 
178, "తే, 


174. వ, 
175, సీ. 


17l. 
178 


175 


1 


fas 


భ్రీమదాం[ధమహాభారతము 


లవుల మూంటను గుష్యవృద్ధ్యశ్వకాయు 
వులు ళుచి (శాద్దక్నర్తకు: గలుగు నదిప 


అనిన నన్వుడమిే. డప్పురువవరునిం బితృపూజనంబులకుం ఇ్యాతంది 
'అట్టివి గావలయు నని యడిగిన నయ్యమరనదీనందనుం డిట్లనియె, 

బై వికకృత్యంబులకును భూవర 

భూసురుల సూక్ళుముగ శోధింపం 

గా వలదు గాని వితృపూ 

జావిధికి బరీత వలయు సమ్యగ్భంగిన్‌, 

కావున నీ వడిగి మేలు సేసి ఆాకర్ణింపుము. 


కులవ యోరూపశీలవిద్యల నుదాత్తు 
అన(గ౯ దగువారు వం _క్రీపొవనులు తద్ద్గు 
ణమ్ము లారయ లేని'జనములు పం_క్తి 
దూషకులు -వెతృ్ళకమునకు *దోషదూర, 


మజీయును బం_క్రిదూషకులం 'జచ్చెద నాళర్ణింపుము, 


జూదరి గరదుండు వేదంబు సదువని 
నాడు వడ్డికి నిచ్చువాండు గాయ 
*కుండు (గామమువనిం గుడుచు నాతండు గృవా 
దాహి కుష్టము గల తనువునాత( 
డలుంబెవుల్‌ గొన్నాత( డఖిలనస్తువుల.ను 
నమ్మెడుినత(డు సోమము విక్ర 





' వృగ్ధ్యతిశయాయువులు = న, వెక్కు[పతులు (వీత్యతిశయాయవులు వ; ఈపాఠ 


మున రేఫ | సంయ క్రమునకు ముందక్షరమును లఘువుగా [గహింవవలెను, చిత్యతిక 
యాయువులు - వ; వ్మితతిశయా యువులు_చ వ, విధ్యతిశయాయువులు_ఆ, ఇ 


- డై వతకృత్యంబులకు_వ; చెవతీకార్యంబులకు - ఎ క.2 వూశావళికి _ జా గ 


జనంబులెల్లదూషకులు _ అ ఈ, ఎకి దురితదూర, దోషరహిత _ అని 
పాఠములు, 


= కుండును[గామము పనినడవు (గడవు నాతండు _ అనిపాఠములు ల. వాడు _ 


కొ న్ని|వతులు. 


1/6. వ, 


177, క 


178, శే, 


179. క, 


180.5 


ఆనుకాననికపర్వము _-తృతీయాక్వానము 167 


కుం చినయశం డబ్టిసంచారోలాభోప 

జీవకుం డుర్వీక సేవకుండు 
భార్యయును దాను బ్యుశ్రులం బంచికొన్న 
వాండు పసుల బెక్కేలెడువాండు కవట 
కృత్యముల గ|ముచ్చిమిని శిల్పకృతుల [బదుకు 
వారు పం_క్రిదూపకు లండు పౌరవేంద, 
అని చెప్పి వెండియు, 


తల జీరసుట్టియును "జె 

ప్పులు దొడిగియుం 'జేసినట్టి భోజనము ఫలం 
బలఘుచరిత సద్మజుం డను 

రల*భాగం బని విధించెం *బ్రకటఫణితులన్‌ , 


పలు'దెజంగుల వంటకంబుల. (బ్రమాద 
జాతమె యశుచిక్వింబు సంభవించి 

నప్పు డసురలు గొండు |క్రియాఫలంబు( 
దిలల!వై 6 జల్ల నళుచిశ దొలంగు నండు, 


శాంతుండు స్మువతశీలుండు 

చాంతుం డధ్యాసకుండు దయగలవా6 డ 
త్యంత పబోధసంప 

ద్వంతుండు !పావనులు *భూవవర సంకు లకున్‌ 


వారిక రణధర్మశా(స్ర్రవి 

'వేకములు6 బురాణేజాత వేదిశ్యము (బి 
హ్మాకశ్వబోధనము నధి 

పా కలిగినవారు పం_శ్రీపావనులు 2గడున్‌ 





లా m 


177, 
178. 
179» 
180. 


యించినవా(డబ్జి, యించెడివా(డబ్ఫి యించువాడునునల్టి- ఆనిపార ములు, 4. లాథంబు 
సేయువాండుర్వీశ-అ. ఈ,లాఖోవ జ్రీవితుండుర్వీశ _గ 5,[ముచ్చిముల_కొన్ని ప్రతులు, 


+ భాగంబుగ _ కొన్ని పతులు. 2. |బస్ఫుటఫణితిన్‌ _ అ ఈ 

* వెనల్క, వెనొల్క- _ అనిపారములు 

- పావనుండు _ అ, ఈ. క, శ, 2, భూమివర _ ఆ, ఇ. ఓ. క 

. బోధ, తత్వ, కాస్త, జాల - అనిపారములు, 2. తీగన్‌ - అ, ఆ, ఈ. 


198 


181, 


182. 


i688. 


184. 


185 


186. 


187. 


వ, 


థభ్రీమదాం[ధమహాభారతము 


మేలిగుణములు గనియు నమి| త్రజనము 
(శొర్దపాత్రంలు( "జేయంగం జన దమి[త 

ద త్రమెనది భస్మృవుతంబుః 2కౌట 
నిడినవిత్తునుబో లె చై క చెడునృపాల. 
నునుముట్ట నెజింగి శ్రాద్ధ 

జెనకుం గై కొనుట మేలు భూసురునిం గె 
కొని యరసి కా6 డనిన నా 

తని యుమ్ములికంబు 'సెఅచు ధార్మికు నై నన్‌, 


ఈ తెజుంగు లెల్ల నెజీంగి సు 

వీతంబుగ (శాద్ద మధికనియతి నడపుని 
ర్థూతదురితుండు నడచు బి 

యాశతిశయం 'ఇెక(గ జేవయానమున నృపా 


అని చెప్పి శాంతనవుండు కాంకేయ్మాగజుతో ₹మ6కియు నిట్లను (బహ 
మానస పుత్తు9ం డగు న్మతిమునీం[దువంళంబునకుం దొడ వగు దశ్తాకేయ 
నందనుండు నిమినామభేయుం డగు నంయమికొడుకు శ్రీకుంతుం డను 
చేకివా(డు మృతుం డగుటయు. 


నిమి యక్కుమారునకు (శ్రా 

ద్దము సేయుచు నుండి భక్షి. దలంచినం గృప న 
(తిమునీందుండు వచ్చి [క్రియా 

సమీకణము సేసె మది నెసంగునర్మిలితోన్‌ | 


“అట్టు పావక క్రీయాకలా పం బనుసంధించి యాసంయమివరుండు. 


డా ఆ(ిమవోముని నిమి కెజీంగింబిన (గాద్ధ(త్రియాబికోవడు 1. 
నం. 18-91_8. 


| పరిగృహీతురై న (ఛావ్మాణుల్‌ పం క్రిీపా 


వనవరోస్టు లగుట వారి కిడిన 





ద తయైెనది _ వా, ద త్తమైనది _ 'వెక్కు(పతులు, 2. జవుట _ కొన్ని|వతులు. 
కి నెల్లర_ ఆ, ఈ 


* వెండియ _ ఆ, ఊ 
= ఆట్లతనికి, అట్టునివావ (క్రియా, ఆట్టతనివైతృక క్రియా, - అనిపారములు, 
ఇ పావనులునక్డులగుట, పావనుల(బెద్దలగుట - అనిపారములు 2 గరిషలగుట -_ 


చెక్కు[వతులు 


186. 


189, 


180. 


191, 


192 


190. 


192, 


ఆ, 


అనుకాననిక పర్వము_తృతీయాక్వ్యాసము 19% 


దర్భపిష్టరవు-లు దకిణావర్తంబు 
లగుట: [గియలు దిలోసమ్మగ లగుట 


అమలినతర దర్భన్యా 

సము అందును దతీణాంబు సాగ నిడినయ 
|గములు గలిగి యుండుట మం 

(తము ల య్యైవిధుల కంచితముగ నడచుటన్‌ 
మునగ యుర్తి యడవిమునగ దుఠ్మాంసము 
లానుగమ్ము మలిన మెనయుప్పు 

కతియ జీలక ల్లి కఠి వేము గురుజ యిం 
గువ (ప్రవర నీయకోటి యగుట 

శునకంబు రజస్వలయగు 

వనిత పతితు. డంత్యజాతివా( డాక్రియప 
ట్టున కె'యిది తవుల చేరక 

చనంజీయుట 2నుగ్గడించి సంభావించెన్‌ 
కావున (శొద్ద[క్రియలకు 

భూవల్దభ యట్టిభంగి పూజ్యత నిచ్చుం 

చా ఫినిపించెం బిశ్చదే 


వావలి నతి నిజవంళు: డగు నిమికి( దగన్‌ 


, అ శ్రెఅం గెజింగించెద నతి నిమితో నిట్లను |శ్రాద్దంబున నర్యమవరుగా 


సోమాగ్నులకు భాగంబులు |బహ్మ గల్పించె'విక్వలగు దేవతలు పితృదేవత 
లతో. గూడం ద్యత్కియోహీయోగ్యతం దో(తురు వారలకును భాగళల్పనం 
బొనరించె చేవశలయందు( గొంద అీనూమ్మపు లయిన మవోభాగులం బితృత్వ 
నిర్చేకంబున నేర్చరించె నవ్విరించి వివరించిననామంబులు సెవ్పెద వినుము 





bi 


8 సమగమగుట _ ఈ ఉ.ఊ ఎ,శ 


. కెడరవుటం, కేతిరువు ,న) ల కెద్దరువుల, కేదరువుల - అఆనిపారములు ౫ యు 


గ్గడించి అ చెక్కు (ప్రతులు 


= విళ్వులగు _ చెక్కుపతులు 2 యోగ్యులై తోతురు, - వెక్కు[వతులు, 8 నూక్ష్మ 


రూపులైన, నూక్షవురుషులైన - అనిపారములు 


౨00 


198. 


1904. 


195. 


190, 


భ్రీమదాం।,[ధమహాభారతము 


బలుండు ధృతి విపాప్కుండు పుణ్యకృత్తు పావనుండు పార్షి కముండు 
సమూహాండు దిన్యసానువు పివస్వంతుండు వీర్యవంతుండు (హ్రీమంతుండు 
కీర్తివంతుండు కృతుండు విద్యుద్వర్చసుండు సోమవర్చసుండు సూర్య క్రీ) 
సోమపుండు నూర్యసావితుండు దత్తాత్ముండు పుండరీయకుం డుస్టినా 
భుండు నభఖోదుండు విశ్వాయువు దీ_పిచమూవారుండు నులేశుండు 
వ్యోమారి శంకరుండు భవుం డీశుండు కర్తకృతి దతుండు భ్రువనుండు 
దివ్యకర్మకృత్తు గణితుండు సంచవీర్యుం డాదిత్యుండు రళ్ళిమంతుండు సవ్ర 
కృత్తు సోమపూర్వుండు విశ్వకృత్తు కవి యనుగో ప్ప నుగోప్త నప్తయీక్వ 
రుండు జితాళ్ళ్యుండు మునివీర్యుండు దీ వరోముండు భయంకరుం డను 
కర్భుండు (పలీతుండు (వదాత యంకుమంతుండు శ లాభుండు వరమ క్రోధి 
ధీకోప్టి భూపతి (సజుందు వి వరి వీరలు భాగార్జు అని చెప్పి వెండియు. 


గిరి వన దుర్గములందును 

నరిదు త్తరణాంబునపుడు |శ్రాద్ధవిధిసమా 
చరణసమయంబున వీరిం 

బరికీ ర్తి ంచిన'యతండు వడయు కుఖంబుల్‌ 


ఆ. పూరిపంట పాలు “నారుగబియ్యంబు 


2ంబువునఫలంబు డ్రాద్దోకృతికిం 

గాను తుమ్మ 'నేడ్వం గాదు (శాద్ధకియా 

చరణసమయముల 6 (బ్రశాంతి వలయు, 

అనియునుం 'జెవ్పె నని చెప్పి నరిత్సూనుండు ధర్మజుతో మజియు నిట్లనియె. 


ఒకతణీ మునివర్యు లొక్కుట 6 'బెక్కండు 
(శాద్దముల్‌ సేయ భోజ్యములు "వెక్కు- 
అనుభవించు. దమ కయణుగమి పుట్టుట 
యును వితృదేవశల్‌ సనిరి సోము 








108 


Fs 
ర నారి(కె)క _ వెక్కు[పతులు, 2. జంబుఫఖలచయంబు, జంబుఫలమునూనె _ అనిపా 


నరుండు - గ 


రములు, 8 విధికి - చెక్కు[ప్రతులు 


197. క, 


198. క, 


1909, ఆ, 


200. శే, 


197. 1 
108 i 
199 


200. 1. 


26 


ఆనుకాననికవర్యము-తృతీయాక్యానము 201 


కడ కట్టు ననీ తమ *ేకాకియ నెప్పిన 

నతడు పద్శుజుపాలి కరుగు డనియె 
వా రట్ల కా కని బోరన నరిగి ప 

దృ్మజుని( గాంచి యజీర్ణ దళ యెలుంగ 
విన్నవించిన దనయొద్ద 'వెలు(గుచున్న 
యగ్ని( జూపి 2యిక్కీ డితం డపవారించు 
ననిన నగ్ని మత్సహితులై !కొనిన నబు(గం 
జేయువా(డ నావోరముల్‌ కద్ధ మదియు, 


అని పలికినం బిళ్ళ దేవత 

లనల. (డు ముఖ్యుండుగ "నెపుడు నావోరంబుల్‌ ఆ 
గొని సుఖ జీ"ర్థ్యానందం 

బు నొందుదురు సూవె భరతభూపవరేణ్యా. 


కావున సాగ్నికు, డయి తగ 

"నేవాం డొనరించు ాద్ద మీడ్యం బది సం 
భావింతురు "ెద్దయు బితృ 

'డేవత లసురలకు రాదు *ళేటియు; జూడన్‌, 


అనఘ పిత్ళపితామవాపపిశామ వా 
పూజనములు] శిష్టపూర్వకముగం 
"జ్రీయవలయు నియతి చాయ దొడ్లినజన్ని 
దంబుతోడ భ_కిధామ మగుచు, 


పిండసంలంధమున( జాయ (బేతథావ 

మది సుగతి నిచ్చు గయ? బిండ మట్టు గాన 
నరుగునో గయ కొకం డైన నని కదాయ 
నేకపుత్తు9ల. గోరుదు రెగ్దచరిత, 





చరణానందంబు - వెక్కు[వతులు 
తెలియంజూడన్‌ _ కొస్నిప్రతలు 
గనిన్ష, గరిష్ట, లునిష్ట, లునిష్ట-అనిపాఠములు. 


మతినుగతి - వ వెక్కు[పతులు 


౨02, 


208, క, 


204, 


206. 


208, 


౨01. 
202 


208. 
205. 


మదాం [ధమహాభారతము 
U 


"గౌరి యగుకన్య వరదా 

1నారూఢంజేత నీలీమెన వృషభమున్‌ 
గారవమున విడుపుముదం 

వారంగా. జేయు. బిళ్ళ చయముచి_త్రములన్‌ 
*( శాద్ధంబ్యుపకారంబును 

వృద్దాచార్యో క భంగి విషరించితి నీ 

బుద్దిం దోణినచాని న 

మిద్ధగుణోడార యడుగు మెయ్యది యెనన్‌, 
అని నిర్ద రాపగానం 

దనుండు సలుకుటయు. [బియము దళుకొత్తంగం బాం 
డు'నృపాలు న|గనందను( 

డనూననినయమున నమ్మవోమతితో డన్‌. 

తప మని యార్యుల. సెస్పుదు 

రెపవాస్మవతము నదియె యొండు గలదొ సా 
రిపు దపముతెలు.గు నాకం 

గృప నెజింగింపుము విధూతకిల్చిమ యనుడున్‌, 
అమ్మవోత్ముు( డిట్టు లఅను( 'లెక్కుదినవంబు 
లువవసించి యునికి తపము చొవ్పె 

చాన విను తపస్వి గానేరం డది యాత్మ 
ఘాత మగుట నరు(డు గౌరవేంద 
సత్యంబు దైవ్మాచర్యము 

నిత్వశుచిత మౌన మతులనియమము దయ శు 
ద్దత్యాగంబు( చపస్సం 


పత్త్యాకృతు లండు బుధులు పౌరవముఖ్యా, 





, నారూఢత(జేని _ చెక్ష పతులు 2 మగ _ ఇ. ఏఐ, కౌ భి, 
» గద్ధ! కియావిధమెల్లను - ఆ ఈ, 


ఇచ్చుట రేపససంయుక్తాక్షగ పూర్వము([క్రిలఘవుగా చదువవలెను, 


* నృపాల నంద న్యాగజుండనూన _ ఇ, ఊఉ ఏ ఐ జౌ ఇ. 
* పూతమగుటనరు(తు భూవవర్య = అ. ఈ, 


క 


207. వ, 


208. శే. 


209. వ, 


210. క. 


ఆనుశాననికవర్యము-తృతీయాక్యానము 208 


అనిన విని కురువతి కురుపిశామహునితో మహాత్మా దాన శీలుని య|పతి 
(గావాకుని విశేషం ఇెట్టిది యెజింగింపు మనవుడు నాదేవ వతుం డీవిమ 
యంబునకు స్త ర్థి వృపాదర్శిసంవాదం బనునితివ్వాసంబు గల దని చెప్పి 
యమ్మునుజపతి కిటనియె, 


= న_వర్లి వ్య వౌదర్భి నంవాధోం అశునితవోనంబు (నకారము ;_ 
సనం 18-94 = 


కోశ్ళపొతి విశ్వామిత్ర “"గౌతములును 

విను భరద్వాజజమదగ్నులును వసిష్టుం 
డును జగంబుల 'నెల్ల( 'జేర్కొనిన బుషులు 
వారి స్పప్పర్షి గణ మండు "కౌర వేం, 


వసిస్టుని దేవి యగు నరుంధతి యెందును నతనితోడన తిరుగు నయ్యం 
దఅకుం బరిచారికయొ గండ యను చేడియ వర్దించు. దద్వల్గభుం డగు 
పకుసఖుండును చారలకుం బరిళారకత్వం చాచరించు నప్పదుండును దష 
శృరణపరులై. ధరణిం జరించుచుండ నత్యంతిఘోర యగు ననావృష్టి దోంచి 
జీవసాధనంబు లగు పదార్గంబులు దుర్గభంబులై జనంబులకు( (వాణంబులు 
రతించుకొనుట దుష్కురంశై చేల్లెం గళ్యపాదులు నలికుధార్తుల్నె 
యాహోరం బన్వేషించునెడ శివిసూనుండైన యాజ్యనామథేయుండు 
తొల్లి యజ్ఞ * దడీణార్థంబుగాం దనకొడుకు నీలుం డనువాని బుత్విగ్గ నంబుల 
కిచ్చినం దద్వళగతి నుండి కాలం బగుటయు గమృతి నొందినం దదీయకవంబు. 


సొదవై నుండగ చారలు 

వదుండునుం జూచి దాని భతీంపంగా 

మదిం గోరి చేరి చుట్టుం 

బొదిపిన సమయమున. 1గాటిపొంత 'తెరువునన్‌. 





209. 1. 


210 1. 


చంద _ చెక్కు_[పతులు. ౨. ఘోరంబగు కొన్నిపతులు* 8 చెల్టగాళ్య _*అ, ఈ 
ఏ; చెల్లెంగాశ్య _ ఆ ఏ కొౌాశ ష 4, రక్షణార్థంబుగా _ ఓక, 5 మృతింబౌందిన 
వెక్కు(పళులు 


కాడి _ ఆ. 


24 


211. లే. 


212, 


219. 


214. 
215, 


216, 


217. 


211. 
212. 


218. 
214, 
2165 
216 


rr 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వేట చోయి మరలి విభుం డొక్క రుడు వృషా 
దర్శ్భినాము 1డతులదోనపరుడు 

పోయి పోయి కాంచి పోవక నిలిచి య 
మ్మునులతోడ నధికవినయ మెసంగ, 


. మీ రాడలివెల్లున నా 


వహారంబుగ శవము. 2గొనుట కడరితి రితి రి శే 
లా కరం డిచ్చెద కేమీ కా 
వోరంబులు వలసినట్టి వని తా మలియుక్‌ 


బవువిధము ల ఛాన్యములును 

బవురసవర్గముల మీకు భ కి నొనంగెదన్‌ 
బవాుతురగళకటగోగణ 
బహుళిబహుగామముఅను బహుమతి నిత్తున్‌ . 


అనిన వార లతని కిట్లనిరి, 


'రాజవరో రాజుదెస6 1 బతి గవాము విషము 
గల్లు 6 గాం బూతు మిట్టులు గాంచి యున్న 
యట్టి మాకు నీ విచ్చెద ననుట మావి 

ధం వెయుంగమీ యింతీయ తప్పు గాదు, 


అనుడు విపాదముతోడం 

జని క తిమవనఫలములు నమకట్టి తగన్‌ 
జనపతి మంతుల బుషులకు 

గొనిపొం డని “పంప వా రకుంఠితభ_క్రిన్‌ 


వానిం దెచ్చి యమ్మ వోతులకు సమర్పించిన 





డదిక _ ఊఉ. ఓ చ. వ 2. మరలి - ఆ. 
రాశీలి _ అ, ఆ, ఊ.ఖ ల, 2 గొనుట క్రైయండంగనేలా _ అ, ఈ, 8, గండజేని 
చ్చెరనాహారంబులు - ఆ క, గ, చ, వ, ఓ. నేనాహారంబులు _ కొన్నిపశులు, 


- ధనధాన్యములును-ఈ 2 (బ్రౌఢి - అ ఈ. లై. మహా _ ఈ ఓ. 4, గతి - ఇ.ఏ్ల, 
= అనినవినివాశలతని _ వెక్కుపతులు 


బర్మిగహాము _ ఆ, ఇ. ఉ. ఐవి ఓ. ఖ, ల వ. 2, మద్య ఘటము(గా - ఐ జౌ. ఇ. 


* వనువ, వలుక _ అనిపారములు 


ఆనుకాననికవర్వము _తృతీయాక్వానము 265 


218, ఆ, వాకు పట్టి చూచి వాని వేంగున హేమ 


219. క, 


220, వ, 


గర్భకంబు అగుట గాంచి !నవ్వి 
పుచ్చుకొనక యున్నం బోయి భూపతికి 3న 
శైల గమాత్యకోటి యెఅుంగంజెవ్పె, 


విని యశతండు రాజసనంబున 
గనలు వొడమి కృ త్తి వేల్వంగా6 చగువారిం 
బనిచిన నప్పుడు వోమం 
బున రాతసి యోర్తు వుమై భూవవశేణ్యా 


పుట్టి యస్పుడమిజేని “ముందట నిలిచి పనియేమి పనుపు శీమనిన నతండు 
పీతుండై కళ్యపాదులం గనుపుగొట్టు మని పనిచిన నది వార లున్నెడ రోసి 
పోయె శనంతకు మున్న వారు వనంబున *మూలంబులు ఫలంబులు వెదకి 
తిరుగుచుండ కునన్సఖుం డను పర్మి'వాజకుండు వచ్చి వారిం గని వందనంబు 
"సేసిన వార అభినందించి రతండు నమ్మునులం గలసి ర యేకార్థుండ్రై సంచరించె 
నట్లు చరించు నమ్మవోత్ము లతీయధాన్వితులై తామరితూండ్లు వుచ్చికొని 
నమలటకై యొక్క నలినాకరంలునకు సత్వరగతి నరుగుచు నున్న నా 
రక్కసి యక్కొలని కడ్డంబుగా( బోయి పొడసూపి నిలిచిన, 


221, క, ఈ కమలవనముచేరువ 


218, 


210. 
220. 


291, 


lu 


l 
1. 


నేకార్యము సేయం జూచె దీవెవ్వత వం 
చాకొలను సొరంగ 2నమ్ముని 
లోకము సేరుటయు ెనచ్చెలువ "'యెలు6 గెసంగన్‌ . 





యవియు _ వీ,న 2. భూమిపతికిని నత్తెజటం - అ. ఇ, తి, న త్తెఐంగుమంత్రికోటి జె 
ఉ ఊచ వ, 


= నప్పటి _ ఎ, ఖ, శః 


ముంగల _ వి, 2, మనుటయు-ఊ, శీ, నంతకమున్న - కొన్నివతులు; నంతకుము 
న్ను_ ఆ ఈ క.4 ఫలమూలంబులువెదకి _ వెక్కు[వతులు గ, యెందునుంజ 
రించెనట్టు _-ఆ ఏఐ జౌ ఖ 6 మకధార్తులై కొన్నివతులు., 7 తూళ్ళు -ఐ ఖం 


॥ జూచితెవ్యతే వనియంకా - ఓ; జూచెదెవ్వతెవీవం -ఆ అఖ బె, నమ్మునులేకోద్ధృ 


తివో (బో )వమెల(తే యెలుగెనంగంగన్‌ - ఆ ఐ.బౌ, ఖ. శీ. నమ్మెల'త - పెక్కు 
(వతులు 


206 


222, వ, 


228, జే, 


222, 


228. 


శ్రీమదాంధమహాబభారతము 


+ వృతొదర్భి శ్ర క్తెంబినోక్ళ త్తి భనన్సఖుబిచో మృతింభొందుఖి 


నం 18-05-49 


కష సెవ్వతినై 8 నేమి యిక్కొలని కావలియున్న దాన ననుటయో నము, 
నులు శేవల్ల నె *యా(కట నలందురి యుపజీవింప నొంజేనియు రీభ్రేమిం 
చేసి యోనరోవరంబున విసంబులు వెజికికొని భతించువార మై వచ్చితి 
మనిన నవ్వనిత మీమీేళ్లు నెప్పి మణ్‌ పద్మవనంబు( | బవేళించువా రని 
పలికిన నప్పరమమునులన్నా తి యాతుధానియగుటయుం గృ త్తి యగుటయు 
వధింప వర్చినది యగుటయు నెజింగి కళ్యపాదు లగు పదుం(డును దానికి 
₹దుర్చోధత్వంబు దో(చునట్లుగా నిర్వచనసహితంబుగా. దమనామంబులు 
చెప్పి ీరప్పాపవ్నర్తన వెజంగుపడి యుండ శునస్సఖుండు దనయభిధానం 
9బభిన్య_క్తంబుగా నుగ్గడించినం 04 త్తి నీపేరు చెలియం జెప్ప విది యేమి 
యనవుడు నతండు శేటపడం జెప్పి యుండం జెప్ప వనియెద విట్లంట తవ 
గాచెయిటి ట్రై యుద్ధండవు' మంతిదండంబుపాలు వడుమని (బవ్మాదేండగనిభం 
బగు నిక కప్పా _స్తగతే దండంబున దాని శిరంబు కేలొబెట్ట్టు ) (వేయుచు బావ 
కర్మురాలా పడుము 16థస్మృంబ వగు మని నిష్టురాడరంబుగా నిర్థేశించిన 
దుర్దశ యగుచుం బడి యారక్కసి కసీ భూ తయ య్య నప్పు డప ్పరునొకం 
|డునుం (మోదంబునం 1క్పియోజమండంబు సొచ్చి. 


విసము లాదట నందజు( బెటీకి రొంపి 
వోవ నీటం *దెమల్చి *మోపుగ నమర్ని 
తీరమున? బెట్టి నియమముల్‌ "దీర్చ. జొచ్చి 
తీర్చి కీయా(కలి దముం గోసి తినంగం గూడి. 








1 ఏనెవ్వతి - కొన్నివతులు 2 నైననేమి, నైననునేమి..అనిపారములు, ర, వెల్లెన- 
కొన్నివతులు, శయాంకలి - కొన్ని,వతులు. 5 లేమీ(దెలిని-ఎ క, 6 బ్రవేశింపుడ 
ని ఎ.క 7 దుర్భరత్వంబు _కాా8 రవ్వామవర్తన -& జొ ఖశష, 0, 
బవ్యక్తంబుగా -అ ఈ ఒ. ఓ క. 10 నగ్గొంతి నకృత్ని - అని పాఠములు 
11 వృ త్రిదండంబు -కొన్ని ప్రతులు, వృత్తి విమద్దండ ంబు - ఊఊ ల్లి సదృశంబగు- 
ఎ 18 తన-ళ వ 14 హస్తదండంబున _ ఆ ఈ ఊఉ. ఊ, ఒ, ఓ ళో, 
15 వట్ట - అ ఉ ఊ 16, భన్మంబగుమని _ కొన్ని చేతులు, భన్మంబుగమ్మని _ 
అ, ఈ, ఓ, 17, భూతంబయ్యె - ఆ. ఎ, ఓ, క. 1౯, గాసారంబు సొచ్చి _ ఐ, 
జొ. ఖ 

] విరల్చి, విదిల్చి, వెడల్ని _ అనిపాఠళములు. 2 కోవుగ-న8 తెలివితోనుదీర్చి-ఎ, 
కీ. యాంకటబినములువినంగ _ ఆ 


224, 


225. 


228. 


227, 
228, 


229, 


290. 


201. 


202, 


224, 
226, 
228, 
280. 
292, 


అనుకాననికపర్వము _తృతీయాక్యానము 207 


కొలను వెడలి విసము లిడిన 

నెలవునకుం బోయి యచట నిగిడించిన చూ 
డ్కుల కవి దో(పక యున్నను 

గోలయం బరికించి యెట్లు గానక తమలోన్‌, 


* ఒండోొరుల కంకించి శపథంబులు వలుకుదుము గాక యని నిశ్చయించి కున 


స్సృఖుని వినువానింగా౭ చేసికొని రప్పు డతి యిట్లనియె, 


, మొదవు( దన్నుట రవియభిముఖత దనకు( 


గలుగ మూ తపురీషవమో శణము చేత 
యధ్యయన మనధ్యయనము నందు నడపు 
1టగు బిసంబులు (ముచ్చిలి నట్టులెన, 
అనుటయు వసిష్టుండు, 
శ్రుతి సదువమి సన్నార్థిన 
స్థితి గాముకు( డగుట గుక్క చేకొని తిరుగన్‌ 
మతి రోయమి నయ్యడు దు 

1 ఇళ్ళ 
ర్లతి *తూండులు ముచ్చిలించు కష్టునకు నగున్‌. 
అని వెండియు 
సుత నమ్మికొనుట ళరణా 
గతు జేళొనకునికి నిచ్చుకారుణికుదరి 
(దతం జాచియు 'వేండుట నగు 
గతి బిసములు *దా6ంచికొనుట గల్గిన గల్లున్‌, 


వ, అనియొ6 దదవంతరంబ 


DD == 


న జ I 2 
| వలలవృథోపభు కి నభ బతము( *బల్కుట దుష్టదాన ము 


గలి దివసంబునం గవయుకష్టత వి ప్రజనంబు "లుబ్దతా 





నిగుడించిన - చెక్కు ప్రతులు. 


“రడగు- అ ఇ. ఈ ఉ, ఒ,వష 

, తూండ్దును - ఎ ఒ; బిసములు _ ఓ చ ల 

“డాణచి- ఊవీ,శ ష, 

+ యరివక్షము - అ, ఆ ఈ కరి (సాక్షి పక్షము. ఇ. ఊ, గ, టు, శవ న. 
క పట్టుట -అ ఈ, వల్కుట - కొన్నివతులు 8. లన్‌వృథా, దుర్చలా, లఫ్టితా - 


అని పాఠములు 


209 


288. 


284, 


286. 


286, 
287. 


288. 


289. 


థభ్రీమదాం[ధమహాభారతము 


కులితము( చేశ 'యొల్లసరకుం గొని యమ్ముటీకాచె తూ(డుతీ( 
గలపొది (ముచ్చిలించు టని గకశ్యపసంయమి వల్కె భూవరా. 


వ, పదంపడి. 


లై 


క 


క జ్ఞాతులయెడ గోవులయెడ 


గోతులయొడ ధర్భమెడలి [కూరుః డగుట కా 
ర్యాతుర విపో పేజా 

నీతి విషము లవవారంచునిపుణత యరయన్‌ 

అని *పలికి భరద్వాజుం 

డను మజియు వావిన్సు (గంవ నగ్ని నిడుట యొ 
జ నధ।కరించి చదువుట 

యను నివి సరి యొ బిసాపవారగాంబునకున్‌. 


అని పబుకుటయు,. 


i "ముట్టునను భార్య గవయుట మూ|త్రమును బు 


రీషమును నీర విడుపు విద్వేషయు క్రి 
"'యోషిదుపజీవనము మృణాళోత్కరంది 
(ముచ్చిలుట 2భేలు కల్మవములె తలంప, 
అని జమదగ్ని మణీయు ని 

ట్లను ననోగ్రన్యాతిథిత్వ మసవోయపువై. 
రనిరూఢి పాడి మొదవుం 

గనలి 'యడుచు *టిడె విసనికరచోరతకున్‌, 


. అనవుడు గౌతముండు. 





285, 


2B7, 


298, 


* సుమ్ము _ ఆ, ర్‌, కాళ్యప - కొన్ని(వతులు; కాళ్యపి - ఊం. 


వలికె- శ ష 2 నుధిక్కరించి - ఆ ఆ, క, గ వశ, మ, ; నుతక్కిరించి- 
ఇ ఏ ఐ, నుతస్కరించి-ఒ. ఖ 


+ ముట్టుపొరిభార్య - ఈ, ఉ ఊ, ముట్టుతోభార్య -ఎ ఏ 8 వోలుకల్మషములు 


తలంవ _ న, న్‌ 


_ యయటనరి - ఆయడయటిదియె- అ ఈ, 2, టీడు _వీ శ ష కొన్ని 


(వతులు 


240 


24]. 
242 


248, 
244, 


245 


240, 


242 


248 
244 


215. 
27 


డో 


ఆనుకాసనికపర్వము _తృతీయాశ్వానము 209 


స "ధృతి వేదత్యజనానల 


వితతి వృథా జ్యాగసోమవిి కయ వృవలీ 
పతితా ిదుర్లామోోజీ 
వితలు బిసీ సేయ కష్టవృ త్తికి నెనయే 


. అని నిర్దేశించిన విశ్వామిత్రుం డి ట్లనియె. 
ది ౧m 
ఇ “తగుిభ్భ త్యుల( (బోవ కునికి 


కిదగని భటుల. [బోవు కపటకధార్మికవృ త్తిన్‌ 
జగతీపతిం గొల్బుట లె 
సృంగం బోలంగ నేర్చునే బిస 6 స్లెన్యంబున్‌ . 


= నావుడు నరుంధతి 'యల్ల నవ్వుచు 


= సతతంబు నత్త దూటుట? 


బతియెడ 'డుక్చి త్త యగుట బరమాన్నము నొ 
క్కుత సేవించుట నగు దు 
గ్లతి బిసములు కిడాంచి కొన్న *క ష్టకు( గలుగున్‌. 


అనుడు వంటకము సేసిన యింతి తా మున్ను 
గుడుచుట !సనియైడం *గుట్రిల యగుట 
శిభొంకులు వలుకుట పు్తి9కో 'వెలగొని 
యిచ్చుట సుజనుల శెగ్గు సేత 


న. 





* న్మృతి - ఇ ఏ; కతి - చ; ధృతి -ల 2 వేదాధ్యయనానలవితతి _ ఏ, 
=, దుఃఖోపాజివితలు, దుష్కాపాజీవితలు,దుష్టో పాజీవితలు - శ, ష. నమున్నగువతు 


లపాఠములు 4. జీవితులు _ కొన్ని[పతులు. 5. నైన - ఈ. ఉ, 


తగ -అ ఈ జా, 2 భృత్యుని = ఊ ఊ, చ. ల, 8, తగని _ వెక్కు[వతులు. 


భటుని-ఉ ఊ ఓ ఓ 5 ధార్మిక తధృతిన్‌ - ఎః క; ధథార్మికతంతిన్‌ - 
వ, 8 స్రేయంబున్‌ - వెక్కు[వతులు 


యల్రన - చెక్కు_[పతులు 


+ దుక్చోరిత - కొన్ని[వ్రతులు. 2. దాంచి- కొన్నిప్రతులు; దాచుకొన్న - ఏ. చ. 8.క 


పులకునగున్‌ -_అఈ 


. వతియెడ - ఉ ల 8. గుతిలవడుల - న లీ, బొంకువల్ము టయను - ఐ, జౌ. ఇ 


210 


240. వ, 
247. కొ, 


246. శే. 


249. సీ. 


భ్రీమదాం[ధమవహాభారతము 


గ్‌ 
యొట్టదుర్గతిం *చెచ్చుోనట్టిద కల్లు లి 
సావలి [ముచ్చి'నట్టు తై స 
నిట్లు గాకయు బుట్టు వెల్ల దాస్యంబు నీం 
గకపోవు నక్కీడు గలనికృష్ట 


. యనియె "గండ యసంతాను డగుట గర్భ 


దాసు. డగుట దర్శిదత్వతన్ను . డగుట 

ఇందు దూండులకట్ట ముచ్చి లిన శ్ట్ర 

నరువి కనిపల్మై( బశునఖనాము౯ డధిప. 

అని యి ట్లందఅుం దన కభిముఖులై సలికిరి వారితోళునస్పఖుం డిట్లనియె, 
ఛందో*జ్జున కై నను దన 

నందన నధ్వరధురీణయనకు*నై నను నా 

కినందముగ శనిచ్చుటం బో 

లుం దూండులకట్ట ముచ్చిలుట దలపోయన్‌ 


అనిన నయ్యందలును బుణ్యకర్ము 
మనఘ శవథంబునకు విషయముగ నీవు 
వలికి తటు గాన బిసలత్యాపతతి నవవా 
రించినాండనవు మమ్ము గారింప కిమ్ము. 


అనిన నిక్కం విది యందటు నొండొరు 
నే మనియెదరో! వీ కీటినముల 
పొది యేనీదాంచి చూచెద నని శదా(చితి 
క్‌సిదె కోనుం డని కదాని నిచ్చి "మీకు 


రతన 


4 


247 1. 
248 1. 
29 1 


నిచ్చు-ఆ ఈ ౮ నట్టిదిగలుగు _ చెక్కు (పతులు ౫. నట్టిదైన = అ ఖు ఖః 
7 జరిగ, జండి _ అనిపౌఠములు, ౬ దుష్టనరుని_ చెక్కు వతులు 

గురువునకైనను - ఐ ఖః వ గురుకైననుదన - ఉ. బౌ. 9. నేనియ _ వెక్కు 
వతులు శీ నందమున - ఉ ఊ, ఐ న, 4, నిచ్చుటను _ కొన్ని ప్రతులు, 

అనుడు, అనంగ _ అనిపారములు, ౨ మైవిషయముగ _ ఊ. ఉం చ, వ, 
రొకొయోవిసముల - వ, 2 మీరీగిసముల _ కొన్ని|వతులు, 8. డాంచి _ కొన్నివ 


తులు 4 డగ్రాంచితి = కొన్నిివతులు, 5, నిదిగొను(గని, - ఆ, ఈ, గ. శి, వారికిచ్చి 
ఎ క, వానికిచ్చి - ఏ వ 7 మిమ్ము _ ఈ 





260. వ. 


251. చ, 


252. క, 


వ558, వ, 
2564, ఉ 


అనుకాననికవర్వము_తృతీయాక్వానము 211 


నలిగి వధించుటకై పహోమవహ్ని(6 బు 
8 యంపి 
ట్రించి వృషాదర్శి పంచెంగ్భ త్తి 
నదిోిమున్న కాంచి రజారి''నె వచ్చి యా 
0 కా 
రక్కసి జంపితి నిక్కమునకు 
వానవుండ లోభవర్జ నముఖథవ 
తృ ద్లుగాములం చేసి శాళ్వతంపు 
"నెలవు గలిగె రండు 'నెగయుండు పుణ్యలో 
కములీి కని సమాదరమునం బలిశె. 


అటు పలుకుటయు 
౧m 


అనయము. 8 బొంది మును *లట్టుల చేసెద మంచు నిందు ప 
జ్ఞన తగ నేంగి దేవపరిషత్చ్పరిపూ జ్యపదస్థులె వెలిం 

గి నిఖలలోక నిత్య పరికీర్షిత మూర్తుల నొప్పి 2రింతయు 

న్విను మపర్శిగవాంబు మవానీయత నై నది సూవె భూవరా, 


కావున లోభము విడుచుట 
కేవియు సరిగావు గుణము లీగుణము మహీ 
"దేవునకు వలయు; బెద్దయు 
నీవిధమున కమరసంఘ మెంతయు మెచ్చూన్‌. 


అని శెప్పి ఖీష్ముండు వెండియు. 

ఈయితివోస మార్యసభ నెవ్వండు *ేసమ్మతిం కెప్పు వాండుదీ 
శ్హైయువు (శక్రీయు ధర్మము సమంచితకీ_ర్రియు వృద్ది 2వొంద సో 
ఖాన్రయతనాత్ము(డై మను సురావలియుం బితృకోటియుం శి వియ 
“8, యలరార గీ డతనింజెందక యుండ(గ6 జేయు నెయ్యెడన్‌. 





251. 1. 
252. 1, 


294. 1. 


అ 3, యాతండుకృత్తి. బంచెననియె-అ, ఈ 9 గృత్య_ఊ ఊ ఐ, ఓ 10-మున్ను 
గాంచి. ఉ ఊ ఎకు 1]1యెి-ఆఈశఈ,ఒ జా ఖ- 12. నకని _ చెక్కు. 
[పతులు 

లట న - కొన్ని [వతులు. 2, రెంతయున్‌ _ కొన్ని పతులు; రంతయున్‌ _ అ ఈ. ల 
క్‌ 

రావు _ ఈ 

సన్నతి - పెక్టువతులు 2 బొందు, బౌండి-అనిపారములు 8 (బ్రియ బై యలరారం 
గీడతని - నందకయుండ(గ ఐ జా. ఖ, 4. శ్రీయలరంగ - ల 


212 
2ర్‌క్‌. వం 
258. శే, 
267. క, 
268, క 
2565, 1. 
7 
2b 1 
257. 1 
268 1 


భ్రీమదాం[ధమహాభారతము 


_: ఉపొనడ్డాన విషయక నూర్యూ జనుదోగ్ని నంవాభోము :- 
నం, 18-07-8 


అనిన విని యజాతళతుండు 1ళంతనుపుత్తు )తో6 బితృకార్యాదులయందు 
గొడుగులు. జెప్పులు నిడుట యుత్తమ్మపకారం బని చెప్పుదురు వానివి శే 
షంబు తేజం గెటింగింప వే యనుటయు నమ్మవోత్ముం డమ్మహీపతి కిట్లను 
నూర్యజమదగ్ని సంవాదం బనునితిహోసంబు వినుము దాన నీయడిగినోయది 
శేటవడు జమదగ్ని మవోముని [క్రీడార్మీ మై కళాసనంబు ధరించి రేణుకాచేవి 
'చాగాంబుల కట్టం గొని తనతోడం జనుదేర శనివాసంబీ వెడలి ీయొక్కూబయల 
నయ్యంవపొది నిలువ *వై పించికొని దూరాపాతనం చాచరింప నిక్కునుమ 
కోమలి సని యమ్ము"”లేఆికొని వచ్చి యిచ్చుచుండు, 


ఇమ్విదమున వినోదింవ వినుడు గగన 
మధ్యగళతు. డయ్యె నప్పు డమ్ముగువ యమ్ము 
2లేతి తేరంగం బోయి యొక్కింత దడసి 
యరుగుదెంచిన నాతం డయ్యబల తోడ 


లోలాజ& యచట +నిమ్మరి 

"యేల తడసి తనుడు( చేర్చు నినుళేజమునన్‌ 
నేలకు వేడిమి కదనికిన( 

జాలన వెన టొక్క తిదలంయు. జాలం దపించెన్‌, 


ఇమ్ముయి నేలంగి యొకవృ 
తమ్ముున కీనీడ నిలిచి చనుదెంచుట నా 


శంతన - వెక్కుుపతులు ౫ యర్థంబు _ అ ఈ ఏ, ఓ వ, 8* నిజనివానంబు _ 
వ 4 వెలువడి-ఆ,ఐ. జౌ ఖ. ర్‌. యొక్కయెతనయ్యంప.ఊ- ఊ ఏ, ఒ. వరి. 
వైవుకొని - ల; వైవించుకొని _ ఆ ఇ ఊ ఎ వీ, ఓ, క వ.) వైచుకొని _గ, 
వెజీకికొని _ ల 

ఇవ్వి ధంబున(గీడింవ _పీేశ వ; కవ్విధంబున విహరింప _ వ 2 లేఉికొనితేరం 
బోయి-ఉ ఊ చవ, 

(గుమ్మరి. (దెమ్మరె, నీవది _ అనిపారములు, 2 నూవీన _ అ ఈ, శి, దనువు, 
వలయు - అనిపాఠములు, 

చేరగ _ ఆ, 


259 


260, 


261. 


268. 


269. 
280. 
261. 


262 


చః 


ర శ 


సన 


- 


_ 


ఆనుళాననికపర్వము-తృతీయాళ్యానము 218 


2కమ్మరి దడయ వలసె నని 
యమ్ముర్దియ సెప్పెం జెమట యడరంగ మేనన్‌, 


విని “మేమేమీ నొంచెనె 

యిను(డు నినుం దత్శలంబు నిషుడ కుడువం 
గనియెడు. గా కస్తాగీనల 

మున( బొొదివెద నతని ననియె ముని కోవమునన్‌. 


= దాని నెజకింగి భూసురత( దాల్చి వెం జనుదెంచి యర్కు6ం డ 


మ్మాసితసంయమిం గని యమత్సరభావము దోంప రోవమున్‌ 
మానుము నావుడుం బలుకు మానుము నీ వటు వాయు మేసెదన్‌ 
భానుని శేలగగూల నని పల్కె మునీం|దు(డు కోణిశాతయ(డై . 
పలికిన |బావ్మాణుం డొదు(గ6 కాఅక నిల్చి మునీం[ద యిట్టు లి 
ట్టల మగు [కూరవృ శ్రీకి గడంగుదుశే సవితృండు రళ్ముల౯ా 

జల మొనంగంగ నోషధుల సంపద హావ్య*మవా త్త్వ మొంది వే 
ల్పులకు బలంబు కినిచ్చు నది లుప్తము గాదె యతండు నొచ్చినన్‌. 


. *అనినను శాంతి లేమికి భయం ఇద( గూర(గ | మొక్కి యాత జే 


2నినుండ సహింపు నావలన 'నెగ్గులు కిగల్లినయేని శనీకు నె 

మృనము దయామయం బని సమ _స్టకీజగంబులు 6సంన్తుతింపవ6 గా 
విని ముద "మందుదుకా శరణు వేండెదం గావుము న న్మునీశ్వరా. 
అనిన క బశాంతు డై తపను నాళ్ళగుముఖ్యు(డు ్రీతిగారవిం 
చిన (బమదంబునజా గొడుగు( జెప్పులు మానసవృ త్తి చెచ్చి య 





కిమ్మెయి - ఆ, ఎ, ఓ కగ వ 
యేమీనినునొంచెనె _క. 
కాన్యు(డై ఇటే? 


: యిట్టియిట్టల “mI 28 మయత్వ -న కొన్నివతులు, లె, దెచ్చునది, లృ 


నడి _ అనిపారములు 


. అనుటయు _ ఆ 2, నినుడు - ఇ ఈక 8. గల్గెయేని - ఒ గ, నీదు - వెక్టు 


(వతులు, 5 జనంబును, జనంబులు - అనిపాఠములు. 8, నన్నుతింప(గా _ ఆ, క, 
మండేదన్‌ మందుచున్‌ _ ఆనిపారములు. 


= (కాంత చిత్తుడయి యాభృగు _ ఆ 


214 


కిరి, మ. 


2665. మ. 


266. చ, 


267. క. 


288. క, 


నకం 


264 1, 


286 1, 


207. 1, 


268. 1. 


భ్రీమదాం[దమహాభారతము 


మ్యునికడం బెట్టి యత్తగణి ము న్నివి లే వనిపల్కి దీన మై 
దనుకదు *వీనం వాదముల దాంకదు నాదగీవేండి యేమియున్‌, 


నయమి ట్లారంగ నాతేప త్రము నుపానద్ద థంద్వముం జూపి చె 

ప్పి యవూర్వం ఒగునృష్టి భేలసనమునం 1 బెంపాకు నవ్వస్తువుల్‌ 
దయ సద్విపున కీగి యైహిక సీభౌదా శ్య్యంబు నాముపిగిక 
థ్రియమున్‌ దాతకు న్ఫుకంబులుగ( గల్పించున్‌ మునీం దో తమా. 
అనిన౯ా మో నులరకా దినేశ్వరుని? దా నామం[తితుం జేసి య 
ముని ళార్జూలుండు వల్రభానహితుం డై 'మోదంబునం 'ేలుచుం 
జనియెకా నాడు జనంబు లెల్లను [దైవార్షం అందుచుకా వాని. Ds 
కొని రవ్వస్తువు లిట్టి వేర్చడంగ నీకుం ఇప్పితిన్‌ భూవరా. 


దినకరచి_త్త నృష్టవ" లు దివ్యమునీశ్వరలాలితంబు లీ 
వినుతవదాగో ముల్‌ గరుణ “వి పునకుక్‌ యతిసాధు2వృద్ద న 
జనులకు నిమ్ము *నీ వది నుసారపోధర్మము కనసూవె దానం గ 
లును విను గోకులాకలితలోకము "లోనగు పుణ్యలోకముల్‌. 


చాన (వవణయుపొన 

ద్దానంబును నాతపతీదానము సురస 
2మ్మాననీభాజనము అగుట 

నానోేబుధజనులచే వినం బడు నెపుడున్‌, 

అనిన వీని పాండుభూవర' 

తని యోత్రము డిట్టు అనిరి దాతకు ళూదు 





దీన - _కొన్ని(థతులు, | 8 వేకిమేమియున్‌ సావన రైతులు 


[: పంపారియావస్తువుల్‌ బెంపారనవ్వన్తువుల్‌ = చ అనిపారములు ల. దయతో వి[వులకీగ 
- ఆ ఐ, కౌ, ఇ, 8. శుభౌదాత్యంబు, శుభోదాత్శేంబు - అనిపారములు 


విపులకున్‌ _ చెక్కు [వతులు. 2. శిష్టరిక్త - అనిపాఠములు 8 నీవధివ _ సె 
(తులు, నీవనఘ - ఐ. ఖ 4 ధర్మువు _ఓ. 5 నువ్వె - ఓ 6 తుది_ఎ; దుది- 
కవ గను - ఈ 7. లోనుగ, లాదిగ _ అసిపారములు 

దానంబు(ను) లున - అ ఈ, క- 2 న్మానన, న్మానన - ఆనిపారములు, శై నేవి. 
తము-ఉ. ఊ, 4. విధ-ఆ ఎ ఓ క,వ 

భూపతి _ క, వ 8, య్మాగజు(డీటు - ఆ 


ఆనుశాననిక పర్వము -తృతీయాశళశ్వానము 215 


డనఘా 'యెమ్మెయి చరితం 
బున నివీపర పరమసౌఖ్యముల( 'జెందం గనున్‌. 


269. వ. అనుటయు నతం డతనికి ట్లనియె, 


270. 


271. 


272, 


272, 


క 


వ. 


సీ, 


=: భూయో ఈతదల్యా య ప్లేయం లైన భర్యుంఖు శిఠావంచుఖ :- 
నం, 18-14౮-4 (కుంభ) 
లోకహితార్థంబుగ ముని 


లోకో త్రము డాత్మ శిమ్యలోకము నకు ను 
శగేకు(డు పరాకరు(డు ధ 
రార్టకారము "లెయి(గ6 ఇచ్చె నంచిత చరిణా 


అవ్వాక్యంబులు సెప్పి నందు భవత్ప)శ్న విషయం బయిన యర్థంబు నవ 
గతం బగు నాకర్ణి ంపుము, 


కరుణాఢ్యు: డగు పరాళరముని వరుండు 1 
ష్యులకు నిట్లను నిందియోత్కరంబు 
"గెలిచి యంతళ్ళ తుకుల మైన కామాది 
వర్గ్షంబు నోర్చి గర్వంబు వదలి 
తై 9వర్జికులయెడ భావంబు భక్తిమ 
యంబుగా శు[శూప. యాచరించి 
భూూదుం డై హికినుఖసుగతులం బడయు *వే 
దాధీతిశపముల *నాచరించె 


. నేని *నుభయలోక హీనాత్ము( డగు భూమి 


సురనృపాలవై శ్య గళూ|దులకును 
నధ్యయన ము "బలసమ గత వాణిజ్య 
మనుచరత్వ నుధికభనము లరయ, 





పరసొఖ్యములను టొందంగ(గనున్‌, వరసౌఖ్యములను బొందంగ ల్లున్‌(గాంచున్‌ )-అని 
పాఠములు, ' 


+ శిష్యు (న) ల కిట్టులను - అ, ఈ. ఇ. ఏ ఐ,క అ, 2 కుభఖ- చెక్టు ప్రతులు 
= వేదాదిస్టతపముల _ చెక్షువతులు;  వేదాడిష్ట తపముల (గుణముల) - ఊ, చ, వ 


కప్పశించె __ వెక్టుపతులు 5. యుభయ - కొన్నిపతుల. 6, శ్నూదజనుల 
కధ్యయనము - ఆ, 7, రక్షయలఘువాణిజ్యం బుననుచరత్ప = 5, 0; 


216 


278. 


274, 


275. 
276, 


277. 


278. 


278. 


274, 
2786. 


278, 


శ్రీమదాం[ధమహాభారతము 


1 
ఆవి శాస్త్ర దృష్పమార్గము 
లవనిసుర్మ పభృతు లీసదాకిచారంబుల్‌ 
నుకీవిహితములుగా *నడపిన 
భువనద్వయమునను బడయ( బోలుం జెంపుల్‌ 


. ఇట్లుగా కాత్మధర్మంబు లెడల నిడిచి 


వర్ణములు నాలుగింట నెవ్వార లైన 
దొలంగ( (దొక్కినం శేవాటిల్లు జీదుష్టగతులు 
కిమున్నకాలంబు పదపడి చన్న యపుడు. 


, అని పలికి ఇాచవిధి యెణింగింపం దలంచి యిట్లనియె, 


. మూ త్రపురీ!పోత్సృష్టికి 


ర్యాతి పగలు దథతిణో _త్తరదిశాముఖతా 
కిన త్రగ "౦ వఇయునది సం 
'ధ్యాగతయమును *ను త్రరంబు యగు నప్పనికిన్‌. 


+ పలుక వలదు "శెచక్రియ 


సలుపక మును సల పునపుడు జలములు దొడలం 
జిలుకుట యొస్పదు మృ త్రిక 
వలయు నపానంబునం [డ్రివారంబు లిడన్‌ 


. గుదతలము నొవ్వ( దోమినం 


గదుకును రోగంబు 1లేపగంభఛాపగమ 
(పద మగు కొలందిన శొచనము 
సదురుగ నాచెప్పినట్ట సలుపంగ వలయున్‌. 





దృష్టి - కొన్నిిపతులు 2 చారమొలన్‌ - ఐ,టొ ఖ; చారమునన్‌ ఆ, 8. విదితము - 
జౌ ఖ. 4 నడచిన _ ఐ జొ. ఖ, 

గడగును, గలుగును - అనిపాఠములు 2, దుష్టతేయును _ ఓ. 8, మున్ను _ఐ,ఖ 
షోత్సృష్టము, షోత్సర్జము - అని పాఠములు. 2 న్మూతమువలయు నధిప సంధ్యా న 
జా, నూతమువలయు నృపతి నంధ్యా- ఐ ఖ కి, |క్రయమున _ వెక్కు|వతులు, 
ను త్తరంబునగు, నుత్తరంబుదగు, ను త్రరంబతగు-ఆని పాఠములు, 
గానకల్మషరహితంబొద వంగ దగినరీతిని _ బౌ, ఇ, గానకల్మ షరహి తంబొదవగ ( 
గదగిన రీతిని _ ఊ 


270. శ. 


260. క. 


281. క. 


282, క, 


268. ౪. 


284. సీ, 


279 1, 


280, 1. 


298 i, 


234, 1, 


28 


ఆనుకాననికవర్వము -తృతీయాక్వానము 217 


అుబరంబున శాచజలంబు వడుట 
చెట శెచ మల లన చేత మేలు 
అట రా 
వామకరకుది దొ ల (దైివారమృ త్తి 
ధి" -= — 
కాకలనమునంశేదద్ద చేయంగ వలయు, 


కుడిచేత విదప డాచే! 

గడిగి "పొరిన్‌ స_ప్రమృ త్లీకాకలనమునం 
గడుగునది కరయుగము మటీ 
కడుగివలయు గువ్యా మల్పకమృదాకలనన్‌ . 
ఇమ్మైయి గువ్య్యూతలము ళు 

ద్ధమ్ముగ నొనరించి శేల్‌ పదంపడి జలభా 
తన్ముుగం జేసి సముళ్టా 

నమ్ము పిదపం జాదళోధనము సేయ దగున్‌. 
జనములు సూచుచు నుండగ 

జనదు మలము మూత్రమును విఫర్జింపంగ న 
ప్పనులకు శాచాచరణం 

బునకు నవళ్యంబు నోలములు గావలయున్‌, 
అపత్సమయంబున క్‌ 

వాపోదన మిట్టిభంగి నబ్బమి 2ములసం 
'లేపనగంధము వోన( గి 

యాపరు. డ్రై చేయునది మృదాీికలనంబున్‌ . 


బుద్భుద విరహితంబుగ వారి. గరమున 
1గానకొని పొరి జందమునకు. జేరు 





గైసేత గాగ వలయ -ఐ ఖ 

పొదివి _ ఆ, ఇ. 2, వలయు నల్పమృత్తికన్‌ మేఢ్రంబున్‌- ఉ. &ఊ, అ, బౌ, ఖ 
సల్పక - అఖండయతిగా చూదదగును. ఆ ౫2, వలనన్‌ తావనము దన్నుజోక 
(గయా _ అ, వలనన్‌ లేపనగంధమువోవ[గ్రియా _ కౌ $8 కలనమునన్‌ _ కొన్ని 
(పతులు, 

గొని చల్లి, గాని పౌరింబౌరి - అని పాఠములు, గొని కొన్ని పోసిడెందమునం 
జేరు - న, మిన (న్ప) నగింజొగి మున్గుననువుదోయ-ఐ, జా. ఇ, న, 


ఫ్రీమదాం[ధమహాభారతము 


నటుగ నిక్భబ్దమై యుండ ముమ్మాలు 

(దాని యిన్మాలు తిర్యగ్విధమున 
నాస్యంబు దొడని నీ రం్యఘుల శిరమున6 

|లోతించి 'యోవ్టసంవుటము ముట్టి 
నాసికాపుటములు నయనముల్‌ సెవులు మూ 

పులు వ్యాదయము నాధితలము మౌళి 
ముట్టవలయు వా_స్తములు పొదయుగమధ్య 
గతములుగ నుదబ్ముఖత్వ మొండ( 
(ాబ్మఖత్వమొండ( 2 బాపించి యిమ్మెయి 
నాచమనము సేయు టార్యమతము 


“ముమ్మాటిజలపానమున నోలి బు గ్యజు 
స్వామవేదంబులు 2సంతసిల్లు 

దొలితొలి వక్తృంబు దొడయ నధర్వవా 
వ్రంబును శెండవుసాకె ధర్మ 

కాస్రీదో పేతివోస (వమోదపురాణ 

i సం|పీతులును గల్లు. జరణయుగము( 

(బోమీంపం బుండరీకాకుండు (ప్రియమందు 
నయనంబు లంటిన నలినహితు(డు 

* సమ్మదంబునం డేలు నాచమనసంప 

యోగ మిట్టిడి వ్యన్ర్రృయజ్టోపవీత 

కధరణముల నన్నపానతం | తముల మున్ను 

సేసి పిదపను నిడి యనుష్టింప వలయు, 


ఆస్యశుద్ది యొనర్సిన 'యపుడు వోక 
భక్ష్య భోజ్యలవంబులు పండ్ల "నడుమ 





బాటించి - వెక్కు[వతులు, 

ముమ్మాటు, ముమ్మాలు _ అని పాఠములు 2 నంతసించు - ఆ. ఇ, ఏ ఓ. 
గల. 8 తోషేతిహాన_వీ, శ వష, కొన్నిపతులు 4. ధారణము నన్న -_ఐ, 
ఖ; ధర్మము (న) ల-ఆ ఈ 

యప్పుడొక్కభక్ష్య _ వ, న, 2, యెడల - చెక్కు. (ప్రతులు, 


287, వ. 


200. క, 


209, సీ, 


తతత 


20, 1. 


288 1 


299 1, 


ఆనుకాననికవర్వము_తృతీయాళ్యానము 219 


నిలిచి పదపడి పోవుట గలిగెనేని 
ఛాచమన మాతగాంది చేయంగ వలయు. 


"శాచవిధి నమస్త వర్ణ సామాన్యధర్మంబు *ళూ దునకు నాచమనం బోవ 
పుటం బొకమరి (పోషంచుకొనుటయు. దానిం గరంలున నడ్డం బొకమరి 
దొడయుటయు నింతియ 
శాను శుచిత్వం 'జేమిట 
నైనను 'నేమఅక నియతి నతులిత కుక్రూ 
షాళనిరతుండై. 2ళూదుండు 
మానితీవి పులకు శోడి మనగా వలయున్‌, 
అవనీనురు(డు జపయజ్ఞ్ఞ( డధ్యయనోప 
జీవి తపీశో భి భూవరుండు 
(పారంభయజుండు పరమదండోపిజీ 
వకు(డు పాలనీిశోథి వై ళ్యుం డమల 
వావ్యయజబ్ఞ (డు “ని క్రయాజీవి యాతిథ్య 
పరిళోఖి కూ(దుండు పరిచరత్వ 
యజ్ఞుండు కుశూషణాగజీవి దకత్వ 
థోఖి యట్టులు గాని చొప్పు లఖిల 


. వర్త జాతులకు నవళ్యంబు కనాలవ 
రా 


వాని ఇమ్మెయిం |దైవర్డ్‌ భీ 
వలయు నడప యతులవలన విశేషించి 
నిశ్యభజనపరత కృత్య మరయ 





కావున నిదినమస్త _ ఉ ఊ ల వ 2 తంత్ర - ఏ, 


నియతుండై హ|దుడు _ ఏ. 2. తాదుం డానియమముతోడ నుందుటర్షం 
బరయన్‌ _ ఆ, శీ. దీవులకు _ ల, 


శౌచి _ కొన్ని పతులు 2. జీవనుండు _ ఆ. ఈ. ఓ. 8 శౌచి_ జా 4. విక్రయకు 


బీవి_ఐ ఖ 5, భివిచక్షతాళోధి _ఐ, ఖ 6 నాలవు, నాల్గవ, నాలువ = అని 
పాఠములు 


220 


290. క. 


291. 


FI 


292. ఈ, 


290. 


291, 


292, 


శ్రీమదాంధ్రమహాభారతము 


యతిసర్వా ళమచరణ 

స్థితులకు నుత్క్బృమ్ల. డని తెరు వూందిన శ 
కత గలిగిన వారు శ్రుతి 

స్మృతి విహిళాచారు లగుట మే లరయంగన్‌. 


(పియవాదితంయును శాంతింయును దాంతియు ననా 
లన్యంబు నతులకీలంబు( గలిగి 

నా కిది వలయు దీన సుదు_స్తరంబును 
ఘోరంబునై న నసంసారజలగిం 

గడతు నే నని భితయుకజనంబులకు నెన్వి 
హితము లప్పనులు నంతతము/ జేయు 

చడుగు లొత్తుచు *నిష్ట మడుగుచు *నీచత 
ననుచరించుచు ధర్మమున నుపార్డి 


తంబు అ నయట్లి (దవ్యసం చయముల 
న్‌ లు 

దృర్తి సేసి చేవాగు ప్తి నడపి 

వగలు 5ళేయు నాక పరిచర్య 'నొనరించి 

కూదుం డివాపరముల సుఖమువడయు, 

ేదానోపవాసముల స 

న్యానితగతి లేదు శ్వూదునకు యతిదెస స 

2మ్మాననమునం 9దత్చూజా 

థీనరతిం గాని యెన్ని తెరువుల( జూడన్‌, 





తెరువుందన - అ. జొ. ఖ చ, తరువూం దన _ డి, ఐ, ఒ. ఓ. 


తెరువూందక - ఎ, క, 


గ; 


. కారితయు - ఐ. క దీనను దున్గ _ చెక్కు ప్రతులు, శి, నిష్టయదుగక - ఆ; 


నిషముడు(గుచు _ వా వెక్కు ప్రతులు, నిష్టమడుగుచు - గ, చ, క, షన 


రేయనాక _- ఐ, ఓ, శ 6. లౌనరెంచి, యొనరించి _ అని పాఠములు, 


= నమ్మోదమొనరించుచును ధర్మ - ఊ, ఊ, ఓ. ర రేయి, రేయ _ కొన్ని,వతులు; 


ధ్యానో _ అ, ఈ, 2 న్మానితమగు, న్మానంబున - అని పారములు, కి. దత్పూజ 


నధఢీ నిరతిం _ అ. ఈ ఊ 


ఆనుళాసనికవర్వము _తృకీయాక్యానము 221 


298. కే. తెరువురేదప్పి తూయగాడుచు నరుగుిడెంచు 


2904, చ, 


295. క, 


296. వ, 


27, సీ 


యతి: గనుంగొని మనమున కనడలు వొడమ 
నెరురుకొని *డప్పి దీర్చి సమ్మదము సేత 
కోటా దునకు ధర్మవిధి యని (శ్రుతులు సెప్పు, 


యతి రుజం భొందినం దొంగ నెమధకృత్యము. బథ్యమై సమం 
చిత మగునట్టి భోజనము సేర్చుటయున్‌ మలమూ,తెముల్‌ జుగు 
ప్పితములు గానిభంగి గలచి త్తమ.తో జలళార్య మోపి వ 

క్రితోముగం 'జేంతయుం గల చరితము శ్నూదున కిచ్చు సర్గలిన్‌. 


ఏ విధమున 'నోపిన యతి 

భావము దుఃఖంబు వావుపని సాదరచే 

తోవృ త్తి. బూని చేయం 

గా వలయును కళూదుం 2డది సుగతి ! నొందించున్‌. 


నర్వూలక్షృ నొమాన్యూదర్భు నిథావఖ(వకారము ;. 
నం, 18-1562_1 (కుంభ) 


అని చెప్పి సర్వజాతిసామాన్యంబు లగు ధర్మంబు లెణీంగించు నాదరంబున 
నమ్మునివరుం డిట్లనియె. 
పరధనంబుల కాసపడక యొడ్లను దన 
యట్ల కా6 జూచుచు నభిలవస్తు 
వులు. దో(చు నడ(గు వీచుల చందమున మెజుం 
గులభంగి నని కికనికొనుచు నెందు 





క. 


, నరచి _ ఉద ఊ. చ, వ, చున్న = ఇ, లి. నరలువొడమ, నడరు వొడమ _ అని 


పారములు 4, దప్పి _ విక్టుపతులు, ర, శూద్రులకు - ఐ ఖ. వ 


, మగు జేతయుం _ ఊ 
* నైనను _ అ. ఈ; మోసిన _ ఇ. 2, డిది, దతి-అనిపాఠములు, శి. వౌందించున్‌_ 


వెక్షవతుల, 
బంథమున _ ఐ జొ ఖ,9 గనుగొనుచు _ఈ ఇ వీ 


222 


208. 


299. 


800. 


801, 


భ్రీమదాం[ధమహాభారతము 


నాస్కక్షి లేక *భూతాల్నివై దయ గల్లి 

నడచుట హితీముతో నడనుచుం జేసి 
వది మేల చేయుట చదురు గీ డవళతం 

దొడర( [తాయళ్ళి త్తదోవాలమున 


. వేగ తొలంగించు టొచ్పెడు వెరవ యెమ్ము 


లేనిజంతువు( బింపి (తీస్నానములను 
చ్వాదశ| పాణసంయమ నాదరమున 
నొక్క యుపవానమన( భాపయు క్రి వాయు, 


అస్థి గలిగి హీనమగు జంతువై నంద 
క్రగుగావృ త్రీ వలయు( (బగుణజంతు 
వునకు నలుమడించుకొనునది నరమాత్ర 
హింస యష్షగుణకృతీవా6 చాయు, 


హీననరునట్ల గుజ్జము 

"నేనుంగును మనువ్యువధ మనేకాబ్లీకథి 
జా'నిరతి (వళ్ళతిసుక 

'ర్మానుస్టానముల. గాని యఅుగ దల(తులన్‌. 


= కల్లు (దావుట గురు!తల్పగమన మధిక 


పాతకము లివి (పాణముల్‌ వాయ బెట్టీ 
చేయు[వతికారములం గాని చెడవు గోధీ 
కాద్యధిక దానములనై న నయిగవం[డు 


ఇవి యెజి(గి యొపుడు6 బరలో 

కవిఖీతి మనంబునందు. గల్లి సకలభూ 
తవిషయదయ నూనినయ 

ట్లివా(డు A జెల్ల( బోనడిచి మే లొందున్‌, 








299 


+ భూతాళి - ఈ ఊ, ఓ 4 దానడుచు, గానడుచు _ అని పాఠములు, క, మేలు 


నేయట- వెక్కుపతులు, 6 గొవ్పెడు-ఇ ఉ,దీ.ఒ.బౌ. (భావార్థమున డు వర్ణకము) 
ణి 


, నిరతి (పకృతి _అ ఈ ఏ వీ; నిరతిం (బక్కతి = క వం 
+ పత్ని. ఆ. ఎ క; 8 ధరాత్యధిక, ధనాద్యధిక _ అని పారములు, 


809, 


809, వ, 
శి౦04. స. 


805. 


B02, 


B08. 


-BOb, 


క్‌ 


ఆనుకాననికవర్వ ము_తృతీయాక్వానము 229 


ఈనెజిం 'గనికొని శూదుం 

2 నను (గమవృ _త్తినవ్యయం బగుపదముం 
గానం బడయుట గల్గును 

చానికి 2నియమముల| తోవ వలవక యునికిస్‌, 


అని “నిర్రేశించి యరిక్షంబు *లెటీ(గింప ననుకంప వుట్టుటయు. 


పురుషు హిరర్యాయు నరు జెవ్వ( డుత్తర 
మున( గాంచు ద&శీగాముఖత నుండ. 
నతనికి వర్ష (త్రయమున మృత్యువు వచ్చు 
రవిమండలంబు నివ్వ )భముగా(గ 
గనిన *ర0జేండులం. గౌముది. దననీడం 
దూంటు నూచిన నొక్క_యే(ట నది వి 
మౌళియ యున్న వడ్యాసమాత్రంబున 
గర్జ ముల్‌ గరమ.ల( గదియ మూసి 
కొనినయపుడు (మోత విన కున్న నెలనాళ్ళం 
గగ్గములును నాసికయును బట్టు 
గదల విక్ళతవర్శకత పండ్రం గన్నుల? 
గలుగ నాడ మరణ మొలయు నండు. 
అట్లు వ ర్రిల్లునరిష్టంబులం !దెయ్యవి దో(చినం గలంకం బొరయనియంతరం 
గంబుతోడం దృష్టోకలితం వై న సంసారంబునందలి సీయాసంగంబు వదలి వాద 
యం బేకాగంబు ఉగావించి ర్‌ునీం ద నిర్శలధ్యానకర్మంబులం దగిలి యుండి 
చేనింిగా లాంతక ప్రసాదంబు వడయుం "దెలివుీళొఅంతం గాలగోచరత్వంబు 





1. గైకొని _ ఉఓ ల వ వీ శళశ.ష, న; గనుగొని - ఈ ఊ, ఐ, ఖు గ, వః 


pan 


, నియమంబులొందు _ అ ఈ; నియమములతోడి, నియమముల తొటు _ అని 


పాఠములు 
యుజఖింగించి _ ఆ, 2, లు వివరింప _ ఆ, 


॥ రెండేండ్రకు -డఓ. వ; రెండేండ్లను వ 
* దెయ్యది - ఉ. ఊ. ఓ, బౌ క,చ ల 2, కృతంబైన = వెక్కు పతులు; వతం 


లెన_ఆ ఓ 5, వ్యానంగంబు - ఆ, ఈ. ష. 4. గావించికొని, గావించుకొని _ 
ఆని పాఠములు. 5, మునీంద నిర్దిష్ట నిర్మలధ్యాన _ వెక్కు[పతులు, 0, గాలాంశర 
ఆ, ఇ, ఈ, 7, దెలివి - కొన్నిపతులు, 9. కొంత _ ఏ, ఓ, 


224 


806. 


807. 


808. 


809, 


810, 


806 


807. 


809. 


810 


శ్రీమదాంగధ్రమవాధారతము 


నొంది వైళ్య రాజన్య వ్మిపకులంబులం ద_త్తద్విధసం పత్సమృద్ధంబులు6 
(బబుద్ధంబులు నగు వంశంబులం [గమంబున జన్మించి 


న్‌ అయ్యకర్శం బుల దెఫ 


నయ్యం కపలార( గలిగి జనియమనిరూఢుం 
డియ్యన యన సుకృతంబుల 
నయ్యెడు సౌఖ్యంబు నివామునందు( బరమునన్‌. 


1అనుభవించుచు గమనంబు కీనాగమనము 
కినాచరించుచు (బవ్మాసభాంత మెన 
పు్యాలోకనికాయంబు( బొంది యెల్ల 

'నిజి౧ి యూహించి యి ట్లని యెద దలంచు, 
ఇవి యెల్ల నశాళ్వతముణు 

భవమరణాకలిత ములును బటుసంసారో 
దృవదుఃఖ ఎముక్తములు సుఖ 

లవయుశ్రములు వీనియందు చ లౌల్యం బేలా 


. అని తలంచి యపునర్భవకారియు *ననధికంబును నచలంబును నగుధర్మంబు. 


గోరుచుండు నకృశకర్మఫలంబు నొందను గృతకర్మఫలంబు 2దొజింగను 


నెవ్వరికి వళంబు గామి (ధువం బగుటం జేసీ కృతకర్మవిశేషంబున నతండు 
వాసవాది వరిష్టసపావానంబున వర్తించి. 


. పుణ వ్రఫల'కాలమున యంతమున నితాంత 


సం ప్రబుద్ధ జనంబు వంశమున (బుట్టి 
ద్రైహ్మిసంసారములనెల్ల( బడసి యతిథి 
దేవపితృీకోటు అకు బరితృ ప్రి నేసి, 





ఖు లా టా 


- రాజవ్మిప - ఆ ఈ 
+ ఖలరార - వ, నూ 2, నీతినిరూఢుం, నీతినిరూఢిం, నిరతినిరూఢుం - అని పార 


ములు; నిత్యవిధిజ్ఞు _ అ, న, నీతివిధిజ్ఞు-అ, వ 


= అనుచు! బలుకుచు _ అ ఈ 2, లాగమ _ ఏ, క, లె. లాచరించుచు _ ఏ క. 

= లౌల్యము లేలా _ ఎ,.ఐ. జా క, భఖ, 

. నదీనదంబు, నధీనంబును _ అని పాఠములు 2, దొలంగను _ఆ ఈ. వ, 

= గౌరవమునంతమున, గారవమునంతమున _ అఆనిపాఠములు, ౨, నంస్కారయోగము 


బడసి-ఉ, ఊ ల, 8 కోటకును - కొన్ని (వతులు, 
Eyl 


ఆనుకాననికవర్వము -తృతీయాళ్వానము 225 


811. శే భార్య పుత్తు) లాదిగం గల పాళసంచ 


912, 


9, 


818. వ, 


814. 


i 


యి 
లా 
లః 


812, 


814. 


20 


యంబు నిరసించి యతిధర్మ మాచరించి 
యిలు వెడలి గురుళుళూమ నలఘుసాంఖ్య 
'యోగళా(న్తురవా నై ్య్రకయోగ మొంది 
పుణ్యంబులై న యగణ్యంబులను శూన్య 
గృవాముల 'జేవతాగ్భవాములందు 
షవాలను నిలుచుచు. గుడుపు లిక *నొనర్చి 
యొక*చోటమరుగక యొల్ల మియును 
వలపును * నెడలి నిర్వ్వంద్వత వాటించి 
మమత యవాంకృతి మాని నిత్య 
తృప్తాత్ముండును జనాధీనత్వరహితుండు 
నె గమ్యదిళ యొక్క. డనంగ లేక 
మెల(గుచుండి పక్వఫలము 6దొడిమ( వాయు 
పగిది గుణచయంబు6 బాసి యత 
యంబు నచలమును నిరామయంబును నగు 
పదము 9 ఇందు శుద్దభావ మెసంగ 


అని చెప్పి, 

భితుకుం డి మ్మెయి 'నీడము( 

బతి, కవిడుచునట్లు మాయి ాసి య భేద్యం 
బతుర *మనుత_త్త్వంబును 

సాతాత్క్బృతి( కూర్చి నిలుచు శాశ్వతపదవిన్‌. 


శ అమ్మవోనుభావుండు నంసారసాగరంబు గడచుటయు కా దా శితులనుం 


గడపం జాలి యుండు 





గువహాలలోనిల్చుచు - ఆ; 2 యొనర్చి, మొనర్చి-అని పాఠములు తి. చోటుమరుగక, 
చోలనరుగక _ అని పాఠములు 4, నెడల - కొన్నిపతులు, 5, దోడను _ అ ఈ, 
తొడిమె -ఐ ఖ. 6. నొందు - ఊఉ, ఊ ఓ. 


, నతిసుతపక్షములన్‌విదచి - ఆ, 2. విడిచినట్లు -అ ఈ, ఐ ఒక, విడుచుమాడ్కి- 


-వ, శి. బాచి - ఉ, ఐ, క, 4. మమృతత్త్యంబున_ఉ ఊం ఓ. చ; మగుత త్త్వంబు 
న-వఐ 5. గూర్ను-ఏ ౬ 


228 


భ్రీమదాం[ధమహాభారతము 


818, ఉ, కావున ఫ్రీతు(ఇెంది [పియకకారిత శూధు(డు 2గాల్బునేని సం 


భావితు. డై న యాతనికృపారసోమాని తదీయ సంగవి 
(దావితకల్మషుం డయి చిరోక్రమవృ త్తి శిత నూయి (గగొచ్చి నీర్‌ 
వావిరి గన్నయట్టలు శివం బగుత త్రము గాంచు "నెమ్మెయిన్‌, 


817, శే. అభిలజనులకు. బరమవపదాభిలామ 


వృత్తి సామాన్య యది యొండువెంట కూద 
జనములకు నెట్లు వొరలిన సఫల గాదు 
జదాని థితుక సేవ *ీనతృలతం గూర్చు. 


: వరాళరయుని (వ జోతధర్భనిలేవందు భీమ్యుండు ధర్భావానవం శౌళ్ల్రటు !- 
సం, 18-158-1 (కుంభ) 


018, శే. వర్ణముల 'కెల్ల నిం ్రియవ్యా ప్రినిగ్ర 


వాంబు వలయు “నియ్యది గన్నయంత6 దృ _ప్టిం 
2కొందు శయొం డాసపడ కున్న నొందు సాధు 
జనులు *వెదుకు ననామయీసత్సదంబు, 


819. 3. పరమమైన యీధర్శంబు వట్టి పావ 


'యోను లగుకామినులు వై క్యులును కూ[దు 
లును సుగతి గాంతు రనిన సక్టినీతం బరగు 
(శావ్మాణులకు రాజులకును డ్రా నుగతి, 





816. 1.కాంయక్షను _ఎ క, & గొల్చెనేని _ ఆ.వె, ఒ, ఓ క. జ, వ, శి. మూది, మూని 
స్ట మాన_ఆని పారములు 4, క్రమకృత్తత _ అ, ఎ, వా, కౌన్ని[వతులు; (క్రమవృ త్తిత 
సం... -ళ.ష గ్రమవృ త్రినన్నగ్రహించివిద్యా విదుగన్న , కినంబగు క (ఈపాఠమునయతి 
అంగము) ర్‌, నూ త్మిదవ్వి - అ. ఈ; నుయ్యి గొచ్చి - _-ఊ, ఊం ఎ, ఓ, క।, నూయి 
గ్‌ా.” (వచ్చి-ష; నూయిగొల్చి _ఖ, చ. ER ; ta) Gy 
917. 1. మది - కొన్నిిపతులు, 2, పరమ _& శి, తద్దనత, తత్పరత, తత్త్యముల తత్ఫలంతే 
కట్‌, అని పొరములు 
BIB: 1. నెయ్యది - వెక్కుప్రతులు, 2, బొంది - 'వెక్కు[వతులు, 8, యెందాన _ ఈ, జా; 
యందాన _ ర. శీ గోరననామయ _ ఆ,ఐ,జా.ఖ, 5. నత్పథంబు - కొన్ని వతులు. 
810. 1. నుతులగు -అ ఈ. 


820. వ 
921. 


జ నలా 


822. సీ. 


దైనా 


ఆనుకాసనిక్రవర్యము తృతీయాక్వానము 227 
అని చెప్పి వెండియు, 


భోధ మతీణపాపునకుం గల్లదు 1సద్లు 
రుండు సెప్పంగ 2సం కుతము లైన 
పనుల ఇాపంబులు వాసిన నిర్మల 
జ్లానోదయం బగు దొన గర్వ 
ముదయింవ వచ్చిన నుడుపంగ వలయు గ 
ర్వంబున గురుసమారాధనంబు 
వడలిన నాబోధవై. భవ మెడలిన 
యంతటం బోక కీ డావహిల్లు. 
బరమబభోధమునకు ఫల ముపశాంతిగా 
నెలి(గి యెంతబోధ మెక్కు డయ్యె 
నంతశాంతు6 డగుచు ననవరతంబుము 
గురుని. గొలిచి * మేలు పురుషు డొందు. 


రజించునది యుదరంబు శిశ్నము ధృతిః 

కాణి పాదములు దృళ్చాటవములు 
విను డింద్రియంబుల మనమును మనమున 

బుద్ది నిన [బిలోధవికచ 
వాదయస్థు(డై ధూమ 2మెకలిన శిఖవోలె 

ఏవ (గు దేవుని. జూచు వెరవు గలుగు 
యుక్తుండు గా కేల యొవవు మహేశ్వరు 

గనుట కీయు క్రాత్ముండు గనును కీ క్రి 
నట్టిభంగికి. ఏజాలినయట్టిం డై న 
విశృతి పోడశకంబును |బకృతిస ప్ప 





821. 1. 


నద్గరుండూ (దిచెప్పంగ శశము-ఊ ఊ వ సద్గురు డుపదేశింపగ (శుతము-ల 


2. విశ్రుత, నుశ్రత _ అని పారములు, కి, మేలు _ వెకుుువతులు 


822 1. 


నద్చుద్ధి _ కొన్ని[వతులు, 2. మెగనిక - శ త, మెలగు - ఆ, గమనిక - ఈపాఠ 
మునమెల(గు - వెరవు అనుచోట-రకు యతి చెల్టింపబడినది. 4. యేకాంతుండు-ఆః 
అ. జా; యేకాత్ముండు ఖ యు క్తాత్ముండగునునుభకి - అ ఈ 5 నుభకి - 
చెక్కు [వతులు 6 జాలనియెట్టిదెన - వెక్కుుపతులు; జాలని యట్టిదేని -ఐవ 


228 


828. క, 


824. తే, 


825. క. 


826. క. 


827. వ, 


828. సీ, 


mE 


825, 1, యందుంబర (గిన, యొద్దంబర (గిన - అనిపాఠములు. 2, 


థ్రీ మదాం[ధమహిాభారతము 


కంబు మూల ప్రకృతి. జి త్రకలన నరయ 
వికృతియును (బకృతీయుం గాని విభుని, గాంచు. 


ఇది సాంఖాస్టినము దినిని 

మది కలవడం చేసికొనుచు మఅవక గురుని 
ర్మదుం డ్రై కొలువ(గ గేవల 

పదము నతనికరుణ'వెంపు [పకటము 'సేయున్‌. 


భిము భావంబు బొంది యీ?త యూది 
మెలగు న్నర్లత త్రై గర్డికులకు( గలదు 
కూదునకు భికుసంసర్గనులభ మమల 

సదము వానికి భికుత( బరయగ జనదు, 
పరమజ్ఞానుల 'యొద్దను 

బరగిన నజ్జండును బోధభరితు( డగునిరం 
తర మేరు సమీ పస్థితి 

హిరణ్యరుచిం 2గాక మెసక మెస(గిసీివగిదిన్‌. 


గురుకు కూ పామ హీమం 

గరుణం జతుర్వర్గ హితముగా నిమ్మాడ్కిం 
బిరివర్షి తంబు సేసెం 

బరాళరమునీశ్వ రుండు పౌరవముఖ్యా. 


అని సకలధరోక్ముప 'దేళధుర్యుం డై. న ఖీష్ముండు పళాళరమునివర్యు ఇాక్య 
సంచయంబు సెప్పినం బరితుష్ట్రుం డయి వరమవినయంబునం బాండవా[గజూం 
డక్కురుకులా గగణ్యుతో నరులు నురలకు వంద్యు లగువారును గల రని 
విందు వారల వర్తనం శెట్టి చెటీంగింపు మనిన నతం డతని కిట్లనియె, 


ఇట్లు మాతలి యమ శేందదుని నడిగిన 
ధర్మార్థకామముల్‌ ధర్మ చరిత 


తి, భంగిన్‌ - కొన్ని (పతులు, 
820 నే ముఖ్య; వృత్తి _ అనిపారములు. 


ఆనుశాననికవర్వము _-తృతీయాక్వానము 229 


వర్తనం చెల్లి ంచువారు బామాకులు 
గోరంగాం దగు రూపగుణసమృద్ది 

గలిగియు వర్షితకాము లయ్య్యడుబారు 
విద్యాధ నై శ్వర్యవిషయేగరం 

విరహితు లగువారు విజిలేం[దియులు నిజ 
చారతృప్తులు€ దపోధనము గాఢ 

3, తత్పరత గూర్చు ఘనులు సత్యవతులును 

బరమశాచులు బహుకార్య పరత లేని 

గూఢధర్ములు సన్నాన్టిసకో విదులును 

దనకు నభివంద్యు లగుట యతండు నెవ్పె. 


829. వ. అనిన విని ధర్మతనయుండు తటాకనిర్మాారూపం బగు ధర్మంబు విశేమంబు 
విన వలతుం 'జెప్పవే యనుటయు ననిమివనదీనందనుం డాదరభరితుం'డై , 


నా బీమ్మండు భర్యవానతం దొటాతనిర్భాణ థలబవబిశోవంభు 'సెవ్షున = 
సం. 18-902-1 


880. సీ, చేవ తిర్యజ్నరస్థావరాశ్రయము త 
టాకంబు విను మట్టు గాక యందు 
గోకులంబులు నీకు గొని “దానిక ర్త కు 
లము నెల్ల బుణ్యలోకమున కనుచు 
నీలోకమున (క్రీయు 'నెక్కుడు కీ క్రియు 
నతనికి. "జేయు నర్షాగమమున 
సీతున వేసవి. జెటువులో నీరున్న 
నగ్నికీవో (తాదిమయజ వాజి 
ఆ, వేయఫలము లోలి నాయన కగు. గట్టం 
దగినతరువు లిడిన సుగతి గలుగు 
నివాసుఖంబు( లొందు వివాగాది బవుభూత 
వాససౌఖ్య మతండు సేసెం గాన 





క్రి వర్ల = ్డీ 
880. 1. దాన్మికంతకులము _ స 2 [కాదెక - ఆ, ఊ, ఐ, ఓ చ 


200 


891 


882, 


888, 


884, 


886. 


88. 


భ్రీమదాం[ధమహాభారతము 


. నలిలాకయములు చేసిన 


నలఘుపియ "మందు బితృచయము లూర్జ్వగతుల్‌ 
గలుగును దానం దమ కను 
తలపున నది గోరుచుండు ధర్మతనూజా. 


_ ఛాయ నతిథివర్గంబు. బుమ్పృముల నురగ 


అంబు! శేబండుల బితృనివవాంబు( (బమద 

మందం "జేయు వృతంబు ల టగుట వృత 
౧m 

రోవణ క్రియ మేటి ధర్మువు కుమార, 


అనిన విని దీతుడై య 

జనవిథు(డు గృవాస్ట్రధర్మ సాకల్యజ్ఞా 
ననిరూఢి నాదుచి త్తం 

బున నొలయింపు భవదీయ పుణ్యఫణితులన్‌. 


అనవుడుం దొత యలరి య 

మృనుమనితో నిట్టు లనియె మహియును విష్ణుం 
డును జేసిన సంవాదము 

విను మది నీ కోర్మి-( దీర్చు విశ్రుతకీ రీ. 


= నన్ను నీ వడిగినయట్లు విన్ను! డర్లి 


బుజ్జవంబులు మున్నుగ భూమిడేవి 

నడిగె దానికి (వియ మంది యమ్మవోను 
భావ యిట్రని!వెవ్పె. దర్భావ మలర, 
'చేవా హుతవవాపరిచ 

ర్యావిధి యొునరించి బలిసమాచరణాము భ 





881 
892. 
885, 


- మొందు -ఆ ఈ; బంధు _ ఉ, జౌ 
- బండ్లను _ కొన్నిప్రతులు 


వేలికి _ ఉ. ఊ. 


887. శే, 


888, క, 


889. శే, 


840. వః 


841. ఆ, 


880. 
887. 
898. 
189. 


క 


340. 1. 
B41. 1. 


ఆనుకాననికపర్వము _-తృతీయాళ్వానము 20| 


కార వేకంబున జేయగ 
రై వతసంఘంబు 1సమ్మదంబునం 'దేలున్‌. 


అన్నమున దుగ్గమునం బండ్లనై న మూల 
కోటినై నను *దనుపారు నీటనైన 
నిత్యమును "జేయునది పితృకృతల్ల మోపి 
వై క్వ దేవ మవళ్యనిర్వావ్యా మనఘ, 


అచేంత పిదప ధానం 

చాచరణీయంబు కక్కి కనుగుణముగ ి 
అూచర్య సేయు విపుల 

వేచి యిడ(గ వలయు నెవుడు వేగము భథితల్‌, 


అప్పటికి చారు లేకున్న నగ మగ్ని 
ముఖమునందై న నిడునది 2సఖుల బంధు 
కనుల నతిథుల గురుల భోజనవిధాన 
తృప్పులుగ "జేసి బలివిధి6 దీర్పవలయు. 


బలు ల.1భయ  పకారంబులు వానియందు ధర్మాధ ర్మాషథి వనరటోజనాది 
విషయం జైన (్రౌతబలి యేను మున్ను నిర్టేశించిన యది యిప్పుడు చెప్పిన 
యది పళుపకిచండాల పభృతీగోచరం బగు స్మార్తబలి యని నిశేశించి 
"వెండియు, 


విను గృవాస్థధర్మోవిధ మిది యీభంగి 
నడపి పిదప భోజనంబు సేయ 

వలయు వ్‌పు6 డట్టివాC డొందు నివాపర 
సౌఖ్యసంపదల. (బళన్తచరిత 





=, సమ్ముదంబున - ఆ, 

* దనివార _ అ. ఈ; దనుపార - ఒ, ఇ, 

* నవుదు - కొన్ని|వపతులు. 

+ నన్నమగ్ని _ న, కొన్నిపతులు, 2. యఖిల- ఓ, 8, జనులు-కొ చా వీ. ష;జనుల- 


'వెక్కు[పతులు. 
బహు -ఎ క 
విధీయిది - కొన్ని(వతులు, 


282 


842. 


848, 


844. 


845. 


B48. 


842. 
B48 


844, 


945 


848, 


శ్రీమదాం[ధమతోభారతము 


. అని చెప్పిన గృష్టు (డు నె 


మ్మన మలర గృవాన్థవిధినమా చరణము ని 
వ్ద నడవె6 గర్భ కద్దా 

1 లో 
ఘన నీవును నట్లనడపు గార్జస్థ్యంబున్‌ = 


, అది దురితనిరానము న 


భ్యధ!యానందంబు! 'కేయు( బుణ్యయశస్సం 
వద నిచ్చు నూర్జ్వలోక 
(పదమగు "దాని గొనియాండు భరతీవ రేణ్యా. 


, అని యిట్లు భీష్ముండు భీమాగజునకు6 గృవాస్థ ధర్మ ప్రకారం 'బెంకింగించె 


"నని చెప్పుటయు నప్పొరవకులో_త్తముల సంపళ్ళోత్తరంబులు మటి 
యె త్తెఅంగునం జెళ్లెం "జెప్పవే 2యనుటయు. 


అపగత కామరోషవ్భాదీయాంతరఖే లనోకల్య నిర్ణపా 
జప మహితవతైక తీవరీసంగ ధురాధికలౌల్య చందమ 
_స్తపనమియాత 'కాస్తుభనితాంతరుచిస్ఫురితాస్థిదామదీ 
_వ్రీపటలచారువత మునిథిస్సుటభావిత 'దేవసేవితా, 


=. నక్తాధెస్టాన కృతకు 


భత్వ(పకటాభిధాన భకాధీనా 
“తత్త్వం పదార్థరూపా 
శ్యిత్త్వసదనదీప ధూతరై త్యాటోవా 





గ నడ వునెమ్మిగార్హ orn 
. యాకరమంద(వేయు _ ఆ. ఈ; యానయనంబు(కేయ _ ఊఉ. ఊ, వ, శ, వష, 


యానందములుచేయ - ఐ. ఖ 2 కొనియాడుదాని _ ఎ క, లివవరా - ఎ. 


* నని జనమేజయనకు వైళంపాయనుండు చెప్పిన నప్పొరవ - వీ, శ, ష, 9. యని 


యడుగుటయు _ 'వెక్కుువతులు. 


, యాంతక _ గ ల్లి నిర్భరార్డవా, నిర్భరా జ్యతా-అనిపారములు, కల్యనీర్భరా-ఆ. వ్‌ 


ష, లె. విధి - ష్య వర- ఎ, 4 నంగమరాజిత_-ఆ, ఈ; నంగదురాధిక - బి 
సంగమరాధిక-ఇ ఉ, వీ శ. ష, 


1 తత్వపదార్థనిరూపా -ఆ ఇ.ఎ, ఐ, వ, 8. తత్ర్యావనదీన - ఎ, ఓ, 


ఆనుకాననికవర్వము _-తృతీయాళ్వానము 298 
847 మాలిని జగదవనవినోదా "సత్య బాత ప్రమో గా 

నగుణివిగుణభంగీ సంయీమారామీసంగి 

విగతవికృతమూ క్రీ విశ్వోభూత్మ పవ ర్రీ 

సుగమీగవానళూమా సోమీపింఛాథి రామా, 


గద్యూము :- ఇది (శ్రీమదుభయకవిమి త్ర) కొమ్మునామాత్యపు త్త) బుధారాధనవిరాతి 
తిక్కనసోమయాజి పణీతంచై న (శ్రీమవోభారతంబున  నానుశాసనిక 
పర్వంబునందు. దృతీయాళ్వాసము 


(47 1.నిత్య- ఆః ఏ. గ, ష, 2. విమల - చ, ల మారాధ -చ 4, థంగీ-ఏ, ఐ. బొ 
ఖగ 5 రూప_లఇ,లోక-శ.ష న. 0, నిగమ - ఆ; గమన- ఓ, 7. బంధా 
తిరామా_చ. 8. దామా; - జ; ధామా _ ఓ 

10 


నీవమదాంధ్రవమహాభా రతఘు 


ఆనుశాసనిక పర్వము - చతుర్ధాళా వ్రినము 


—0—0— 


కం కం (థ్రీ) కరమ మహిమ నిక్ళల 
శాపొాదన శీ€కౌతుకాతిశయ మనో 
వ్యాపార నిరూధస్తు 
త్యాపొంగ విలాసిలలిత వారీవారనాథా , 


- డూవబీవనై వోద్యంచుల థధలవళేవము భీష్రుయ దర్భ నత చెన్చుటీ ;- 
సం. 19-155-1 (కుంభ) 
9. వ, దేవా వై శంపాయనుండు జన మేబయునకి ట్లనియె. 


8. శే, అట్లు గృహా మేధిధర్మతత్త్వ్వావగమము 
దనకు గలుగంగ6 "బేసినతాత కెటి(గి 
మనుమ( డూర్జీ తభ క్రి యు వినయ గౌర 
వంబు సమధికశావై భవంబు. బొంద, 


4. వ, మహాత్మా సుమనోధూ పదీప నె వేవ్యంబు లు తృమంబు అగుపూబాసాధనంబు 
లని వాశిం గొని చేవకలం లూటింతుకు తద్విశీషం 'బెజకింగింప వే యని యదు 
గుటయు నతం డాదరభరితుం డయి దీని శుకుండు బలిదాన వేం దునకు బలి 
మనువునకు మనువు !సువస్ణుం డనుఠపోధమనకు సువర్శండు నారదునరుం 
జెప్పి రప్పరమముని నాకుం బెవ్పె న _త్రెణింగు సెెప్పెద 'నాకర్టింపు మని 
పలికి యప్పుడమిజేని కిట్లనియె, 





1, 1 మహిత - కొన్నిపతులు, 8 లనిత _ కొన్నిపతులు 


4 1 సుపర్డుంతన - కొన్నిపరులు 


భ్రీమదాం[ధమహాభారతము 


ఓషధు లమృత మయు _త్తమవస్తునం 
తతిలోనం లుమ్పవంతములు మేలు 
పుష్పుముల్‌ గొని నురపూజ లొనర్చిన 
మానవులకు మంచిమనను గలుగు 
నట్లు గావున నునునోభిధానము పుష్ప 
ముల క య్య దద్దివ్యపూజ లిచ్చు 
నరులకోర్కు-లు సుమనసన్మతం దీర్చుట 
నమరులు సుమనస్స్కు- లన(గ జనిరి 
కంపుకూపు6౬ చెలువుం గలిగి యకంటక 
భూరువోదులందు బుట్టినట్టి 
పుష్పముల (బియంబు6 బొంది శిళొండు ని 
ర్జరులు పూజనముల( గురువశేణ్యా. 


నలినంబులు *జాజులునుం 

దులసీదళములు. (బ్రభూతతోవము గీర్వా 
ణులకుం జేయును యభా 

దులకు జళోద్భవము కెల్ల |దుష్ట్రి యొనర్చున్‌. 


అరుగాంబులును సకంటక 

తరుభవములు( గటుక గంధధామములు నొన 
రురు శాత్రవాభిచారిక 

కరణమున నధర్వమాంత్రికత( గుసుమంబుల్‌ , 


భూతరతోగణములకు భూపవర్య 
తీస్తగంధపుష్పుంలులు తృప్తి "జేయు 

కనలువు( చెలుపుం గలిగి వరిమళనుకాంతి 
భరితములు నగుపువ్వులు నరుల మెచ్చు, 

విను దేవాలయమున! బితృ 

వనమున బుట్టుకుసుమములు వలరు వివావాం 





6. 1. 
8B. tf. 


జాదులు - కొన్ని |వతులు 


నలవదిపువలచి పరిమళ - అ. ఇ. న, నూ. కొన్నిివతులు 


10. 


ll. 


18. 
14. 


16, 


18. 


వః 


అనుకాననీకపర్వము_చతుర్ధాక్వానము 287 


బునకును శాంతికపౌప్టిక 
వనిళాజనరంజనాదిన్నర్తనములకున్‌ , 
కుసుమములగంధమున 'రేవకోటి వాని 
రర్భంబున యతులు దదుపభోగ 

మున భుజంగ పతాన మీమూ(డురెణ౧గు 

లను మనుష్యులు (ప్రియ మందు టనఘ కలుగు. 
"దేవత అర కునుమవూ 

జావిధిం | బియమంది యపుడ జనుల! యెడల సం 
భావించి వారికోర్కులు 

గావింతుళు సఫలను ల గం గౌరవనాఛా, 

సల్ల కీజాతనిర్యాస మెల్ల దేవ 

తలకు మే లంతకంబ గుగ్గిలము లె్స 

యగలు గంధర్వయతోరగాదులకు( బి 
యంబు ధూపదానమునెడ నధిపవర్య. 


ధూపదొనంబులయందు నధికతరంబు కర్పూరధూపం లని చెప్పి మటింయును. 


సమధురము గటువును దీ 

ళ్లము నగుగంధములధూపకలన వరుస వా 
ద్యములు సురయతరత 

సృమితులకును ద|త్పకారజాతులకు నృపా, 


, తగినయట్టి ధూపము దేవతలకు నిచ్చి 


పరమపుష్టీయు నాయువు( బడయు గ్నర్త 
యకుగంధర్వ్యపన్న గరాతుసులును 
ధూవమున మెచ్చి కోర్కు లిత్తురు *8ఏమార. 


మలయజను నగలు మణియుం 
గలుగు సురఖివస్తువులు నికామ[పియదం 





ll, 


15, 


నుదగనంభా - శ, ష, కొన్ని|పరులు, 
యగరుగంధర్వ a Ess కొన్ని|వతులు, 
నృషాల - గొన్ని|పరులు. 


258 


17. 


18. 


19. 


20, 
21. 


22. 


17 


వి] 


భ్రీమదా౦ం[ధమహాభారతము 


బులు !వె వోరికధూపంబులయెడ 
మానవులచి త్తములకు నరేందా 
—_ 


రై విరార్చ అపుడు *తామసభూతర 
&తోముఖంబులై న కుత్సితంపు 
జాతు లెల్బ దీపసన్నిధి నడంగు న 
ట్లగుట దీపదాన మధిక ఫలము, 


ఆలోకదాన మన భూ 

పాల పరంగు దీప మీగి భావము సద్దే 
ర్మాలోకనశీలం బగు 

నాలన్న యొనర్చినట్టియతనికి నధిపా. 
భఘృతము సొలమి వర్తి నికృష్ణయగుట 
దగ సమర్పించి "పంచుట ధరణినాథ 
కానియవి దీపదాన విధానమున( [దై 
కాళవన్తును దృఢదీ_ప్రికముగ వలయు 
అని వెండియు 

ఒరు లిచ్చిన దీపం బప 

వారించి తత్వాతకమున నంధుం డగు భూ? 
వర 'రథ్యాపభగుడినై 

గిరి దీపం విడి విభూతికిం వాత మగున్‌, 


. ఆలనేయి ముఖ్యము మపహిమషాూది మేష 


జనితఘృతముల( శె అంబు మనుజనాథ 
మధ్యమము అగు మేదోస్టమాంసరవము 
లగయ నింద్యముల్‌ దీవసమర్పణమున. 





వాహ్యాళిక _ జ 


కార్చనవుడుడాకినీభూత _ ష; తార్చనవుడుకాకినీధూర-న (7 2, దానవ _ కొన్ని 
(పతులు 


నథగుడివైళోపలగిరి _ ఈ షన 


29, 


24, 


26, 
26, 


27. 
28, 


29. 


80, 


29 
29 


క 


కః 


అనుకాననికవర్వము -చతుర్థాక్యానము 280 


భోోతిస్సాళోక్యకులో 

ద్ద్టోతనమహిత |దకాళ యోగంబులు పు 
కత్తా శెచ్చు దీపదానము 

దాత కొనంగు నమరపూజిత* సుఖతగంలున్‌ 


'జేవతలకు నగపుసం 

భావన నువవోర మిచ్చి పదపడి కుడువం 

గా వలయు నట్టు సేయని 

ధీవిరహితుం డసుర యగుట బెల్లం బధిపొ, 

కావున. 

తనయింట: గలుగునన్నము 

మును జేవతలకు నివేద్యముగం చేసి (ప్రణా 
మనియమసహితసమర్పణ స 

మున గృతకృత్యుండుగ వలయు బురుషుం డనఘా, 
వూజకండు శ_క్రికంపన్నుం డయి యొనర్చిన. 
తిలపిష్టము దధిదుగ్ధం 

బులు మజీియును ధూపములును బుణ్యపరిమళం 
లులు నగుపదార్భ ములు విబు 

ధులకుం (వయ మొసగు లలివిధుల6 గురుముభ్యా, 
ఉపవోర*సమర్చకు6డగు 

నుపురుషు గృవాదై వతములు శుభముల గూర్చుళా 
నృపవర తత్కర్మరహితు 

గృపలేక నితాంతవిఫలకృత్యుం "జీయుస్‌. 
ర_క్రమాంపసహితభ _క్రపిండముల ను 

ల్ల సితలోహిశా _క్షలాజములను 

సురను బలి యొనర్చ నురగయతూ సుర 
(ప్రముఖఖభూతములు కుభంబు లొసంగు, 





కచిత్వంబునన్‌ - శ, ష 'వెక్కు(ప్రతులు 
మర్పకుడగు - కొన్న్మివతులు 


240 


శ్రీమడాం(ధమహాతారతము 


సౌమ్యాసౌమ్య బలులు విను 

సౌమ్యాసౌమ్య ప్రకార జనకృత్యం బుల్‌ 

సౌమ్యనృపో త్తమ యయ్యె 

కామ్యము ద_త్త్మత్పపూజ్యకరణిం జెయున్‌. 

అగ (పదాయి వర్త న 

మ్మగుండు బలయుతుండు లుద్దిమంతుడు లోకా 

ను[గవాపాొత్రము శా|త్రవ 

నిగ్రవాక క్తుండు. ద_త్వ్వనిష్టుండు నగున్‌ 

అనిన విని యజాతళ్యతుండు గంగాపుత్తు)తో నుమనోధూపదీపబలి (పదా 
నంబులఫలవిశేషంబు లింకను విన వలతుం 'బెప్పవే యనుటయు నప్పురుష 


వరుం డాకురువంకళవరున కిట్లను నవహుషు వృత్తాంతంబున నది ఏస్పష్టం బగు 
వినుము చెప్పెద, 


=: భీష్ముడు ధర్యవునత శవుషుళి ధభూవదీవదానబిలేవంఖు చెన్నుడు 1 


81 5. 
82. క. 
88. వ, 
84. సీ, 

3. 
85. క, 
a4. 1. 


సం, 18-156-1 (కుంభ) 

నహుషుడు భూపాలనము సేయుచుండి రా 

జసమించుకయు లేక నత్త్వనిష్టం 
బుమృంబులను ధూపముల దీపముల నివే 

ద్యందిల నమరుల కర్చ లిచ్చు( 
వితృసంతతికి దీన ీకి యొనర్చు రా 

తసయతభూతభుజంగమాది 
తక్పణంబులు నర్హ్యతానిగూఢములుగా 

నివి గొని యొనరించు నిట్లు నిత్య 
నిరతి( ఇలించి తతృలపరిగాతి (వ 

గా 

దీ_ప్రశేజోవిశేషసం [పా _ప్పదేవ 
రాజ్యుండై సురమునిగణవూజ్యభావే 
మహిమ. లొందియు దీని. దో మఅవం డధిప 
సురల బిళ్ళ దేవతల: ద 
త్పరతను ము న్నెట్టులట్ల పన్నుగ సమ్య 





విన్ను నీతి _ కొన్ని|వతులు 


86 


87 


80, 


609, 


40, 


వః 


ఆనుకాననికపర్వము-చళుర్ధాళ్వ్యానము 241] 
థ్‌ 


కృరతృన్లులం గాం "జేయుం 
బరమ కుసుమ ధూవదీస బలిరానములన్‌, 


దానం జేసి తదీయమవేనుళావ 
మంతకంతకు నగ్గల మగుట కతన( 
దగియె ముని'వరవావానత్వంబు నమ్మ 
వోద్యుతికి వేయు నేల *యవద్యరహిత, 


విను 1మను జేగరుల కెవ్వరి 

కిని లేని విశేష మతనీకిం గలుగుట గ 

ర్వనిరూఢి నొంది దుక 

ర్కనపరు(డై యాత డజగరత్వముం బొండెన్‌. 

అట్టి యెడ లూర్వంబునం చేసిన పుప్పాదిడాన పు ణ్యవిశేషంబుల మహోనుభా 
వంబు వలన నవ్వసుమలీశ్వరు శపించిన మునీశ్వరుండు సదయుండయి శాప 
మోశంబు నిశ్ఞే?ించెం దత్భల విశేషంబునన యప దోవ నిరనననిపుణుండ 
వగు నీ వప్పృణ్యానుష్టానంబున కొదవి తని చెప్పి వెండియు. 

పాండవా(గజ నహుషుడు (బ్రవ్మాగభకు 

నాత్మ గృవామున కరిగినయట్ల యరిగె 

నట్టిపెంపును జనవిభుం డవ్విళిష్ట 

దానఫలమున( జూవె పౌొందంగంి బడనె. 

ఆని పలికి ధీష్ము( డిట్లను 

విను మెందరును దీపదానవిధి మే లనిళం 

బును "జేయ నూర్ద వ్రిలోకం 

బును గ_ర్తకుం బరమధివ్యబోధము నిచ్చున్‌. 


ఎన్ని+నిమిషములళు డై వత 
సన్నిధి వెలు(గంగం "జేయు జను(డు వదీవం 





86, 
రి, 
800, 
4. 


wre బా hh బాను 


al 


వాహ రోల్లనత్వంబు _ 4, ఐ, ఖ. 2, యవంధ్యచరిత - ఐ, ఒ, ఓ,బా, కొన్నవతులు 
మమరేందుల _ వెక్కు[పరులు 


జ 


వరమున -ఊ. చ ౪, గంగాంచె-వీశ షన 
నిమిషములు ౬ వీ, వా (1965) శ ష, నిముషములు - పెక్కు[వరులు 


వలి ట్రీమదాం[ధమవాభారతము 


బన్నిసురవత్సరములు ను 
భోన్నతి సన్నుతుల నాతః డొప్పు దివమునన్‌. 


49, క. అనిన విని ధర్మజుండు శం 
తను తనయునితోడ వివధనము నవవారిం 
చిన యూత: డేగతిం జను 
ననుటయు నత డిట్టు లనియె నన్నరపతికిన్‌ . 


49. క. దురితము లనేకములు గల 
వరయ(గ లోకమున వానియన్ని టికం"బన్‌ 
ధరణినురధనము పాపపు! 
'చెరువునం గొను టధిక మండు రీరవిచా రా, 


శక. క. భూసురధనాపవారణము 
చేసిన గులనాశమగుట సిద్దము దానం 
జేసి యగును జండాల 
'త్వాసంగము నపరథవము నందు నశేం|[దా. 


465. వ. ఒక్కయితివోసంబు "సెప్పెద నాకర్ణింపుము. 


46. ఆ. క త్తబంధు డన(గం గల డొక్కనరవతి 
యత(డు మాలవాని నధికరుఃఖ 
భాగిం గాంచె గాలి బటిచువి [పే త 
తలము రేణువునకు( *దల(గి చనంగ. 


47. క, కని యీధూళికిం గడు రో 
సినకారణ మేని యను(డుం జెచ్చె నతని కి 
ట్లని యమ్మాల (డు దొలుఖా 
మున నే నొక విపుళొడుక మునులు నుతింవన్‌. 


49. ఆ. వరమనిష్థతోడ (బవ్మాచర్య వత 
మాచరింతు థభికితాన్న మొక్క 





44. 1 త్వానంగతియవర _ వీ. శ, షు 
46. 1. దొలగి - అ. ఈ, ఊఉ. ఈ. ఐ. 
47. 1. వెరచినకారణమేమి - వీ, 2, భవమున _ వీ. 


49, 


ల్‌0. 


bl, 


రవి, 


58. 


64. 


అనుకాననికవర్వము_-చతుర్ధాక్యానము 248 


నాడు వేడ్క. బుణ్యనదితీరమున భుకిం 
పంగ6 దలంచి చనంగం బాప మడరి. 


ధరణీదేవ చేత్రము 

పరాగపటలంబు బహుళ పవనంబుగతిం 

బరగి నరనాథ నా దగు 

కరంబు నన్నమునం బక్షైం గడుసాం[దముగన్‌ , 


ఆధూళితోడం గుడిచిన 

నీదుర్భ న్మంబు వచ్చె నిది యెఅింగెడు సం 
'వేదనము పూర్వపుణ్యఫ 

లోదయమునం గలిగె నిన్న నొకకల గంటిన్‌. 
దానిం 'జెప్పెద నవధరింపుము, 


ఒక వి|పవరు(డు నను గని 

యకటకటా యనుచు నిలిచి యడలకు మీదు? 
ఖకలాప మెల్ల వాయును 

సకలంబును త్యతబంధుసంవాదమునన్‌ , 


అనియె నని చెప్పి వీడ్కొని 

చని మృతు(డై తొంటి బహుళ సత్కర్మంబుల్‌ 
దను ను త్తమపదమునకుం 

గొనిపోయిన నిత్యసౌఖ్యకుండై యుండెన్‌. 


అనిన విని యజాతళ్యతుండు గంగాపుత్తు9తో నాకలోకం బేక్మపకారమనో 
వోరియె యుండునో బవు(పకార్యపమోది మొ వెలుంగునో యెజింగింపవే 
యనుటయు నతండు పుణ్యాకర్భంబు లనేకవిధంబులు గావే కావునం దత్త 
దనురూపా నేకస్థానం లై నాకంబు నిళ్ళోశంబును నస్తోకసుఖకరంబును నె 
కరం జొప్పుచుండు 'గౌతమళత కతుసం వాదం బను నితిపోనంబు విను మది 
భవదీయ [సళ్నంబునకు. (చాదేశవిశదీకరణం బగు నుత్తరం బై యుండెడు 
గౌతముం డనుమువోద్విజుండు వనంబునం దపంబు సేయుచుండి శుండాల 
శిశువుం దల్లి శేనిదాని నొక్కెడం గని కారుణ్యంబు వొడమి పుత్తు9నిం లోల 
'బెనిచె నయ్యేనికకొదను కాల [క మందున మేటి యేనుం గయి మెలంగుచుండె 


ధ్రీమదాంధ్రమహాలారతము 


నక్కాలంబున భూపాలనంబు సేయుధృతరాస్ట్రుం డను రాజునాకారంబు 
దాల్చి నాకపతి యయ్యొడకు వచ్చి యవ్వారణపతిం బట్టి తనకుం గొని 
పోవువాండై దిని నా కిమ్మని యమ్మునిపతి నడుగుటయు నతండు. 

. ఇధ్మములు చెద్చి యిచ్చు నేనిచట లెని 

సమయమునం౭ గాంచు నీపర్ణ శాల మర్త్య 

బుద్దియుత మిది యూదంతి. బుత్తుంంబో లె6 

'నిచినాండ నీ కీ. జాల మనుజనాథ. 


-: డాం(దునవ ( చుతంగమవోమునితోనై శ నంవాదోము :- 
నం, 18_159_11 (కుంధ) 
అనుటయు నాక్ళ! తిమజనవిభుందు. 


. మునులకు నేను గేటికి నమూల్యపవుగోవుల( బుచ్చికొమ్ము వే 
యనభు పసిండి నీవలసినంతయు నిచ్చెద నన్న “౫ శవం 
బున నిది తల్లి లేకునికి. బుట్టిన యక్క-టికంబు పెంపునం 
'బెనుచుట6 జేసి దీనిపయి6 [బేమము నామది. గల్లు భూవరా, 


కావున నొల్లను బదివే 

ల్లోవుల నిచ్చినను నిమృకోటి యొసంగినం 
బోవయ్య యేను మొట యిడ( 

గా వావిరిం గొనంగ6 రగునె కరిపతి నీకున్‌. 


అని మునిపతి వలికిన న 

జ్జనపతి వావానము గాగ సామజముం గ్నె 
కొన దగద రాజునకు ని 

ట్లన( దగునే నీకు విడువు వా్తి( (బియమునన్‌- 


అని రాజసంబు దోంపం బలుకుటయు నప్పరమద్విజుండు పుయిలోట దక్కి. 
యిట్లనియె, 

వ పుణ్య1కర్ములు హార్షంబు€ బొంద గనుట 

పాపకర్ములు శోకా_ర్తిపాలు వడుట 





కర్మముల్‌ - ఇ. ఎ. ఒ. ఓ. జౌ. 


శివ 
88, 


84. 


605, 


68. 


$8. 
84, 


క్షే, 
1. 


ఆనుశాననికపర్యము_చతుర్గాశ్వానము 245 


యచట. గల్లు నజ్జముసభ కేంగుదెమ్ము 
దంతి నచ్చట నిచ్చెన ధరణినాథ. 


అనుటయు నతండు. 


వినుము నా(స్టికు లగు జనుళు( బాపాత్మకు 
లును గాక యేను వత్తునే మునీంద 
యచటికి నన్న నయ్యము(డు పుణ్యు(డు తదీ 
యాదరం బొప్పదే యనియె విపు 
డమ్మాట కవ్విభుం *డవ్పం (బోచునతండు6 
దల్లికిం దండి కత్యంతభ్తి 
గలవాడు నమ్మేలు గను నందు రానొల్ల 
నని పల్కె6 బల్కిన న తపస్వి 
రమ్ము మందాకినికి( ద_శ్లటము్మపొంత 
హస్తి విడిచెద ననుమాట యాడ నాత( 
డతిథి శిష్టాన్న భోజులు న|పతి|గ 
హులును గం |డది సరకు సేయుదునే *యచటు, 


*అనినను నుని మెరువనం 

బున నీ థొప్పింతు గజము బోద మనుడు న 
జ్ఞననాథవ రేణ్యుం డా 

తని మోమున జూడ్కి- నిగుడ దరవహోనముతోన్‌. 
మృదువులు సతోగ్భవేతులు 

సదయులు భూతహితులందు జను జనములు నా 
కది యేల వేడ్క నిదె వ 

చ్చెద నొండొక మంచిచోటు సెప్పు మనవుడున్‌. 


నారదమునినాయకుని వి 

హోరస్థల మైన వనమునం డిచ్చెద నీ 
వారణము నచటు కిన్నర 

ధీరమ్యం బప్సరోమతి[పియ మనఘా. 


డవ్వబోచు డ్డి. నేను- ఎ క, 
ఆనవినిముని _ కొన్ని|వతులు, 


246 భ్రీమదాం[ధమహాభారతము 


67. సీ, అనిన గెతముపబ్కు విని గీతనృత్యాది 
చతురులై 'దేవతానన్మునీంద 
వార్ష ంబు గావించునట్టివా రచ్చటి 
కరుగుదు శేనొల్ల నచ్చ టనియె 
నరపతి యు త్రరకురుభథూము లనిమివ 
కమనీయములు సర్వకామ్యవర్షి 
యగు నందు వాసవు డట వచ్చి కరి నొవ్చ( 
గొను మని పలికె నమ్మునివరుండు 
శే. గామహింసారహితులకు( గాక నాకు 
దరమె తత్పదేశం బని దర్పఫణితి 
నాడ? బతి దాని కాభూనురా[గగణ్య( 
డిందుగ్భవామున నిత్తుర మ్మ్‌భము ననుడు, 


68. క. దానేరతులు నతములా 
చాన విముఖు లందు జోవుశరముజనులు నా 
కానెలవు సెలవు లే దని 
మానవపతి పలుక ముని సమధురవచను(డై, 


69. వ. అన్నరనాథుతోడ. 


70. సీ, రవిపాల నిచ్చెద రమ్ము కుంజరము( a 

కొనుటకు ననిన నజ్జ నవిభుండు 
నుతతపస్స్వాధ్యాయరతులకు గంతవ్య 

మచ్చోటు నాకేల యనుడు వరుణు 
పురం గుంభి. [౧ కొను పొద మన్న మునిః జూచి 

యగ్నిహో తము నిఫ్టి యజనములును 
గలవా రరుగుదురు 7క యన్నెల వొల్ల 

నని యాడె భూవనతి యతని కాత. 





73. 1. పరులు _ ఆ. ఇ ఏ, ఒ. 
70. 1. గ ర్రవ్యమచ్చోటు అ వెకు (పతులు, 


ఆనుకాసనికపర్వుము-చతుర్థాళ్వానము 84 


శే, డిందుకడ మ_ర్యకోటికి నిష్ట మచట 
గౌరు నీ కిత్తు నని చెప్పె ?కూరయాోజి 
కి-పేదిశతవర్ష పురుషులు వోదు రందు 
దాని నేం గోర నని పఠ్కె ధరణివిభుండు. 


71. వ. పలికిన నప్పరమతపోధనుండు. 


79. క. రదిం గొను మచ్చోటను వే 
పొద (పొజాపత్యలోకమున కనవుడు నా 
కది యేల యశ్వమేధుల 
పద మనియెం బతి తపస్విపతి యాతనితోన్‌. 
78. చ. అపగతమోవాళోక మగునట్టికి గోగణలోక మిత్తు మ 
ద్దిపవరు నందు నీ కనిన డీర్భ సని షేవులు గో(పదానవు 
ణ్యాపరులు (బవెచర్యనియమాథఢ్య్యులు నచ్చటి "కేంగువారు దా 
నిపయి. [బియంబు నాదు మది నెక్కౌన దక్కడ శేల వచ్చెదన్‌. 


"714. 


[Al 


అని ధృతరాష్ట్ర) డాడిన ముని శీతోఫ్ట్య 
సుఖదుఃఖమిత్తారిముఖములై న 
బహువిధద్వంద్వముల్‌ పరె(గవు (బవ్మాలో 
కమున నయ్యెడ సొమజము వారింతు 
గానీర మ్మ్‌నుడు నమ్మానవపతి యసం 
గులు గృతాతు్మలు (వతాచలితమతులు 
నధ్యాత్మనిర తులు నందు జోదురు గాక 
1యచ్చటు గాన శక్యంజె నాకు 


శే, నవనిసురవర్య యన రాజు నతండు నూచి 
మునిమవా త్తరు డే నిన్ను ననిమషేం|దు6 
గా నెజింగితి నెల్ల లోకముల. దిరుగు 
చెచట నైనం బొందదు గదా యొగ్గు నిన్ను. 


"75. చ, అనవుడు | మొక్కి యిందుఃడు మహాత్మ మతంగజహేతువాదవ 
ర్తను నను బంపు నీపనుపు దక్కొని చెనెద నన్న. బుత్తు6 డీ 


తన క వన త ర ప లా 
2. నూరియాజి - శ. ష. న కొన్న్మిపతులు శి, వేదశతవర్షపురుషులు _ కొన్ని[వతులు; 
వేదవరకాంతవురుషులు _ కొన్పివతులు. 
78. J. నిషేవ్యులు Ee ep చెక్కు[పతులు | 
74. 1. యచ్చట రాను శళక్యందె నాకు - శ. వ. వెక్కుువతులు- 


248 థీమదాంధ మహాభారతము 


వనకరి నాకు సొధుజనవత్సల యిమ్ము కరంటు నెమ్మి డీ 
ని ననియె సాంత్వనంబుగ ముని|పవరుండు గుల పదీఎకా, 


76. 


ర్‌ 


అనిన విని యింద్రుం డిటనియి. 


77. శే, కరి చెలంగి నీసుందం బుమ్మరము సొంచి 
మూరుకొనియెడు నడుగుల మోల నిల్చి 
ముద్దు గురి[యుచు. బలుమలు (మొక్కు. నిట్ట 
దాని ని న్నేల పొపుదు మాననీయ. 
78, మ. నను నే డాంవెద నన్న చేబుధుబుం గానం జూల గతీణబో 
ధనసంప త్తి, నెజింగి తేర్పడ మునీం[దా గండు నీవుస్‌ భవ 
_త్తనయుం డీకరియుగ్‌ నితాంతనుఖనీత్యం బ్‌ న ఇ*కగంబటునేం 
దనపాయస్థితి మత్సఖశ్వమున; జెంపొరం 1 బవగ్లింప(గస్‌, 
70, ఆ, అనుడు సంఖిసిల్లి యట్ల కాక నినన 
మ్యునివరుండు! గరియు మున్ను గాంగ 
'నేంగె దివమునకు నందుడు సమ్మోోద 
భరితు( డగుచు గురున్భ పొల నర్య, 
60. క, అనిన విని ఖీషమ్ముతో న 
బ్రనపలి యి ట్రనియె. దపము సారపుధర్భుం 
బని యూది మీరు నెన్సుదు 
రనభఘా లే కుండునే తదధిక ౦0*బోకండున్‌, 


81. వ, అనుటయు నాదేవవ్రతుం డానరదేవో తము నర్మిలి సొభోకం చీ. 


=: భోగీరథనద (బివ్యాతోనైైా న నంవాద్యోనకాలోము :.. 
నం, 18-160-1 (కుంథ) 


82, 


లైకా 


"వినుము ధగస్రము లెల్ల వినుతక్ళత్యంబుల 
తప మెన్ని యెన్న గా ధగ్మ మెందు? 





77. 1. యించు, సెడు, సెడి . అనిపాళములు 
60. 1, ఇెందున్‌ = కొన్ని |వతులు. 


తే, 
88. మ, 
84. శే, 
65, చ, 
66, క, 
ఈ. వ, 


ఆనుశొసనిక పర్వము-చతుర్థాశ్వానము D149 


గలదు తపం బనంగా నియతాశన 
త్వను భగీరథుడు పద్మజునిసభకు 
నరిగిన నతనితో సద్దేవుం డిందుల 
కతులనిగ్మల శప మాచరింప 
కరుగుదేరంగ నెవ్వరిని రా చెట్లు 
వచ్చితో యనిన నవ్వసుమతీశు( 
డేను గోదానములును భూదానములును 
గన్యకాదానములు. దీర్ణకలనములః ను 
రాజసూ యాళ్వ్ణ మేధా ధ్వకములుC చెక్కు 
చేసినాడ వచ్చుట దానం జేసి కాదు, 
అవనీ దేవత లొక్కెడం |గతువిధివ్యాస క్తులె యుండ ద 
(త్పవిఘాతంబులు దో6చె నేను రణనంరంభం బునకా వారి కు 
తవ మొందించితి వాని చాపి ముద మందక౯ా వారు నలా (బవ్నాపా 
ల వరిస్టావ్యయసౌఖల్ల మొందు మని లీలం జెప్పిన౯ వచ్చితి౯, 
ఆ(కలియు నీకుువట్లును నాదరింప 
"శీను వి|పులపని సేసి యిట్టిమహిమ( 
గంటి నియతాశనత్వమ కాక తపమ 
నంగ వేశొండె ధరా్టభినంద్యవ్చాదయ. 


అనుటయు (బవ్మా యవ్విళభున కర్చన లిచ్చి తగంగ గారవిం 

చె నధిప నీవు విపుల భజింపుము సంయమి తాకనుండవై 

యని దివిజావగాసుతు6డు సాొవరఖామణమవృ త్రి "జెప్పిన 

న్విని ముద మంద్‌ ధవగ్హజుండు నెమ్మి దలిర్పంగ నమ్మవోత్ముతోన్‌. 
పురుషుడు శతాయు వన్నుళుతి 

పుగ. వమవవరా బాబురై న బొందుదముకు మృతిం 

జిర మగు నేమిట నాయు వ 

చిరశుగు నెద్దాన( "దెలియ జెప్పుము కగుణక్‌. 


అనుట యు నయ్యఖ ౨ ధగ్మవేది +యవ్వికున కట్లసియె. 





BT. 1, 
22 





యశగుఖీష్మండవ్విభున ఇవీ. 


250 


88. 


89, 


00. 


01. 


02, 


99, 


B86. 
60, 


08 


భ్రీమదాం[ధమహాభారతము 


అనఘ యాచార మాయువు. బెనుచు నదియ 
కాదు (శ్రీయును గీ ర్హియుం గలుగ "జేయు 
విను రురాచారు6 డాయువు "పెనుపు(బొందర; 
డతని “సర్వ్యభూతంబులు నభిభవించు. 


కావున నాచారవరత 

భూవర మేల్‌ సాధుజనులు వోవుతెకువు నం 
భావించుట యాచారము 

రా వర్ణాశ్రమ సమరతం బర(గు నృపా. 


గురునిమాట నరకు గొనమి దుళ్ళీలత 
“పిట్ట పుడుక గోరు పిసుక [ద్రుంవం 
గఅవ మరుగు టుదయకాలా స్తమయనమ 
యముల భాను. జూచు టాయు వడ(చు 


విను [కోధంలును హాంసయు 

ననృతంబును లేమి సంధ్యలై నం రదుపా 
సనము సురపూజనము రే 

పానరించుట చిరతరాయు వొనరించు నృపా, 


పరదారగమన "'మొప్పదు 

పురుషున కది యెల్ల పావములకంచు నే 
శ్వరవర యాయుస్సంతయ 

కరంబు దద్వర్షనంబు గడుమే లరయన్‌. 
పరశదారలయందును సఖ 
గురువృద్దనృపాల తారలకుల భాంధవ భూ 





* నిల భూతంబులు-వీ శ వ, కొన్నివతులు, 


నొతుని వనిత గోరు దతమలను గాని నేర యరయ _ దీ ఎఐట. బొ, గ, ధి, 
విట్ట వుదుక గోరు వినుక[డంద(గట వ వా, (క్రమాలంకారమ గా చూతవరెను) పట్టం 


బెడ, లోష్టము జ ఆం ధశబ్గరత్నాకరము, ఇచ్చటమూలము 


“లోస్టమర్జి తృజల్చేడీనఖ 


భారీరయోనర। 1నిత్యా చ్చిష్థః సంకసుకోనేహయర్విందతే మహత్‌” 18-181-16. 


కుంభకోణ [పతి 
దారములందును _ శో ష కొన్ని (వరులు 


ఆనుళాననికవర్వము-చతుర్థాళ్వానము 251 


సురవై ద్య భృత్యలుధశా 
గరికులసతు లాయువునకు6 గడు వే టనఘా. 
01. వ, అని చెప్పి. ౯ | 


05. క. మేలివి కీ డివియలిథూ 
ఫాలక యేం ఇెప్పినట్టిపను లెలు(గుము నీ 
వోలిన యాయువు; బెశుపం 
జాలు ననియు నపవారింప శకము లనియుర్‌ _ 


06, "త, తగనియది యెద్ది యెక |వతంలు పూని 
మాన నోచిన నాయువు *మాల్చకుండు క 
నంగటన పోన దాయు వత్యంతవృద్ది 
చేయు( దగినది సేసిన జెప్ప నేం. 

0”, వ, అని పరిభాషించి, 


08, క. చేవకృవాముకడ వీధిని 
గోవాటను.నందు రచ్చకొట్టముపొంత౯ా 
భూవర సన్యములను వి 
ఘైవిసృజన మొప్ప రండు చారితవిదుల్‌, 

00, ఆ, (పాబ్ముఖుండు నార్జ 9 పాదుండు నై భోజ 
నుబుసేత మే లకంగ విందు 
నిలిచి యుండి కుడుపు నింద్య మమ్మెయి మూత 
సగ్జనంబు జాపసరణి యం్మడు. 


100, క, అనలము గోవును (శావ్మాణుం 
జన దెంగీలితోడ ముట్టం జం చార్కుళ6 జూ 
బట & 
డను నష్ముయిం దగ దానన 
మును గా ఎస్యము ననమ భిక్నములు వర్జ్ధంబుల్‌ . 
101, ఆ, వగ్గు వచ్చునపుడు నిను వాలు[ఫాణంబు 
'శఆగయం'జూచి యతని ఇమరు *లేచి 








06 1, నోనిన - టెర్కు[వేరుు 8 మాస్పకుంయ _ గ, 
101 1, జూడు కవన కెవరు చూ సూ, జూఎనకనె కెడము _ వెక్కువరులు 2. వేచి _ 
వీ కష 





262 


శ్రీమదడాంధ్రమహాలారతము 


డాలి "జేనినేశిం *బాదున( బడి యవి 
దొంటియట్ల నిలుచు దురితదూర 


102, తె. అధ్య్యయవమున మ స్తకం బంటుటయును 


నిదయును నకు చితతోడ,నింద్యకోటి 
శిరము; (గోంకంగం దగ దిగుచేత మన్న 
కంబు తెలంబు బూయగా. గాదు మేన, 


108. సీ, వై రనిర్భంధంబు వలనదు గురునితో 


నతడు కోపించిన ననునరించి 
తీర్చుట మేలు నిందించుట గురునెశ 

ననృర మాడుట యాయు వపవారించు 
విపగోత, త్రి యవృద్ధదుకృలభాక 

వవాగర్శిణులకు నీ వలయు; దెరువు 
మాన్యభూ దేవుని మంగళంబుల వన 

స్పతులను వలగొని చనంగ వలయు. 


"తే, బంచదళిని జతుర్షశిం బద్భమి త్తి 


వసుతిథుల జన్థుతిభులందు వలయు (బవ్మా 
చర్య మడుగు లొండొంటితో( జనరు తోమ 
దోషములు గొండియము( (గూరభామణంబు, 


104, చే. అంగహీను దరిదు విడ్యావిహీను 


రూవహీనులిం. దెగడుట పాప మండు 
చేదడేవతానిందలు *వేశనార్థ 
కముగ జోన్యంబు నడపుట కల్మవములు. 


105. సీ. దంతధావనము మూ తవురీవసనం 


బులు మౌనియె చేయ వలయు నుభయ 
సంధ్యల ని దింప జనదు తం డికి శేపు 
(మొక్కి యాచార్య విప్రులకు వరుస 





104. 


8, దాటునవడి _ వెక్కుుపతులు 


1. వేదవిికయంబునడ వుట కల్మవమం్యడుబుధులు - కొన్నప్రతులు, 


106. క, 


107. తే, 


108. క, 


109. క. 


100. 1. 
10714, 
108. 1. 
100, 1, 


ఆనుశాననికవర్య్వము_చతుర్గాక్వానము 253 


మణి (మొక్కునది వీరి శఅంగుట దక్క దే 
వార్చనంబునకు ము న్నన్యుకడకు( 

జన( గాదు గర్భిణీసం యోగ మొన్పరు 
వరిణయంబునకు మున్‌ సురతసుఖము 

దనుభవించిన నవకీక్ష యందు కట్టి 

యభఘము వోవుం (క్రాయక్సి త్త మాచరింప 

ను_తరము పడమర దలయుగ కశోయింప( 

దగదు శీర్ణతల్పంబు న్మిదయును గీడు, 


సిశపీతంలులు ధార్యము 

లతులమతీ కున మకోటియందు( గృతస్నా 
నత 1కే పాపము శుచిత 

చ్యుతుః డగు సుస్నాతుంజేని నొడలు * దొడసినన్‌. 
నీళ్ల నాడక మును పూత నిందితంబు 

చీర తడి!తో విదిర్చుట సెట్ట యొకులు 

గట్టి విడిచిన వ్యస్త్రంబు గట్ట గాదు 
మడతమార్చు టొవ్పరు* కడుమాపు డైన. 
వలవదు వటపిప్పలముల 

ఫలములు నమలంగ మేడిపండ్లును దగ దా 
వుల మేకల నెమిళుల యెణు 

చులు( గానివి యవిపాతంపుంజోటుల నధిపా. 


విను *మొకుమూచినస మూచూ 

చినభోజ్యము నింద్య మన్యచి_త్తముతోడం 

గొనం దగ దావోరము పొ 

తృునం గుడుచుట యఘము గూడు దూషించుటయున్‌. 





చేబావునుకుచి - శ 2. దుకిచినన్‌ _ వెర్కు[పలులు, పవ్యార్థమువి శద ముకాలేదు 
తోడదీర్చుట - గ 2 కురుమావునైన _ ఆ. ఒ* ఓ. జక. వష న 
లట్లకావవిహితంపుజోటుల భక చరనం 


మాచూచిన - కొన్నిపతులు 


విక ద్ర: మరా రధ్రను హో కా:ర ఈయ 


110. ౯. చేత గొని యుప్పు నమలట 
శాశి'వయిని నుష్ప్రగొనుట రాత్రి దధిమధూ 
చేతందుగం గుడచుట ధ 
కితరములు రేయి సక్తు వెగ్గు నరేంధద్రా 

111. ౯. ఒకళులు సూళలినయది వా 
రికిం బెట్టక నమలుటయును ట్రిం దనపం 
కికి. దెర్చినచుట్టలు వే 
అొకభంగిం గుడువ( గుడుపు నుజు విషభు కిన్‌ 


112, ౯. నేయి మధువు నక్తువు దధి 
పాయసము జలంబు భు క్రపరిశిన్టము భూ 
నాయక యేరికి 'నిడం రగ 
దాయువు "వేంపొరం గోరు టాత్శం 2గలిగినన్‌ , 
118. తే. అంగుళా[గముల్‌ చిటికెవలందు మొదళు 
లనఘ దేవర్షి తీరము లన(గం బరంగు 
వరుస వర కేలియుస్పలవాయి వైతృ 
కంపు: దీ ర్భంబు తర్పగణాకొర్యమునకు 
114. 5. ఆశమనవూర్యాకంబుగ 
నాచరణీయుబు సర్వ మగు తర్పణమున్‌ 
వాశ।పరు షత క్రోధం 
లాచారవిధిజ్ఞా లఘము లండు కుమారా. 
౨15, క. దినమున నుగతం 'చెయ్యెడం 


జనదు చెడివ( గన్యం గవయ జనరు వతిత నం 
టనిరాని నగ్నం జూడం 


అన దుమిసిన వార్చకునికి నకుతు.డె నన్‌, 
118. ఆ. అట్టి"యెడలం రనకు నాచమనము దొర 
౬ కొనక యున్న సూర్యుం గనుచు6 (బణవ 





తతత. 
110 lk రివైయుప్పుగానుట _=&ఇ ఈ ఊ ఏ చ 

12 1 నింంగదాయువు _ కొన్ని రులు క, గవఎనన్‌ - అ, ఈ, 

L10. 1. ఆర్టిేశయంచునాచమనము ద. బౌ, ఇ, 


ఆనుళాననికవర్వము_రతుర్భాక్వానము 2655 


కలనతోడ( గూడ వలఇెవి ముట్టుట 
కుచిత నిచ్చు నండు నసూరిజనులు. 

117. ఆ. భగిని గురుని మి త్తు) బండితు *వంకోజుః 
'బేవ వడిన దెచ్చి పియముతోడం 
దనగ్భవామునకల్మి కనురూపముగం |బోపు 
"చెనుపు సేయు నాయువునకు సిరికి 

116. క. పారావతములు శుకములు 
శారికలును బుమ్పలతేలు జనవర పసి(డిం 
చారమున నై నముట్టులు 
నారయ గృవామంగళంబు లాదర్భములున్‌. 

119, కే, (గువ్వ (గద్ద దివ్యారుపుం (బువ్వు గూల 
యిల్లు సొచ్చిన శాంతి సేయింప వలయు 
జరువు( గుడుపును శీనంజెలం జనకు క్యాత్రి 
యెన వితృకాగ్యములు "నీయు టఘము "జేయు. 

120. క, కులమును రూపము శీలము6 
గలకన్య వరించి యందు? గనిన యపత్యం 
లులకు6€ దగ నడపునది మం 
గళములు గృతదై వె తృక్మకియు. డగుచున్‌, 1 

121, లే. వబయు (వాజ్ముభోదబ్ముఖత్వముల నొకటి 
శారకంలులు. దిథులును వారములును 
జోన్యు 'లెజింగించినవి మేలు స్నువతైక 
లోల మంగలపనికిని దై లమునకు. 

122. క, వినుము సపిండీకరణ 
మున నేకోద్దిషమునను భోజనవిధి వ 
రన 'మొప్పు నామతింపక 
చన దామెతం గుడువ బోవ “నజ్జనవినుతా, 








1, వమ్యని, వైద్యుని - అనిపారములు 

1. సంధ్యల, సంజల - అనిపారములు- 
121. 1.ళీల. వీ శ, ళర ష, 

న నద్వృగనెరీ - చెక్కుైతులు, 


256 శ్రీమదాంధమహాభారతము 


122. క. తల్లికి దండడికి సుతులకు 
"నెల్ల విధంబులను వలయు పొతములు చెప్పకా 
మల్ల కుడు గాక కరము 
“సర్ధి భ్యము గాంగం జూచి సౌజన్యనిధి 


124. సీ. తత్తిియుం డక్వంబు గజముకు రథమును 

నెక్కునేర్పులు గడు బెక్కు గణిచి 

నానాయుధాభ్యాసన నై పుణంబున6 బొల్చి 
యుద్ధతం|తములకు నోవాటింప 

కుండెడుమది జేర్చి దండనీతికి బోధ 
కం బగునట్టి శాస్ర్రంబు మొరలు 

గాంగ గాంధర్వంబుం గామతం|త్రంబు లో 
నుగ శాస్త్రముల చెల్ల? దగినభంగి 

ఆ. నలవరించి మున్న యధ్యయనంబున( 

జొరవ గలిగి ధర్మచరణ వేదె 

మొ (పజాభికమ యధ్వరక రణంబు 

వలను మెఅుసి నడవవలయు నథిప 


125. క. విను వర్లాచారంబుల 
ననఘ యిచట! బెబుసం దొడ(గ నై నను మును b 
పను లాయుర్వ్యృద్దిక రము 
లనుట కతన వలనె నీకు నై చెప్పంగన్‌. 


126. సీ, అధిప రజస్వల నంటుట కల్మమ 
మాచరితఫ్నాన మొనసతిం జ 
తుర్ధదినంబున దోషాఫమయమున. 
కే-జ్రైదంగం దగు నండు గొన ఇార్యు 
2లేనవువా( డొంద నింతియు షస్టావా 
మనం బొంద మగవాడు బుట్టు వినుము 





128. 1. సల్పావముగాగ _ ట, శ. కర. ష, న, కొన్ని పరులు 


128- 1 జొందంగ - కొన్నిపతులు. 2 లేవ _ వీ శ ష, కొన్నివతులు 


127, క, 


128. తే. 


129, 5. 


180. తే, 


181, వ, 


182, క 


33 


ఆనుకాసనికపర్వము_చతుర్ధాక్వాసము 2561 
థి 


మణీయును సమవిషమము లగుడివసంబు 
లం రోలిం బురుషుండు నంగనయును 


= సంభవింతు రిట్టులు పోడశంలు రాక 


'నెల్లనాండును బుతుళ కి యెడల కుండ 
నెట్టికార్యము గల్గిన బుతుమతీన 
మాగమము దప్ప నీ కున్ననాయువెక్కు., 


విను మాచార మవళ్యం 

బును నడప(గ వలయు ధర్మమున కది మూలం 
బనఘా ధర్మం రాయువ్చ 

శకెనుచును లత్మిని యళంబు( బెం పొందించున్‌ _ 


ఇశ్నియా చారములలోన నెక్కు డండు 
సకలభూతేంబులందును సదయు. డగుట 
యాదిముశు లట్లు గావున నఖిలవర్ష్మే 

ములకు దయ కలి చెద్దయు వలయు గుగాము. 


ఈయాచా రాధ్యాయం 

బాయుళ్ళీ)కీ రి కారి యగు: జాపంబుల్‌ 
వాయం వేయును లృథివీ 

నాయక సద్భక్తి జదివినను దగ వినినన్‌. 


అనిన6 బీతు'డై పాండునృపా [గతనయు 
డమరతటినీతనూజుతో నన్న దమ్ము 

లేమి విధమున దమలోన నెనసి నడచు 
వార లెటి(గింపు మనుటయు గారవముక. 


అతం డతని కిట్లని యె. 


విను భక్తియు వెఅపుం గలిగి 

యన జన్ములు ెద్దవాని నారాధింవకా 
జనవర యతండు6 దమ్ముల6 

గొనియాడన్‌ సిరికి ల ట్రశుకు రుజ్జ్వలులై = 


258 


189. 


184, 


185. 


186. 


L7. 
188. 


189 


188 
184 
138 


189 


క 


[an 


థభ్రీమదాం[ధమవోభారతము 


. అనుజు. డోకండు వెంగలి యె 


నను ఓదవ్పైడు6 గాని చెద్దనకు( గార్యకజ్ఞా 

ననిరూఢి లేక తక్కిన 

ననుజన్ములు సిక్కు వడుదు రవనీనాథా, 

జనవర యన్న దమ్ములు దేసన్న మతిం గలకల్మి పంచికు 

డ్చిన వినుతించు లోకములు (శ్రీయు. బొరింబొరి. బెంపు నొందు లో 
భనిరతిం బెద్ద కాసవడి పొడి దొఅుంగిన( (వాణగొడ్డపుం 

బను లగు నవ్విధంబు మనీపడ్డది గాదె జగం లెలుంగ(గన్‌, 


* తండి పిమ్మట నన్నయ తండి పిన్న 


వారలకు నెల్లి నాతనివనిత తల్లి 
తల్లి కడచన్న నని చెప్పి శాత మణీయు 
మనుమనికి నిట్టు లను నథిమన్యుపౌ త్త). 


మానవనాయక య్మగజుం 

డైనను ననుజన్ము1 జేని నన్యాయంబుం 
బూని సవహోదములకుం గీ 

డైన నతడు దండ్యు( 2డందు రవనీపతికిన్‌, 


, అలి సవోదర్మప కారంబు నెప్పి వెండియు. 


విను మప్పం దల్లి యట్టుగం 

గొని నడపంగ వలయు. జన్ను గుడిపి వెనిచె నె 
వ్వనిత యదియు నాతనికిని ' 

జననీసమ! యం డు బుధులు సౌజన్యనిధీ. 


= జనకుం డధికు. డుపాధ్యా 


యునకు.౬ బదిమడుంగు లెక్కు డుర్వీనాథా 





+దప్పదుగాని _ అ ఆ.ళ ష, కొన్ని[పతులు 
| పద్ధతిగాదె -ఐ ఇ, 


* డెన _ కొన్ని|పతులు 2 డండురవనీ _ సూ; డం[డునవనీ _ శ, వ, కొన్ని|వేతులు 


మంబం|డు _ కొన్ని| వతులు 


140. క. 


141. వ, 


142. క, 


148. క. 


144 వ, 


145, ఈ. 


ఆనుకాననికవర్వము-చతుర్ధాక్వాన ము 259 


జనకునకు దళగుణాంబులు 
జనని గుగుత్వమున నిది (పక సము ళుతులన్‌. 


జననీజనకులశే నగు 

జననం చాగమము దశు విషయ మని చెప్పు౯ 
విను మాచార్యువలన నొం 

దిన పుట్ట జరామరంబు దివ్యంబు నగున్‌ 


కావున గోరవంబున నాచార్యుండు సర్వాధి'కుండు. 


అని యిట్లు సుప్రనంగం 

బునే గురుజన కారతమ్యములు 'నెస్పినం దా 

విని శంతనుతనయున కి 

ట్రనుం బాండునృప్మాగతనయు: డతులిత భన్‌, 


భూసువలకు నృపులకు నుప 

వాసము రగు. గాని యన్యవర్జులకు( దదీ 
యాస క్తి గలిమి చెద్దయు 

దోసం ఐని విందు ధర్మధుర్యస్వాంతా. 


ఎ: భీన్యుంథు ధర్యరాజుర వనవా శబిధిఎికేనంబు సెవ్పుట =- 

నం. 18-168-8 (కుంభ) 
ఉసవాసవిధియో గ్యతయును దత్ఫణ విశేషంబును విన వలతుం ఇెప్పవే యను 
టయు నప్పురుషవరుం డప్పుడమి జీనితో దిశి నీవు న న్నడిగినట్టు యే నంగి 
రను నడిగిన నమ్మునిపతి నాకుం ఇప్పు న త్రెలంగుం 'జెవ్పెద నాకర్ణింపు 
మని వలికి యిట్లనియె, 
శా|త్రిత్రయంబు (బవ్మై 
క్షత్రియులకు నుపవసింప6 జను దధధికముకా 





141 
144. 
1465, 


Et 


li, 


కారుండు _ కొన్న్మిపతులు (| 


1 జెప్పి నట్టునీ శెరింగించెద ఊచ 


క్షతమునకు - ఊఉ ఊ ఒ ఐ, ఒ జొ, చున 


భ్రీమదాం[ధమహాభారతము 


గా కోస్టితిం దప్పింపని 
కమా నయిన మేలు కురునమాజవ రేణ్యా. 


146. క. విను నై_శ్యులకును కూ దుల 


కును నాలుగు గుడ.పు లుడుగు కొలందికి మిగులం 
జన రుపవసింప నువవా 
స నిరూఢత చెంపు కల్యషము వారలకున్‌ 


147. ఆ, పౌర్ణమాస్‌: బూర్వపశాష్ట్రమీచతు 


ర్షకుల నుభయపకవళత వచ్చు 
షష్టిం బించేమిని సునిష్టమె నుపవాన 
మున్న వివిధళుభము లొలయు నండు 


148 సీ, వకభు క్షవ్రత మెంతయు నిష్ట మా 


సం బెల్ల నడపిన సద్ద్విజుండు 
నుభగాకృతియు రూవశోభితాంగనయు స 

త్చుతులును ధనధాన్యతతులు భోగ 
ములు -సద్గుణంబులు భూరియళంబును 

మొదలై న బహుకుభంబులకు 6 బాత 
మగు నేండుకాల మయ్యతుల్మవతము సల్చి 

యఖిల భూలోక సౌఖ్యములు. దైదివ 
"'మోదమును గండు రెండును మూండు నాల్గు 
నీక్రమంబున నోపిన క్లైక్కి నట్టి 
దినము లెడ "పెట్ట కుడుచుచు ధృతి నొకేండు 
*నడపువారల తెఅ(గు లేర్పడంగ వినుము 


140. క. ఎక్కుడు దినముల 'కుభములు 


చెక్కు నఖలవై భవములు నెక్కు-”దినమునం 





143, 
149. 


2. మాత్రమయిన - ఊ ఎ, ఐ. కౌ, చ; మ్మాతతయిన _ నే 
1. గదవువారు _ అ ఆ కొన్నిప్రతులు, 
1. నుఖములునెక్కు _ ఉ, ఊఒ ఓ గ చ, 2, దినమునం - ఊఉ, ఏ. ఐఃవీ.క,ష- 


150 3 


151. ఆ 


1562, వ, 


150. శే 





ఆనుశాననికవర్యము-చశుర్థాక్యానమొ పైక! 


దక్కక యు౧జెడుకాలము 
చెక్కు మవోత్మతయు 'నెక్కు నిభపురనాథా. 


వత్సరం బెల్ల. బకోపవాసనియ తిం 

గడపసపునత నికి6 బుణ్యాలోకంలు లెల్ల 
వాసభూములు మాసోపవాసవృ త్తి 

'యెన (బవ్మాలోకంబు సౌఖ్యంలు గలుగు, 


ఎంతనిష్ట గలిగె 'నేనియు మాసంబు 
లోనియంద యొక్కుై నదినము 

లధిప యుపవసింప నగు గాని మాసాధీ 
కోపవాసవృ త్తి పావ మండు. 


యుగసామర్థ్యంబునన ౦ బురుషు మవోనుఖావ విశేషంబుననుం జేసి యువ 
వాన|వ్రతంబు మహే ధికళాలకృతం అయినను గీడుం జేయక' యత్యంతే 'ఫల 
(పరంల్లై యుండు. 


మాతకును వేదమునకు ధక్మంబునకును 
బరశము లగుగురుశా(స్త్ర లాభములు లేవు 
తపము లే దుపవానవతంబుకంచు 

నధిక మైనది యండు మవోత్ము లనఘ. 





164, 3 పావనంబులలో నెల్ల | బాహ్మణుండు 
పరమపావన మను కుతి పౌర వేంద 
యట్లు గావున భూ దేవతార్చనంబు 
భ కి 'సంభృతముగ నడపంగ వలయు 
155, వ, అపి కం నను నీయర్థంలు విన వలయు నట్టదె గావునం 'ఇప్పితి నని వలికి 
'వెండియు. 
152. 1. పమదమైయుండు _ అ. ఈ. 
168. 1. మమగునల్టికాస్త్ర - టీ 
154 1. సం|పీతముగ -_-ఆల2ఇర ఏ 
155 1 


* పనంగంబైనను - ఇ. ఏ ఐ,ఒ ఓ లౌ, ళ; ప్రశన్తంలైనను - ఆ. ఆ, ఈ, ఉ 


ఎ గ, (ప్రస్తుతంబైనను _ క 


157, 


158. 


159. 


180. 


161. 


158. 
167 
156, 
16! 


వ, 


వం వన. HE) హా 


భ్రీమదాం[ధమహాభారతము 


అనకననిషం జేసి సుర లారిమునుల్‌ మహితానుభావు లై 

రనఘ సవా సవర్ణ ర్ష వమనంతరకల్పిత మై మెనయేకభు 

క్ష నియమ phen నడపి గాధితనూజు(డు (డ్రావ్మారాత్వముం 
గనియె మహోపవాసములంగాని 1ఫలంబులు లేవు భూవరా. 


కావున నువ ర వాన వ్రత 

శీవనము శరీరమునకు. జి _త్రంబునకుం 
భావన మెహిక మహిమయు 
జేవనిలయనుఖము “నివ్విధిక సమకూరిన్‌ 


పరమ మగునీ్మీవతమున కం 

గికమండు దర్శకుండు దత్సుగీతవిధమునక 
నరు లెవ్వరు దర్శకు లగు 

దురు వారిం భొరయ వేమి'దుఃఖములు నృపా 


ఈతం తంబు పరించినం 

(తి వినిన. బాయు బహుదురితములు తిర్య 

గ్ఞాతులభాష లెణీంగెడు 

నాతెలి వగు నపరభవమునందు నరులకున్‌. 

అనిన విని ధర్ముజుండు సర్వధగ్ముజ్షానమాననీయునితో  యజ్ఞక_ర్త యగుట 
మేలని మీకు చెక్కెడలం ెప్పితిరి యజ్ఞ్థంబు ధనధాన్య థన సవాయ 
సంపన్నులకుం దక్కం దక్కటివారలకుం జేయ శక్యం బు గామి దెల్లం బెల్ల 
వారికి నన ప్టింప నయ్యెడునట్టిపుణ్యకర్మం జెయ్యది యువదేకింపవే యను 
టయు నమ్మహీపతి! నమ్మహితాత్ముం డి ట్లనియె 

నరవర యకంబులునుం 

బరివారవు లేకయును కుభస్టితి. జేయ౯ 

దొరకోని!ే యుండుట గని యం 

గిరనుం డుపవాఫముం వికీ _ర్రించెం దగన్‌. 





* వదంబులు _ జొ. క ఖ గంట న. 
. నిచ్చుధీరవిచారా క,వషున 


దురిత ౮ నృపా =వి కీ, క t 


- నువనిగాదేయంగిర - అ ఈ. ఉ ఊ ఎ గ,చ జ కొన్ని వతులు 


ఆనుశాననికవర్వము-చతుర్ధ్థాళక్వానము 209 


162. క. ఉపవాసాయాసంబును 


168. వ, 


164, చ, 


165, వ, 


(67. క, 


168. 


వ్‌, 


నృపముఖ్యా దుస్సవామ.గ నీవు దలచి య 
జ్ఞ పరత్వము దుర్గట మను 

ఇ ఇం 

నెప మిడియి ట్లడిగి తరి మనీషం గంటిన్‌ 


అనశన| వతంబులందును జులుకనిళతఅం గెటింగించెద. 


పగలును నేయు. గుడి జలపానము లోనుగ౦ గుడ్చునప్పు తు 

స్టిగ నొనరించి మర్ష్యుం డొకటి౯ నడుళు౯ మటి యెస్టు నంట శే 
మిగతిని బాపముం బొరయమిం దలకొలృచు హోమకార్యముం 
దగు మెయి. కేయుచున్న విను తంగెటిజు న్నగు నూర్జ్వలోకముల్‌ , 


ఇది మేలితజంగు గొందఖు దుష్క-గంబుగా(. దలంతు రట్టివారలు ధమ 
'యోపినథంగుల సంగిరనుం డుపదేశించినయుపవాస వతవిశేషంబు లనుస్టించు 
వా రని చెప్పిన నప్వారవో త్తముం డయ్యు త్తమ బోధ నిధికి నమస్కరించి 
యభ్యాత్మక విద్యాభోధక[సకారంబు లగువాక్యసంచయంబులు "పెక్కెడలం 
గృస్లదె పాయనాదిమునీంరులును గృమ్మండును చాకర్ణింప నుపన్యసించితిరి 
కృన్ల | కోళ్ళృశ్వం బు మహార్హతమంబు గృష్ణుని యున్నరూ సెలుంగుటయు 
నత్యంతసంభావనీయంబు, 


. ఎన్వం జెజుంగల బడిన నెబుగంగ( భాలివీ 


యిన "యెల్ల యవియు నవగతంబు 
లగుట యీపరాళ రాత్మజు( డా్రిత 
కోటి కర్ణి. గృమ్హ" గుఅిచి చెవ్చె. 
థ్‌ ణా 
కావున నధ్యాత్మకవా 
క్యావలిఃం చేరుగడ మవోమహిమపదం 
ఇ విలసిలైడు గృహ్ష్హుండ 
రా ౧ cm 
యే వినగా వలతు నమ్మహితవాక్యంబుల్‌ 3 


అనిషలికి యింకను నధ్యాత్శ్మవిద్యారావివరరాంబు లగువాక్యందు అను[గహింప 
వలయు నని నం|(పార్గనంబు సేసిన నప్పార్థివా[గగణ్యుతో నక్కురువ లేణ్యుం 
డు వహారసనత్కుమారసంవాదంబు నెప్పెద నది యథ్యాత్మవిద్యోపూర 
(పకారంబు లై నయుపన్యాసంబుల నొప్పియుండు విను మని యిట్లనియె, 


204 


169. 


170, 


171, 


172. 


178. 


174, 


171. 
172. 
178 
174 


క్ర 


వ, 


క 


క 


_— లా 


భీమదాం[ధమహాభారతము 


యల్‌ వొరోనతు పు మారో నంవాద (వకారోము :- 
నం 18-165-5 (కుంభ) 


. వారుండు ననత్కుమారుకడ కర్టిమెయిం జనుదేర నమ్మునీ 


శ్వరుండు చితాసనాదు లువచారవిధిజ్ఞత( దా నొనర్చి యా 
దరభథరిళాత్ము( డై యభిమతం బగుకార్య మను[గ్రహింపు త 
త్పరమతి నిర్వహింతు దగ దాని |ద్రిలోచన మృత్యు మోచనా, 
అనిన నీతోడి గోషికి నర్లి పుటి 

ం 0 లు 
యరుగుదెంచితి( దమ్ము(డ యని ప్రమోద 
మెసంగం బల్మి యప్పర మేళు డ్‌ ట్టులనియె 
నఖలలోకార్చితుం డగునతనితోడ, 


ధ్యానమున రర్శనీయం 

లైనది యేవస్తు వెన్ని యనఘచరిత న 

మ్మానితత_త్త్వంబులు కేస్తం 

ఖ్యానము "'యోగంలు నెట్టిగతులం 'జెల్లున్‌, 

చెప్పుము మజియు నధ్యాత్మవిషయంబు లగువిశేషంబులును వివరింపు మను. 
టయు నయ్యంభో జసంభవుం 1డయ్యభవున కి ట్లనియ, 

అరయం(గ దత్త్వము లనునవి 

యిరువదినా ల్లండు గొంద బీభిదనుజవారా 

యిరువడిమూ( డనుటయు! గల 

దిరువదియే నం|డు వానిచే యె ట్లనినన్‌, 


ఇరువదిమూ( డనువార 

ల్లిరి జేశ్వర | పాక్ళతుల్‌ మళలీమసవిద మ 

_త్రెరువు మనోబుర్దులు వా 

రరయంగ నొక్కండ యంిడు రది య టుండెన్‌, 
లు 





* సాంఖ్యనము _ ఈ ఊఉ ఎ.ఐ జఒజ చ 
. రవ్పరమాత్కునకిట్టనియె - వీ క. ష 
౧ 
= రైత్యహరా - కొన్నివతులు 2, గణతికెక్కవరునతోన్‌ _ ఐ, బౌ. ఇ 
Ss యండునడియలట్నుండెన్‌ _-ఆఆ ఈ,ఉ,బౌ గ, కొన్ని పతులు 


175, క. 


176, తే. 


177. వ, 
178. శే. 


179. వ, 


180. క 


181, 


క 


182, 


1808. తే. 


వ 


ఆనుశాననికవర్వము_-చతుర్జాళ్యానము 266 


ఇరువదినా ల్లినువారలు 

నరసి మనకళ్ళుద్ది బుద్ది యనుకాన్పున న 
ప్పరునున( బలికెద రేం గను 

శెరువున వినుత_త్త్వవిధము 'చేవన్తుళ్యా. 


పంచవింశ మధిష్లానభావ మొండి 

విలసనము నిచ్చు. దగ జతుర్వింళతికని 
దన్న కని తనయంద డిందంగ జేయు 
దాన నప్పిండుగలయవి లేరియదియు. 


చతుర్వింశతి త్వ్వంబులు వివరించెక, 


అవధరింపుము భూతంబు లయిదు! దర్లు 

ణములు బది యిం| డియముఖు మనంబు బుద్ది 

యును మహేశ యవాఎకారనును దైకృశియు 

నాగ ద_త్త్వంబు లిరువగినాల్లు వొలుచు 

ఆ చతుర్యింళతితత_త్ర్వంలుల నధిష్టించి యుండుత త్త్వంబు ని'ర్చేశించెద. 
చేహు బని యెడ నెరవున 

నూహించును బుధుడు చాన నుండుం గాష్ట్ర 

స్వానో పి యు క్రియ బురుషు(డు 

సో౭వామనినకాన్పు రుద యతని గను టగున్‌. 

ఈనెణి నిలుచుట గలుగదు 

“మా నేర్ష్యావంతు వై నమానవులకు ని 

ష్లానూన తపోనర్తకు లై నను 

గార్హస్థ్ర బహుముఖాత్మికు లగుటన్‌ . 

(శ్రుతి పురుషు నమృశార్థతత్వం బనియు (బ్రహ్మం బనియు నిర్దేశించి. 
అన్ని త_త్యంబులకు నమృశారగ్గత త్వ్వ 

మెక్కు_ డడి యీళ్వరంబు ననీశ్వరంబు 








180, 
181 


వక్ష 


1. యెడివెరవున ,యెట్టివెరవుశ - స, 


మానజ్యావంతులై న = కొన్నివతులు 


268 


184 


1E6. 


160, 


167. 


158. 


వ 


భీమదాం[రమహాలారతము 


“సత్య సాకంబు నతిరవాస్యంబు దాని 
గనిన మృశ్యుజాలము చిక్కు గడవ వచ్చు, 


క్ర. అనమ యనుళోమమున( దో 


పును (బతిలోమమున లయము వొందుటయును గ 
లును సర్వత _త్వ్వముల కవి 
1యెనయిక [బహ్ముమును గలయు శకత్వ మగున్‌= 


శే, ఉత్రమ్మళద్ద లేకున్న. జిత్త మేక 


ముఖమ.గా కున్న నిం|దియను. ల జయింప 
కున్న వేరంబు చదువకయున్న నతని 
కీపరిజాన మీ దగ ిడిదచరితః 

వ © 


అని చెప్పి తదనంతరంబ యధ్యాత్మందిల నథిభూతందిల నధి'దై వతంలుల 
నుపన్యసించె నాసనత్కు మారుండు త తృపంచంబు నారదునకుం తప్పుట 
యేను నీ శెజీంగించి యప్పరిపాటి నిన్ను మున్న వినిపించితి ధర్మనందనా 
యమ్మునిపతి మ టియు నప్పళువతితో నిట్లనియె, 


ఆ, సకల జంతువులకు సామాన్య మర్యాత్మ 


మారిగా6గ6 గల్లు నంతవట్టు 
నిట్లు గాంగ నెణుగు ఒఅ(గుట యొండు మె 
గనుట యెలుక గాదు కామీరమన. 


క, నిను నుధ్యాత్మ|ఏ'భ్ళతులు 


గనికే ము న్నమరదను జగంధర్వులునుం 
గనుటయు గల్లునె (బవ్మాం 
బున యున్న నిజంలు ?శ సృలోధం బసడే, 


పతయ 


189 
184, 
1E5 
187 
183 


1. వత్వపాకంబు _ ఇ. దొ. క, 

1, యెనయయగ _ శవ కొన్ని|్రతులు, 
1 దీర్యచరిత - ఎ. ఐ థి 

1, మధన - ఆ ఇ. ఏ, 


1. భృతుల, కృతుల _ అనిపాములు, 2 త త్తందోధంబసనదే _ ఆ. ఊఉ, ఒ, జ; తత్పం 
టోధమును నువ్వె (నుండి) _ కొన్నెవతులు 


ను 
ఆ శాననికవర్వము-చతుర్థాక్వానము 207 


188 క. ఓంకారవాచ్య మది యన 
వాంకారని కూ ఢకావశారాధ్యము ని 
మ్పంక మళీత మనుషము 
a 
కంకర మఖిలుఎలు6 రృషావారము శివా, 


190. శ, అపమేయ మవిజ్రేయ మచల మాది 
విరహీతంలు నితాంతంబు విమల 'మవ్య 
యంబు పుండరీకాత మనతవిషయ 
మచ్యుతము సదవత్పరమైక్యళాసి. 


101. క అది నారాయణు. డోకనికి 
విదిత మతనివలన సురలు వివిధమునులు ని 
రదసిద్ద సాధ్య గణాములు 
1 మొదలగునర్ట్మూల నుబోతిములపొల మయ్యెన్‌. 


10ఓ. వ అ ట్లు న నాతే త్వంబు దృళ్యశ్వంబు నిరూఢంబు గా "ల ట్లనిన వినుము బంధ 
విము కుండు గదా కనువాండు. 


198, చ, స్మరహర పొందు నింద్రియసమాజయుగంబు మనంబు బుద్ధియుం 
బరువడిమై నవాంకరణబంధిము వాసినబీవు. దత్సము 
త్కురసహితంలుగా నత(డు దా( బరతత్త్వమునందు లీనతం 
బొరయును దాని నెన్వరు (ప'బోరముగా( గనువారు నెప్పుమా, 


194 క. భూతము అన్నియు నడ(గిన 
యాతణీ( దను దాన కనుచు నంజనరహిత 
త్య్వాతిళయ మెసగ 'వెలిగాడు 
నాతెలి వాత_త్వమునికు నమకు మహేళా 


0 — 


190. 1 మవ్వయంబు - కొన్నివతులు 
181. । పొఎవికినంబోఢధములకు బొలమైయుంకున్‌-ఊ; మొదలుగనర్హ్యల అ, ఈ, ఊం. ఓ, 
జార 2. మూలంబయ్యెన్‌ _దఏః థి 


198. 1. భోధఘశాకనువారు _ కొన్ని వతు, 
194. 1 మెలగడు.- అఆ ఈ 


268 


భీమదాం[రమహాభారగము 


195, ఆ, అని సనత్కుమారుః డభవుతో మటీయు ని 


టనియె చేవా'వరులె న _ ౬వ 

ట్ల రక్‌ టు! 

తముల నెల్లి £నా దరమున నాకర్షింపు 
మేర్చరింతు కయోగహితము గోరి 


-వ ననతు్య,మాథండు. కిత్రభవ దోవోంతర్గలో ద్లై వతములం దౌలుత్తుడు ;- 
సనం 18.167-] (కుంభ) 


198. సీ, ఉవ్వాసోము(డు వాణి శిఖి ప్రాగామున గాడ్పు 


197, 


105 


(98. 


197, 


చానంబునందు కత వాదాలి 
వాష్టవ_న్తనాంతరవ ర్ర లై పర్జన్య 

గగనమ.ల్‌ బలమున( గాళికుండు 
మతి నపానమున నమానంలునందు నీ 

శానమిత్తా 9స్సరస్సమితు లము 
లందు నూర్యుండు మేన నంఘు]ల6 జెవి భూమి 

ధరణిధరు ండు దిక్రతి యువస్ట 
మున (బజాపతి లుద్దియం దనఘ (బవ్మా 
యుండు నింతకు 2బుధ్యమానుం డనంగ 
వెలు(గునాత్మ యధిషాత విను (వబుర్ధు, 
డన నబుద్దుండు నా నొప్పు నతడు మణియు 


క, ఈదై వతముల నన్నింటి 


నాదరమున( గనుచు యోగి యచలితీనిషన్‌ 
(=) 
చేదిమయా మూర్దగతుం 


cl దతత పేర్మి నిల పుం (క్రాణాము లచటన్‌, 





1. వంతులైన - ఊఉ. వ; వ రనాదిరైవ _ అ, ఈ ల, సాదరముగ _ ఆ. ఇ, ఈ, డ. 
వ చ, జ 8 యోగిహితము _ కొన్ని(పతులు. 


1. అందునుభూమి _ కొన్ని(వతులు, 2 బోధ్యమానుండనంగ =బె,ష్య తోష్యమాను - 
ఆల; లబ్ధిమాను = అ, ఈ, 


1. దృష్టిన్‌ _ ఈ వ £ మయాయా 


ర్ధ్వగతుండె- అ, ఆ, ఈ; మయోరగతుండె 
(పారక్షత _ న స ob 


198. శే, 


199, క, 


200, ఆ, 


901.5. 


202, క, 


209. వ, 
204. శే, 


ఆనుళశాననికవర్య్వము-చతుర్భాశక్యానము 269 


“అపుడు బుధ్యమానుని గనునవ్వరివ్ట 

త్త మవ్య క్త మండు తద్దర్శియగు [అ 
లుద్ధుం డాతని నతని నబుద్దు( డఉబుయగు 
చుండు నివి యాత్మడళ లతే డొకండ యనఘ, 
ఇవ్విధము గాంచుయోగికి 

నెవ్వరు సరి గారు యతు లనేకు *“లచలు లై 
యవ్వస్తువు గోరుదు రరి 

ద వ్వొరలకు యోగితతికి. దక్క మహేశా 


శరుండు నతరుండు! !బరుండునునందు ర 
వ్వినుతదళల; బంచవింశకు(డు (వ 
బుద్ధనాముః డతం డలుద్దునిం £₹ళను( లురు 
షవిధముగను |దికృతిసంగ మెటు(గు, 

విను షడ్వింళు6 డబుద్దుం 

డన6 జను వాజ్మనసములకు నందక యునికిం 
చను గా నాత _త్త్వంలుం 

గనిన |ప్రబుద్దుండ యతండు కామధ్వంసీ 
చేలుగం గనినం (బకృతికి 


బాణి విడిచినట్ల తనదు నజ్జానము న 
కాటు విడిచి తనకంచును 


మీట నొకటి లేమి గాన్పుమెయికొనవలయున్‌ 
అని చెప్పి 
ఓక త్రమున( గల్లు మూ(డవస్తలను బెల్ల 
జాని! (a) (౧ ౧m 
ముగ భవద్భవ్యసన్ని ధి నిగదనమునం Or 
2గార్చు టఖిలేళ నీ వెబుంగుటయు నాకు 
నెల్ల ఇయోాగి జనంబులు నెబుగుటయెర్ట," 


i 


1౪8, 1 


1909. 1, 


200 1. 
204. 1, 


అనఘబోధ్య _ ఆ 
లుచరులై -ఊ చ, లుచెలువె _ ఐ 


నంతుష్టడనియెకువినుత - ఊఉ. ఊ 8. గనియెం బూర్షవిధము _ న 
స్థానమునగల్లు - ల 2. గూర్చుదఖిలేశ _ 'వెక్కుప్రతులు, 


207. 


208 


209. 


210. 


211, 


20. 1 యప్పరమాత్మునకు-వీ. ఈష 2, తఎన్వి_ ఉ చ ట,వీ,శ మ 


208 


భ్రీమదాందధమహాభారతము 


అని వకీకి మునిజనకృత్యంబులు వివరించెద నవధరింపు మనుమాటయు 
నువ్య క్రంలుగా నాడి "యా క్రీడాతపవ్వికి నప్పరమకియళస్వి యిట్లనియె. 
, ముని వనమున శూన్యాలయ 
మున నైన గువోని!కేతనముననేనిని నా 
ననబంధధ్రీకు'డై మన 
మున( గొని యిం దియమువిషయమున( లెడంణాపున్‌ + 
* గురునుపదేళము నడపుం 
లురహర విణగా|త వేగముల నా(కలితోం 
బెరయ) డయ్య భ్యసనము 
గుర వుగ నావోర మెపుడు( గొన జేచవులన్‌. 


కుడి చిన యప్పుడు యోగము 
దొడ(గుటయును ఇలరు మనను దూలక యుండన్‌ 
మృడ వినుము బుద్ది, గొని యు 
క్కుడునిష్టను వలయు దాని( గుదెయింపంగన్‌ 
అధి గుడిసిన విజ్ఞానము 
గదలక నిర్వాతదీపకాంతియు( బోలెం 
లొదలను జి త్రంటును నువ 
అదశాసం[ప్పా్తి నిక్చలం బగు దానన్‌ 
. అనఘ నిర్ధననిళ్ళబ్ణమెనయట్టి 
చోట వృారయన్మం డగుదేవు( జూచువనికి 
వలయు లేకున్న కబ్లసంకలిత మేని 
సజ్జ నాన్వితేస్థల మార్యసమ్ముతంబు. 
విను తమమ: నిన్న మము శే 
తనారహిత చేతనాసుధామయతాసా 
ననిరూఢము నగు తత్త్వము న్‌ 
గను నిన్నియు( గలుగు యోగి కరుణామూ క్రీ, 


1. నికాయమునశేని _ ఐ, 2 యునా _ కొన్ని|వతులు 


212 క. 


218. 


Es 


214 


యు 


215. వ, 


216. తే. 


217, క, 


ఆనుకొాననికవర్వము-చతుర్జాశ్వానము 271 


మదనవారా యోనగనిరతు 

లది గని దుఃఖముల. దొఅ(గి యజ రామరళా 
స్ప మగునెలవుల నిలుతురు 

పొదలుదు రణిమాది!చయవిభూతికివదమునన్‌ 
అని మజియును 


యకుగంధర్వనిర్గసార్యాదిభూత 
కోటికంఅను మిగిలి యోగులు నిజేచ్చ( 
లర(గుదురు భవ్య యోగతత్పరుల మేము 
నిట్టు అగుట యోగిళ నీ!యెబు(గుపనియ 


అని నిజసవాజన్ను లయిన ననకనందన*సనత్సుజాతులం గలంపించినవా( 
డయి "వెండియు. 


1యోగధరన్చంబుకం "చను ను త్తమంటు 
గలుగ చేరదు ధర్మ మొక్కుటయు నపున 
శాగమం బగుపదమున కరయ నిదయ 
మేటినిచ్చెన సంయమికోటి కెల్ల 


యోగంబుకెట(గు 'సెప్పితి 
భోగివరాభరణ సాంఖ్యమును జెచ్చెద( ద 
కేద్య్భాగు లగునై ప్వికులు భవ 

సాగరము ౦ గడతు ౭ క్టసంబోరమునన్‌. 


= ననత్ఫ్ళు_మాథడథు దును సాంఖ్యంయోగంబు లె బింగెణ్‌ంగించుట కలా 


218. వ, 


912, 1. 
. యెటింగిసదియ - వీ. 5 


211. 1 
2156 1 
210. 1 


217. 1. 


నం, 13_163-! (కుంభ) 


కావున నలాభ్రదరంలున నాక్‌ గ్లింపు మని పలికి యి ట్లనియె. 





వర, గుణ, పర - అని పాఠములు 8. చయమునన్‌ - వెక్కు_ద్రతులు* 


సనాతులందలఏెంచిన _ కొన్నిప్రతులు. 


+ యోగిధర్మంబుకందె _ ఆ ఊ వ్రణం 


ర్భోగులగు నవీ శ్‌ షా 


2/2 


శ్రీమదాం[ధమహాభారతము 


219, ఆ, ఇం[దియములకం లు నీశాన మన మవాం 


220. 


221, 


222, 


228, 


224, 


కారత త్వ మంతకంకు దాని 
కంట బుద్ది బుద్దికం ₹6 (బకృతి 'యొక్కు 
కేడ్తిన్నిటికీని బురుము( 'డెక్కు డరయ. 


* అంబ రాదిభూతములు శద్దాదిగుణము 


లిందియము లికుదెజంగు కాలేందుమౌళి 
మన !మవాం*రబుద్దు లి ట్లొనరి (పకృతి 
గలయ దత్త్వచతుర్వింళకత్వ మొందు 


, చేతను. డగుపురుషుని ని 


శ్చేతన యగు పకృతి వొంది చేతనళా 
స్ఫీత యగుం 1వెఅశ త్ర రము 
లాత త్తం బనుమవహోల్ది యందలితర। గల్‌ 


వ 


* గుణముల బొంద(డు పురుషు(డు 


గుణమహితా పకృతి యిచ్చు గుణముల! కెల మిన్‌ 
గుణములు దానను గుణులై 
గుణిశ్వ మానిర్గుణాత్మకున కొలయించున్‌ , 


వీని నెల్ల నీసత్కోటింగా నెజింగి 

కొనుచు. (బకృతి నుపేక్షించి తనకు దాన 
కాని యొం డెద్దియును లేమి గాంచినపుడు 
పురుషు. డపగతధూమాగ్ని( బోలి వెల (గు 


| అట్టు గాక యవా_కార మావహిలి 
౧m 


(వకృతి దానని సృష్టికి (బళయమునకు6 





* దన్నిలెకినిఒరుషుండధి కుుడరయ-ఆ ఈ ఊఉ ఊ ఎ ఐ, వ 


జ.ట.ల 


* సహంకారము _ ఏ వీ ₹ 


బర్‌ తత్వము జ వెక్టువతులు 


* తెలమిన్‌ _ వెక్షుపతులు; కెల్టన్‌ = వ; కేమే_వా 


నునౌక్తటిగా _ ఆ ఈ 


ఆనుకాన 
శా నికపర్వము_చతుర్తాళ్యానము 278 


గ ర్శుయెన నికా రాత్మకత్వ మొదు( 
(దికృతివికృరులు గాని యాప్రభువు నపుడు. 


వ ధృతి పూనమి (బకృతిక వళ 


గడు. డగుచు దమోమ యశ్వకలితం బగున 
వ్వితశా'సుఖశతశ్వము సుఖ 
ముతి( బుకుఘం డనుభవించు మదనధ్వంసీ. 


జేకుప వడ్వింశ భావసిద్ది: బొరయు గా 


సా రామల'నిపుణమతి( (బెనన్నాత్మకుండ 
కసత్య్వాాశయమఘునం బురుషుండు 
దత్వా ళశయమునను కరత త్వములవివే 


విత్తము జి్త్త్యంబు నొందు విశ్వాధారా, 


జ్ఞానజ్ఞానజము లీనపజయ కండు బుధుల్‌ 
వాని నకెద్యయు( విద్యయు 

గా నీవి విను పంచవిఎళకస్థావస్థల్‌ 
విద్యామయ వడ్వింకుండు 

విద్యావిద్యావి భేదా నిర హితు౯ డజరుం 
డాద్యు( డనంతుం డచ్యుతుం 

డద్యతను( డనాది కేవలాత్మకుం డకయనస్‌. 





నుఖతశమునుసుఖమతి _ వెప్టవతులు 
నినుహ్మపనశ్నాత్మకుడె _ అ ఈ 
నత్త్యానాశ్రయపురువురు, నత్వా శయుకును, నశ త్త్యములై క రృృత్వాలేవ- న, తత్వం 
బుచేతసళ్వముతత్వా, శయమునను - ఉల. సత్వతత్వము లైక రృత్వాలేవత్వ - ఆ 
ఈ ఊ. ఎ, సర్వత్వములై కృక్వా - ఆ ఐ, వీతతత్ప రుడైకర్త్వల్భాలేప - మ్‌ కం 


225, క 
226. క, చేరిమి దాలి నుపేశం 
రీరమణ పంచవింళు(డు 
27. క, 
కిత్వాలేపత్యము అన 
228, క, నానా తై కత్వముల 
229 క, 
224, 1. నడపు- న 
225 1, 
220 1, 
227. 1. 
225 1 


a5 


నవవయమం దుబుథుల్‌ చ కొన్నెవ తులు 


274 


శ్రీమదాంధమమహోభారతము 


280, ఆ అని యువన్యసించి యమ్ముివతి యను 


25), వ, 


232, క. 


298. ఇ 


234, ఆ 


285. క 


231. 
232, 
2939. 
286. 


కంభుతోడ మఆతియు సొంఖ్య యోగ 
శిషమాననుల కరివ పరిజూన 
ey లు దా 


వై ధవాతిశయము వలసి యుండు 


ఎట్లనిన దృష్టారిష్ట వికృతు లయి యాసుకృతు లవిచ్చిన్నాత్మానుసంధానంబు 
నం దడీయరురవస్థ్రం (దోవం జాలుదు రరిష్టంబు అవధరింపు మనుపలుకు 
వలికి చాని నెల్లను వివరించెద నని పరాళరసంయమీశ్వోరుడు శిష్యుల కువ 
'చేశించినవిధంబులై యుండు నంతవట్టును మును నీవాకగ్షించి తని యమ్ముని 
వరుండు మజటియు నమ్మవో దేవుతో నరిన్టంలుంం. గాంచి యోగిజనంబులు 
సర్వాంగ*ీధారణవహితంబును బరమహితంబును నగు ననేకత్వాకలన కృత్యం 
బున మృత్యువు జయింతు రని నిర్దేశించి. 
జలమున మీకు నుదుంబర 
ఫలమున మళకములు. లో లె [దైకృతిం దాని 
మ్ముు నునికి రెలిసి వేశ్చా 
టలవజిచినపురషు( డవ్యయత్వముం బొంగువ్‌, 

+ కమలదకమున నున్నజః మువిధమున( 
(బక్బతి*నుండి తదీయ ఫంబంధవికృతి 
లేనితను. గని వెలుంగు ఏనిశ్లేవనిళ్చ 
లాజరామరవదవి జీవావ్వాయుండు 

. (ద్రకృతి నిట్లు వాసి పంచవింకుండు ష 
డ్వింశభావ మొంది విమలళివని 
రంజనస్వరూపుం. డై వెల(గొందున 
శైఅి(గు ముక్తి యండు చేవరేవ, 
ఈ పరిబోధం !బభవా 
కాపీలీ మన్మద్ధురుండు గపిలు( డతని $ 








1 ధారణోవసహితలలును = కొన్ని(పతులు 

2, మీశముదుంబర _ ఊ ఏ ఇ లశ ష 

1. నొంది - ఊ ఎ ఏ 2 నిగేవునీశ్వరాజరారుగవదవి _ ల 
1. బువా - ల౭ి. లముని నన్గరుంచు = ల 


236. క. 


23, వ, 


238, క. 


209. క, 


210. క. 


241, సీ. 


ఆనుళాననికవర్వము_చతుర్రాక్యానము 270 
క్‌ 


ఇాపరిగాతి బహుశిష్యులు 
దీపికవిజ్ఞాను లైరి దృథనిళ్చయకన్‌ . 
వనుకు శిష్యుల కివి 
క్షనము "పెక్కం[డకుం (బశన్నమతిని గా 
'ఛానూనంబుగ. డెలిపితి 
మానిశ మది దివ్యమునినమాజముచేశతన్‌. 
గార్గ్టగొతమకాళ్యాయనాదులు. దీననచేసి దీ పీళలోదు అయి 2పీళాతం 
కులుకు విజ్యరులును నిశ్లేపులును నిర్భరానందులు నై_రని చెప్పి వెండియు 
మా 
ని టనియె, 
గా 
నంగము బంధ మణఎని 
సృంగత మోడులు బహుఎచారము లేలా 
పింగజటాజూటకలిత 
గంగ బా లేందుమహిత ెరిసహితా, 


అని యిట్లు శివునకును న 

నుని విజ్లాపించి గగనమున కెగసి వెసం 
జనియె శివుండును నిజది 

వ్యనిరర్ష ళచి త్రీ ఏథవివోరుం డయ్యెన్‌ . 

అని చెప్పిన భీష్మున కి 

ట్లను ధర్మతనూజు6 "'డమ్కుడై నకుచిత్వం 
లొనరీంప( జాలు తం 

లనమా యెటీ(గింపవే దయు 1 రైల్ళముగన్‌. 


అనవుడు నాత( డమ్మునుజవల్ల భుతోడ 
వినుము తీరము తెల్ల వియుకు మేల 
సళ్యాభిధానమై శాచాతికయము( జే 
యయగం కొలు మానసం బైన by 





29at 1], 


వలి, 1 


వోధనలై - త, వ, 2, నిరాతింకులును _ ఇ ఊ, ఎ, ల 
విధవిహారుం _ ఎ, ఏ ఐ చ, జ, ల. 


240 1 దెరియంగన్‌ - కౌన్ని, పరులు 


278 


248, 
244, 


245 


243 


భ్రీమరాం[ధమహాభారతము 


మది ధృతి యను మవో[ హదమున ఛో భిల్టు 
దమము రజస్సును 'రణీయ ౧దోచి 

కొనుచు *నత్వము నూంత గొని చొచ్చి యాచరి 
తస్నానుడై కుచిశ్వమున వెలుగు 


అ. నరుడు వీశరాగపరివ్భా కేం ద్రియద్భ ఢ 


(వతలోసద్వి వేకు లతికయిల్లు 
విములత్యీములు నవినయత వారల. 
"జెందుటయును డీర్ణ సిద్ది యధివ 


2, క, దమముశు దపము నహింనయు 


శమమును దీర్టములు వాన శాచాతిళయం 
బమలగుణ కలుగు రిత్రజ 


లములం దోఃగిన కుచిత్వలాభము గలదే, 


వ. అని వెండియు 
క. దొరకొననివానిం గోరక 


దొరకొని నందును మనుత్వ'తుష్టవ్భాదయతం 
బొరయక విగతస్పృవా లగు 
పురుషులు శుచు లేల తీగ్ణములు ఎవారలకున్‌ 


క అనిన ట్రియ మంది తాతకు 


మనుమడు (వణామిల్రి బోధమహితా యేవ 
_ర్తనమున ను_త్తమనదమ.౧ 
గను నం (డది యెటు(గ( జెప్పు కరుణ దలిర్పన్‌ , 


వ, మృతుండు మేను విడిచి 'యెయ్యది నహాయంబుగా6 జను నదియును విన 


వలతు నని యడిగిన నమ్మవహోనువావుం డాళూవల్ల భున క్షి టనియె. 


247. క నీయడిగిన 'గూఢములగు 


241. 


245 
£17. 


నీయర్జము లెటు (గ జెప్ప నిందగురుందు గా 


1. దలగ్మదోచి - కౌన్ని[వతులు ౨ నత్వమనూత _ ఈ, ఊ, చ, వ; 
- వా కొన్నిప్రతులు 8. హనద్వివేకు - ఇ. ఏ, న 

1. నరుడదియెరుగ _ చెక్కు! పతులు 

1 కూఢములగు _ వీ కీ షన 


నత్యమనూత 


248. క. 


249, వ, 


250. ఆ, 


261, క, 


2౮2, క, 


258. వ, 


న 


2, 
218. 1, 
210 1, 


2561. | 


P62, 1, 


ఆనుశానసికపర్యము_చతుర్భాళశ్వానమే 87" 
శకేర్యెడల నొకుండు కగలంజే 

యాయన యిట వచ్చు నిపుడు యడుగుము |దీశిన్‌ 

అనుసమయంలున నయడ 

కనీమిషగురు( 'డరుగుగెంచె నతనికిం గుంతీ 

తనయా[గజుండు 6 దమ్ములు 

జనపతులును గేకవుండు సర్భ క్రి మెయిన్‌. 


ఎదుర్కొని |పణామవూర్వకంబుగా నముచితోచారంలులం (రీతాత్ముం జేసి 
యాసీనుండై +యున్నెడం గుకుపతి యగ్గురునిం గుకుపితామహు.. నడిగిన 
యట్ల యడిగిన నశం డతని కి ట్లనియె. 

తనకు. దాన కలడు జననంబునప్పుడు 

మరణమునేను నుగతినరక ములను 

డల్లి దండి దక్కు. నెల్ల లంధులు కరీ 

రంబు ననుగమించి |క్రమ్మణుదురు 

ఉత్త, మవథంబు ధర్మా 

య త్తము ధర్మంబు మృతుల 1కధిప నవోయం 

ఇె_కైజ (గున ధర్మ కియ( 

జిత్తఃబున( శేర్పవలయు జీవించుత టీన్‌ . 

అది లేనివాడు నరకా 

సృదుం డగు నటు గాన ధర్ముపరుః డగుటయ యొ 

ప్పిదము మనుజునకు నేం జె 

"ప్పెద మజీయును వలయు*వాని6 బీతి నడుగుమీ 

అనిన నజ్జరపతి శరీరంబు విడిది చనియెడుజీవుని ధర్మం బె ట్లనుగమించు 
ననుటయు నయ్యాాంగిరసుండు. 


గంగునెయాయన - అ ఆ ఇ ఈ ఊ, ఎ.ఏ ఐల 
డేగుదెంచె - ఆ. ఈ. వ, 

యన్నయెత - కొన్నిివతులు 

కధిక, కరుల - అనిపారములు 

నాడు - ఊ. ఖ ల వు, లి రాన్మిదీకి - కొన్నివతులు, 


278 


254, 


255. 


256, 
267. 


258, 


259, 


260. 


28|. 


257, 


వ 


el 


కః 


శ్రీమదాంధ్రమహాభారతము 


. భూతపంచకళ కులు బుదగ్దియును న 


ధర్మకంలుగ జీవునితోం దగిలి యరుగు 
నకు(డు రేతః వకార యము ట్రనియ నృపతి 
యతని కి ట్ల చెప్పె నయ్యమరమం తి, 
'కేవాగతభూ[ఫభృతిపం చ దేవతబును 
మనును నన్న వంతృ _ప్రిం లతొందిన నృపాల 
కల్లు రేశస్సు పురుషుండు( గామినియును 
లొంద(గా నది గర్భత్వ మొందు' జువ్వె, 
అని చెప్పి మజియును, 


పుణ్యపాపానుగుణభంగి( బుట్టి సౌఖ్య 
దుఃఖమయ"సంసరణవమున( 2దొడరునరు(డు 
వినుము శేవం ధర్మవర్శన సుఖైక 

ిథాజేనత నొందు ధ్నర్మెశవరత మేలు 
జనవర కృమిగర్రభముఖ 

జననంబుల. బొంది నరకసంవాఫము( ెం 
రు నధిఃపాపాత్ముం డగు 

మనుజుడు కరస్టపవిశేషమహిమం చెలివెదన్‌, 


జననీజనక గురులయెడ 

నొనరించిన మేలు గీడు నొదవించు మఖం 
లునకును దుఃఖమునకు నిం 

తని కొల(ది యిడన్‌ వకంలె యజునకు ఇనెనన్‌. 


౪ మాతృపిశృగురులు రక్క(గ 


'నేతెకువునం తావ మొలసె నేనియు చానిం 
చాతురు |పాయళ్చి త్తకీతులు 
దర్విషయ మైన. ఇ3 దేల్బములన్‌ 


కోలు చపవారించు నన్నరుం 
'డెలుకయు 
( బందియుమునై న యీోదుగ్గననం 





నంన్మరిణ - అ ఈ, రిదొషగు _ ఆ ఈ 8 భావనత-ర 4. నమునొందు 
-ఇతఊ ఏీజవ 


ఆను౯ాననికవ 
ర్వము-_-చతుర్థాక్వానము 270 


బులం బొందు నంత తాపము, 
వొలియక యాశ౭ని6 గుక్కాపుట్టువు. గల్లన్‌ 
262, క, పరరారగమనదోవము 
వరునన వృకకంక గృ ధ'వలిముఖళవభు 
చీ రతంలు లైన భవములః 
బొరయించుం గృమియు గాంగం బుట్టించు. దుద్‌న్‌ 


269, సీ. తనయ నొక్కని కిచ్చి మనను మరలబడి 
యన్య్యున కిచ్చినయట్టవాండు 
కమి యగు 'దేవకార్యమ. చేసి మణి వైళ్ళ 
కంబు సేయక భోజనంబు సేయు 
నతడు కాకం బగు నన్న. దిట్టనం గౌంచ 
మై పుట్టు (బవ్భాకులా భి జాతం 
గవసి ళ్యూదుండు నరః పుగుంటపు!ీర్వగు 
నంతకుకింకరు లంట 6 బట్టి 
శే. కట్లికొని పోయి కోసియు( గాల్చియును గృ 
తఘ్ను నుగకంటక సముదయముమీ(ద6 
(గంద నదిమియు మభీయు దుఃఖమ.ల( లెట్టు 
శతెఅు(గు లెన్ని యన్నింటను బటతు రిధిప. 


264. క, ధవచాంఛ నిరాయుధు( జం 
పిన గాడిద మొదలు గాగ బెక్కులు తిర్య 
గ్దననంబుల బొందును క 
'్రునివాతిం దోడోడ మకణదళ వాటిల్లున్‌ 


2805, ఆ, *ఆ(డ.దాని6 జంపినత( డేకవింశతి 
దూమ్యనరక వానదుఃఖ మొందు 
నన్నదధిప యో ఘృతాపూపవారణముల్‌ 
మఉఊకాదికీటమయత 'సేర్చు 


తతత. 


ఏ2, 1, వానరకవ -ల 
200. 1. వువ్వగు -ఇ, ఈ. ఒ కౌ క, 
266, 1, ఆటరాని - కొన్నిపతులు 


జ” 


230 


268. 


267. 


265. 


269, 


271 


272 


270. 


థ్రీమదాం[ధమహాథారతము 


ఫలము నినుము వెండి. బసీ:డి (ముచ్చిలికొన్న. 
(గో(తివాయసంబు గ్రువ్వ'నీచ 

2క్పోమియు నగు సదంబకము వారించిన శశ 
జనన మొందు నరుడు మనుజనాథ. 


/ నమ్మి యిల్లడ వెట్టిన సొమ్ము గొనిన 


న a 


మీను లోనగునీచపు యోనులందు( 
బుట్టు గంధవ నువులు గొన్నట్టివాండు 
వినుము మణుపుట్టువున6 జుంచుతనము నొందు. 


వనిత లీపావములునేసీ వానివాని 
పత్నులై జనియింతురు పొపభీతిం 
'చెకువు దప్పక నడచిననరులు సౌఖ్య 
మందురురు శెండులోకంబులందు నధిప, 


అని చెప్పి యిట్లనియె నేనుం గొన్ని రెటంగు లెణింగించితి మటీయు ననేక 
పదారాపవారణంబులకు బహువిఠంలు లగుఫలంబులు వాటిల్లు వాని'నెల్భను 
శాస్తాంతర క్రవఇంబున నెణీంగెరు గాక యలిన విని యక్కురువతి బృవాస్స 
తితో( బాసంబుల , చాపికొనుశెట గెణిం)గింపవే యనుటయు నతం 


డత కి టనియె 
గు 


విను దానంబుల( బాపము 

లనభఘా చెడు చానములకు నన్నిటికిని స 
జ్ఞనసేవ్య యన్న దానము 

మును లధికం బండు పాపముల! *వ్రాపు నెడన్‌. 
న్యాయాడ్డి త మగునన్నము 

వేయింలేక( బెప్ట వలయు విసజకము వా 
శ్రాయత్తులుగ దానం 


చాయనిపాపములు 6 గలవె పౌరవముఖ్యా 


తిరిసి యేనియు నన్నంబు కెచ్చి కథిఎ 
లైన విపులయాంకలి నపవారిందు 





చెనటి _ ఉ వీ క, ష 9 |కియ - వెక్కు[పతుల 


* రినెడదాన్సన్‌ _ ఎ. క్ష 


278. క. 


274, తే. 


275. లే, 


2786. తే. 


27/౧5, 


2768. వ. 


274. 1, 
275. 1. 
276. 1, 
277 1. 


36 


ఆనుకాననికవర్వము-చతుర్భాశ్వానము 291 


పురుషు డూర్జ్వలోకం బుల పురుషవరుల 
కర్చనీయు.డై. వెలుంగుచు నంద యుండు. 
వేదాధ్యయనార్డ పతి 

Ae 
పాదనమున వి ప్రవరుడు |బ్రవ్మావిషయన 
ద్య్యూదానంబుల నరపతి 
యేదురితములై నం గారవేశ్వర పాచున్‌. 


చేర్చి యలజడి బడిన వాణిజ్య విధు ౨6 

బడసి వై ళ్యుః డన్నం బిడి పడయు సుగతి 
ఓవచ్చునంతలు వడి సిరి దెచ్చికొని చ 
తుర్గు లన్నంబు వెట్టి కాంతురు దివంబు. 
దివము వంధ్యంబు గా కుండ( దివిరి యన్న 
పానదానంబు 'లొదవినభంగిం జేసి 

మజీి భుజిచుట( బో లెడుమహితధర్మ 
కార్య "మొండొక6 డెందుకు గలదె యరయ. 


అన్నదానంబు ధర్మంబు అన్నిటికిని 

ముఖ్య మింత యెటు(గు కురుముఖ్య యను(డు 
ననిమిషాధిపమం తికి నమ్మహీళుం 

డిట్లనియె భక్తిీవినయంబు లెనక మెసంగ 
ధ్యానం బిందియవృత్తుల 

మానించు 1టహింస గురుసమర్ననవిధి ని 
ఈ్యానుష్టానము దప మను 

వీన బరమ సేవ్య మెద్ది వినయగా వలతున్‌ . 


వినిసింపు మనిన నమ్మవేత్ముండు 


వచ్చినంతలు - ఇ, ఒ. జా, చచ్చినంతలు - కొన్నివతులు 
లోపినభంగి - ఊ ఎ. 
విషయంబు -ల 


డహింన - అ, ఇ. ఎ, జౌ వ, 


282 


279, క, 


260. వ 


’3i. ఆ, 


282. వ, 


£88. ఆ, 


శ్రీమదాం(గధ్రమవాభారతము 


ఈయాటును మంచితెరువు 
లై యుండు నహీంన యున్న యదిటికి( బవి 
(తాయతన మట్టు గాకయు 
"నేయు త్తమ ధర్మములను నిది వెలింగించుకా, 


అని పలికి యామరం్మతేగాంబు సేసి వాసవమం(తి యమరనగరంబునకుం 
జనియె దదనంశరంబ, 


ధరశ్చనందను (డు సితామవాతో సర్వ 
దేవతలును భూమి దేవతలును 

మునివరులు నహింస గొనియాడుదురు దాని 
శెల(గు సెప్పు నాకుం దేటవడంగ. 


అనుటయు నమ్మవానీయుం డమ్మను జపతిం బరమాదరంలున నాలోకీంచి. 


భీముడు ధర్యవుఎవ భహింసాన్సూథూవ బిటావజాంఖు సేయుట ;- 
సం 18 - 176 _ 8 (కుంభ) 

దంతియడుగులోనం దక్కినజింతుచ 

యంబు నడుగు లెల్ల నడ(గియుండు 

నట్లు ధర్మకోటు అన్నియు లో నగు 

నిద్దగుణ యహింస కింత నిజము, 





284. వ. అదియును, 
285. క, అరయ;గ నాలుగు విధముల( 
బరంగు జతుష్పాదవృ్తి. బరళీగిన గోవుళా 
దొరయుచు నం దొకలిడడలిన 
నరవర నద్దర్శవ_ర్తనము గుంటు వడున్‌. 
266. శే. మనసునను వాక్కువను గాయమునను హింస 
నడపు మాంసంబు దినుటతో నాలు గయ్యెం 
'దెఅుంగు లవిసువ్వె హింస వర్తింపం జేయు 
గాన కడు గీడు మాంసభత్‌ణము దలంప, 
287. క. ఈనాలుగుదెటంగులం దగ 
మానుట యే. 'జెప్పినట్టి మహితాహీంసా 
255, 1. 


గెడుగోవున్‌ _ వెక్కుువతులు. 2 డొదవిన _ ఐ. ఖ; చెడలిన - ఒ, అ. వ 


ఆనుకాననికవర్వము -చతుర్ధా క్యానము 288 


నూనచతుర్విధములు మాం 
సాశేకరుచి|బమగ్ను 6 డది యె ట్లుడుగున్‌. 


2668. కం కావున మాంసమువె 6 దగు 
లేవిధమున నుడుగుటయ యహింసారూపం 
లై వఅలు జుమీ భూవర 
నావుడు నక్కురువిభుండు వినయమయు( డగుచుగ్‌, 


2898. వ. నూంసంబు పితృ దేవతలకుం (లియంబు షా ద్ధంబు మాంసముఖ్యంబుగా 


నడపవలయు నని చెవ్వుదురు వధింపక మాంస లాభం బెట్లు గలుగు ననుటయు 
ననిమిషనదీనందనుం డానరనాథున కి ట్లనియె, 


290. త. వాజిమేధంబుఃంశును బూజనీయ 
కర్మ మందురు మాంసభతగాము విడుపు 
వినుము చంపుటయునకు జంప బనుచుటయును 
గల్మపంబుల కెల్ల నగ్గలము అధిక. 


291. క పితృ కార్యయజ్ఞ ముఖముల 
్రుతిచోదితహింస గీడు సొర చేరదు వి 
శుతగుణ మాంసముచవి గో 
రి తినం (కాణి చెగటార్చుకియ( బాప మగున్‌ 


202. క. తను నమలినవాని నములు 
నని మాంసము తెజ(గు సెవ్పు నాగమములు గా 
వున దేద్భతగా ముడిగిన 
ననఘ 'తపంబునకుం జాలు నేది యొక్కండున్‌ 


2900. త. జనవర మాంసముచవి? గడ 
చినచవు అరయంగ లేమింజేసి చవి యెజిం 
గినవా6 డది యుడిగిన నా 
తపి దేవసమాను( డం|డు ధర్మవిధెజ్ఞాల్‌ . 


నా 


269. 1 వైళ్ళకంబు _ ఆ, ఈబా, 





292. i, త్వంబునకు - వెక్కువతులు. 


204 


భ్రీమదా ౦[ధ మహాభాతతము 


294, ఉ, [మానను ఇాశతనుం గలది మాంసము (పాణులమేనః గాక య 


మ్మే!నుల నొంచున స్థ తమచే.ినులు సొడీన మాత సె ట్లగుళా 
దాని( దలంపంగా వలబె తా నది మానిన హింస లన్ని యుకా 
మానవె యంచు నుత్తముండు మాంసము మాను దయార్హ9చిత్తుండె 


995, ఆ. మాంస మాన కునికి మను జేళ 'పొణివ 


ఛాథిరతి దొజంగు టగుటం జేసి 
యట్టివాని కభయ మభఖిలభూతంలుల 
వలన నెపుడు నెందు గలిమి నిజము, 


208.2. స్వాయం'భువు( డనుమనువును 


నీయర్టము నెవ్పె లోకహితముగ మార్కం 
'డేయాదులు మాంన ముడుగు 
*టాయు| క్రీ రూవకారీ యగు నని రధిపా. 


297. క. విను మాంసము గోరునరుండు 


దనుజుండ చూవె మును దేవతలు మాంసంబుం 
దిను టుడిగి కాదె దొనవ 


జనితభయము( *బోవం (దోవ జాలిరి వళ్ళా, 


2909. ౯, దానము ధర్మము దప మి 


జాం౧నిష యనంగ గలు స్మత్కియ లెలకా 
ల n [ఎ ౧ 

మానవశాథ యహింసా 

మూనాకృతు లండు కుతుల నూనిన "పెద్దల్‌. 


299. క. శతవర్ష దుమ్మరతపః 
Bs 


కతి నంజుడు దినమి నగు నుక్ళత మీవి రెండుకా 
మతి దలంప నొక్కరూ పని 


గ్రుతివేరులు నెప్పుదురు కురుత శినాఛా. 


800. క. శవముల చొనంమిల టి 


294 
278. 


త? 


వ్మాపురినివాసంబు దప్ప దన రాదు జనా 


1 నులునొచ్చునస్థ ఉ, జౌ, క, 2. ననుళస్త్రమసోక - ఆ, ఊఉ, కౌ, 


1. కుండైన మనువునీయ - వెళ్టుపతులు, ౨. డాయు శ్రీరూవ- 


ఇ. ఊ, &, ఓ, జొ,లా 
1. దొలగ్మదోవ ఇాలిరి _ & నా 


801. శే. 


802, ఆ. 


ఓ08. వ, 


904, సీ, 
oor 1 
202. 1 
800. 1 
B04. 1 

లి 


నుశాన 
ఆ కాసనికవర్యము_చతుర్గాళ్వానము 285 


ధథిప మాంసము నమలనీ పు 

రారాపురుషునకు సులభ మందు రానెల వార్యుల్‌ . 
అధిప యాషాఢముఖ్యంబు లై ననెలలు 
నాలుగింటను మాంసంబు నమల కుడుగు 

1 టాయురారోగ్యబలకీ రు అనుఫలములు 
నాలుగింటిని నిచ్చు నన్నరున కంగా 


నగరనలది లీపన్ఫగథ గీర థముఖ్య 

నృపులు వార్చి కంపు నెలలు నాల్లు 

మాంసభతణంబు మానుట నుభయలళో 

కంబులందు' బెంపు6 గాంచి రండు. 

అనిన విని యజాతళ|తుండు శంతన.పు త్ర తో నిమ్మెయి మవానీయం బయిన 
మాంసవర్షనంబు వాటించి తక్టినయపూపాదులు ఫల్మపభృతులునగు భత్యుంబు 
కేలాచరీంచి యేల వర్తింప రెల్లి జనంబులు ననుటయు, 


ఆాశమాంనభోక్షఐమందలి దబిబిశోవషంబు మానుట దువ్కురం ఎని చెన్నుళ:- 


నం. 18.1737 (కుంభ) 


అతనికి నతం డిట్టు అను మాంీసముల చవి 
మరగినవారికి మాన వశమె 
యట్లు గాకయు సురతాస క్తునకు లల 
'మొలయు నధ్వ(శ్రాంతు6 డుల్లసిల్లు 
తతము శ్రీ ఘమున లోపిత మగు6 గృశునకు6 
బుషి జేగమ వచ్చు భూపవర్య 
విను మాంసభక్షుణంబున నపూపఫలాదు 
లం దవ్విశేషంబు అుయం గలవె 


= డాయురారోగ్య _ కొన్న్వివతులు, 

/ వార్షికంబునెలలు - కొన్నివతులు, 

= లుపయోగించి -అ ఇ 

= మునచవి - కొన్ని(పతులు 2 ణమునగాక నత్ళల తతులందు నట్టివిధంబుగలదే _ బా, 
+ లను దద్విశేషంబు = కొన్ని (పతులు 


286 


805, 


806. 


807. 


808, 


809. 


805. 


808- 
808. 
309. 


Ll. 


శీమదాంగధద్రమహాభారతము 


మాంస మానినదోవంబు మహితదాన 
విధుల చాయు దివిజపిళ్ళేవిధివిశిష్ష 
మెనయెొజచఛి గీ డొలయదు యజ ములకు( 
రా Ey 
బకువిధానం బు 'వేదంబుపనుపు గాన, 


ఇట్టు!గాన నంజుడు నమలుటయు నధికదోషంబులు 2గానియెడలునుం గలిగి 
యుండు నగన్తుర్ణుండు రాజులకు వేట విధించేం గావునం గుతూవాలంబు( 
గోవంబు ననియెడు భావంబులం బొరయక లోకరతణార్జంబుగా6 [గార 
మృగవధంబును  స్వీవా న్తవికమార్షితమాంసంబున _చేవపిత్ళ[ పీణనం 
బొనర్చుటకుం గాం బషిమృగమారణంబును జేయుభూనాయకుండు దుఠి 
తలం బొరయ కుండు విశేషంబు వినుము. 


అన్యమాంసమున నిజాంగమాంనంబు బో 
షింతు ననుటకం"బ6 కెట్ట లేదు 
మాంనభక్షణంబు మానుటకంశును 

మేలు లేదు కర్మబాలకమున 


, మాంసథతుణదోవంబు మాను దాన 


మహిమ ననుటయు మాంసంబు మణి భుజింప 
కున్న. జూవె ధర్మము 'అవ్వియును దలంప 
దయకు సదృశంబులే కురుధరణినాథ, 


॥ ఆత్మసద్భకత 3 పాణభయంబునందు 


(తాణులకు నెల్లి గని మాంసభ తగాంబు 
మాను దయ నార మాననుండై న పురుషు 
డాతనికి (బవ్మాలోకాదు లాటపట్టు. 
భూతముల కలుగునతనికి 

భూతము లభిలములు నలుగు రూతపిళార్ణీ 





- తథివిశేష _ల; విధికేష- వెక్కు[ వతు 


, గావుననంజుడు, గాకయునంజుడు - అనిపారములు, 2, లేదనికొన్ని యెడలునుం - 


అ ఆడఓ.వ,రి భుజవికమా - ఊ, ఏ, 
జెడ్డలెదు - ఆ, 


15 [పాజిచయంబునందు ఆ, క ఏల 
1. తలికభయ _ ల వెక్కుుపతులు. 


810 ఆ, 


Bil. 5 


812, ఆ, 


818. కః 


B14. క 


815. వ, 


ఆనుకాననికవర్వము- చతుర్ధాక్వాసము 257 


భూత! ముల కథయ మిచ్చిన 

పూళాత్మున కథయ మిచ్చు భూశావలియున్‌, 
దానమును దపంబు ధర్మంబు య్ఞంబు 
'₹ెచనుం[ తతంత్రనత్యముల.ను 

బుధు లహింసరూపములు గాగ ఇప్పుట 
నెల్లకల్మి సు మ్మహింసకలిమి. 

నరనాథ యహింసాగుణ 

పరిగరానము గొంతమ్మాతం బలికితి ధర్మో 
_త్తర యగు నహింసమేలిమి 

యరయం గడు ణెద్ద దాని నలవఅపు మదిన్‌. 
అనిన సంతసిల్లి యమ్మహీపతి శాత 
కధికభ_క్రి (మొక్కి యస్మదియ 
సంగరంబునందు. జచ్చినవారల 

శేది గతియు నాకు నెలు(గ( ఇప్పు, 
(బ్రదుకు!ేను జావును నుఖదు। 

ఖదములుగా జంతుకో1 కరుణామూ*_ 
ముది దలచు (బాణలాథము 

వదలు టరిది గాన నట్టివారి నడిగితిన్‌ , 
అనుటయు లెస్ఫలగం దలంచితి 

విను మొక కిటం బునకును వేదివ్యానం 
బున లోకహిత మొనర్చిన 

మునికి నయినసత్మథనము మునినుతచరితా. 


చాన నీయడిగినయర్థంబు 'తెల్లం బగు నని పలికి ఖీష్ముం డిటనియె, 
Gy 


816, క. శకటపథంబున6 గీటం 


బొకటి వెసం 'వాఅఖ( గాంచె ఇఆయోగీం|దుఃడు జం 





812. 1 
B18. 1 


814. 1, 


జెపుమ _ ఒ. వ, శవ 
టయు. జావునుఖ _ అ, ఊ ఎ,ఏ, ఒ చ.ల,. వశ వష 
గనడిగితి.వ ౨, రహన్యంబున = ల 


288 ధ్రీమదాం(గధ్రమహాథారతము 


తుకలావమానసద భా 
(ప్రకారం వేది చాదరాయణు. డధిపా, 


817, వ. కాంచి నిరూపించి యాక్ళన్ణ రై ప్రగాయనుం డకి-టంబుతో నీవు శయంటున 
రయం ఛెకంగం బాఖెదవు కారణం జేమి యని యడగిన నది యమ్మునీం 
దున కిట్లనియె. 


918. ౫, ఇప్ప చెకలంగ బండు లేతెంచుచున్న 
యవి మవోత్మ తన్నే మీజాళా రవములు 6 
గడ నెడ్డను దణిమి రొ వ్పెడునరాలి 
యులివు విని యుల్లమన౬ గడునులుకు వుట్టి 


819. వ, బ్రతుకు! ను జావును బరమసుఖంబును నత్యంతదు,ఖం బునుం గాడి ళానృన, 


B20. క. (కందున చేను *సీదియు నను 
కొందలపా టొంది (పాణగొడ్డ మగుట ద 
ప్పం దొలంగ6 బాఅదను ముని 
బృందారక 2యపఫచె ప్రాణభీతి దలంపన్‌ , 


821. చ 


అన విని చాని"కిట్టు లను నమ్మహిశాశ్శకు జెంత అెక్స నీ 
మనికి దలంప నిం[దియ సమాజసుఖంబులం బొందల గీటము 
న్లను టది లేదు దుఃఖబహుళం బిది యీయొడ్య లేల చావు”నీ 
కనయము సౌఖ్యకారి యగు న త్తెజం గీవు దలంచి చూడుమా, 


822, వ అనుటయు నక్కీటంబు, 


828, "శే. అనషు కీటంబులకు విషయజము అన 
సౌఖ్యముల( బొంద లేదను చదువు గలదె 
వినుము తమతమ "చెరువుల ననుభవింప 


గలదు చావును భీతికిం గారణంబు 


tes షు కా ర కల చ త తాం... 
819. 1. పరమనుఖంబును జావత్యంత - వీ క. ష, న 


820. 1. చదియ - ఐ,ఒంచ.వశ ష. 2 యరుదె- ఊ. వీ, వ; యనుదె - అ, ల 
821. 1 కిబ్లనియె _ అ, ఈ, ఏ. 


824, వ. 


825. సీ, 


826. వ. 


శి27. క. 


826. 


827, 


ఆనుళాననికవర్వము_చతుర్ధాక్వానము 299 


నీవు నామనం బరసి తింతియ కాక యింత యెజుంగవే యది యటుంఇ 
నాశెటం గవధరింపు మేను దొలుమేన నొక్క కూ దుండ ధనవంతుండ. 
ఆచారహీనత యతిలోభ మన్యధ 

నాసేక |కూరత యవినయంబు 
మొదలై నదురుణంబులకు నెలను నెల 

చై_యుండి మాతకు నధికభ _క్రిం 
be "యెప్పుడు నొనరింతు 'శావ్మాణమాతు. 

డతిథి యొక్కరు. డొకయప్పుడరుగు 
చెంచిన నతని, బూజించితి నది కార 

ణముగ జాతిస్మరరాంబు గలిగె 


కే మంచికర్మము సుఖము నొందించు టిపుడు 


87 


గాన వచ్చె మునీళ్వర కరుణ నాకు 
న_కెఅం "గెటీ(గింప వే యతివిశదము 
గాంగ ననవు(డు నాతండు గారవమున 


ఆజంతువుం గనుంగొని నీవు సెప్పశేల దుష్కర్ము కోటివలనం గీటంబ వగు 
ఇబటీంగితి భవదాచరితంబులై న సత్కర్మ-బుంం గాంచితి నమ్మేలునకు 
సంతోషించి కారె నీతో సంభాషించితి మదీయతపోవిశేషంబున నీదయిన 
కీటత్వం బపనయించెద విషాదం *బపనయింపుము తపోబలంబును గడచిన 
బలంబులుం గలవే మనుమ్యజన్మంబు నొంది మే లొనక్చెడ ననుకోర్కి నీకుం 
బుట్టుట మేలు మానవులకుం గరోభూమికృతంబు లైన సదసత్కర్మం 
బులం జూవె డేవతలును గీటంబులు నగుట వాటి ల్లిడు నని పలికి వెండింయు, 


సుకృతము అమ్మయి గల్లుట 

నకట “జనిష్మృతియు( గల్లి నస్మత్సంద 
ర్థకతయు నీకు నొదవెనో 

డకు మున్నతపదము నిచ్చుటకు మెయికొంటిన్‌ 





1. నమ్మతించి- ఆ 2 బునొందకుతపో _ ఎ కి భూతిమి శితంబులై న సత్మ్క్మర్మ౧బులం 


జూవె-ల 


1 జనపీితిగలిగె _ అ ఓ, జనిిశతియు గలిగె నన్మత్సాన్నిధ్యకళయు నీకునాద వె - ఆ 


i ధ్రీమదాం ధ్ర మహాభారతము 


226, వ. అ_కైఅం కిగాకర్షింపుము . 


ఎక్‌ వేదవ్రొనుయు గీటంతునోత్‌ నుత్తమవన్యమలు గలుగ సోను [గ పాంటుటు lu 
నం 18-180-1 (కుంభ) 
829. ఆ. నీచ ళూద వై క్య నృప జన్మముల [గమ 
వృ_ి తి నొందు 1 మెపుడు6 జి _త్తమునకుం 
మి న్టైలుంగునట్టిపోడిమి నొస(గితి 
ధరపరుండ వగుదు దానం డేసి, 


880. క. అని సాత్యవ తేయుండు గ్భప 

చెనసి సుధాధారం బోలు నీతణాముం ద 

త నువున నిగిడించిన న 

మ్మునిపతిం గీ_ర్జించె భూతములు |ప్రీతములై , 
881. క. అక్కీటంబును భ_౯ 

|యొక్కి శరం బతనిపాదముల మోపి మనం 

చెక్కుడు '|పమోదమున( గడు 

జోొక్ళ-(గ దదనంతరమ యనువులం *దొలి(గెన్‌, 


882. వ. కారుణికత్వధుర్యుం డగు నప్పారాళర్యుం డ ట్లవలీల మేళొనర్చి కీటంఖు6 
గృతార్థ ంబుం చేసి ని జేచ్చం జనియె నదియు నమ్మవోనుభావునిస్టేశంచిన 
'తెఅంగున జనియించుచు ననేకపుణ్యంబు లాచరించుచు నృపజన్మంబునం 
లూజ్య్రం బె నరాజ్యంబు నొంది 


888. సీ. ఏనుంగు లెక్కి వె క్కేనుంగు లిరుగడ 


రా దురంగంబుల రమణ యొప్ప 
గొడుగు*లుం బడగలు ముడివడ *గాయక 

వందోపాఠకుల రవందు అనంగ 
భూషణంబుల రత్నవుంగీజంలుది పులు 

దిక్కుల 'నెల్లిను కిటుకొనంగ 


828. 1. గెరిగించద లాలా 


881. 1. ప్రమదంబున - ఎవ ల్లి, ద -శుష 
882. 1. ర్థత్వంబుంజేసి _ అ, ఐ ఒ. వు క్ల, 


838 1, రవణమొప్ప _ ష.న ౨, ఆహరం. -న్మ నుడరిండ్లు 
ళ,.రలో ఈపదములేదు; లుంవామరల్‌ - అ ఓ, 
4 మాగధుల_ ఏ; గ్ర జవ్మిపదీప్తులు మీక ము 


(సొధురేఫరూవము) 


- అర్థము నిచార్యయుు, 
3 నెల్లెడ- వీ.ళ. వష, 


884. 


895. 


886. 


887, 
888. 


ae. 


ఆనుశానని 
కాస కపర్వము-చతుర్థాక్యానము 291 


సామంతీకవిజన సమం తినీముఖ 

పరివార వై భవస్సురణ మలర 
"'దేవపతివో లె సాత్యవ శేయునా[క 
మమున శేశెంచి తత్వాదకమల మాత్మ 
ముకుటసంగతముగ6 జాంగి (మొక్క-6 గరుణ 
నాళ డెత్తి తన్న స్తక మక్కుసేర్చె. 


ఇ ట్లత్యాదరంబున సంభావించి శిమ్యజనంబు నియో గించి 


రాజన్యసముచితం బగు 

పూజావిధి యాచరించి పురుషోత్తమ నీ 
వీజన్మంబున సన్ముని 

రాజికి వెలగ గగుతపశ్చరణ మొంద వనా. 


గోవులశై యొండెను వి 

|పావల్సికె యొండె నిర్భరావావకేలీ 
('ప్రావీణ్యము 'మెఅసి విడువు 

నీ వసువులు దాన నధికనిర్మలత యగున్‌ 


ఇట్లు నిష గ్రాల్మపత్వంబు సిద్ధించిన 


ధరణీసురజననమహిమ 

దొరకొను నీ కని విధించి దుర్థాంతరిపు 
స్ఫురణహరణసరిగాతు న 

న్నరపతి వీడొ)-ల్పె మునిజనంలులు వొగడన్‌ 


. అతడు నానందసంభరితాంతరంగు 6 


డగుచు దండ పణామంబు లాచరించి 
యరిగి యమ్ముని చెప్పినయట్ల చేసి 
భూమిసురజన్మలాభంబు బొంటదె నధిప 


840. వ. ఇవ్విధంలున సద్విజుండై - 





నానన 


6 వరిజన - శ 


292 


శ్రీమదాంధ్ర మహాభారతము 


యతడు మణీయును బాదరాయయిని( గాంచె 


. భవదీయబంధు లందు నూర్ద్వలోక ప్రావు!ల నీ వమియు ననుమానింపకు 


మని పలికినం బాండవా|గజుండు సరమసంతోవథరికాంతఃకరణుండై_ సుర 
సరిత్ఫూనుతో విద్యాతపోదానంబులలో 'నెయ్యది *విశేషం ఇెటింగింప వే 
యనుటయు నమ్మహీపతి నమ్మవోమతి గారవంబునం గనుంగొని, 





, ననుగలంపు నఖుడై_ ఈ, ఏ, ఐల అ.౨, డయ్యునురార్చిత rn 


841. క. పుణ్య స్టలముల నెల్లన 
గణ్యము అగు యూ పములు ప్రకాకములుగ గ 
ర్మణ్యాతేయు వివిధరత్న హి 
రణ్యాదికదానములను బన్తుతి శకెక్కున్‌. 
842. ణే, అధ్వరంబు లనేశంబు లాచరించి 
సదయచి త్తత నస్పరాకరనుతుండు 
వీడుకొలువంగం జని యళోవిభవ మెసంగ, 
849, క. |దోకకీలతః బరంగి తుదిలా 
శశమఖునకు శనగ్గలంపునఖు* డై యమరా 
ర్చితసంస్తు కథవ్యపద 
స్థితి నవ్యయపర మసౌఖ్యసిద్దిం దనరన్‌, 
944. వ, అని చెప్పి ఖీష్ముండు. 
కకక. కో మను జేంద కురుకే త్రం 
బున నద్భుశఘో రసమరమున నమ్మాడ్కిం 
దనువులు దొఅ(గిననృపులకు 
ననంతనుఐగడు!లు గల్లు టనుమానం బే, 
946. వ 
847. తే. వ్యాసమైశ్రేయవుణ్యసం వాద మనమ 
వినిన న్మీపళ్నమున కది విళశదమెన 
యుత్తరం బగు చేక్యాగచి త్తవృ త్తి 
వగుమ నీ వని పల్కి యి ట్లనియె నధిప, 
m౧ 
84. 1 స్థానములెల్ట _ ఈ. ఊఉ, ఏ ఓ, చరి, 
849. "1 
8465. 1. అగుట, యుననుమానంబె -ఏ. ఒ.చ ల 
8486, 1 


= లైరి నీవేమి -ల ౨. విశిష్టంబెరిం _ ఆ, ఇ, చ. అ 


848, సీ. 


PT, 
849. వ, 
850. క, 


శిర1, క, 


862. క, 


858. ఉ, 


ఆనుకాననికవర్వము_దతుర్భాక్వాసము 20h 


ఎవి వ్యానమై (శేయనంనాదము భీమ్యంతు భర్యురావానవం వొవ్నుఖి ;- 
నం. 19-182-1 (కుంభ) 
వ్యాసమునీం|దుండు వారాణాసీపురి 
కరిగి ముకా మె కేయుం డచట నునికి 
నాతనియున్నెడ క పకాశత6 జన్న 
నెటీ(గ యమ్మహిశాత్ము6 డెంగి భక్తి, 
బూజించి యుత్కృష్టభోజనంబున ర్భి 
సిసిన నధికవికానరు చిర 
ముఖు(డై న యమ్మ్యహాముని( జూచి మోద మ 
గ్గ మయి మీయందు గానం బడియె 


. గారణం చే మొకో యని గారవమున 


వాతం డడిగిన నత6 డధికాదరమునం 

దపము కుత మూాదిగా గల ధర్మకోటి 

లోన 'నెల్లను నధికంబు చాన మనియె. 

అని నుఠకియును 

చానార్హ్గన స్తువులలో 

మానిత మన్నంబ యన్న మయము లఅసువులున్‌ 
మేను దడీయ బలంబును 

గాన బుధులు చాని( దగ్గ గ కొం|డు మదిన్‌, 
తప ముల్ళవు కల్మష ముల 


నపగతమ.ల కేయు విద్య కస్పద మగు నా 
తపసి మహిొతదానంబున 


నుపచిత మగు విద్య దపము నుత్కర్షించున్‌ ల్ల 

కాన తపంబును విద్యయు 

దా'సొదాత్త్యవవర్ణి తంబులు విద్యా 

నూనత్వం! బచ్యుతుం గను 

చానికి దీపంబు స్మద్వత(పవయణిలకున్‌. 

కావున నన్నదానమునం గా శెటు లుండు మహావమోద మ 
శ్యావిలిచి త్లు( డై నను మవా _త్రరదానమునణా వికుద్దస 


294 


శ్రీమదాం[ధమవాభారతము 


ద్య్భావతనొందు నిక్క మని పల్కె నశేం[ద తపందు విద్యయుః 
దై వతపూజనీయములు దానము వానికి6 1బోషకం బగున్‌. 





854. క, అని శాంతనవుండు సెప్పిన 
విని శాంతేయా[గజుండు విమలమతీ యం 
గనలఫపమాచారంబులు 
వినంగ నే పలతు. జెప్పవే 1తైలియంగన్‌ 
శీర్‌ర. వ అనిన నతండు కై. కేయీళాండిథీపంవాదం*బున నిది బెల్లం బగుం 'జెపస్పెద 
విను *మనియి ట్లనియె, 
256, శే. సుమన యనియెడు క కేయి యమరపురము 
నందు శాండిలి గని భవ్యమైన దివ్య 
పదవి యేవర్తనమున( జొప్పడియె నీకు 
నతివ చెప్పుము నా కని యడిగె నధివ 
85%. వ, అని యడిగిన నోయమ కయ్యంగన యి ట్లనియె, 
858, సీ “మామకు నత్తకు ఓమార్చల్క- దేవపి 
(తతిథిపూజనములయందు సొలయ 
నిలీివడి. దలవాకి లెప్పుడు నెటు(గక' 
*చెలుచ నవ్వక కుద్ది వెలయ విప 
భిక యోపిక గల్లి చెట్టుచు న_ర్థింతు 
వలయు కార్యములకు వెలది మగుడ6 
858 1. బోధకంబగున్‌ -ఆ రీ వీ, షపోషణందబగున్‌ _ వ 
864, 1 శేటపడన్‌ - కొన్ని[పతులు, 
శికర 1. బనునితిహాసంబుగలదువినుమని - వీ శ ష,2 మనిసలికి యిట్టనియె _ కొన్ని ఫతులు 
857. 1. నుమనకు - జ 
259. ! 


, ఇచ్చట సత్యాదౌపదీ సంవాదము చూడదగును ఆరణ్య _ క్‌. 291 2, మార్వల్క్య_- 


కొన్ని|వతులు. 8 వాని .ఉఊ,ల శ ష, స; దాడి - ఇది “ఇలు -]- పాడి" యగును 
వ, వెక్కు[వతులు 4. వెలితిచెవ్పక - ఇ. ఖ 5 లెక్కటియేన -చ జ, వ, శ. 


న కొన్ని ప్రతులు; లెప్పుడునేన - ఊ; లెక్కడియనవెట్టు - ల. 8. నొలసి, వెడవి- 
అని పాఠములు 


869. 


860, 


Bel. 


862, 


868. 


800. 


881. 
862. 


శె. 


క్ర 


ఆనుకాననికపర్వము._.చతుర్ధ్థాశ్వానము £95 


బతి వచ్చునప్పుడు భ_క్షియు వేడ్క్మయు 

బొదల నాసనపాద్యములను "సుముఖ 
భావమునను సేవ *వాటింతు. బిడ్డల 
శిశు వదలం దిట్టంజెట్టం గనియు 
నాకు వేట (ప్రియ మనంగ లేదు వతి మెచ్చు 
వంటకములు చవిగ వండి యిడుదు 


, వరు డొకవెంట నెన్నండు (పవాసగతుం డగు నాంటం గోలె న 


ప్పురుషుండు నచ్చునంతకును బూవులు పూతలు మేలిచీర లా 
భరణము లెక్కుడుం జవులపాక విశేషము 'లాదరింప నే 
ప్పరుసుసం *గొల్బు( గూడీరువబంధులకుం దగ నెమ్మి సల్పుదున్‌. 
గోవులు మొదలగు తిర్య 

గ్దీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృవా 

శ్రీవ ర్లనంబునకు( బతి 

భావము సంకటపడంగ( బలుక నొకటియున్‌, 

ఆగ్ని యోపి రథింతు రహస్య మైన 

దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చి యున్న 

యపుడు వాచవు కెల్లను నవుల( జెట్టి 

దాని 'కెయ్యవి 2థ్యముల్‌ వాని( గొందు* 

అని చెప్పి యట్టిచందం 

బున నడచిన సతికి లోకములు రెండును సౌ 

ఖబ్రినిరూఢి 2రున(గుం బొగ డొం 

దు నరుంధతివోలె నవ్వధూటి నశేంచా' 

నృప యౌ యాఖ్యానము ప 

ర్వపుదినమున భక్షి. జదువువారలు విను పు 





1. 


Foe, 


7. సుఖము _ ఉ. జో, ల, 8, పాటింతు, గావింతు _ అనిపారములు 


= లాచరింప _ ఎ, క, ఇ. వల్లి గొల్చి _ వ, వీ. న 8. గురుబంధులకుం _ వ, వీ 


శంష,నః 
అన్ని - అ. ఈ. ల, 2, నథ్యంబుదాని - కొన్నివతులు, 


, రెంటను - ఆ. ఐ ఇ, వ 2, యెసగు _ ఊఉ. ఖ. చ. 


106 


B64. వ. 
865, సీ. 

శే. 
886. క. 
B68. 1 
364. 1, 
886. 1. 


శ్రీబుదాంధద్రమహాఖారతము 


ణ్యపురుషులును నాయ్యుళ్ళీ 

లపరిమితము 1లొంది యమరు అగుదురు పిదపనీ 

అనిన నిని ధర్మనందనుండు నర్వశా(స్త్ర సారందై (శేష్టం బగు నకుమైయు 
కెయ్యది పితామవో యను గ్రహింపు మని యభ్యర్థిం చిన నావగేయుండును 
కృఫావిధేయుం డ్రై నారదసుండరీకనం బాదం 1చాకర్ణింపుము దాన నీయశగిన 
యరంబు చెలియును దీరపరుండును జపతత్చరుండును బుండరీ కా థిధా నుండు 
నైన మవోద్విజుం డొక్క యెడ నారదమహోమునిం KD థీం (బణతుండ్రై 
యిత్తైఅంగునన యడుగ నతం డతని .ట్లనియె, 


_*నారదతుంజరీకనంవాదోం యవల మేతివోన(వతారో ము: _ 
నం, 18-186-1 (కుంభ) 

పరమేష్టి చెప్పిన పరధరగం బల్ప 

ఫణితి మవోర్థంబు భవ్యమతికి 
(శోతవ్యమును బరిజ్ఞాతవ్యమును దాని 

విను ద్రకృతికిం బర మన(గం బడిన 
యిరువదే నగుతత్వ మరయంగ జీవాతుర్ణం 

డాతండ సర్వ భూతాత్శకుండు 
నరు డన వెలుగు నస్పురుషునివలనన 

కలిగి నారము అన వెలసినట్టా 
యన్యతత్వంలు అతనికి నయన మగుట 
నత(డు నారాయణుం డన నతిళయిల్లు 
విశ్వమును దనయంద యావిర్భవింవ 
విలయమొంద నద్దేవుండు విభుతం బొల్చు. 


పరమ[బ్రవ్మాం బనంగా6 

బరత_త్ర్వ్రంబనంగ బరమపద మనంగా నీ 

శ్యరు డన వ్‌మ్షుః డన జగ 

రృరీతత నారాయణుండు చా వెలు గొందున్‌. 
శొంది యునికీయమరును విదవన్‌ _ ల, 


బనునితిపేనం బాకర్షింపుము _ ల, 
తుడు _ ఈ. ఏ. 





887. 


868. 


866. 
870. 


871. 


872, 


లె 


కః 


878, క, 


867, 
872, 


aR 


1, 


ఆనుశాసనికప శ 
ర్వము-చతుర్ధాశ్వాసము 297 


= అతండు వానుబేవు6 డన నాత్మ యనంగ వే 


చాంతవాక్యబోధ్యు(కై. "వెలుంగు 
1కరున కప్పుదములు నామాంతరంబు ల 
శ్థాంతరంబు 'అేనియట్టి వనఘ, 


+ సర్వశాస్త్ర వాక్యసమితి నాలోకించి 


మజటియు దృ ఢవిచారమహిమం చెలిసి 
నిశ్చయింవం బడియె నిష నారాయణు 
"నెపుడు. దలంప వలయు నిది యొకండ. 


కావున: 


పరమాను సేయం బిది 

నరోత్తమా నీవు నెపుడు నారాయణు( ద 
త్పరత6 దల(పు చొరకు సవి 

_పరళాస్తా )ర్ధముల (డిందు దలపో(తలకున్‌ 


విను మొకయించుక సే చె 


నను నారాయణుని దలంచినను సుగతి* గనున్‌ 
మనుజు డనిన మది నెప్పుడు 
నునిచినయాతనికి డ్రా యు త్రమధిషణా 


న ఓ వణవయుత నషూ నారా 


యణాయ యను నక్షగాలి నంత పా ప్తి 
తగమున జిహ్వూకు6 'దెచ్చిన( 


(బణవాడ్డం వైన శవదము6 బడయుదురు నరుల్‌ . 


'నారాయదాపదవాచ్యం 


భారయ |(బవ్మాంబు దాని ననిశము వినియుకా 
సొరమతిం దల(చియు నిం 


పారంగ6౬ బొగడియు రమించు టతులహిత మగున్‌ 





, నరునకవ్ప -అ, ఈ, ఉ, ఊ ఎకీచ వీ శ ష, నరులకప్ప - వా, కొన్నివతులు, 


దీణవయుతేనమో _అ. ఈ ఊ, ఎ ఓ.జె,క చ; (వణుతయగు _వా,వీ శో, 
ష, కొన్ని|వతులు, 2 నంశ్య|ప్రావ్మి _ఆ.టఓ క ష, 8. పరము -ల* 


998 శ్రీమదాంధ్రమహాభారతము 


34. తే. 'విండు నొరాయణవరాయణుండు పాత 
కనుల గెలిచి వెలుంగులు కాదు తన్ను 
నా క్రోయిం చిన వారికి నతుల మెన 
వెల గు నొసంగంగం జాల.టి వేధచేత. 


875. క చతరఠా[ళమములలోపల 
నతులమతీ యెందు నిలిచి నతనికి భక్రిక 
మతిం గేశవు6 గూర్చక న 
ద్గతి పెఅకర్మముల నేల కల్లగ నేర్చున్‌. 


876. క, కను టరిది యొండు*మెయి వి 

ముని భక్తిం గనుము నీవు నువ్రత యద్దే 

వుని వినుము భ _క్తవత్సలుం 

డనునామము గలిమి దృళ్యు6 డగు భ క్తులకున్‌. 
877. క. అని నారదు( డుపబేిం 

చిన 'నానై షికుడు నియతచిత్తుండై వి 

ష్ణుని నర్చించు రభ _కిక 

మననవిశేషమున నెపుడు మనుజారీశా. 
878. శే. శంఖచక్రగదాధరు Ie బుండ 

౧ 

రీకదళసన్ని భాతుC గిరీటకుండ 

లాలిరాము _శ్రీవత్సనంళోథివతు( 

గౌన్తుభోజ్జ్వలుం గలలోన6 గను నతండు. 


879. క. చిరకాలంబున సాజూ 
తశ్కరణంబును గల్లు దానం గానని!వదముం 
బొరయనిళకుభముం గలవే 
కురువర నీవు నతిభ కిం గొలువుము విమ్హున్‌. 


ఇ 


874 విందు -ఖ. ల 2 వివేకచరిత _ ఓ. 


| 
876. lI మై - కొన్నివతులు. 
877. 1. నాతండధిక వినయలితుందె _ ల. 
878. 1. చారుపుండరీక _ ఆసు ఈ ఎ ఏ, క,ఐ,ఖ,ల 
870. 1 వథమున్‌ _ ఊ. న, 


ఆనుకాననికవర్వము_చతుర్థాశ్వాన ము 299 


880. క. అనిన విని హర్ష పూరం 


881, 


8౧0. 


881, 


వ. 


బునం జి త్రము దేల ధర్మవు త్రుం డాకోం 
"శనునుతునకుC (బణమిళ్లిం 
దనువున( బులకాంకుర| పతతి *జాదుకొనన్‌. 


(ప్రణమిల్లి యతనితో చోన్మపియ వచనంబుఎ ఇంటియందును నధిక రంజనం 
'జెయ్యది చెప్ప వే యనుటయు నద్దేవ వతుం డన్నరదే వోత్తమున కిట్లను శెండును 
మంచి తెణంగుల యెచెరిచందం బెజీంగి నడుపునది దానంబు రంజకం బగుటం 
చెలుస వలవదు సామవాదంబు 'గుగాంబు చెల్లం బగునట్టి యితివోసంబు వినుము 
చెప్పెద బుద్ధిసంపన్నుం డగు నొక్క (ావ్మాణు ండు విజనం బగువనంలునం 
గార్యశీవళంబున మెలంగల దన్మాంసం చావేరంబు గొనుట కయి దారణుం 
డగు దానవుం డతనిం బట్టికొనిన సాంత్వవభాష గా ౦లులు (డ[యోగించువా( 
డయి యశ్వి(ఫుండు గలంకయు( గొందలంబును లేనిడెందంటుతో నద్దానవు 
నాననంబు గనుంగొనిన నాధ ర్యధురుర్ధిం గనుంగొని శడియం బగు నదా త్త 
త్వంబునం జిత్తంబు రంజిల్లి యద్దనుజుం డద్దరాదివిజుని తో మడీయం లగు 
(పశ్నంబునకు సదు త్తరం బిచ్నిశేని నిన్ను నిడి చెడ ననుపల కు పలికి తనక రీరంబు 
డయ్యుటకు "వెుుకం వాజుటకుం గారణం బేమి యని యడిగ్‌న నమ్మహీ 
నుగవరుండు * వేగిరపడక కొండొకసేపు విచారించి మవోేపుర షా నీయట్టి 
కృపాపరుం డడుగం దో(చినతెఅంగునం జెప్పుట మేలు కాదె యాకర్ణింపు 
మని *సౌముఖ్యంబు నొంది. 





1. తనసుతు - ల ళ, వెళ్టుపతులు “శంతను”' కబ్దముకొ ంతవిచారణచేయదగియున్న డ 


నహారభాత నామాను[కమణికయందు ఈళబ్దము 'శాంతను' అనియన్న ది, తెనుగులో 
ఇది ఆదిదీర్భముగా లేదు, ఆ స్టేఫషుంటువు నందిది శంతను అనియేయన్న ది శంతనుని 
కుమారుడు శాంతనవుడు అనగా భీష్ముడు తెనుగు, నండిది ఉకా రాంతమా అకారాంళమా 
యని సందేహము కలిగించుచున్నది. ఉకారాంతమైనచో శంతనుడు, శంతనువు అసి 
రెండురూపములు రావలనియుండగా శంతేనుడు అమరూపమే కన్పించును. శంతనువు 
అనురూవము లేమ మను వటు, కబ్దములకు 'రుజ్‌'రాదు అల్లే శంతను శబ్దమునకు 
షన వర్ణాంతత లేదని యెంచవలెను 2 పాదుకొనన్‌ - ఆ. ఈ ఏక చ 


1] కరుణంబు - ఓ షన & సంశయంబున - ల శీ. వెరగుపడక - కొన్ని[వతులు 
4, సఖ్యంబు నొంది -ల 


900 


882. సీ, 


888. వ, 
884, సీ. 


885. వ. 


శ్రీమదాంధ్రమహాభారతము 


చుట్టాల నీ దగుచెట్టతనంబున( 
కాసి పశ్చాతావపరు(డ వగుట 
లేమి గల్లిన దుర్గ భా మేయధనములు 
గోరుట మొగమోటగూరి యొరుని 
చే బడ్డ నిన్ను గెల్బితి నని యాతం డు 
బ్భుటక లేస్‌ నుపకారమునకు( వాత 
ముగ నీవు చేసిన పురుషు డామేల్‌ దన 
యలఘు పౌరుషవమున గలి ననుట 


=, కుమతిజనులు నీదుగుణములు గొనియాడ 


సిగ్గువడుచు బుధులచేతం బొగడు 
గాన మరుగు చునికి వీనిలో నొక్కటం 
గార్భ్యపాండురతలు గలుగు *ననఘ, 


అని వెండియు 


ఉచితంలుగా నెఅి నుగ్గడించినమాట 
సభ యియ్యకొనమి వల్ల భకు నీదు 
తప్పు శెల్లం బయి తాపంబు6 బొందంగ.6 
చేర్చ ౦గ "నేరక (తిప్పికొనుట 
నీసొమ్మునకు నొరు డానించుచుండంగ 
దానికీ. దగరత దల(చు చునికి 
దులువ పిమ్మట నిన్ను దూషించుపలుకులు 
'కులజులు నిజముగాం గొనుట నీవు 


* మానుషంబుల నడపంగ మాయకాని. 


గాగ జెలులు గాంచుట వగకలిమి వేర్మి 
దాని వెలిపుచ్చ £నోపమి వీన నొకటం 
గార్భరపాండురత్వేం బులు గలుగు ననఘ. 


అని మజీయును 





502, 1, నధివ-ల 
884. 1. జనములు _ కొన్ఫి(పతులు 9. దోవమిదీన నాకట _ ల, 


887. ౪. 


880. తే. 


800. క. 


837. 
888. 
889. 
890 


ఆనుళశాననికవర్యము-చతుర్గాళ్యానము 801 


భార్య పు త్రికుం డల్లుం ఉార్యవృ_త్తము లేమి. 
(గుమ్మరించుట జనకుండు దల్సి 
సోదరుల్‌ నవయుట యుర్వీసురుని గోవు! 
దొలుమేన+ జంపుట దుష్టబుద్ధి 
భూసురజేవార్థములు పుచ్చికొనుట య 
రము గోలుపోక చాంధవులచావు 
చాలిశు మొగమోట( బనిగొనంగా6 దన 
యకమున కంతగాయంబు గలిమి 


= "వెదోకాలంటు యత్నసంపీడ నొంది 
ద 


చెల్ల ౯జేసినపనీ యొక్కపొల్ల పగతు 

శే నసిద్దతం బొందుట వీన నొకటం 
గార్భ్యపాండురశ్వంబులు గలుగు ననఘ, 
అని యి “శేర్పడం "జెప్పిన 

విని యద్గనుజనలి మెచ్చి విడిచెం గుంతీ 


తనయా[గజ భూసురసాం 
త్వన మిట్టది యడుగు మింక !వలసినదానిన్‌. 


అనిన నజాతళ్యతుండు గంగాపుత్తు )౨వదనంబునం జూడ్కి. నిలిపి 'మోడ్చిన 
కరంబులు శిరంబునం గదియించి 


కే 
మమ్ము సంసారవార్డి పాఠరన్యు౯జేర్చు 
యానపాతంబు నీకరుణాతిశయమ 
యభణలకల్మషముల( జాపునట్టిదాని 
వినంగం గోరెద నొకపురావృత్త నునఘ, 


ముని మనుజపతులనన్నిథి 

నిను నీకృష్ణుండు మాననీయచరిత చే 
డు నుపౌసించుచు నున్నా 

డ ను_త్తమ పీతి కదాని నాకర్ణింపన్‌ 





1, వలచిన వానిన్‌ _ కొన్ని|వతులు, 

1, మొగిడ్చిన - ల, 

1 తీరమ్ము - ఈ ఏ, ఇ, ఇ. 

1. నీత డాకర్ణింపన్‌ _ ల కొన్నివకులు. 


నా. 


802 


891. 5. 


892, వ. 
808. క, 


శ్రీమదాం[ధిమహాభారతేము 


సమోళ్టదమ్మున చేనుం 

దమ్ములునుం చేల సత్క-థాక థ'నపర 

శ్వ మ్య్మాదరింపు మునివ 

గ్లమ్ము నృపచయమ్ము6 బులక రాజి వహింపన్‌ 


అనుటయు భీషుషుండు. 


పుణ్యం బగునితివోస మ 

గణ్యాగుణా నీకుం జెప్ప గను !సుక్సతము! గా 

రుణ్యనిధి సర్వలోకళ 

రణ్యిండు గృష్ణుండు విను వరంబు( బడసితిన్‌ 
దా 





894, ౯. పారాళరార్థదిమునులు 
నీరాజన్యుల ను వినికి యెంతకు లేదీ 
గారాము నాకు. బరమో 
చారసదావా_ష్టి గాదే ధర్మతనూజా, 

895. వ. నీయడిగిన యట్టిదాని! నొక యితివోఎంబుగల దది యుమామ పాశ్వరసంవాదం 
బనం బరగు6 'బౌెరవో_త్తమా యప్పురావృ త్రంబు [పవ _ర్తించుటకుం గతం 
చె నకథ మున్ను సెప్పి మటణీ దానం జెప్పిన నొప్పి యుండుం గానున 
నప్పరిపాలటిం "ఇ వ్పెద నవధానపరుండ వయి యాగర్లింపు మని పలికి హారికిం 
బరమళ _క్టిం [బణమిల్లి యస్వ్పాండవముఖ్యు 'ముఖ చం దచందికం దనవి 
లోచనచకోరంబు లాన నమ్మానవపతికి నమ్మాననీయమతి యి ట్లనియె, 
—; భవ ర) నేఖుటు: — 

; భీవ్యు(డు ధర్యపోనతు (శ్రీకమ్షులిచర్మితళంఖు చెవ్పుటు; 
నేం. 18.208_1| (కుంభ) 

896. క తనయుని బడయుటకై తప 
'మొనరింపంగ రుక్సిణియు సముత్సుకవృ త్రి 

891. 1. నమునన్‌ మమ్మాదరింవు _ ల. 

898. 1. మమతలు కారుణ్య జల 

895 1. 


ముఖచం[ద చంది - ల, ముఖచంది - వా, వెక్షువతులు 


897. వ, 


8908. తే, 


809. ౪, 


ఆనుశాననికపర్యము_చతుర్భాక్వానము 808 


దనతో ర దుహినాదిక( 
జనీయెం గృష్ణండు మునులు సంతన మందన్‌ . 


గ్‌ ie 
ఇట్లు చని ద్వాదశవార్శిక (వతక్లిష్టుండై యున్నకృష్ణుం గాన మునీం|ద్రులు 
నారదపర్వతచ్యాసవాల్మీకిదేవలకాళ్యప ప్రభృతులు శిష్యవర్గంబుతో వచ్చిన 
వారలం బాద్యా్టాసనాదిసముచితార్ననంబుల నంభావించిన వార లద్దేవునిం 
బరివేష్టించి పుణ్యగోప్టీ, నడపుచున్న సమయంబున, 


అతని ముఖమున వెడలి మహాగ్ని యమ్మ 
హీధరము వీపినంబుల నేశ్చెం బడి 
మృగయుతం బుగ సిద్దసాధ్యగణాములు 
సమాకులత్వంబు( బొంద! బె ల్సడరి యధివ. 


ఆ కృష్ణుండు నిజసౌమ్యా 

లోకనమున నాళిఖిని *మలుంగ( వేసెం బూ 
ర్వాకారత నవ్వనము ని 

'రాకులతం బొల్బె నది మహాద్భుత మయ్యెన్‌. 





400. శే. దాని కమ్మును లెల్ల జితృమున భయము 
విస్మయంబును 'బనంగొన వెఅ(గుపాటు 
గదిరి చితరూపంబులకరణి నుండ 
వారి గన్గొని రుక్షింీవల్లభుండు. 
401, వ, మీ రీయనలంబుశెఅం గేమిగా 'నెజింగితి రున్నరూ "వెజింగింపవలయు 
ననుటయు వారలు సభ _క్తికంబు అగు చీత్తంబులతోడ, 
402, క, దేవా విశ్వము గలుగుట | 
నీవలనన యడంగుటయును నీయంద భవ 
897. 1, నిష్ణండ్రెయున్న అవీ శవ. న. కొన్నివతులు 
899. 1, సులుగ _ ౯, ర; ములుగు. నూ, ఈపాఠమున వాక్యార్థమునరిగా అన్వయించుటలేదు. 
401. 1 భావించితిరి యున్నరూపు - అల, 


B04 


408. 


404, 


405. 


408. 


407. 


409. 


402, 
404. 


407. 
405. 


శ్రీమదాం(ధమవాథారతము 


ద్భావాధీనమ సకల 
స్తావరజంగమసమాహిత!త్వం బెల్లన్‌. 
ఠి ౧ 


కే. నీవు మమ్ము బోధింవణా నేర్తు గాక 


యిమ్ముహానలస్ఫురణంబు నిట్టి దన(గ 
నేము నేర్తుమె యేమియో యెటు(గకునికి( 
గాది నివ్వెజపడితిమి కమలనాభ, 


అనుటయు థవధీయచేతః ప్రసన్నత! గాది జగంబుల వర్తనంబులకు 
నాధారంబు. 


క కావున మీకుం |బ్రియముగ 


నీవహ్ని తెఅంగు చెలియ *నెబీ(గించెద( జి 
తళ్వవిలత విడువు( డని కమ 
లావరుం డి ట్లనియె చారలకు(ి గురువర్యా, 


ఒకదానవు(డు జగన్నా 


శకు( డి త్తణిం గలడు వానిం జంపుట కేంబూ 
నక యునికి గలిగ వాడ 


(శ్రుకళావిదు. డగుట నాకతంబున నగుటన్‌, 


కడు. (గొవ్వి వాడు లోకము 


నుడుకుల బెట్టంగ *ేరిసివి యు గతవముకం 
గొడుకు, బడసి యద్ధనుజునిం 


బొడవడ(,గింపం దలంచి భూరి వతమున్‌ 


చ. నడప మదాత్మ యగ్ని యయి నావదనంబున నిగ్గమించి యె 


కుడు పడి పద్మగర్శుకడకుం జనె నమ్మహితుండు మన్మథుం 





స తంబెల్టిగవన్‌ _-అ ఈ 

1. తచూవె_ల,ళ షష. కొన్ని|వతులు, 

= నేజెవ్పెదిజి - చెక్టుపతులు. 2, !కువంశవరా _ పెక్షువతుఆ, కువరదుండై - 
ఊఉ, ల, కుమధురో క్రిన్‌ _ ఊ- కుధీరవరా - ఓ, 

1, గదిరి, గవిసి _ అనిపారములు 

కః వడివద్మ =అతావ్న కొన్ని|వతులు 


409. న, 


410. సీ, 


All. క 


412 చ, 


410. 
411. 
412, 


a0 


ఆనుశాననికపర్వము-చతుర్థాశ్వానము 806 


గొడుకుగం బంది వే తను మగ:డ్చంగ వచ్చె గడంగి పోవున 
పుడు వన మేశ్చి నేను గృపం బూర్వవిధం బొడంగూడం జూచితిన్‌. 


ఇద యద్దహనంబు తెజుం గని చెప్పి యప్పరమపురుషుం డమ్మునివరులతో 
మజియును. 


లోక| తయంబున మీకు నవిదితంబు 
లేదు |శ్రికాలసం వేదులార 
యు_త్తమంబగుపురావృత్తంబు చెప్పి కృ 
తార్జుం జేయుండు న న్ననిన వారు 
సవినయంబుగ6 గృతాంజలు లయి మ మంత 
పెద్ద "నీయుచె నీవు చెద్దలకును 
జెద్ద వయత్న సంభృతజగ త్త యు(డవు 
విశ్వ పకారసంవిదు(డ వేము 


నీయెలుంగని యితివోస మేయుగమున 
నెటీ(గ్గ చెప్పుదు మనవుడు( జిలుతనగవు 
మోమునకు( తెన్ను సేయ నమ్మురవారుండు 
వాగలకు నిట్టు లను గురువంళవర్య, 


మానుషయోని జవించితి 

గాన మదీయ మగుబుద్ది గౌరవము దదీ 
యానుగుణతోంోపహిశము 

గాః నెలు(గుండు మీరు సెప్పుకత విను 'టసదే, 


అనుటయు వార అందజు టి యంబున ధానికి నియ్యకొన్న నె 

మృనములతోడ నీపనికి మాన్యచర్మితుండు సారదుండ త 

జ్‌ న = a ణా 

క్కిన పెఅవారు చాలరు ప్రకీ రవి వేకు(డు కృష్ణు డర్భితో 

వినం ౯ బురాతనం బయినవృ త్రము నమ్ముని చెప్పుటొ శప్పగున్‌ ' 
a 4 





= శసంవిదుడ _ కొన్ని|పతుల, రైకవిదుడ వాని - ల. 
1. 


+ టొప్పెడున్‌, డొప్పెడున్‌ _ అనిపాథములు 


టరుదె = కొన్ని[వతులు. 


*లి00 


థ్రీమదాం[ధమహాభారతము 


41తి చ, అని తగ 'నేకవాక్య తం (బియంబున నాతనితోడ నీవు మున్‌ 


414, 


415. 


418. 


417. 


418. 


415. 
418. 
417, 


క 


వ 


ae లా లొ 


కోనినది విన్నయబ్టిది (వకామకుతూహలచిత్తు( డై నకృ 
ముని వినిపింపు నావుడు మనోజ్జ కథాక థనంబునందు వే 
డ్క నిగుడ నమ్మునీం[దుండు వికాసము*నన్‌ మొగ ముల్ల సిల్లంగన్‌. 


న ఉమామ హేళ్ళార నంనాదొందిను నితివోనము :- 
నం. 198.251 (కుంభ) 


నారాయణసావోర్జో 

చారత్వపిభూతి మున్న తనకు. గలిమి న 
న్నారాయయణుని మనోరథ 

మారం 1బూరించె కంక రాంవికలక థన్‌ , 


అ త్రెఅంగు వివరించెద నట్టు సను_స్థసంయమిసంఘంబును (బస్తుతిపూర్వళం 
బుగా నియాగింపం |థియంబునం బురాతనకథా కథనంబునకుం బూని 
యర్దేవమ.ని యద్దేవకీనండనునకు వందనం అాచరించి తద*భివందనంబు 
వడసి యవ్విభున కి ట్లనియ, ' 


తీర్థ భజనం గునకు "నెందు దిరుగుచుండి 
యిత్తుషారనగంబున 'కేను వచ్చి 

కంటి రమణీయ మగు శకేళి'కావనంబు 
సకలతరువల్ల రీగుల్మచారుితలము, 
కోకిలకులగంధ శ్వా 

నీకధ్యను లెనసి బెరసి గిగుడ(గ నమరీ 
లోక భ్రమరీమండలి 
కాగీీకలకలనాదములును గలసి చెలంగన్‌ 





మోమునదొంగలింపగన్‌ = ఊ, చ, 


- బూజించె _ ల, కొన్ని(పతులు, 
= దభివాదనంలు _ స, దనుమతంలు _- ఎ ఒ. ఓ. క. 


కాననంలు - అ, 2, తరము - 'వెక్కు[ పతులు, 
కలనాదముల పొందు గలిగి చెలంగన్‌ -కొన్ని[ప్రళులు 


ఆనుశాననికనర్వము-చతుర్భాక్యానము 807 


418, వ, ఒప్పున శ్వనం బున ం గనకస్టలంబున శార్దూల చర్మ వసన భుజగా భరణ భసితాంగ 


419, 


420, 


42. 


418. 


A418. 


4al. 


శాగ 2విరచిశాలంకార చారుడివ్యకేహుం డగు మవోదేవుండు సురసిద్ద సాధ్య 
విద్యాధర ముశిపుంగవ భూతగణపరిషృతుం. డయి యన్న నప్పేరోలగంబున 
నేనును సముచిత పకారంబున నయకేనిరూ పణీయ్మ పకారుం గొల్చి యుండితి 
నట్టినిమంం బున, 


స పుణ్యాంగనాకారములు దాల్చి పుణ్యన 


దీనివపాంబులు దిశలు గొల్ని 
చనుడేర కంకర సద్భశ పరిష్కార 
కల్యాణాతనువై న గర వచ్చి 
'వెనుకరిక్కున మెలుపున( జేరి మోమున 
కల6తి నవ్వినునుడిచెలువు నెనంగం 
దమ్మిజేకు* నుల్ల స మ్మాడు తనమ్మృదు 
కరయుగ్మ"మునను ళంకరునినేత్ర 


ఆ. యుగ్మమల్ల మూసి యున్నంత లోక మ 


నర్క-చం దళాకళాగ్ని యె మ 
వోంధకారమగ్న మగుటయు సంమోభ 
మండె భూతిసముదయంబు లెల్ల. 


ఉ. అప్పుడు ఫాలలోచనము నప్పరమేశు(డు విచ్చె విచ్చినం 


గప్పెం దదగ్నిజివ్నాయ నగం బఖిలంబును గారిడేవియ 
ట్లొవ్పమి తండి ,కె నం గని యుల్ల ము బెగ్గిల నీళునం!ఘులం 
గమ్పంగ మౌళిభూవణముకాంతి గ్రగామముసేశె "వేసినస్‌ . 


ఆ. వారుండు కరుణం జూడ నాహిమవన్నగ 


చావా ముడిగి శళోభితశ్వ 'మొలసె 
నార్య పరమవిన్న యము. బొంది యాసర్వ 
భువసిక _ర్హతోడ సవినయముగ, 





1. తటంబున _ చ. 2, విలసితాలంకార - ఎ అ, ఇ కి, ణిమాద్యష్టరూవ 
రమణీయ - శ ష న 

1. కమునళంకరుని _ "చెక్కు[పతులు, 2, సంచయంబుల్లె ఇ శ్‌ 

1 మొందె_ ఊఉ కౌ, 2, భరతోడ - ల వెక్కు_[పతులు 


803 


422, సీ, 


శ్రీమదాంధ్రమహాభారతము 


నిటలంబుకను చెఅచుటకు( గారేగా మేమి 
సర్వేళ యిది రవాస్యంబు గాక 
యున్నేనిం కెప్పవే యన్న నద్దేవుండు 
కాంత నీ శెటీంగింపం గానియట్టి 
పని యెందు గల్లునే వినుము లోకాత్మక 
త్వము నాకు గల్గుటవలనం జేసి 
న న్నేది వొందిన నన్నిలోకంబుల 
నది వొందు. గాన నాయంబకములు 


. నీవు మూయ౦ంగ౦. దిమిరంబు నిఖలలోక 


429, వ, 


424, క, 


425, వ, 


423, 1. 
425, 1 
& 


, నమ్మహాదేంవుడిట్లము_అ, ఈ; నద్జేవచేవుడిట్టను-ఉ. ఇ, వీ, శ వష 


* యొవ్పిదం బులందెల్డ - ఊ, 5 నోవు నొకోయను - వీ శ ఇష 


చయము6 గప్పిన భూతమ.ల్‌ భయము. బొండె 
వీకరంబులు (దోవక చీంకటియును 
"జెజచుటకు ఫాల'నే తంబు 'దెఅవ వలనె. 


అనిన విని యంబిక తనకు నడుగవలయునట్టివి యడుగుటకు 1నది యవసరంబు 
గాం గనికొని యక్కపర్చి కిట్లనియె. 

నాలుగుముఖములు నీకు 

న్యాలనయన కలుగ గారణం ేమి మధు 

(శ్రీలాలిళా స్పదవా 

క్యాలీకలనమున నాకు నానతి యీవే, 


జ్య 
న. 


అనిని వని యమ్మవో దేవికి నీద్దేవుం డి ట్లను 'రొఘ్యలు సుందోపసుంద అన 
నిర్వురుు గలరు వారల వార్య భుజవీర్యణౌర సంపన్నులు న స్త్రశస్తావధ్యు 
లునై యుండుదురు వారలవినాశంబునకై మయుండు WI 
గలే యొప్పులం చెల్ల నుత్తమసారంబులు దిల్వపమాణంబు లావారించి 
యొక్కకామినిం గావించి తిలోత్తమ యనుపే రడి నాకడకుం బెచ్చిన 
నచ్చెలువ నాకుం ([బదడజిణంబగా వచ్చునెడ నేనిది దేవకార్యంబు సేయ 
క్‌నోప్పం బొ మ్మను తలంపుతో నత్తరుణి తరిగిన దిక్కుదిక్కున గొకొ్కాగ్క 


మొగంబు దాల్చి దానిం బరిడింఛితి నాంటం గోల జతుర్ముఖుండ నై 
యుండుదు. 





నిడినమయంబని-వీ. శ షన ల 


ష ౨. రుదైత్యులు 
గలరు - ఇ వొ అ వీ శ ష, న్‌ లవార్యేశార్యులు భుజవీర్య సంపన్నులు వ. 


ష. 6. దొదంగి - 
కౌొన్నివతులు. 


420. చ, 


427, శే. 


428, వ, 


ఆనుకాననికవర్వము-చతుర్భాశ్వానము 809 


అన విని గౌరి నీకు భువనాధిప కంఠమునందు. గప్పు గ 
ల్లినకత మేమి నాకు నెబీ(గింపుము నావుడు దేవదై త్యు లం 
బునిధి నుధార్థమై తరువం బుట్టి విషంబు |తిలోక థీకరం 
బనిశరసాధ్యమై యొదవె! నత్తజి( చాళ్ళితి దాని గుత్తుకన్‌. 


అట్లు కంఠంబునందు మవోవిషంటు( 
చాల్చ నీలతగల్గిన దాన౭చేసి 
కమలజాది*నురులు నీలకంఠు( డనుచు 
నన్ను( గొనియాడి రప్పుడు నలినవదన 


అని చెప్పి శంకరుం డింక నేమి యడుగ వల తడుగు మనుటయులే చార్వతి 
పినాకం తెల్లయాయుధంబులకంశు మెచ్చి పట్టుదు దీనికిం గతం జెయ్యది 
యని యడిగిన నామృడుం డామృడాని కి ట్లనియె. 


ఆదియుగంబున నబల కణ్యుం డను 
సంయమి తపము నిష్టానిరూఢి 
"'మెయి( చేయం ెరింగె వలీకంబు తనువు ము 
నుంగ నప్పుట్ట కేణువును బుసైై 
విను లో సామాన్యభఘనత *గాకుండ మ 
హాద్భుతాయామంబు నధిక మెన 
పరిణాహామును గల్ల |బవ్మా యమ్మునికి( (బి 
శ్యతమె వర మిచ్చి నతని మీద 


. ఇరగ యున్న వెదురు గర మర్థిం ధాం బుచ్చి 


కొని జగద్దితింబు గోరి చేసె 
నాకు $ విషునకు( బినాశకశారము లగ 
స్త ణ్‌ 


ఖండమున నొలర్చి గాండివందబు, 





429, సీ, 

అ 
420. 1 
427 1 
428. 1, 
429 1. 


. వునత్రరి - కొన్ని ప్రతులు, 
నురలు- ఇ ఊ ఎ, ఏ ఐ, ఓ జొ, క, ఇ కం 


ఇది నంస్థృత నమాప గతమై యుండుటచేత కమలశాదినురులు అనియేకావలెను 
“సురలు. అనుట విచార్యము. 

యు బినాకం చెల్ట-వా- వీశ ష్య యూ వార్వతి పినాకంటెల్ల - వెక్కుువతులు, 
నుగగప్పుటయునువేణువును - న, 2 గాకందు _ వెర్నువతులు, శి. గృష్ణునకు - ల, 


810 శ్రీమదాంధ్ర మవాభారతము 


490. వ, ఇన్విధంబున విండ్లు మూండు గావించి లోకహితం చాదరించి యవ్విరింఛి 


యమ్మూ,డవవిల్లు దాం గై కొని తనలోకంబునకుం జనియె నిది పినాకంబు 
సంభావనీయం బై న ఇష్టం. గని చెప్పిన. 
491. క. విని గిరితనూజ వెఅవా 
హనముల నొల్లక వృషంబు నఖిలేశ్వర నె 
న్మునమున6 కొని యెక్కుదు 
పినంగా నే వలతుం జెప్పవే !కారణమున్‌. 


483. వ. అనిన నద్దేవుం డమ్మవోదేవి కి టనియె. 


488. సీ, హిమవన్నగంబునం చేను లోకహిశార్థ 
మైన మవోతప మాచరింప 
గోవులు చుట్టి రేకువ *నెడి తిరిగి నన్‌ 
సంకట పెట్టిన బంకజాడీ. 
కోపించి చూడ సంజ పాకులత్వంబు6 
బొంబె గోకుల మరవిందథవుండు 
నమరులు( జనుటెంచి |పాక్టించి వృషము గా 
నిక యిచ్చి కరుణ జనింప బలికి 
శే. నాకు గోపతి యనియెడు నామ మిచ్చి 
రపుడు జిగోచాధ మాన్చి రయ్యమలవృషము 
వావానము. గేతువును గా శివ పచార 
మాచరింతు నెల్లెడ నది యాది గాంగ, 


494. వ, అనుటయు నంబిక యప్పరమేశుతో నీవు పరమళుచులును రమణీయంబులు 
నగు నివాశంబుల వసియింపక యశుచియు గేకాస్థ్రికపాలదుర్గంధ దుర్ద ర్భంబు 
వై నళ్ళళానంబున నునికికి. గతం బేమి యనిన నతం డిట్టనియె, 


=: కీవ్రాయ పొౌర్పూతికీం దనళ్భులానవానళవం గారోణంలు చౌవ్పుతు :- 
నం. 18-207-1 (కుంభ) 


4కిర. ఉ. (కూరపుమూతముల్‌ జనుల ఘోరవిధంబుల ముట్టి యెప్పుడున్‌ 


మారణ మాచరింప(గ సమ స్టీజనంబులు నాళమొంద(గా 
వారీజసంభవృం జెఅింగి వచ్చి ననుం దగం గాంచి తత్పతీ 
కారము సేశతశకై వినయగారవ మొవ్పంగ వేండె వేండినన్‌. 

48!. 1. కరుణమెయిన్‌ - ఆ, ఊ కౌ, 

498. 1 లేకచేరినన్‌ - ఇ ఏ వీ శ ష, ౩ గోగణముబ్బెనయ్యమల _ ల, 


485 1 జగంబులు. _ ఆరి 





496. 


497. 


488. 


4809, 


440, 
441. 


490. 
497, 
499. 
A440, 


వ 


ఆనుకాననికవర్వము_చతుర్భాశ్వానము 81 


. “నిక్చితంబుగా నొక్కెడ నుండి లోకంబులు రకీంపవలయు నని తలంచితి 


నటియెడ, 
అ 


* మోతువరులు శుచి'స్థానముగం (బళంన 


"నేయుదురు విజనత్వపిశేమ మెజి6గి 
కాన *యింవె కశానంబు మానసమున 
నొలనె6 గావున నయ్యెడ నునికి గలిగె. 


. అచటన యుండి లోకముల నన్ని టి నాత్మందలంచి రత సే 


యుచు నివారింతు భూతచయ మొక్కటం గూడి చరించుచున్కికిం 
(బచురకతూ వాలుండ నయి రాగము బొందుదు నట్టు గాన నా 
2ికచటు నివాన మయ్య విను మన్యతలంబులు చానిం బోలునే, 


+ అనిన భసితాంగరాగంబు ననఫణధ 


'శాభరణములు6 బరకుళూ లాయుధములు 
నైమవహోగ్రత భీకర మైనరూప 
మభవ యేల కెకొంటి వీ వనియె గిరిజ. 
అనుటయు నమ్మహీశ్వరుం డాపర మేశ్వరితోడ, 
భోకస్వరూోపంబు లోలాకి రెండు వి 
ధమ్ముులు శీత *ముస్తమ్ము నాగ 
జను నివి కెంటను నకలంబు |గథిత మె 
యుండు సౌమ్యాగ్నేయ 'యోగకలిత 
మఖిలజగంబు సౌమ్యము విసు డాగ్నేయ 
చేను 2వహింతు మయి న్ర్రరుదెటింగు 
కిలెనయుట( గొని భరియింతు నీవిశ్వంబు 
గావున నాగ్నేయభావారూఢ 





— rem 


- అదికారణంబున నయ్యెడ నునికి గలిగె - ఆ, 
* స్నానముగ - ఆ, ఈ, ఏ. ల. ౨. యిట్టి_ ల 


= నెరింగి-కొన్ని ప్రతులు. 2. కతట _ కొన్నివతులు 
. తోనిట్హనియె _ అ, 


= మూగష్మమ్మునా _ ఆ ఎ 2, ధరింతు _ పెక్షుపతులు శి, నెనయుట _ కొన్ని 


|వ తులు 


812 


442, 


448. 


444, 


44b. 


446, 


442. 
4498, 
444, 


448. 


చ 


eh 


ర్రీమదాంగద్రమహభారతము 


మొన యాకృతి లోకహితారముగ వ 
హించినాడ నిం కెయ్యది యీవు నన్ను 
నడి? దడుగుము నానుండు నార్య సోము6 
దలం (బియంబున నేటికి దాల్చి తనియె 


అనవు'డు దతుయజ్ఞ మున కల్గిననాండు సురాలి శీను నీ 

డన మొనరించుచోట వికటంబుగ సోమునిమేను |దొక్క-(గా 
నను 'కరగాందు వేడిన మనంబున నక్క-టికంబు 2వట్టి చే 

సిన దురితంబు సోము నిటు సేయక పో దని మౌళి. దాల్ళిలిన్‌, 


చ, అన విని కొల్చియున్న మును అందబు నీకు దయావిశేషము 


న్మనముల మెచ్చి పొంగి యభి నందనపూర్వము గాంగ భక్తి యున్‌ 
వినయము నుల్జసిల్ల 6 బధివేల విధంబుల! (స్తుతించి ర 
య్యనుపమధాము గౌరి సమయం బిది నా కని మోడ్చులేగేలితోన్‌, 


లోలలోచనదీప్పులు బాలచంద్ర 
భూవణుని! వదనంలున( బొలయ మునుల 
మావసంబులు సంప్రీతి నూన సాంత్వ 
తినస్వరంబున ని ట్లను నలినీనాభ 


క వశ్హాళమధర్మ్శము లభి 


వర్షింపుము వేదనిరతవత్సల యవి నా 
కర్ణ ములతో నఖిలజన 


కర్ణంబులల బొంది పుణ్యాకర్హృత యొసంగున్‌. - Xx 


అనియె నని యిట్లు గౌరి లోకహిశారంబుగా వర శ్రమధర్శంబులు వరమే. 
శ్వడు నడుగుటయు నారదముని కృష్ణునకుం 'జెప్పినతెఅంగు భీష్ముండు 
ధర్మజునకు జెప్పుట యుపన్యసించిన నాక*ర్షించి. 

దా 








— 


* నభయంబు - ఊ, ఓ, శ, బుచ్చి సేసిన - ఆ, 
1. గేలుతోన్‌ _ ల, కొన్నిపతులు 


py 


= వదాంబుజమున బౌలయ - ఐ, ఖ; కొవ్పునం బీతి బొలయ _ జా. 
ఆ.8 ఊ ఎ ఏ.ఐ $ నేత, వదన - అని పాఠములు, 
1, తనయనకు = ల వెళ్టువతులు ౨. రించి జనమేజయుండు వైశంపాయనుతోత_ల, భఖ, 


2, న్వనంబున 


ఆనుశాననికవర్వము-చతుర్భాళశ్వానము B18 


447. క, మునివర నాదగుచిత్తం 
బున "గొతూవాలము చాల మొల తెంచి తలి 
ర్పున 'నెలరానెడు నేర్పడ 
కివినిపింపుము మీంబికథ సవిసారముగన్‌ , 


448. వ, అని యడుగుటయు. 


449, మ. న్ఫుట కితత్తోదయ సంభృితైక నుగురా భూవై క రణోధురా 
తటినీఫిం ఛ మనోజ్ఞ మౌళలలితా క్‌దాంతా త్మ కస కిలితా 
(శుటికా"పత్వ సమున్న జా కితజనా దూరా౧జనాసువతో 
త్కటకీలావనలోల దివ్యహృదయా ధర్మ పీసన్నో దయా. 

460. క, చేవోలమానసంభృత 
'మోవాత మోనిరసనాభిముఖభూరి౨ వే 
కాహీన మవోత త్త కస 
మాహిత చిన్న్మాత్రకూవ మధురికు సుభగా, 


461, మాలిని, త్వరిశవిహితగాఢఛ్యాయి స మ్మోద'చాదా 
స్ఫురిిదరి దృఢ శూఎన్ఫూ ర్తి సంళి న్తహస్తా 
తరణికకిమ యతోదారశాచి శనేళా 

పరమనియతినిష్టూ శవ్యవాత్చగ్మపద్భ్మా, 


గద్యము : ఇది (శ్రీనుదుభ యక విమి త కొమ్మ కామా త్యపు త్త బుధారాధనవిరాశి 
తిక్కన సోమయాజి పణీతం బై న (శ్రీమవహోవారతంబున నానుశాననికవర్వంమి 
నందు జతుగ్ధాశ్వాసము 


447. 1. నలరారెడు - వీ శ, ష వెక్తుప్రతులు 2 వినుపింపు - కొన్నివతులు 

శీతల, / న్ఫృుటితత్తామల సంభృత్తెక్య మధురా - స సృుటితత్వద్వయ _ అ, శః, 
తత్వంపద _వీ ఐఖ శ ష 8 తైక్య మధురా- అ,ఉ ఊ. చ,ల, 
4, నుధా-ఆ ఈ 56.దాఎకత్వ నంకీలికతా-ఊా 7, సర్వనమున్న త-అ ఈ నంకల్పితా-చ 
తాపోదమయా _ ఆ, ఎ; ధర్మ పసంవద్ధ యా మస ధర్మ (పతీపాలయా - న; ధర్మాత్మ 
సమ్యగ్రయా _అ ఇ, 

4561. 1.నాదా-ల;పాదా,-ఆ, ఆ ఈ లౌ క, ఖ, 2 దతిధృఢ - కొన్నివతులు 

ల, నక్త హస్తా _వ, 


న 


ఇ 
నీ వదాంధ్ర మహాభారతము 
ఆనుశొననిక పరము - పంగనూాశాషసముం 


ర 


pm 
యా 


" క్రీకాళీక్వాదర ను 
శ్లోకాలోకన విలాస *నుస్థిరిభవరా 
శోకమూోదాధ్యవధూతి 
వ్యాకో శవివేశ$భవన వారివారనాథా, 


-: లిఫ్రుంతు పొర్పూతితీ వోర్జాగ్రోమాచారోంచులకో అం గెటీ(గీంయుటీ = 
సం, 19_123_23 (అను కీ 15) 


ల, వ, దేవా వైళంపాయకుడు జనమేజయున కి ట్లనియె. 


8, 3. అట్టు గంగా శ్మృజుండు ధ ర్మాక్మజునకు( 
"తెప్ప యిట్లనుం గౌరవ్మశేష్ట పద్మ 
నాగుకో నవ్విధంబున సోరముడు 
పార్వతీ దేవి ప్రశ్న ముపన్యవింది. 


శవ, ఇట్టరియె నప్పర్వశ రాజ ఫు తి (పొగ్టెంచిశ నస్పర మేళ్వరుండు పరనూదర 

భరితు డద క 
న ను తా నా నా నాలా 
1. 1. థ్రీకారర్వాదర-జ, థ్రీకావ3ళ్వాదర- ఇ ఊఉ ఊ. ఓ. కూ శ, షన, శ్రీకుధరభచాదర_ 
అ. ఇ; '్రీకరవర నుళ్లోకళ్లోకాలోకనవిలాన ఇస ప్రకా శత్పిలనలోల - అ, ఈ, 
2 సుస్థిత ha 3 ఏలనల్లోళ ఆ, ఈ;భువనా శ్లోక - జ;భువనాలోక - కొన్ని 
(వతులు, 4 దాత్తసభూక వ్యాకోచ, దాత్త విభూతి వ్యాకోచ, దావ్యయ దూతివ్యాకోచ 

దార్యవభూ టివ్యాకో ద అనిపాఠముబు 


818 థ్రీమదాం[ధమవాభారతము 


ర్‌, సీ. అజు(డు ముల లోక హితార్థంబుగా (శావ్మా 
యిలను సృజించి రాజులను వకు 
లను కూద్రులను (గ్రమం బొనర్పంగ6 గల్పెంచె 
నాజాతులకు నోలి నతనీముశిము 
చావులు నూరులుం బదములు సంభవ 
స్టానంబు అగుటేయు. దారతమ్య 
భాగిను లగు*నని పార్వతి *కాతండు 
త _త్తదా చర ణీయధర్మములును 


ఆ. వినుము విన్తరించె విపులు లోకధా 
రకులు వారియెడ( బరాభవంబు 
చెత యెల్ల చేటు” జేయు సమ్మానదా 
నములు సకలళోభనము *నొనర్చు. 


8, చ, (ప్రియ 'మటియజ్ఞ నేనియు దర్శిదుని*నేనియు కవి పుం గందం జే6 
త యుభయలోక సౌ ఖ్యములు *దవ్వుగ "జేయు. దదీయ మెననిం 
దయు నను శెట్టురిట్టుట యధర్శత నాతనిసొమ్ము పుచ్చికొం 
గటయును మదగ్శముం గొనుట డా(పక' చెప్పితి “నిక్క మింతయున్‌. 


7. వ, అని పలికి యి ట్ల్రనియె. 


8. సీ, అధ్యయశంబును యజనంబు దానంబు 
నధ్యాపనంలును యాజనము. (టి 
తిగవాంబును (అశాంతియు( దవస్సత్య శా 
చంబులు వి పధర్మంబు లావ 
దల6 దక్కూ నతనికి వలవదు వాణీ* 
మగ్ని "కార్యంబు శూద్రాన్నవర్ణ 
నము నిజదారసంగమనియమ ౦బును 
నిరుుపొద్దు గుడుపును హింసలేమి 


5. 1. దత్తారతమ్య -వెర్టువశులు, 2 టది,నవి _ అనిపాఠములు, 8 ,యాభంగి, యదుగంగం 
ఆనిపాఠములా, 4, లొనర్చు - వెక్టుపతులు, 


6. 1, మతి _ జ, 2.నైనను - వెళ్టువతులు 8.మ్మివుకెగ్గు (నగాగమలోవము)- ఎ, ఓ, కో 
వివుగుంద _ఆ. ఈ ఐఖఖజ 4 దవ్పగ- ఎ, ఒ, తవ్పేగ _ శ. వ, 
6. టయునేవి పాపముల్‌ _ ఊఉ జొ క, దోషమింతయున్‌ _ న; నీకునితయున్‌ _ వీ. 


8. 1. కృత్యముమానుట నుచితంబునిజదార - ఉ. అభా ఖ. ఈ పాఠము చివరివరకును 
నిర్వహింవబడుటలేదు, 


10. 


1. 


12, 


కో 


ఆనుళాననికవర్యము_వంచమాక్యానము 817 


యును నివాసళుద్దియును నతిథి|పియ 
త్వంబు (ావ్మాణులకు వలయు దపము 
&చేర్మి సాధనముగ ధర్మమూలముగ వా 
రల సృజించె. గాదె నలినభవుండు. 


త _త్తి యులకు వ్మిపసంరకు ముఖ్యధ 


ర్శంబు సరణి చారిరతణమున' 

గాని |అదుక దమ్మవోనుభావుల పాల 

నంబు సేయ శోభనంబు నొందు, 

రమణీ యధ్యయనము యజ 

నము దానము సాధుపోవణము దుర్చనులన్‌ 
దమియించుటయు సముత్సా 

వాము !కల్మియు తిధృతియు నృపుల కగుధర్మంబుల్‌ + 


. శ్ర జీవికయును నరిషష్టభాగ 


మాహారించుటయును థృిత్యునరయుటయును 
బజ వివాదంబు వినుచోట. బతపొతి 
గామియును రాజులకు గృత్యకర్మకోటి. 


వణిజులు లోకప్రవ ర్హనంబుల శెల్ట 
నుపకారకులు గృషియును ననేక 
భంగి చేవ్వోరంబుం బసులం బెంచుటయు6 చ 
త్యంబులు వారల కధ్యయనము 
యజనంబు దానంబు నర్జీకర్ముంబులు 
దై 9వర్జికద్విజత్వమ్ముకతన 
నాతిథ్యములు విధేయములు వారికి దిల 
గంధరసముల విక్రయము దగదు 


తతత 


2. తత్సుసాధనముగ - ఉ, జౌ 


1, కల్మియ నృవుల ధర్మమగుకర్మంబుల్‌ _ ఎ;£, నృవులక ర్హమగుధర్మ బుల్‌ - ఓ క 
l. బెన్నుటయు -ఆ ఈ ఊ, శ, ష, జెంగుటయును గర్తవ్యమగువారి కధ్యయనము - 


10. 
మేలి, 


ఊఉ; 2 ఇచ్చట అఖండయతిచెల్లుచున్నది కృత్యమ్ము వారలకు సధ్యయన విధియు న 
ఊఉ బొ. శ. ష.8. ధర్మంబులు - కొన్ని(వతులు; ధర్మములు త్రై వర్ణికుల్‌ ర్విజాలి 
కవళ్యులగుట - ఊ. కౌ 


al8 


14. 


15, 


క్‌, 


వ, 


శ్రీమదాంధ్రమవాథార తము 


మూ(డుజాతుల శీకు శూవు మూలకార్య 

గతి తదుపయు _క్తి శూదులకి లిమి నడచు 
వారు శుకూషకులు వి పవందనంబు 

వినయ మ్మకూరు లగుట తద్విహితకృతులు. 


తనతనవర్షృంబునకు 6 ద 

గినయాచారంబు నడపి కిల్చిషరహితుం 
డనం బరఃగు ఓనెల్ల వారికి 

విను *మున్మును జన్మసౌఖ్యవిభవము గల్లున్‌, 


ఇవి వర్ల ధగ పకారంబు  లింక చ్మాశమధర్శం బులు వివరించెద చ్లీనాకీంపు 
మని పఓకి పార్వతికి( బగ షుశ్వరుం డి ట్లనియె, 


. (ఆవహ్మచర్య వతవరమనిష్టయు గురు 


నాశ్రయించుటయు నధ్యయనకృతియు 
నగ్నికార్యంబు గుర్వరసంచారంబు 
భేతచర్యయ( గమలాథీి (బహ్మ 
చారిధర్ముంబు లా థశమముల కెల్ల 
నాశ్రయణీయమై గృవాస్థత్వ మొస్పు 
శాచంబు నిజదారినంతుష్ట్రియును బంచ 
యక్ష్మంబులును నిగమాఖిరతియు 
దానహోమిరయాతిధథి *మాననములు 
వలయు గృవామేధిీకిని వనవాసవన్య 
భోజన (బ్రహ్మ నర్యజటాజిన్నప 
ధారణములు వాన్మపస్ట ధగ్ముకోటి. 


Cees we MTC Pra Tm 


18, 
16. 


4, 


1. 


1, 


కును భాదమూల, కునుహ[దముఖ్యు - అనిపారములు; థక్తియిమ్ముల వహించి 
తదువబోధిత్మకియలందుంబొదలినడచు _ ఉ. జా, 

దెర్చివారికి - అ్మనెవ్వండాతండు. ఊ. 2, మున్నునుజెవ్పు _ బా; మున్న నుజన్మ_ఒ వీ, 
విధియ - వెక్కువతులు; రతియ _ ఆ, ఊఉ జాొ.శ వ, ౨9, నంతృప్రి యును _ &, 
క. శి దయావిధి మాననములు _ ఇ, దయావిధి మాననములు _ ఒ; దయాలినన్మాన 


సంబు = ఉ 4. మాననములు _ అ. ఆ, ఈ. ఒ, ఓ, క, చ, 5 క్షటవినివాన = 
వెక్కు[వకులు 


16, చ, 


1. వ, 


190, వ 





16. 1. 


18. 1 


అనుళాననికవర్వము_వంచమాక్వానము లీ! 


కినియమి నంగవర్ణన మకించన*భావము తాల్మి వ్మిపవా 

8. జ్య క్ష జ న్‌ 

సనము (ప్రశాంతి ేయార్షవము శౌచము శేష ద్వతనిష్ట లెతభో 

జన మిల నీదసేంత కృప సంతతతత్వరీపిచింతనంబు మా 

నినీ యతిధర్మముల్‌ గ్రుతి గణించినభంగిన యేను జెప్పితిన్‌, 

అని యి ట్లాశమధర్షంబులు సెప్పిన విని యప్పర మేశ్వరుతోం చార్వతి 
తపంబు తవం బనుచు మునిజనంబు లాచరింతురు దానితెఅం "గెతింగింప'చే 
యనిన నళ్ఞేవుం డి ట్లనియె. 


-:లీఫుంథు వార్వొంతితిం దవన్న్య్థిరూవంబు చెవ్వుట:_ 
సం 18-500 _ [5 (అను 1) 


భోగార్డులె తపంబునకు, జొత్తుగుతపం 
బనంగ వాన ప్రస్థు లాచరించు 
ధర్మంబు లిందియకర్మని[ గహవుతో 
నుభయకాలములను యోగసేవ 
ఫలకాంత చేత తపస్బ్వరూపంబుగా 
నడపి కాలంబై న నాకమునకు 
నరిగి తద్భోగంబు లఅనుభవింతురు పుణ్య 
*మవసిత మగుడు మ ర్హ్యత్వ మొంద 
వత్తు రధికనియతి నుపవానములను 
జపము బంచాగ్నిమధ్యవాసంబు గలుగు 
తపము/శిగల దప్సరః [పియత్వం బొనర్చుం 
గర్త కది వాండు. దుది వచ్చు గాని మరలి. 


అని చెప్పి మజియు, 





భావము దాల్మి _ కొన్ని పతులు! భావముదాల్చి - ఆ 2. సననము[(బకాంతి _ ఆ. 
ఇఒ ఓ.క, ఖ ళ.వ,న, లి, మార్చవము _ఆ ఒ 4 నవత - ఒక, 
విధిన్‌ దపంబు - ఉఊ; విధిన్‌ బదంబు _ కౌ, 

మవసానమగుడు - ఊ ఓ చ, అపగతమగుడు-ఐ.ఖ. 2. దగరప్పర్మావియత్వం, దగ 
దప్పరః (వయత్నం,ఫలమప్పర 1ియత్వం, నను నవ్సర (వయత్వం-అనిపారములు: 


890 థఅ్రీమదాం[ధమహాభారతము 


20. ఉ, ధారయుతంబుగా నడచుతావసముఖ్యు అహింస! పేర్మిక్రై 
కారు ణికత్వ మగ్గలము గలి తలంతురు సర్వజీవులుం 
nN 
చారును నొక్కుకూపుగం బదంపడి పు త్తృకళత్రయు శం చేం 
పాఠును రూర్ద్వలోకమున నజ్జనమున్‌ మణీ వచ్చు( (గమ్మటణన్‌, 


21, వ. "అనిన భవాని వనవాస. వతవిశేషంబులుం దదీయల ప్రకారంబులు చేర్చడ 
నానే తీయవే యనుటయు నభవుంిడు *భరిళాదరుం డై ॥ 


22, సీ. ఉపవాసములు మౌన ముర్వీశయత్వ మా 
నన మూర్జ్వభావాుక"సాపనంబు 
నియమితాహోరశ్వనిష్ష[ కమంబున 
శళిమరుద్య క వాసముల నిలుపు 
గంధర్వ దేవనా గస్టాన ముల నున్మి_ 
యును బవుసౌఖ్యసంయుతము గాంగ 
నానాసవాసాబ్బమాననీయంబుగం 


గావించు నం వేవగణనం గొన్ని 
కే. మహిశనియతులు సెప్పితి మణీయు నేమి 


(వతము సలిపిన జాపనిర్ద్యరగా మగుట. 

బుర్యాగతి;ల్మి దప్ప దరర్యావాసి 

కడుగు మింకను వలసినయట్టి వనుడు, 
28. క. యాయావరుల నమరవం 

ద్యా యేర్పడం జెప్పు'మనియె నంభిక చేవుం 

డాీయమ కి టను. దీరస 

గిం థు 

'శాయణు లుపవాసవిధి సమధికులు వారల్‌ , 

జిక వ. అది యె ట్రంశేని, 


20, 1. బర్వివై - ఎ; లేమికిన్‌ _ జ్ఞా 


8. 1. అనిన విని భవాని చెక్పు 
- గ-(వతులు, ౨. డాదరభరితుంగై _ "లె. కః జ, 
దయాశండై _ ఏ త 


జిక. 1. స్థానకంబి _ కొన్నివతులు, 
28. 1. మనుడు ఏ, క కమ ౩ 


25, 6. 


26. క, 


27, పు 


ఏరి, 


29, 


అనుళాననికవర్వము_వంచమాళ్యానము 821 


నానాశీర్ణసతతసు 
స్నానంబులం బల్ల లై నజడలును భిఖా 
నూనోపవాసళ్ళళమగు 
"మేనులునై. 'వారితపము మిక్కిలి! మెఅ యున్‌. 
మాసోపవాసవిధులం 
"జేసి తృణజధాన్య భుక్తి సెల్లింతురు వా 
శే నురలకు కేనిసుఖా 
వాసమ్మ్ముల6 *జరితములను వఅలుదురు తుదిన్‌ . 
అనిన విని యవ్వనితారత్నంబు వై భాననులవిధంబు వివరింపు మనుటయు 
నవ్విరూపాకుండు. 
వె భాససులు "ఖర వతు లెట్టు అంేని 
శిల దృణధాన్యముల్‌ కిచిదుకనడచి 
కొందు పండల( గొటీకి కొందలీగన్న 
గులుముల గువ్వల తెజు:గు దోంప 
నప్పటి కప్పటి కాననంబున ఎెచి 
కోొనికొందజాకు లెడినవి 'యేణి 
కొని కొంద అంబువుల్‌గొని కొంద అనిలంబు 
గొంద "జావోరంబు గొందురట్లు 


* గాక యావోరపరులును గలరు వార 


వ, 


లిందునకు6 బూజనీయు లై యెక్కుడ న 
పధపం జిగకాల బహుసౌ ఖ్యభాగు బగుదు 
రని మ'హేక్వరు. డుమకు నిట్లనియె మజియు, 


ఇని యొల్లను వాన్మపస్థనియమనిష్టా ఖేదంబులు తపంబు తపం బని మును 
లాచరింతురు దానిజెణం "గెటింగింపు మని నీవుతొ_ల్లనడిగిన విధంబునం 
దొడంగి నాచెప్పినవిధంబు లిన్నియుం దపం బను కబ్రంబున కర్ధంబు లై యుందు 





వెలయున్‌ _ సూ 

జీరతరము (ల) గ -_ కొన్నివతుబు 

షున్నవతు  ఉ; చిర్మవతు = ఎ, వర్మవతు - వాంశ, ష 2. చి (సిదియ- 
కోన్న్మిపళులు, క, ముక్కు చెఅమల - ఊ ఓ. బౌ. వీ. శ. షత 


త్‌22 


80. &. 


81.౮, 


82, వ, 
88. తే. 


84. 


29. 
90. 


Bl, 
84. 


కో, 


| వర్తించుచునత నింగీరై ంచుచుందురు = ఈ. విఓ, ఖ చ. 


తీమదాం(ధ్రమవాధారతము 


ననిచెప్పి యంగుష్ట్మవమాణదేవులు మృగాజినవసనులు నిక్ష్యంద్వులు 
నై చాలభిల్యు అను వేరం 'బ్రిసిద్దులగు మునులు దినకరదీ వులతో డంగూడి 
వరి ంచుచుండుదురు వారలతపోవై భవంబునంగాచె జగంబులు నుసీరంబ్బు లె 
యున్నయవి యొండు మెయి దుర్ల భంబు లై నట్టివి తవంబున సులభంమిలగుం 
దవంబు గడచి ధర్మంబు గలదే యని పలికి యాదరాతికయంబున శివుండు 
వౌ లేంద్రతశయకో డ ధర్ముందిలు మటియు  నెటింగించెద నవహితవై 
యాకర్ణింపు మని యిట్లనియె, 


జ ar 

అంలుబనూతి 'యేర్పడ గృవాస్థ సమ ర్హముగా( (బవృత్తిధ 
ిర్మాంబు నొనర్చె నార్యజనమాన్యము డానికెటంగు చాల నూ 
కం బరికాండ లేక తగుకాలమునలా సమచి తవృత్తి ని 

త్యంబును ధర్మముఖ్యముగ నరము గామము( జల్చు టొప్పగున్‌. 


అత(డు నీవృ త్తి ధర్మము [పయత్నమునన్‌ వివరించె మోతంో 
ద్యత "మది త త్పకారములు దాంతియు భూతచయంబుసై దయా 
రతియును సశ్మదృష్టీయు విరాగత యిం (దియకోటికిన్‌ దృఢ 
ఇెస్టతముగం జేసి యోగనిరతిం బరిళాంతి యొనర్చికొంటయున్‌, 
అని మజియును. 

కుత్పిపాసలచేం గడు గుందినట్టి 

యతిధివచ్చిన( [లియమున నతనిడప్పి 

వోవు నట్లుగ సముచిశభోజనంబు 

వెట్టు ఇల్టపుణ్యములకు6 లెద్ద తలంప, 


దీనికి *నఖిలా శ్రమసువి 
ధానంబులకును గృవాస్టతయ నెల వగుటన్‌ 
చానిపదాట నపాలిసన 


మానము గా దరయ న్నాశమం బెయ్యదియున్‌. 





నధర్మముగా నమార్హముగా, నమాగముగా - అనిపారములు, ల. ర్మంబౌనరించె _ 
ఎ, ఓ ఒ. ఓక 


మతి(దత్పకార - ఊఈ. ఒ. కౌరి న్థికి యుగ _ ఈ, ఈ క, 


= నిఖిలా[శ్రమ _ కౌన్నిపప్రశులు; నఖిల్మాళయ - ఓ, క్ర, 


85. ౪. 


86. వ, 
లి. క. 


88. వః 
89. క, 


40. వ, 
41. ఆ. 


42. వ, 
48, ఆ. 


85 1. 
లి 1, 
41. le 
48. మే, 


ఆనుకాననికపర్వము-పం౦ంచమాశ్వానము 328 


అనవిని గృవానునకు నే 

పని ముఖ్యం బనియె గిరిజ పళుపతి జననీ 
జనకారాధన మతనికి 

నను త్తమం వైన ధర్మ మని రూపించెన్‌. 


అచ్దేవుండు 'వెండియు, 


పతిభక్తి ముఖ్యధర్మము 

సతి కనవుడు దేవి నరుండు జననీజనకుల్‌ 

'మృతులై నను నాతి విగత 

పతిత్వమొందినను 'జేయుపను అెయ్యవియో. 

అనుటయు నథవుండు వారినర్తనంబు లెటింగించెద వినుమని యిట్లని యె. 
'చేవాతిథిపిశ్చు పూజలు 

గావించుట భావళుద్దికలిమి నరునకుళా 

'జేవీ వలయును వారికి 

చేవిధమున (బవ్మాచర్య మేమణమి తగున్‌, (| 
అని నిరేశించి మణియును. 

పంచపర్వ సురత పరివృృతితో నిజ 

చారచృప్పుండగుచు ఛాన్యకోటి 

పకి యెలుక దెనినీ (బతుకు(గాం గను గృవా 

పతికి నశ్వ'మేధఫలము గలుగు, 

అని చెప్పి. 

ఎచట మెలలా నేమి యె ట్టుంటె నేమి దా 

"నేమిసే సెనేమి 'యెల్లనంగ 

ములను విడిచి కుడుపువలన నియతికీగలు 

యతికి మోశతీవీథి యాటపట్టు, 





ననుపమగుసట్టి ధక్మమనిరూవించెన్‌ _ ఆ, 

గతులైనను - వెక్కు[వతులు £2. నారి, నతియ-ఆనిపారములు, 

పగిది _ ఇ, ఖ, 

గల _ వెక్కుప్రతులు. 2. విధియ, విధికి, పదవి, విధథియు-అనిపారములు. 


B24 


కశ వ, 


45. సీ, 


46. వ. 
$7, ౯. 


భీమదాం[ధమహాభారతము 


అనిన విని నంప్రీత యై వైలరాజన క్రి పురవారునితో రా జనువానికి భూజ 
నంబుళలయట్ల శరీరం బును భోజనాదులును నట్టయుండియు నతం డెల్లవారలచే 
(మొక్కు గొనుటకు న్మిగహాను గహాంబులకుంజాలి సర్వాధికత్వంటున 
శోభిల్లు దానికి గారణంచేమి 'యెటీంగింపవే యనుటయు. నీశానుం 
డిట్లనియె. 


వలి పుండు సార్గూతి శీ రావిత్సదు పామాళిశోయంచు చావ్నుటి;- 
నం, 18 _ అను 15 - 875, 


అధికపు( దపముననై నది రాజత్వ 

మట్లు గావున జేర్మి నతిశయిలు 
జనము9చే। మొక్కు. గొనుటకు నిగ్రవాం 

బునకు నను[గవాంబునకు ళక్తుం 
డై యుండు నతండు తదీయసునీతియ 

వి ను ముదమున రాజు వినయపరునిం 
"జేసి యెల్డ జనంబు శిమీంచు న్మిదియ 

జయమును నరివర్గజయము(బడయు 
'నెజింగి యుపధా విళుద్ధుల నిడునమాత్య 
వదవి శనుర క్ర సారవదృలముః [బోచు 
హితివరుల మిత్తులుగం గొను నిలకు మే లొ 
నర్చు దుగ్గంబు రకించు గూర్చు ధనము. 


కఇవ్విధంలున సప్తాంగసంవన్నత్వంబు నొంది. 


చేయం డపాతవ్య యములు 

సేంయయుం బా తవ్యయంబు చేయున్‌ నిజర 
ఇాయత్న మెల్లకెలి(గుర( 

బాయకో ధర్మంబు నేయు కాపముదొఅ;(గున్‌. 





44 1. 
4b. 1 


సేశ్వోరుండి అపు కక 


వినుదమమును, వినుమోడమున, వినుముధర్మము _ అనిపారములు, 9. రకి _ ఓ. 
ఇ, ళ-మవ శె, వరుల _ కొన్ని[వతులు, 


40. 


49 


50. 


51, 


52, ఆ, 


కః 


ఆ, 


క 


DD ~ ~~ ఆఅ 


ఆనుకాననికవర్వము-_వంచమాక్యానము B25 


ఆచరించు 'దండ మ్మకోధగాముండై 
2చారద్భపి.జాచు శతుకృత్య 
ములను నాత్మ దేళపురసరివారవి 
ధముల సత్యభాపణముల నెగడు, 


ఉదో్యోగము |పియచాదిత 

గ్ర 1 
విద్యాపరినివ్ట సంధివిగనా విహళతా 
2వద్యత దీనానాథవి 
పద్యాపన మాజ్ఞ వెరపు ఓ వాటించు( దగన్‌, 
కయ్యమునకు చిపుడు గాలు (దవ్వండు తగ 
వై నరరాము కూరుండ్రై యొనర్చు 
యజ్ఞదాన విధిపరాయణు! డై యుండు 
ని_క్లెఅంగువృ త్త ము_త్తనుంబు, 


ఈనీతులకు విరుద్దము 

'లై నపనులు నరకములకు నరుగునృవతి ఫా 
2పా నీతదుఃభఖ మొకతటి 

మాను నొరుల కతని కెపుడు మానకయుండున్‌. 


భావశళుద్ది గలిగి 'యీవినీశులం బూని 
(వజల 2ప్వ డతులరకగాంబు 

సేయు నట్టివిభు(డు సిరియును గీ ర్రియుం 
గాంచు లేబుణ్యలోక గతియు, బడయు, 


+ అనుటయు ధగ్యరభాస్యము 


వినం గోశెద ననిన శాం[పికి శంథుం డి 








ధర్మ = కౌన్నిప్రతులు, ౨. చారు - ఆ.ఇ ఊ. శ 

ధీరో, వీతా - పరితా, నిరతా, విదితా విహితా విగఠా (కొన్ని పాఠములు 
నిష్క్రృష్టార్ణమునిచ్చుట లేదు) 5. వడ్యత, దిత్యత, నద్యత - అనిపాథములు, 
వెరవు - క్రాన్నివతులు, 4. వరిపాటించున్‌ _ ఎ; |పావించుదగన్‌ = కః 

నకు _ వెక్కు[ఫ్రతులు, 2, పానుగత - ఆ, ఎ, 

భూవినుతులు వూని,వటునీతిమైపూని _ అనిపాఠములు, వి, కెవ్పుడతులర- ఈ, ఈ, ఒ, 
నరుండు _ ఒ, 4 నూర్ధ్యలోక _ వెక్కుువతులు, 


828 


ర్‌కీ, వ, 


56. 3 


57.3 


58. 


b5, 


56. 


57, 


* కడ-ఆ,ఆ ఈ 4 తోయము - ఆ; 


భ్రీమదాం[ధమవాభారతము 


టనియె నపొంన రవాస్యం 
(౧/ 
బన బరగును ధర్మజాత ముఖ లమునందున్‌, 


అనిన విని! యాగన్మాత యవ్విశ్వధాతతో హింసావర్టనంి బేజనులకుం "జెల్టదని 
రని చూవెద నహింసచ౭ెఅంగెటింగింపవే ీయని న నబ్దేవుం డదినీకలం చినట్ల 
"నేలం బిపీలికా పముఖం బుల నాకనంబున మశకాదుల మటియుం బేనున లీ 
సీరచేనులో నె న జంతువులం జంవక యెవ్వరికి మానరా దట్లు గావున, 


సళ 


, ఫలము దళంబునుం దొడిమం ! బాయుట రాలినీవానింగొంచు నా 


కలి *శెర'నేసి గోరసముకార్యమ కీనటుల కనిర్వహించి బు 
ద్దులు కవెలి లేక "నిశ్చలతం దోయజపతనిభాడ చి|తరూ 
పులొకొ యనంగ నుండు శమపుణ్యులునూవె యహింసనా త కుల్‌, 


అదియశ్రుతిశేత ధర్మరవాస్యమన (గ 
బడియె ననిచెప్పి మజీయును భవుడు దేవి 
కిట్టులను నట్లు(గాక యహింనతెఅ(గు 
గలదు వినుము విశేషించి కమలనయన. 


విధివళశంలున మృతింబొందు వివిధజంతు 
నిచయీమం దనవాంకారనిష్టుం డై నం 
బురుషుం గల్మష మేమియు € బొందీనేర 
చెట్టు లంశేని విను మది యేర్చరింతు. 


మహిమలమందున్‌ _ఓ క (యతిచింత్యము) 


య్య తిజగన్మాత _ అ ఈ. ఓ, ర్తి బెల్చజనులకు _ కొన్నివళులు, 8, యనుటయు - 
చెక్కువతులు, 


వాయుచు, బాసిన, బాటున, బాయుడు - అనిపారములు, 2, దానదోయ _ అ. ఈ, 


నీళ్ళు (నున _ కొన్నివతులు. 5,నంగ 
హించి. ఓ. క 0, మటిలేక _ ఒ. 7 లోననిడి తోయజ - ఉ, జో. 


నవిశేవముగ వినుకమలనయన, నవిశేష మదివినుక మలనయ, 
1. ఏన, నవిశే 
గమల నయన _ అనిపాఠములు, Sas 


మందున హిలసావిని ఘు డైన-ఆ;మన్సి కహంకార నివ, డెను 


=) 
నవ్విధంబు = ఐ. - నేరదజదేవిను చెప్పెద 


58. 


59. 


60, వ, 
Gl, 


58. 


50, 
80. 


ED 


క 


ఆనుశాననికవర్వము_వంచమాక్యానము 821 


దిపియలోంబడు 1 బువ్వు *దివియయెొ త్రి నవారి 
చాపంబువొందునే యోపిదున్న 
*నాలగేటిమొనం జచ్చు నానావిధపాణు 
లన్నరుం బొందునే యఘము వారు 
కశమ పనుల సేయ సిధాతృవశమున నా 
యువు దెగినట్టిజంతువులు సచ్చు 
'నేముసంపితి మని యించుకేనియుం నవాం 
కారంబు వారికి. గలుగు దట్టు 
6గానంజూవె వారిం/గల్మమమొందదు 
పుణ్రపాపములకు బుద్ది మూల 
మని శివుండు మణీయు నను హింసవోలెనై. 
యధికధర్మమెన విధము వినుము. 


'దైవగతింజేసి తమకుం 

*జావవలసీ గోవు లొండుచా వొల్లక స 
చ్భావమున రంతిదేవుని 

కావిం చు! మఖమున6 బళుతం గై కోని నెమ్మిన్‌, 


అనేకసవాసంబు *లరుబెంచి 


తము విళసించుట కాభూ 

రమణిని వేండంగ నతడు రాజీవాకీ 
(క్రమమున విశసింపంగ6ం జ 

రాములు దరులు గాగ బాణర కము నదియె, 





వు (బు) ర్వు - కొన్నిప్రతులు, 2. దివ్వెయెక్తిన - అ క; దీవెయెత్తిన - ఏ. 
మనంగ - అ, ఈ 4 నాంగలి, నాగంటి _ అని పాఠములు, 5, త(ద) గు-అ.ఈ, 
కానచువ్వె,కానశువ్వె కాననూవె_అని పారములు,గమనెక;- 'కాన'దిఇ | కళగాను ద్రుత [దుత 
|వకృతికముగాను ఉభయవిధములను [పయోగింవబడు మందునది కా(బట్టే వై రెండు 
శెజంగుల పారములును గ్రాహ్యములే. 


ne | 
జాదొలనిన _ జౌ. 2, మఖంబువళత, మభింబుచేత, మఖము(జూడ - అనిపారములూ, 
లరుగుదెంచి - వెక్కువ్రతులు, 


828 


62. క. 


68, క, 


64. క, 


85. 6, 


C= 
(=) 
బా 


68, 1 


68. 1. 
64. 1, 
రక 1 


66. 1. 


భ్రీమదాం[ధమహాఖారతము 


ఆచర్మణ్వతి యనునది 

*గోచరమే వళ్ల నమునకుం (బ్రియ మగుకం 
చై చవి చేయం బొలిచియ 
నీచమహిశవలిలమ య్యె నెత్తురు సుదతీ, 
స్నానమున( వానమున నా 

కానందము సేయు నమ్మవోనది గోసం 
తానము దివికి *నరిగె న 

మ్మానవపతి( "ఇవ్పనేల మధురాలాపా, 


పరబలము వైనడరి నె 

త్తురు 1వజ్తులు చవాఆఅ6 జంపుదురు దురమున న 
ప్పరుసం దనంబును బుణ్యో 

తృర మని వేదములు సెప్పు: దనుతరమధ్యాటి, 
పోరులీయందలి మరణము 

మారణమ.౦ బుణ్యలోక మహితమహిమకుం 
గారణ మెలు(గు మహింసా 

కారం బిట్టదని నివ కమలదళాశ్మీ, 


అనిచెప్పి 'వెండియు వారు(డు పార్వతితోడ 

నిటను *వే(టకునెలయు టమఘము 
గాదు సస్యములు మృగములచేతనళించు 

జగ మెల్లి నిర్ణనుష్యంబు గాగ 
గోరు మృగము లది కారణంబు మృగ 

వాతి రాజులకు ధర్శమ య్యనటు 





గోచరమై - ఓ క శ; గోచరమై సొంపు వెంవు గొమరారెరు కంవె చవివాయం 
బొలిచి _ జ లా 


జఇనంగ -ఐ కౌ, ఖ, శ, షం 


కేరులువాణ - ఆ ఉ, వఅలుగాంగ - &; వఆదలువాఅ( చేయదురు రణమున_చ. 


యందుల - ఐ బౌ ఖ 2 నీవు _ వెక్కు[వతులు; నీవె _ శ. క్ష, 
వేటను సేయటఫము _ ఐ ఖ 


67, 


659, క, 


69, క, 


70. వ, 
Ti, ఆ, 


72, 


68 


1, 


42 


ఆనుకాననికవర్వము_-పంచమాక్వాసమఃు త్ర 


గాక మృగములకు6 గలుగు సద్గతి "రాజు 
చేమృుతి( బొందిన[ జెలువ వినము 

దండు దండింప కుండు టదండ్యు దండ 

నంబు గూర్చుట విపుమనంబు నొచ్చు 

నట్టిపని 2ఛశేశయును వినుమనవ రాధి 

తనువునొంచుట నూ హింస ధకణిపతికి 


. అని బోధించి. 


భూసుకుల కలుకవు వెట్టం 

"జేసి నహుపముఖ్యనృపులు చెడుట (ప్రసిద్ధం 
బాసురపతి విప్రునలుకం 

గాసిం బడంజె' తెలచి పడసె. గాదె నయనముల్‌. 


కావున విప్రారాధకు( 

జై వెలయు విథుండు శాస్త్ర మతనిధనము సై 
న్యావలి బంధులవిప్రుల 

దీవనలం బొదలు నింత శెల్టము చేవీ 


అని నిర్టేశించి కపర్డి గారితో వెండియు. 


పరమమం | తవిధుల( బకువులు యూపంబు 
లందు. గట్టంబడి మవోళుచిత్వ 

విభవ మొందు విహితవిశనన కియ మెను 
విడిచి దివ్యసుఖము వడయు. బొలంతి. 


వోమవిధుల( దన్శాంసము 
లామిషములు గాగ నొసంగి యమరుల నగ్ని 
ష్టోమాదుల( (బోవ(గం బర 
మామితసౌఖ్యములు గళ్లు యజమానులకున్‌ 


2, సేతయును విను మనవరాధితనువు _ ఇ. శ, ష సేత నపరాధియైన యతని 
తనువు - వా. 


తెలిసి - కొన్ని (వతులు 


380 


798 క, 


714 ఆ 


75 సీ, 


65 


థ్రీమదా౦[ధ్రమహాభారతము 


గ్రుతివిహితహింన కేహింసగ 

మతి దల(వ(గ రాదు మునిసమాజంబిటె రు 
మ్మ్యతతతి( చాపెడు పరమను 

కృతమనలి కొనియాడు( గాన గీర్వాణనుతా. 


అని యహింసళజ:గు లన్నియు 'నెజి6గింది 
యింక నేమి వినగ నిచ్చసేసె 

దనిన రుదునడిగె నిజ జనుల!జీ 

వనము అెజుంగు లెల్టి 2వనజనాభ 


అడిగిన నద్దేవి కద్దేవు డిట్లనుం 

గాంత మానుష్యంబు కర్మభూమి 
సుఖదుఃఖ!మూలముల్‌ నురతిర్యగాత్శక 

త్వంబు లట్లగుట విత్తంబువలయు | 
మనుజుల కెట్లన్న విను ధర్మకామముల్‌ 

వి_త్తసాధ్యంబులు 2విద్య వార్త 
చేవ *కార్ష త యర్షోసిద్గికి మూలఅముల్‌ 

యె థి ౧ 

విద్య వానికి ననవద్యతయును 
కేగర్ష కునకు నేల కాల మెలుంగుట 
జట్టికాని కేది సంభవించె 
నందు విలువ మొదలు నగులాథమునునెడ (/ 
వ్యయము కీగల్టటయు శివ్యపదములు, ' 

nn 


వసులం చాలించునత(డు 
వినువక యేమఅక వానివిరము లెటింగి పో 





తీ il 


74 1. 


T5. 11, 


5 


హింసాగతి మతిదలపగరాదుమునినికాయంవిది _ ఊఉ. ఐ బౌ, ఖళ. క, 
జీవనములెల్ల( దెలువుమనుచు నవుడు _ ఓ లి మనుజనాథ _ చ. 


భూములు - ఆ. ఎ. ఐ ఒ,బౌ ఇ; దంబులు _ ఊ, చ. 2, విత్త _ ఆ, ఎ, 
గోరుట, గావున, గామత, గర్షత, గర్జిత - అని ఫారములు; కారుత _ నూ. 4 కర్ష 
కునకు నెద్ది కార - జ; కర్షకునకు నెల్ల గార=- ఆ; కర్షతకును నేలగాల - ఈ! 
కర్షమునకో నేల గాల మెటుగుటయ _ చ ర్‌. గనుటయు _ వెళ్టు వతులు, 


ఆనుళాననిక వర్వము_వంచమాళ్వానము తలి! 


చిసమర్థుం డగు +*వెరవునం 
బసిం గను సేవకుడు ధనము. కిబడయు. బొగడుతోన్‌. 


77, ౪. వంచనయును జాడ్యంబును 
నించుకయునులేక 'వళువుసీష్టమెజింగి కాం 
బంఛచినపని 'వెరవునం గా 


వించిన కర్ముకరు. డొందు విపులధనంబుల్‌ , 
78. వ, అని వెండియు 


79, క. 'పరధనపరదారల నప 
వారింపమియు దెవపిత్ళసమా రాధనముం 
గరురాయు నతిథిసపర్యయు 
గిరతనయా యెల్బ వారికిం గృత్యంబుల్‌ 


=: తొవ్రుండు పొర్వూలితీ వర్గ కల నరిపాకోంబుల కౌజం గెణీంగించట ;- 
నం 18 - ఆను] 16 _ 1625 


80. వ. అనిన వినిియపర్ణాదేవి వర్ణం బులకర్మంబులు పాకంబు బొందు (దకారంబు 
చెప్పు మని యప్పరమేళ్వరు నడిగిన నతం డిట్లనియె. 


81, చ. తమతమకర్మముల్‌ శెరువుదప్పక' చేసినవారు "దేవలో 
కమునసుఖంబు 'వోందుదుకు [కమ్మటి వచ్చియు6 బూర్వజాతీజ 
న్మమున కమవోర్థి. బొందుదురు మానిని యిమ్మైయి( దప్పి యొట్టికృ 
త్యముల( జరించి రజనుల కటికులంబున( బుట్లు వాటిలున్‌ . 
జ ళు ల 





76. 1, తెజవు- ఐ.క ఖ 2 బడయు ఖాగడన్‌ - కొన్ని పతులు, బడయం బొగడన్‌ - 


ఒకో, 
79, |. వరధన వరదారమ్ముల, హరింవ - న 
80. lL. యవర్ష వర్దంబుల - 'వెక్కు[వతులు 


61. 1, నొందుదురు - కొన్నివళులు. 2. కర్మమున - చ, 8. నువృద్ధి, నవృద్ది, మహార్తి - 
అని పారములు, 


882 


82 క, 


౧9. 


64, ఉ, 


రక్‌. క, 


86 


87, 


82. 


64 
85 


B88. 


చ, 


bg 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఎంతెంత మేలుచేసిన 

శనంతుతియ కులముచనెకుు. డై నమాకూరుం 
గాంలా 2వి వుడయిన న 

త్యంళానంద మగులోక మతనికిం లిగలుగున్‌ = 


అనిచెప్పి మజియును. 


ఆపద6 దూలపోక సిరినంది మదింపక “ఛార్యవృ శిమెం 
బాపుల గెల్చి యార్జ్వవము బంధుీజనాలికి నార్యకోటికిం 
జూసుచు దీనులం గరణ. జూచి తగం గలమాత6 (బోచుచుం 
గోపముీలేక మన్కి గల.గున్‌ దివిజాంశమునన్‌ జనించినన్‌ 


అనిన విని గారి కొందజు 

మనుజులు సంపద'నుఖించి మనం గొందటు లే 
మి నలంగి ద2ఖిపడుదురు 

విన వలతుం గారణంబు కివినిపింపు శివా, 


అనుటయు శంభు డిట్లను దయన్‌ బలిభితము వెట్ట అేమింగుం 
దినచెలి. జుట్టముం బిలిచి దినత వాపి 'యపాపవృత్తిం జె 

ల్లిన తొలువాము గల్లునరు అెస్సగకీమంచు విధాత నిమ్మా 
తుని నతిలోభదూపితుని దుగ్గతిదుఃఖితు. "జేయు. చార్వతీ, 


వినుమలుక యు గూర్మియు లే 

వనవద్యా 'యెజ్జనంబులందును విధికిన్‌ 
మునునేసిన కర్మముఫల 
మనుభవగోచరముసే యురంతి య తటీతోగ్‌. 





నంతంతయు, నంతయు-అనిపాఠములు 8 మీవిభవంబు ననంతంతకు( బరమలోకమ 
తనికినాదవున్‌ _ అ ఈ 8 నొదవున్‌ _ కొన్ని(ప్రతులు. 


కాంతవృతిమై _ ఆ ఆ, 2 జనాళికి - కొన్నివతులు కి లేని. ఆ ఇ ఊ, కక, 


వహించి - బౌ 9.9 పదుదురె - ఆ &ఇ- ఊఉ ఎ ఒ జొ గి, వివరింపు = 
అ ఈ, ౬ 


యుధర్మవృతి యపారవృత్తి, - అనిపారములు, 2. మన్పువిధాత - న, 


800 
89 


00, ఆ 


dl, 


AB 
8% 


980 
రే, 


లే 


అం గా జా వాలా జా 


ఆనుకాసనికపర్వము-వంచమాళ్యాినము తెలి 


అని! యె అింగించి వెండియు 


ధనము గలిగి యుండి ధవళాకి, కుడవక 
కటకుండు! పగమకవజనము 

ల కు. 

2తొరువులో తి శెప్పు నుపకాగ లై. తొలు 
పుట్టు కినందు *మనినయట్టివారు. 


తమకు ధనము లేక తగుభోగముల కెవ్వ 
"6 ననడప మను సుఖాఢ్యజనులు 
Saal 
తొలి పేదవార లుల మరుల శెప్తుం 
౧m ౧ @ 
బెటం గోరు!చుండి నట్లివారు, 
ఓ లు 
*ఆయానపడ కుండ నర ౧బు వేశెడు 
వారు పా తలనంబు( రార పిలిచి 
తొలు మేన6 బెట్టిన (యలఘుదయా ఢ్యులు 
ధినెసిద్ది ¥లప* అలయత్న మునం గలుగు 
మన జులు పూర్వజనృమ న నర్జులు దమ్ము 
కినడ్రుగ దొ(పకయి చ్చినట్టివార 
లాయాసమునను వితాగమం బెడలెడు 
జనులు ముందరిపుట్టువునంగ్భపావి 
హీనులె యాచకుల నలయింఛి సిగప 
నిడనిలోథు ౬ ముదిసి ధనెకుండగు న 
రుండు (పాయంబునా( డీక గం డడంగి 
తొంటిభవమున నీగికి దొడంగి నతడు, 


కఠథిగియుండియు: చెవుళులకతన భోగ 
ములు దుజింప(గ లేనిమర్న్యులు గిరీంద 











యెలు(గ(గ జెస్పీవెండియ _ అ. 


నట్టికష్ట -ఉఐ చ. 2. లొరుల యొత్తి _ న, తై, వందు _ కొన్ని|వతులు, 
గలుగునట్టి ఒడి 


చుండు _ వెళక్టుపతులు 
ఆయానమునులేక యరముత్‌ - అ, ఓ, టౌ, ఖ, 8, బహుళ - ఆ, ఆ ఈ, ఓక. 
నడిగితా(క(గ నిచ్చినట్టి నడిగినం దగనిచ్చినట్టి _ అనిపాఠములు, 


884 శ్రీమదాం[ధ మహాభారతము 


తనయ 'తొలుమేనరోగముల్‌ దనికిచచ్చు byte! 
నపుడు దానంబు సేసీనయటీ వారు. 
98. శే అధికసౌందర్యములు గలయట్టిజనులు 
తొల్లి మాంనభోజనముల( దొఅంగి యున్న 
గ్రా 
వారు రూపవిహీనులు దారు రూపు 
గలిగి తొలు మేన గొనటులంబలికినారు 
94. క విను సౌళాగ్యసమేతు (డు 
మును నిజదార కపరు'డు ముందటి జన్మం 
బున భార్యకు, |బ్రీతిరయొన 
ర్పని మనుజుడు సుభగతావిరపొతత( 2బొందున్‌. 
D5. ౯ 


అమితజ్ఞానము విజ్ఞా 

నము గలిగియు బేదయననరు(డు చనినజ 
న్మమున వీనికి గలిగియు దా 

నము తెరువున( బోనివాండు నలినదళాక్షీ. 


98.5 


తగు బుద్ది లేక సంపద 

మిగుల గలుగు నరు(డు తొంటి మేన! గరుణమై 
విగత ప్రజ్ఞాం డయ్యును 

దగ దీనుల! (బోచినతండు దళితాబ్దముఖి. 

97. 


బా 


మేధావియె !ీవిన్కి మిగిలింద్యలంబొల్చు 
నరుండు దొల్బామున గురునక ధిక 
భక్తుడై తన రై నపాండిత్య 'మొరులకు ( 
గావించు వేడుక గలుగునుజను6 
డభ్యసింపంగ విద్యాయు క్రి లేకుండు, 
నాతండు దొల్లి విద్యాధికత్వ 
92. 1, తొలిమేన_ ఆ ఈ, ' 
94 


1 దారాఖిరతు(డు - ఐ, ఖ. 2. నొందున్‌ _ కొన్నిిప్రతులు- 
87. 


1. వినుమేలిమి విద్యల? గొమరొప్పునరుండు మున్‌ గురునికధిక _ఐ ,జూ ఖ; 


వ విని మించీ 
విద్యల - ఈ. 2, భక్పుడు _ కొన్ని (పతులు, 3 


ఆనుశాననికి వర్వము_పంచమాళ్యానము లిలిక్‌ 


మున గర్వియె కీష్షజనులకు సభ భంగ 
మొనరించి కుందం జేసిన యతండు 
థభాగ్యయును బిడ్డలును దాను బవుకిధనముల 
ఖోగులై దోగములులేక పొల్చువార 
*లమలినాచారపా తదానములు నత 


ణి 


కరురాలును దొంటీీభవమున( “గలిగినారు. 


98. ఆ. ఆలువిడ్డ లొఅటులై. లేమిం గుంగ.చు 
చెవులుచేత( బడుచు నవయుజనులు 
మున్ను (కోధలోభను.ల నా_స్టికతం బర 


పీడనంబు వేసి 'పేర్చినారు. 


99 సీ, కాంత జాత్యంధుండు గన్నులు వెడుంవాడు 
తనయొస్ప) మెజయును( దగిలి యొరుని 
వనిత దొల్మేన ఖూచినివా(డు కర్ణరో 
గార్తుండు కటుకోవాక్యముల? దొల్లి 
శిష్ట నొప్పించిన కమ్టుండు కడుపున 
చెవులై న నతండు పూర్వభవమునందు 
గరదుండు గోళ మళ్ళరిని *శర్కరనుణా 
ధితుం డగునకు( డన్యసతిని గన్య 
ఆ. మహిషిగోవు. దురగి మదనాతురతమున్ను 
గవిసినాడు శోపి, దివిరి యొరువు 
లనుభవింప( బెచ్చుకొనిమాంసము దొంటి 
పుట్టువున వారించినట్టి నీచు 


tt. 


లి. విధముల - ఊఉ. ట చ, జ. వీ. 4 లమరునాత్మల(ాత _ ఐఇజౌ,ఖ 5. పుట్టున - 
కొన్నివ్రతులు. 8 గలుగువారు - కొన్ని[పతులు, 


98. 1. చేర్చువారు _ఊ, ఎ, వఐ.ఒ.కి 


99. 1: గడునుందరుండయి తన - న, 2 పావి - కొన్నివ్రతులు 8, గార్మ్న్వమున - అ 
ఉ ఇ. కొ. ఖి 


8596 


100. 


101. 


102, 


108. 


104. 


105. 


చ 


సీం 


శ్రీిమదాంధమహాభఖార తనూ 


. ఉలుము గొన్నవా(డు తొల మేన నాఘాత 


బంధనమ.ల నొరుల పన్న (దనము 
చెఅచినాడు పంగు *వెఅవగ( గాలుసే 
విజిచి సామజనుల( బజీచినాండు. 


, పిలకాదుల గంతులచే 


నలమట6 బడువారు బడియ నడిచియు మిం 
జలమున బొడిచియు సొధుల. 
దొలుజామున నొంచినట్లి దుష్ట చరి త్రుల్‌ a 

ల టి 


. పొదరోగు లకుచివదముల దేవాల 


యములు 1ేమెట్టుటయును నశదువారి( 
దప్పు లేక (కొవ్విశన్నుటయును దొలు 
పుట్టునందు. గలిగినట్టివారు. 


జ్వరమున గుల్మపీడ నతిసారములకా బలుపుండులుక మవో 
దరమున వాతపి తృ కఫదార ణరోగములకా నిరంతరా 
తురులగువారు నిర్ణయత( దొల్లి వినోదముగాంగ జీవులం 
దరమిడి చంపినారు గురు(దల్ల డవెట్టినవారు పార్వతీ 


. గూనివాండును బిచ్చుకకుంటు*గుజ్ఞు 


గొలుచు అమ్ముచో2 గచ్చులుగలిపి సరకు 
దూంచి'వెన్రైడుచోటులః దూన్మిదరపి 
పూర్వభవమున లాభం౧బు బొందినారు. 
వెజ్టులుతొలు మేన వెడ్డున సాధు!జ 

నము మోసపుచ్చి ధనంబు గొన్న 


న. 


100. 


102 
108 
104. 


105. 


1. 


= 


[వల్ణదమున - చ 8, అఅనలై - కొన్ని ప్రతులు; వఅవంగః గాాల్సేయి - న 
సొచ్చుటయ -బౌ. 


* నొంచినారు - కొన్నిివతులు. 


= గునుకు _ న. £. (గంచులు - న, శి. చోటను, చోట్లను - అనిపాఠములు 
. జనంబు వంచించి - ఐ. జౌ ఇ, 


ఆనుళాననికపర్వము-పంచమాళ్వానము 887 


ఆను లఅనపత్యులు వినుతొల్తి పితృకార్య 
దూరలు బాలఘాిితులును జువ్వె 
పొలంతి నపుంసకుల్‌ పూర్వభవంబుగ 
నెద్డుం బట్టినవారు నేమిశప్పు 
బొరయకుండ(గ6 శీగోపమునం *ద్రికచ్చేదంబు 
రగంఫించినారును గామనసుఖము 


కే, కవిఘ్నపజిచిన తులునలు విధవ తొంటి 


జన్మమునయందు భర్హ్రవంచన మొనర్చి 
ధనము గూర్చిన యదియు మదంబు ేర్మి 
నో ర్తుమగని హరిందిన యుగ్మలియును. 


106 శే,  పయతులై_ పుట్టి 'యేవంపుంబనుల( గడువు! 


(బోచికొనువా రవాంకారమునను గర్వ 
మానమదదంభథమ.ల ( దొల్లి మాన్యజనుల( 
బరిథవిం చినితుచ్చులు పద్మనయన, 


107. సీ. “రాసత్వమొంది యదల్పుల(* దిట్టుల 


106. 
107. 


నాటుల( బడుచుండు నట్టి నీచు 
లప్పాటః దొలుమేన నతిగర్వులై పల్లి 
మ్ల రా 
దమ్మునం 'బెక్కం[డం దప్పులేక 
తిట్టియు తీనడ్తి చియుం *దిరిగినవార లా 
కాలువల పై ( గ్భప గలిమిమేలు 
ధనిక గృవాద్వారమున6 6 బతివోరి ద 
మ్మా(గంగనుండి దై న్యమునదుఃఖ 


శే పడుజనంబులు భో కపరత( దొలి 
మా em 


43 


మాననీయుల కవసర మీనివారు 








4, వృషచ్చేదంబు = అ. ర. గావించువారు - "వెక్కు[పతులు. 6, పేంపుచెఆచిన ౬ 
అ,ఈ, 

1, పాతు లై - వీ, న_కొన్ని[పతులు, (బొతిమెయిపుట్టి _ష, 2 తులువలు _ అ, ఉ, జొ 

1. దానిత్య _ ఈ, ఊఈ జౌ, చ, ౨, చోట్టను బరిభవంబులు గాసి బడెడునీచు _ ఐ. ఖ* 

కి. గొట్టియ - ఒ. ఓ. తెగడిన _అ, క. పొలము బొవకకృవ -,ఐ టౌ ఖః 

6. ఫణిహారి = వెక్కు[పతులు ; బెడివారు = ఓ; ఒడియారి - అ, ఈ 


883 


108, 


109. 


శ్రీమదాం[ధమహాభారతిము 


రాజదండితు6 డకృతాపరాధు (గ్రూర 
దండదూసితు6 జేసినతండు సూవె. 


, విను నష్ట్రసకలధను లగు 


జనములు *సనిచేసమిడిన సరకులు దొంః 21౪ 

మున మగుడ నీక సెమి 

కొనినట్టి యపత్యలోభకుత్సితు లతివా. 
లు 


. తమబంధులు( దారునునొ 


కుమరియ శెగటాలువారు కరుణారహిత 
త్యమున( దొలుమేన *వెడపగ 
నమేయ నరవధము సేసినట్టి దురాత్ముల్‌ 5 


అని యెటీంగించి యీళ్వరుం డీశ్వరితో నిట్లనిరె. 
ఇంతి నాచెప్పిన యిప్పావకర్ములం 
దణకును నరకంబు దస్ప దందు( 
బడుపాటు 'లెల్టను బడివచ్చి నరుల్రైన 
యప్పుడు వాటిలునటి తెఅంగు 
రాల 
లివి యట్లుగాకయు నెక్కుడు గాని పా 
వంబుల శమానుషభవము గలుగు 
2 
నిన నమ్మేన నేకర్మమున ఫల 
మెనను మానవు లనుభవింప 


, రోపి మునులు చేవీయానులు న తను 


వునన తపముఫలము లనుభవింతు 
రనిన చేవి యెఆుంగ నయ్యె మీదయ బెక్కు 
లరములు గృకార్గనై తిననియి, 

3 pa 





10%. 
109, 
110. 
111 


=m 


త (ద) గదా(వనిడిన _ ఆ, ఉ ఐ. బౌ, ఖ, 2, లరయన్‌ _చ; అధిపా _ ఇ. 
. నెడపక _ అ. ఓ. ఖ; వెలవక - క, నెడవవంగ _ క. 
+ మటియును _ పెక్కు[వతులు 


+ మనుజభావంబు _ ఓ. ౨, నెబ్టైన _ కొత్ని[వతులు, నస్థెన నామ్మేన నౌకఠత్మ నుజథణ . 


న నలిన నమ్మేన నధిక కర్మమువఆ - ఓ ల, యోనుల వర్తనమును తపము _ క, 


112. వ 


118, సీ 


అనుకాననికవగ్య్వము .వంచమాళ్వానము 889 
అని 'సండియు ఎద్దేవున్‌తో" మునుజులపరజన్మంబునం గాని కర్ణఫలంబు లను 
భవింస రంటిరి తప్పుచేసిననరుల నరపతు లెట్టితప్పున కిట్టిదండం బనునిరూపణం 
బున గండించెద రని యక్కర్మంబుఫలం బప్పుట్టువు నన యనుభవించుటగాడె 
యునిన గెరికి గంగాధరుం డిట్లనియె 


జనగతుల్‌ దమరాజసంబున దండించి 
సారు గాలీనొల్ల క నరులతప్పు 
అకు ధగుదండంబు లన వారి. బఅతురు 
తకొ్కారు అవ్వరు! దప్పుసేయ 
'వెఅచుటకై యట్టి విధి *ఓమూండుటది పూర్వ 
కర్ళంబువలనన కాని యపుడు 
గలిగిన తప్పునం గా దన్న నాచేవి 
యవనీళధండితుం డై ననరున 
కఘము వాయునా పాయదో యనిన నీళ్వ 


' రుండు నృపదండితుండు యమదండమునను 


114, వ, 
115, క. 


116, శే, 


118, 


బడ(డు లేనితప్పున *నరు( బజి చినతనిం 
బణుపక. స్నాతనిని యమజాధ వొందు, 


అని నిస్లేశించి 'వెండియం 


విను తమ చేసినకర్మం 

బ.నఫలమెవ్వరికి. దోచి పుచ్చంగ రాదె 
ట్టును గుడువక!పోదది యన 

విని పార్యతి యిట్టులనియె వీభఘునకు6 కృష్టా, 
కర్మఫలములు గుడిచిన(గాని పోవ 

వంటి వాని. (ఖాయకళ్ళ _త్తమపహరించు 
నందు రళ్వమేధంబున నఖిలపాప 

ములును జెడునన(గా విందు భూూతనాథ, 








116. 1, 


కొక్కొక _ ఇ. శ. ష్య నొక్కాక _ ఆ; కొల్లక - న; నొల్లనివారీ తపు _ ఏ 


, మూ(డుడేది _ ఇ. ఈ, శ, లీ. నృవుం ఐబటిచినతని, నవు బఅచు నలిని, గడు౧బ 


(జి అవినతని, నొరు(బజచినతని _ అనియు పాఠములు. 
పోదనినను _ ఉ, 


810 


117 
118 


110 


120, 


121 


122, 


128, 


124 


ర్రీమదాంధ్రమహాథారత ము 


వ. అనిపలికి యిది యెటొకో యనుటయు భవుండు, 


ఆ, అతివ కామకృతంబులై న కర్మంబుల 


ఫలము లనుభవించవలయు వినును 
కానుగ్భ “ముచె శే ట్రగలుగు: డ్రాయక్ని త్త 
2మాచరింప నంశయంబు వలదు, 


కావునం గుడువ4 'పొలియదు 
చేవాసురిమునుల కైన దేవీ కిక్రర్రో 
ద్భావితఫల మీయర్గము 

నీ వలవఅపుము భవన్శ్మనీష దిరముగన్‌., 
అనిచెప్పి యస్పగ మేశ్వరుండు వెండియు, 


సుకృతముల నరుడు నాకము 

నకు జను నవి గొంచెమెన నరు;డుయగును వా 
నికి దివి కేగి డిగిన యత 

నికి మానుషవై భవములు 'నెణంం గల్లున్‌, 


అని నిర్దేశించి యుద్దేకరూపంబునం గర్మంబుల తెఅం! గెటింగించి యింకనేవి 
యడుగ వలతడుగు మనిన నంచిక కర్శకరరాంబు జంతువళంబు (గవావళం 
2బునా రండు తఅంగులం జెప్పుదు రంచెయ్యది దృఢంబని యడుగుటయు 
మృడుం డిట్లనియె 


శే. నాతి విను (గవాచాకంబు ేతువులుగ 


నళుభములు శుభములు నరు డాచరించు 
(గ్రహము వేయించువే తాన కాక చేత 
కొడయు( డటుగాన ఫలములు గుడువవలయు, 


వ. అనీనం జావనునది యేమి యని యుమ యడుగ నీశానుం డిటనియె, 
గ 





118 


119 
122 


1. వినుము కామకృతము చెడును కడునొప్పుకృత్యంబు నాచరింప - ఒ క్ల, యజ్ఞవిధుల 
నందియంబునరిదు _. ఐ ఖ 


1. పోవదు - ఐ ఒ 2 పరులకైన - అ శి, ధర్మో - జౌ, అర్థము విచార్యము, 


1. గెజింగించితి నింకనేమి - కొన్నిపతులు 2, బని _ కొన్నివతులు. 


125. 


126 


127. 


128, 


120 


180. 


125 
126 
127. 
129. 
180. 


ఆ నుకాసనికపర్వము-పంచమాక్వానము 841 


శే నిత్యుడాత్ముండు దేవా మనిత్య మతండు 
మ-దిమి( చెవులున వికృత మై యది వికలతC 
బొందుటయు దాని. దొజంగితా, బోవువట్టి 
దశకు మరణ మన్చేరయ్యెం so, 
క జీవుండు జీ ర్థకరీరము 
బోవిడిచి నంచు బొంగ6 బుట్టీిగుపేగం 
దా వెలయుం దద్దక జీ 
వావలివ_ర్తించునిటు గతాగతీీపర యె 


వ, అనిన విని సార్యతి శర్వునితో బాలురు చచ్చుటకును వృద్దులు వెర్గకాలంబు 
(బదుకుటకును గారణంజేమి[యనుడు నతండు 
శే. మేను జీర్ణ ముగా జేయు. గాని మరణ 
'మొందం కేయదు విను కాల మెందు నరుని 
పూర్వకర్మంలబు లాయువుం 2బొదలల జేయ 
సన్నముగం 'జేయ |బదుకును జావు(టీ గలుగు 


వ అనిచెప్పిన నాయు వేమిటం బెకు(గు_నెద్దానందణు(గు ననినవిని యుమకు 
నుమాపతి యిట్లనియె 


=: శివుడు పార్పూలికీ నాయుర్వ్యూ ద్ధికీయంటులవం గౌరణంబులు చెవ్పలి ;- 
నం 19 - అను 116 - 2800 


కే. కమయు సత్యంబు. గృపయు శాచమును గురుల 
వలనిథ క్రింయు నాయువు పొలుపు నిచ్చు 
నలుకు బొంకు [కూరత శుచిశాపగమము 
గురువిరోధమాయువు( గడు. గుందం జేయు, 


తాడాట. 





ధవళనయన - అ ఈ, 
, వదవిన్‌ - ఉ వీ.ళువ న, 
యనుటయునతండు _ వెక్కు[పతులు. 
. బౌొందంయజేయ - ఎ, 2, వచ్చు - కొన్నివతులు 
. (గుంగణజేయు - వీశళ షన 


— mm ల 


i831. 


182 


188. 
194. 


185. 


186. 
187. 


182. 
184. 


185. 


187, 


ణే, 


భ్రీమదాం[ధమహాభారితీము. 


తపమునను (బహా్టిచరన్ట్మివతమున హితము 
శాళనమున రసాయనాభ్యాసమునను 
'బెరుంగు నాయు వ్యాకియల వై నరుండు పీతి 
గలుగుటయు( బూర్వభవకృతక ర్మఫలను, 


. తనలావున కధికమయిన 


వనిసేయు ట యు కృమును నపథ్యము నగు భో 
జనములు వారించు నాయువు 
వనిత యవియు( బూర్వకర్ణ్మవళతనకలుగున్‌ , 


మజియు నొక్కవిశేషంబు సెప్పెద, 


* సుకృతు అమరళోక*ేసుచిరవాసులు నిట 


దిగి చిరాయువులును నగుదు 2రితరు 
అతిచిరముగ నరకగతు లయి తుది నాయు 
వల్ప మగుమనుష్యుల గుట గలుగు. 

నొ విని భవాని పురుష 

ప్రీ విధములు శెండుగలవు శ తినయన వానకళా 
జీవుండు వర్తించుతెజంగు 

నీవేర్పడం జెప్ప వే యనియెం గంసారీ. 


ఆనిన విని మవోబేవుండు మహీధరతనయ కిట్రనియె. 


. శాఠ్వికము లై నపురుష 


'ప్రీశ్వంబులు లేవు పార్వతీ జీవున కా 
1తత్వమ.న కవాంకృతి. గ 


ర్మిత్వ మొలసి *భావ్యవిధమ మెయిీకొనుచుండున్‌ , 





సజు హా 


= = 


, యత్హటము - న కొన్ని ప్రతులు. 
. నురచిర - వాసులీయిలకుడిగి చిరాయువులునునగుదు రతిదురితులు నరక _ వీ శ. 


స క రతివ దురితముల నొనర్చి నరక నివానుల్సై యాయువల్ప -బి.ఖ 


' తిణయన - బొ క.శ వ, 


= తత్తషమ్మున హాంకృతి - ఐ. జౌ. ఖ ల, భామవిధముమెయి -ఊ, ల, కొనవలయున్‌, 


కొనణజేయున్‌ _ అనిపారములు, 





180. వ, 
189. ఆ 
140 ఇ, 
141.5 
142 శ 
14. వ 
144. సీ, 
180. 1 
140 1 
isl. 1 
118. | 
కతత. 1 


ఆనుకాననికవర్వము_వంచమాక్యానము 


అని మజీయును, 


స్ట కర్ణములకు, గర్శగా6 డాత్ముం డతని న 


త్వను రజస్సు(దమము కీవాతవి త్ర 
కఫము లెక్టు మ రృష్థకాయగతము లగు 
నట పొందు? గర లపియ చూవె 


సఖ్య శాచడయా వులు సాతిఇకములు 
రమణి లోభిసంగాదులు రాజవంమి 
లనృతహిం సాపరత్వభయాలన శ్వ 

ఛె_ర్యవహోనిని| ద్రాదులు తామసములు, 


కివి నానాముఖములం బుగు 
వికారము( '*బొంద(-జయుచుంబర(గును మై 
మవతీ కావున సర్వం 
2 ల! 
బు వినుము గుణకృత్య మిట్టిభోధం బొప్పన్‌. 


. తన్వి సాత్విక రాజస తామసాత్ము 


ఒనవారల( బుగ్యాలోకానుభ వము 
మనుజశావంబు నిరయపీడనము. బొందు 
మోవలటి నిర్గుణునకు మునుగ ముసరు 


అని వెండియు 


ఎట్టివి కర్మంబు లట్టివ నరులళు 
భాకుభసం[పాపస్తు లట్టుగాక 
*పరవి[ప్రియమున మేల్‌ వడయుటయును 
గల్లు బతిభృత్యతతతి6 అటుభ రృసనముల 
నొజ్జశిష్యుల6 దరనో కుల వెజురో 
a a ఆని జ 
గార్తుల నానావిథధెషధముల 


జ్‌ కల పయ నలా యాన 
4 వాయుపిత్త _ కొన్నిిపతులు; వాత వైత్య _ఉ లొ 


1సముఖములు రాజనములు _ ఆ 


. నొంద _ కొన్నిపతులు, 2 వినుగుణత్వముననిట్టి = ఈ. 
| అనిని ర్టేశించి వెండియు - వెక్కు[పతులు 


అనుర క్రి పేర్మిమై నటుమేలునగు జంట్లు ౬ బి (త్రి డియును వత్నల భావకల్మి - 
గ్‌ జా, (భావకల్మి?) పరమ్మవియుల తమీభార్యల నేల్పడి వడివతి భృత_ _క 


814 ల్రీమదాంద్రమహాగధారత ము 


నలమట. బొందింతుక ప్విధింబుల చింత 
లన్ని యు సుక్ళతంల్ను లెఫలించు 
ఆ. అని మ౭ియునువెప్పు సెక లేంది యో పేత 

మగుజరాయుజం బు సండజంబు 
నువిద జిచోంకు నెజుంగునుద్భెజ్జములు స్వేద 
జములకదియు. జూపుసంభపించు 

145. క, నరుడు జరాయుజసులలోే. 
దరుణీ విను ము త్రము(డు (శ్రుతములేకున్న ౯ 
1సరినతండు పళువు(గావున 
వరిష్టమగునట్టివినికి వలయు నరునకున్‌ , 

146. క, ]ఇరుబెణ(గు విను తమము శా 
ర్వరమును చేవాజము శార్వగము 'దేజస్సం 
స్ఫుఠణమున( బాయు (శ్రుతమున 
బరివ్బాతముగు దేవాజంబు పర్వతపు త్రీ 

147. ఆ. [వీహ్మాయాశమంబు( వాపుటకై తపో 
వ్యాప్తి బడసె |కుతులునంగములును 
గానం గార్యములు నళార్యంబులును వాన( 
చెలిపికొన(గ బుద్ధికలంక 'దీలు 

148. శే. కోధకామాదులై నదుర్గుణము లెల్ల 
వాయువాతి మేఘపటలంబు వాయు “పగిది 








లివి 


సోకు _ కొన్న్విిపతులు, 


145, 1. ధరణినిత(డు పశువు _ ఈ; నరియత(డుపశువు - కొన్ని ప్రతులు, నరివశువునకుం 
గావున - ఆ, ఉ జా శమ. 

1468, 1. ఇరుదెఅ(గు వినుత మము భాస్కరు(డుదయం బైన యట్టిఘనతర తేజః - ఆ; ఇరు 
దౌఆంగు వినుతమము ఖాన రోదయంబైనయట్టి గర్వితతేజః _ ఊఉ. జా; ఇరుదెజంగు 
తమ మొకటిభాస్త రోదయం వైన యజ్ఞగద్దిత తేజః _ ఇ ఖ, 

14, 1. దేలు - కొన్ని[వతులు. | 

148. 1. భంగి _ ఆ, 


149. తే 


150. వః 
151. సీ, 


152. వః 


1498. 1. 
161. 1. 


శ 


ఆనుకాసనికవర్వము_.వపంచమాళ్వానము 215 


(శుతముచే( వాయు నరులలో సురలకరణి 
గుతయుతులు దేజరిల్లుదు రతికయిలి. 


(శుతము నరుని. బరిజ్ఞానయుతుని( జేయు 
“వానినుక్ళత మల్పమును ననూనఫలము 
నిచ్చు నజ్జాని సత్కర్మ మెంత మొన 
నఫల' మగుం గాన |కుతవంతు( డగుట “వలయు, 
అని నిశ్రేశించి సక్వేశ్వరితో సర్వజ్ఞుం డి ట్లనియె, 
మృతి( బొంది వేగ జన్మించినం *బూర్వదైై 
హికమూీలన్నియు బుద్ది నెలయువా(డు 
జూతిస్మరుం డనం జను నయ్యెటుక ఉెద్ద 
వాడు గాంగా( జెడు వనిత వినుము 
పు ఫ్రైలుంగుటీకల్మి బోధించుటకు నాస్తి 
కులమును జన్మంబు గలుగు తెఅ(గు. 
జచ్చిపోయినవారు వచ్చి యతత్తను వొంది 
మెలగు టొకొకచోట గలిగి యుండు 
నట్టి తెఅంగు వెంగలు లైన యమునిరూత 
లొరులం జని కొనిపోయినం గరుణతోడ 
నమ్మవోత్ముండు మగిడి 9పొ మ్మన్న నరుగు 
"దెంచు ోిటని నీ వెఖుంగు నందియము లేదు. 


-: PY పొర్యూతికి న్వ్వృప్పాడురితే అం PA ofomWd® :- 
సం 18=అను 1 15_2457 


అని ఇెలిపిన గౌరి కలయనునది యేమి యెటింగింపవే యనుటయు నతండు' 


దానునుకృత మనల్ప మనూన ఫలము - స. 2. వేలు _ ఓ ఓ క. 

మగుడ - ఐ 2.పూర్వదేహంబున జన్మంబు లగు చెజుంగు - ఏ, లి లన్న రుబుద్ది న్‌ 
కొన్ని వతులు; అతనబుద్ధి = ఆ; నుదనబుద్ధి, లనగుబుద్ధి, లుదనబుద్ధి - అనిపోరములు 
'సెడ్డబాడు _-స,5 గల్గి- ఇ ఈ. శ. రి, దగు. టయు, డగు - ఆనిపాఠ ములు 


7, లుబునర్తన్మ యుక్తులు నెబుగరు - అ. ఈ. రి. నవిగొని, సడికొని - అనిపాఠ ములు, 


8. 


44 


పొమ్మన(గనరుగు - కొన్నివతులు. 10. టిది, డని, టది _ అనిపాఠ ములు. 


848 


1568. ఆ. 


154. వ, 


155. సీ, 


156. క. 


1567. శే. 


168. 1, 


164. 1. 
155 1. 


ర్‌ం 


శ్రీమదాం(ధమహాథఖారతము 


న్వపష్న మనంగ సు_ప్రజనముమనశ్చేష్ట 
యదియుః గాంచు *నొగిన నాగతనులం 
గానం గలలు నూచకము లగు భావికు 
భాశుభోదయముల కీకనుచు6 'జెవ్చె. 


చెప్పిన విని భవాని భవుని "తోడ, 


చై నంబొ కర్శవ_ర్గనము జనంబు ను 
'శ్వావహాంజొ యనిన నతండు దైవ 
మోపి కర్మంబు సేయుట లేదు దై. వసం 
కలన ఫలం బిచ్చు( గాని వినుము 
డేవి పూర్వక్సృతంబు దై వ'నామకమునC 
బరగు నప్పటి చేత పౌరుషంబు 
కృషివోలె నుండు. బౌరుషగతి వవర్ష స 
చ్వాయువు లట్ల దైవప్రకార 
మెజు(/ఏ కీఖననమథనముల నెట్లు జలము 
జిచ్చుం బుట్టు నమ్మెయి నరుచేష్ట దైవ 
యోగమున సిద్ది బొందు నుద్య|ోగరహితు 
'ఇశ్రాఅంగున దై వసమృద్దిం గబడయు, 


కావున నుద్య|ోగంబును 

'రై_వంబును గారణములు దామరసా కీ 
'యేవిధము*నం గర్మముల ఫ 

లావా స్తికి దీన సంశయము వలదు సుమీ. 


అనిన నంబిక గర్భంభి నాత్ముం జెట్లు 
చొచ్చు ననవుండు 'నభవు(డు సురతబీజ 
రక్త *దై వముల్‌ సూవె కారణము లాత్మ 
గర్భసం వేశనమునకు( గనులనయన. 





మనమనాగతముల _ కొన్ని|ప్రతులు, 2 కనియు - కొన్నిపతులు. 

కిట్టనియె -ఆ వి, పౌ, ఖ, 

మానమ్మున _ ఒ, 2 నిప్పటి - కొన్నిివతులు. 8, వర్షంబు వాయవు(న)లట్టు-ఊ, 
వీ. శ ష. 4. సమయంబు వచ్చిననెల్బ యవియు( జెడుచుయిట్టు - ఆ, ఉ. కౌ, 
బొందు _ ఐ. ఓ ఓ.శ్‌ ఖ 


156. 1. ల _ వెక్కు[వతులు, 2. లేదు నుమీ -వీ,..ఐ ఒ, ఇ. శోష, 


1567. 1, 


నుదతికి - క. ౨, రేతముల్‌ = ఓ. 


ఆనుకాసనికవర్వము_-పంచమాక్వాసము న్కు 


158. క, మాయారపాతు. డవాంకా 
రాయత్తశః జూవె "పుట్టు వనుచెు బడి నా 
నాయాసంబుల( బడు నా 
బ్రాయుతు(డై యాతు? డింత చర్చింపు 2ముదిన్‌, 


159. సీ, అని చెప్పి వై వరవాస్యంబు “వనుపింతు 
విను మని వలికియి ట్లనియె శివుడు 
తొల్లి మనుష్యులు తొలుమేని కరంటు 
£లెలటు(గలాం జాలుట నెల్ల చారు 
మేలు సేయగ ననిమిషలోకమున నధి 
కం బగు సందడి గాంగ మనుజు 
అమరులై_ పేర్చిన నజుండు "వేల్పుల సంక 
టము *వాయుటకు నుపాయము దలంచి 
శే. మానవుల కయ్యలుకకల్ళి మాన్ని కామ 
రోషము.ల నొలయించిన దోషక తుల 
వారు నరకాదిసమ్మర్షకారోలగుడు 
నదియు. గా దని చింతించి ీయనువు గాంచి. 


160. ౪. సరిగా నా రెండెడలకు 


నరులు ననుట గోరి మనమునం గానమియుం 
బరలోక విధము శాస్త్రము 


వెరవునం గనుటయు నొన్చె విధి వారలకున్‌. 
161. వ, అనినం జార్వతి పునర్షన్మంబు గలడు లే దనుసంళయంబుతో న 'పొట్టుపొర 


లగుదురు నరులు దాని* తెఅంగు నిశ్చయింవవే యనుటయు నంధళారాతి 
యి ట్టనియె, 





158, 1. గర్భమను -ఊ, బి. కౌ, ఖ 2 తగన్‌ - ఆ 

159. 1. వివరింతు _ ఏ, కి. లెలుగంగ - కొన్నిపతులు। నెజుగయగా - క, ష, 8 బాపుట 
కుఎ ఏ. ఒ. ఓ. క, 4, లగుదురదియ _ ఆ ఇ, ఓ,క.,వీ, శ. ష్‌. 6, యాత్మ 
దలచి _ ఊచ, 

161, 1. పుట్టుపొ (వా) రలగుదురు, వుట్టుదురునరులు ఎ అనిపాఠములు. లై. తెఖంగెణింగింవవే- 
వీ, శ, ష, న, _ కొన్నివ్రతులు, 


843 


162, 


168- 


164. 
165. 


168. 
167. 


165, 


167. 


bp ™ 


శ్రీమదాంధ్రమహాథారతము 


కలదో లేదో యనియెడు 

తలపోతయ కాని నిశ్చిశము గాదు నురా 
దులకు€ బునక్జ న్మంబుల 

కలిమియు లేమియును నరులు గానమి ద్వే, 


కల దది యూరక కానంగ 

నిర (శుతివాక్యసమితి యర్థంబుల్నవ్నై 
నిలచిన శద్ధం (గ్రమమునం 

డెలివొందిన గాక యెట్టి ధథీమంతులకున్‌. 
అనిన విని గౌరి గంగాధరున కి ట్లనియె. 
మృతు లై_నవారలు నిరా 

కృతు'లై యుండుదురు వారి గినాకభట 
తతి కొని చనుట యాపితృ 

పతి శానించు *టవి యెట్టిభంగులు చేవా, 


అని యడిగిన నద్దేవుం డి ట్లనియె. 


తఆియైన మనుజుల( దనువులు విడిపించి 
మాయాశరీరసమన్వితులుగ 
నొనరించి దూతలు గొనిపోదు రందును 
ధర్మ'వ రుల సుగంధంది మృదువు 
వై నమార్గమున మధ్యపువారి నిర్చాధ 
సరణిం పాపాత్ముల బరుస6 దనము 
ముటికియు.( గల పథంబున నడపింతురి 
స్పరుసునం జని పిళృవతికిం జూప 
నతడు పుణ్యాలోకగతియయును మానవ 
త్వంబు ఘోరనరకవానమును వి 


ధించి పుచ్చు వారిం దెలచి మన్నించి థ్‌ 
రించి వరునతోడం జిగురుంటోండి. 





వార్ము వేళాక్సతులై, వారువిగతాకృతులై, వారువివిధాకృతులై = అనిపారములు 


టయ నెట్టిళంగులు, టవియెట్టి భావము, డదియెద్దిభావము - అనిపారములు 
. వర్త నులగంధంబు _=ఆ ఈ, ఊ 


ఆనుకాననికవర్వ ము _ వంచ మాళ్వానము 349 


168, వ, అని చెప్పిన నగేం|దతనయ చం[ద' శేఖరునితోడ, 
169. క- నరకం జెట్టిది కల్మన. 


కరులకా జము° డెట్టిఖంగిం గాణియ( బెట్టున్‌ 
వరదా చెప్పు మనుడు న 
ప్పురవారు( డి ట్లనియె వృష్టిపుంగప ప్రీతిన్‌ : 


170, పీ, శౌరవం బనంగ 'ధరాస్టలి కింద మ 


అ 


111. వ 


172, ఉ. 


వారారవంబన నవుల దాని 
కావల విను కంటకావనం బన నుండు. 

(గమవృ త్తి: చేర్చు దుఃఖములు గలిగి 
యగ్నికుండంబు నానట. బంచకష్టంబు 

నా( గల వి ట్లున్న నరకితలము 
లై. దందు( వాపక్రియాతారతమ్యంబు 

లూహించి యంతకుం డునుపం అనుచు. 
దగినయెడల( వాపొత్ముల( దద్భటాలి 
దహనక_ర్తన బంధన తాడనముల 
కీబఅుప *వారలం గుక్కలు గఅచు? గిములు 
దొలుచు (గడ్డలు నొప్పించు దుండనిపాతి, 
మజియు'ను యమదూత వాతంబు నానావిధ వేదనలం బెట్టి దండించుచుండు, 
అమ్మైయి€ 'జాపముల్‌ వోలయునంతకు దుఃఖము *లంది కీటజ 
నృమ్ములః బ&యోనులం (గ్రమంబునం బొంది మృగత్వమానుమ 
త్వమ్ముల నోలిం *బొందుదురు వా రినుమెంతయు. [గాంగి కల్మవ 
త్వమ్ము దొఅంగుమాడ్కి. నవతామరన వతిమానలోచనా, 


178. వ. అనిన విని పార్వతి పాపంబు లనునవి యెట్తివి యెబీంగింపచే యనుటయు 


168, 
170, 


171. 
172, 


నీశానుం డి ట్లనియె, 


. ధరునితోడ కొన్ని వతులు, 


* మోరముడాని కింద - ఓ క. 2. తతులయందుల _ ఖ 8, ఐఅచు - వెక్కు (పతులు 
+ వారిని _ ఎ 


నయ్యమదూత - ఒ, ఓ 


. బోయు(బాపములనంతక దుఃఖములందు - ఎ, 1. లొంది, పొంది - అనిపారములు. 
+ నొంది _ ఆ, 4, జేందుదురు, నొందుదురు _ అనిపాఠములు- 5, త్యమ్మున( బాయ 


మాడ్చి. -ఖ ఖం 


850 


శ్రీమదొాంధ్రమవహాథారిలేము 


_:కివుడు పార్టూలితీ మానోన వొబితో కాయికోయు అను (్రబిథపానములం దౌల్బుఖు +: 


174. 


175. 


176. 


177. 


గి, 


నం 19_అను 1. 15.2792. 


మానిని (త్రివిధముల్‌ మానసవాచిక 
కాయికంబులం బాతకందు లందు 
బరధనాచేకణ పాపానుమోద ధ 
ర్మద్వేషముఖములు 'మానసంబు 
లన్ఫతదారుగాభావణాదులు వాచిక 
ములు వధంబును బంధమును నశత్య 
భక్షణంబును నన్య*భామారతము మద్య 
పానంబు మొదలై న కిప్రాపకృృతులు 
కాయికొంబులు విను మధికం బవేయ 
*పాన మది దుష్కృతందిలలోన చెల్ల 
ానమున నిందతో వచ్చు. | బాణగొడ్డ 
ములును కేటులు నరకాబ్దిమును(గుటలును. 
లోకము నిర్మర్యా!ద 
శ్వాకుల మై చెడదె సజ్టినావలి మధుపా 
నాకాంత దొట(గ కున్న గు 
ణాకల్పా యేమి నీయ దక్కీడు నరున్‌, 


, కావున నేవిధమున సుర 


1సేవింపక యుడుగు టొవ్ప జ్జ సకలవ 
శ్ఞావలికి దాన A ర్తి 


ర్రీవె_భవ పుణ్యగతులు సేర్చికొన నగున్‌, 


= అన విని యంవలిక సుకృతము 


అనునవి యెట్టి వని యడుగు నద్దేవికి ని 


A 





174. 


175. 
17. 


నా హా 


——————————_— 


= మాననములు లనృతో _ ఆ. ఉ.ఐ. ఇ, 2. భామానురతి, భామానురతి, భామానురత- 


అనిపారములు, లి* పాతకములు _ ఆ, జౌ, క, ష్య పావవిధులు = కొనిప్రతులు, 


* పానములు, పానమును _ అనిపారములు- 


+ దావ్యాకులమై _ కొన్ని|్రతులు. 2 నావళి _ ఆ, 
= చేవించుట _ ఒ- ఓ, 


అనుకశాననికవర్వ్యము-వంచమాక్యానము 851 


ట్ర్లనియెం జం దార్దధరుం 
డను మోరోల్లాసి యగుచు నంబుజనాభా. 


178. శే. జొపరమికాభిధానంమి నంబుజాతి. 
*నిరుపకరణాఖ్య యును సోపకరణనామ 
కంబు నయి లోకమున ీసుకృతంబు వరంగుం 
(దివిధముల వాని( దగ వివరింతు వినుము. 


179. సీ. జాపరమిక మనునది పొవవర్ణన 
మకట కాన(గ నేర రజ్జ జనులు 
యన్నంబు వలదు 'వ్యయం బేమియును లేదు 
పరలోక భీతి చాపముల( దొట గి 
నంతిన సుగతిసౌఖ్యం బొడంగూజెడు 
నదియు నాత్మాధీన మట్టిదాని 
సుకరత్వ మెబు(గక చొత్తురు నరకంబు 
'వెరవరుల్‌ (శుతమున వృద్ధయోగ 
శే. మునను ధృతికల్మి నింద్రియ వినియమమున 
నది దమకు6 గలిగింతురు యమ మనంగ 
బరగు నది దొన నాకంబు6 బడయ వచ్చు 
ననినం "జెప్పంగ 'నేల ౩ధర్మాఖయు క్షీ, 


180. ఆ. నిరుపకరణ మన(గం బరంగు శాచంబు స 
త్యంబు శాంతి దోంతి యార్డ వంబు 
|ధతనిరూఢి సముపవాసంబు (బవ్మాచ 
ర్యంబుకల్మి నియమమం డు దాని. 


తలా! 
178. 1. కలదు కరుణాఖ్య మదిసోవ _ కౌ, అర్థమువిచార్యము 2 సంశ్రితంబు = ఏ, 
17. 1. ప్రయత్న మేమియనులేదు = కొన్ని[వతులు, 2 ననుగతి = అ. ఇ. ఈ; నసుక్పతి - 


౬. 8 ధర్మాధినిరతి - ఇ. 


852 శ్రమదాంధమపహాభారతము 


181. సీ, అథ్యంతరంబు 'బాహ్యము ననగా శొచ 
మిరుదిఅ గా యుండు వాదయ సుకృత 
మాథరింశరము విను 2ప్రూవోరళుద్ధియు 
నంగళోధనము చావ్యాంబు సత్య 
మన్నది గన్న ది విన్నది యున్నవరూ 
పున నుక్త మగుట యంభోజవదన 
శాంతి బుద్దీం| దియసన్ని వారగా చాంతి 
EH రేం! దియముల యోగ్య పవృ త్రి 
శే, యార్జవము గుటిలుండు గామి యగ్వ్నువతంబు 
మంచివని పూని నడపుట యంచితోవ 
వాన మళననిగవా నునవద్యమైన 
|అవ్మాచర్యంబు గామునిబారి. లడమి. 


182, ఆ. నాతి తీర్ణసేవనంబును నియమవి 
శేష మగుట దాని జిస్ప వలయు 
కోల) కే 
సకల1నదులం దీర్ణసంజ్ఞలు గల వద్ది 
కరుగునట్టి విచ్చు నధికఫలము 


188. శే, వానియందును ముని ' పదమాననీయ 
'చేశములు నట్టిసంయో గదేశములును 
2డలియు మనోోన్యసంగమ దేళశములును 
బరమతీర్ణంబులగు బద్మప త్ర నయన. 
164. శ. వనధి మహో తీర్థం బం 
దును సంయమివరులచేత( దొల్లి (వియమున్గం 
గొనీయాడ: బడినచోటులు 
వినుము _త్తమతీర్థములు వివేకాథరణా. 
న త ప ల nl 
181. 1, బాహ్యంబునుననశాచ _ అ. ఈ, 8 మాత్మవద్ధియ( దగనంగకోధ - ఈ, జౌ, 


చ. మ, శీ. రూపొగి - ఊచ, రూవునక్రమమగుటయంభోజ - అ, ఈ; రూపు 
సుకరమగుటయంభోజ - ఏ, 


182. 1. నదులు _ ఆ. ఈ, ఊఊ, బి. థి. 
188, 1. వర - వెక్కువతులు, 2 దేవియన్యోన్య ౨ ఊఈ. ఏ. 


ఆనుకాసనికవర్వము-వంచమాళ్వానము 8[గ8 


185. క, వెలి శుచియె మటి రీర్ణం 
బులు సొచ్చుట మేలు నియమములు దీర్చి తగన్‌ 
1వెలలినయెడ దేవార్చవ 
ములు విపొర్చన లవళ్యమును గ గ్రత్యంబుల్‌ జ్‌ 


186 క. చేరువ తీర్థము కంెబను 
దూరపు దిర్ణంబు చేలు తోయజవదనా 
శారీరాయాసము ద 
త్కారణమై వేదవాక్యగతి యి ట్టుండున్‌ , 


187. క, విను సోపకరణ శమనునది 
ధనధాన్యాదికసమ|గతను గృవా మేధుల్‌ 
గొనియాడు అంగు దానం 
బున వైదిక వెతృకాది వుర్యాకియలన్‌ . 


188, సీ, న్యాయార్జితంబె నయర్థంబు "వేద*వి, 
_త్త్వము శాంతి 'మొదలగువరగుణములు 
గలవిప్రునకు6 బుణ్యికాలపావన "దేళ 
కలితంబుగా భ_క్తి గలిగి యీగి 
మెలిదానము శక్తి మిగులుట భకక 
దగుట దానికి గడుం దగమి యు త్ర 
మము మధ్యమము నధమము నగుచానవి 
ఛానంబు వినుమిట్లు 'దై వికలలు+ 
శే, లై తృకంబును లోనై నపనులం దాను 
వేడ్క సేయువన్తువు( గొను విప్రుకోర్కి 





185, 1. వెలువడునెడ = ఆ, డి, 
186. 1, దత్కారణమని, దత్కారణమోొ, దక్కారణముగ - ఆనిపాఠములు, 
187. 1. మన్నది _ కొన్నివతులు,2, దైవికవైతృక - వెక్కు[వతులు, 


188. 1. తత్వము-అ, ఆ. ఊ, ఎ. ఓ, చ.జ, 2, కాలంబునను దేశ - ఒ, ఓ, 8, సేయు 
గోవును వివుకోర్కి = ఈ, 
45 


854 శ్రీమదాంధమహాథధారతమా 


కనుగుణం బగునదియును నర్చి నిచ్చు 
టధికతర మైనఫల మిచ్చు నంబుజాడీ.. 


169. శే, *శేయు బంతయుమేశై నం జేసి పిదస 
వగచినటిదానము దను. బొగడికొన్న 
చాననిధి నిమృగిలంబులు గాన శెండు 
నుడుగుదాత మహోఫల మొంద. గాంచు. 


190, వ, అనుటయు దాశాయణి దాతవ్యంబు లెయ్యవి ఇప్పు మనిన భవుం డి ట్లనియె. 


= కతు వార్జ్చూతికి దానభలబిశలేవండుల నౌణింగించును 5- 
నం 18_ అను 1 16_8206 


191. సీ, అన్నంబు. దోయంబు నభఖిలజంతువులకు6 
(ఛాణముల్‌ గాన యప్పరమవస్తు 
వులు మేలు దాతవ్యములలోన నెల్లను 
నతిథుల కవి యిచ్చు టమరలోక 
చిరమహోసౌొఖ్యంబు( "జేయు( గాంచన. మగ్ని 
యగుట. దద్దానమత్యంతషావ 
నము సక్వకామ పదము గోవు సద్దిివు 
నకు నీగి త దోమనికరనంఖ్య 
అఆ.  వరుసనాకలోకివాసంబు గావించు 
నందు( గపిల నిచ్చునాత( డిరువ 
దొక్కతరమువారి నూర్జ్వలోళమునకు 
ననుపల జాలు విశచీవనజవదన, 
193, క. విను భూమిదానక్ష ర్హకు 
నేనిమిషలోకమున నిలువ నగు సౌఖ్యంబుల్‌ 
దనరుచు నుండగ నెఅవెం 
పున భూమి గలంతకాలమును గిరితనయా, 


19 1 గేయ టెంతమేలై నను _ వెక్కు[వతులు, ల, లఅంబగు _ క 


181. 1. వర్షమమరలోక _ ఈ వర్షనాకలోక _ కొన్ని[వతులు. 2. నలిన _ ఆ, ఇం 
ఈపాకమున అధిండయతిచూడనగును. 


193, 


194 


195. 


1986. 


ఆనుళాననికవర్వము_పంచషాళానము కిక్‌ర్‌ 


, భూమి 1నఖలముగువిభూతి విశేషజా 


తంబు గలుగు6 గానం 2దత్స )దాన 

మెల్ల వనువులును నిచ్చినయ ట్లగు 
Ty a న ౧m 

చాన+ బోని *పాపతమము లేదు 


= లఅరివా కన్నియ నిచ్చిన 


'Dిత్భపతి ముద మందు సురలు |దీతు అ|ఫదు రం 
చితగతి కర్తకు దొరకొను 


నతిశేజి క్రీయశస్మ ముగు నబ్బవముస్‌ , 


. విధ్య యిచ్చుట సత్చాత విషయమైన 


నవ్యయానందపదము. జేయంగ6 జాలు6 
*దగంగ*దతీణ యిచ్చి పేదలకు విద్య 
యా ని'యోగించుటయు. దత్సమానకృతియ. 


కేల్రిలరాశి యిచ్చినం గలుగు నగ్నిష్టోమ 
2ఫలము వాసోదానఫలము చిరత 
రాయువు గోడు గీగి యఖిలపీడల( చాపు 
చాసదొసీజనీదొనమహిమ 
*కర్శవిమోతంబు( గలిగించు దీపదా 
నముఫల మాత్మాతివిమలభావ 
మంబు 5 ప్రవావాంబు నధిగమింపంగం చేత 
నిఖలవ్యసనముల నిస్తరింపం 





168. 
104. 


శ్రే; 


నిఖిల - ఆ, ఊబౌ ష.2 దత్ర్రభాన _ అ, ఈ,జ.రీ పొపతతులులేవు - అ, ఓ. ఇ. 


= బితృతతి _ కొన్నిపతులు 2 థీ. (వశ స్తమగు - ఆ; శ్రీకరంబున పునర్భవమున్‌_ 


ఏ;ఈపాఠమున అఖండయతిచూడ వలెను భ్రీయళన్కమగునుభవమున్‌ -కెం 


దగిన _ ఆ, 2. దక్షిణలిచ్చి - ఊ. చ, 8 దానమిచ్చుటయునుదత్సమాన _ఇ లి! 
దానియోగించుటయు దత్సమాన - ఇ, ఇ. 


* తిలదానమిచ్చిన _ ఎ. 2. ఫలములు మరియనుదిర(గజేత - జౌ క- తతుల - అ, 


ఈ. 4. కమనీయమోక్షంబు _ ఐ. ఖచ; కర్మ్కవిమోక్షతC గలిగించు - ఏ 
ర్‌, (ప్రభావంబు_బొ; (వదానంబునధిగమింపగ దానములులేవు కల్మషము లహరింవ. Ey 
|వవాహంబునధిగమింవగ దానములులేవు కల్మషంబుల హరింన _ ఏఐ. 


856 


197. వ. 


1968. సీ, 


100. శే. 


200. ఉ. 


శ్రీమదాంధమహాభారతము 


"జేయు. చెరువు లెన్స సేయుట నంతాన 
మిచ్చునెవధంబు నిచ్చు బల 

౧ 
శెవులు చాపు సాదు చెరువరి కునికివ 
ట్లాసగుం టొనగు6 కను నుభఖోదయములు. 


అనిన విని యజ్ఞ్జ్సంబు తెఅంగణింగింపవే యని ఫార్వతి (ప్రార్టించినం బరమే 
శ్వరుం డి టనియి, 


విను మింతి వై దికంబుశు లౌకికంబును 

నన శెందుిదెణ(గులు యజ్ఞ విధులు 
వర్గ యోగ్యార్జన వర్షనాంచితధన 

౯a జ ణి 

ఛాన్యముల్‌ గొనిదేవతలకు( ద్భపి 

యగునట్లుగా 'బుత్విగర్చన మొప్పంగా 
Mm 

గావించునది ఉవై దికందు చేవ 
తలకు మహోత్సవంబులు సేయుటయు గీత 

వాద్యీనృత్యము అనవద్యములుగ 
సంఘటించుటయును సద్గంధమాల్యధూ 
వ్మపదీపభో జ్యభత్యములు స 
మాదరంబుతో నివేదించు టయు లౌకి 
కంబు రెండు నమరగణాహితములు * 


ధర్మములు దానములును న ద్వతచయంబు 
నద్భశములు గావు ఏనుము యజ్ఞ మున కరయ 
యజ్ఞ్జ్మక ర్త లోకో త్తరుం డతని కిచ్చు 


టతనిచేం గొను టధికవుణ్యాములు చెలువ. 


'మానసకృత్యముల్‌ నురసమాజ *మెలుంగగ( జాలు గావునని 
మానస మెక్కడేని( *జన మంచిగ జేసీర యేని యజ్ఞ మున్‌ 








6 ధననుఖోదయమలు _ చ 


199. 1, 


200. 1 


వినుమింత _ ఇ. ఏ, 2 విధములు - కౌన్నివతులు 8. (భీతినర్చ్సన -_ ఊ;బుత్వి 
కాదులకొప్పయా _ జా రూపము విచార్యమి 4 దైవికోంబు - ఈ, ఏ, ల్‌, నృత్య 
ములనవడ్య - కొన్ని|వతులు. 

మానవ _ ఇ, ఎ ఏ. జా. చ, 8, యెఖుంగుదురోట్టుగావునన్‌ = వ ఖ, లి. యును 
మంచిగ _ ఒ. ఓ; వినుమంచిగ _- ఊ, 


£01,56 


2(2. పీ, 


c} 


209, క, 


అనుకాననిక్రవర్వము-వంచమాళ్వానము 8567 


చానము నాదియైన నుళ్ళతంలీలు అగ్గ ఫలింప రసీదు త 
ద్ద్యానపరత్వ్టి నూత సుకృతంబులకున్‌ ఫల మిచ్చు మొచ్చుచున్‌. 
అనీ చెప్పిన హిమవద్లిరి 

తనయ (తిపురవై రితోడ డై వికవిధు లే 

వినం గని సంతోషించితి 

వినిపింపుము "వై తృకంబువిధము వృషాంకా, 


అనిన నాసర్వజ్ఞ్వం డద్దేవి కిట్లను 
గయ కురు తేేత్రంబు గంగ యాది 
యగుపుణ్యచేళంబు లతీఫలదంబులు 
మాఘభా[దపదాఖ్యమాసములు బి 
వహుళ పక మసరాన్హా ముగ్భలి యమవస 
కేద్యాదళినవములు వర(గు దుషి( 
2విశృ దేవతల కిచ్చుం గుతపదౌహిత తి 
లలు నితాంతపవితములు పితృళకి 
యలకు శొచ మ్మకోధ శిమవ్య[గభావ 
మర్త్హ్హములు కుక్ల పకపూ ర్వాప్తాయుగ్న 
దివస జన్మదినములు నిందితము లాజ్య 
ముర్గపాయసాపూపముల్‌ ముఖ్యకోటి, 
'శోత్రియు లరోగు లవికల 
గతులు పాాతములు వై తృకములకు సచ్చా 
26 తత్వము ముఖ్యంబు క్వి 
గో(తు మృతకళతు నన్యకులు. గొన *రతివా, , 





4. 
6, 


201 1 


202. 1, 


లి 


208. 1. 
శి, 





అనంగ ఫలింప - ఎ; ల (లు) చగ్గు _ ఊం హీ కష ర్‌, నీరు - ఊజా 
చారు జా 


వైతృకముల = కొన్నివతులు. 


బారసినవములు జకంగు(దుష్టి - ఉ, బౌ; ద్వాదశినవములువర (గు (దుష్టి = వీళష. 
*తేరసి' అనగ్మాతయోదళి అని *న' తేరసినపమాద్యతిభులు(దుస్టి = వా, కౌన్ని,వతులు 
కు(దృవ్తిగ వీతహో్మోత _ ఓ చ, 8, మవ్యక్త - అ, ఈ, 


(శోలియల కుఠజులవికల - ఆ, 2, రితము ముఖ్యంబైన - ఆ, ఆ, ఇ. ఈ. చ. 
న్వగోతు - చ, ఈ రధిపా _ 2, 


859 


శ్రీమదాంధ్రమహాభారతము 


204, ఆ. గంధపుష్పుమాలికా ధూనదీపన 


205. 
206. 


207. 


208, 


జా 
208, 
207. 

208. 


ర్న 


2 


(స్ర్రముల నర్చ లిచ్చి తగంగ భోజ 
నేములు నిర్వహించి (కమవృ త్తి బిండ ప 
దానవిధి యునర్చు చేను మెత్తు 


వ, అని యెజింగించిన మేనగాత్శజ మృడునితో ని ట్లనియె 


మృతిం బొంది పునర్ణ న్మము 
నతర్క్యగుణజంతుకోటి యప్పుడ పొందుం 
బితృపూజన మని యెవ్వరి 
కితవుగ(జీయుదురు *దీవి నెఅింగింపు శివా 


అ, అనుడు నచట నున్నమునిజను లెల్లను 


నగతనూజ నాత్మ బొగడి యభవు( 
డిచ్చునుత్తరంబు నేర్పడ విను వేడ్క 
ేగదుర నుండి రపుడు కంనిదమన, 


* అంబిక కిట్లను వారుండుసందేహింపః 

దగునది యిది గువ్యాతమము వినుము 
దివిజ లట్టుల పితృదేవతలును చేవ 

బృంద ము త్రరదిళ( బిశృచయం లు 
దరతిగాదిక నుండు. దత్వ్పూజ నందులు 

వరుసన వావ్యకవ్యంబు లండు 
చచ్చినవారికి (శ్రాద్దంబు *సేయ(గా 

నాపితృనంఘంది వార్ష 'మొంది 


కే, యాయువును (శ్రీయుం A రయి నాది మైన 


శెయెహికంబులు సుగతియు నాదరమున( 
(| గర కొనంగు నురానుర గరుడయక్ష 
తతులకును లూజనీయంబు పితృశీగణాంలు, 





1, మది - చ,2. వాని _ ఆ. 
1. గళిగియుండి _ ఉ, బౌ, 2, మథన - ఎ. ఓ ట్ర 


1. ముత్తరమున-.ఊ అఖ లి, నేయంగ- -కొన్నిిపతులు, కీ, య్రైహిక్ర సుఖంబులెంత ము 


ఓ 4, గణములు _ కొన్ని[వతులు 


209. 


210. 


211. 


212, 


218. 


214, 


210. 


212, 
21), 


214. 


క 


క్‌ 


ఆనుకాననికవర్వము-వంచమాక్వానము 859 


అని నిశ్రేశించి వెండీయు, 


1శమతమసారములకు 6 దగం 

2౫ముతా శ్రీ చేయుదానకల్పనలనిశే 

వవ కి కొక్కరూన యగు ద 
(తృమాణగూపణము. చేసి వలికెదం చెలియన్‌, 


* విను 'మొకకుంచెండుధాన్యము 


తన కాయతి గల్లునత(డు దాని నొసణగినన్‌ 
ధనకోటి గల్గువాం డ 

ద్దన మొసగిన నొక్కరూవ తత్తతృలముల్‌. 
టె చత 


పరుషత్వము లేకంతః 
*కరణంబున శుద్ది చాలం గలిగి పియము పొం 
పిరివోవ( చేత దానము 


కపర'మోత్కృష్టంబు పద్మవ_త్త9ినిభా కీ, 

అనీ చెప్పి కొన్ని ధర్మము 

*1లనమా *యెటింగింతు నీకు నవధానముతో 
విను మని పలికి కివుం డి 

ట్లను విశదము గా(గం *గూర్చి యందిుజనాఖా, 


“శెవుళులు గొన్న చారి కవి దీలుట కావధ మీగి దుర్గతుల్‌ 
దవులు£జనాలి క్‌ బ్రోపు సువథంబుగ6 ర్రైర్ధకకోటిం దన్ను ఛాం 
ధవరహితత్వ దీన ళవదావాము దుఃఖతు లైనవారిం దే 

ర్చ 'వెరవు *నోర్పు( గల్మియును |బ్రన్సుతి కెక్కిన మెటిధర్మముల్‌ , 





, తమళలుములకున్‌దగ (గనుళకములాక్షీ - ఆ, తమ తము కోలుములకున్‌ దగగమలాక్షీ _ 


ఈ కౌ, 2 గమలాస్యా - వెక్టువ్రతులు. శి. నొక్ట - వా; లొక - పెక్టువతుల 


, కరణమునను _ ఆ, క వగమోత్స్లన్ష త్యమట్ద = కొన్ని|వతులు, లీ,దశాకీ _ ఓ క? 
= రినయమునెజి(గింతు - అ, జౌ. ఖ-2 వినువింతు - ఒ క. జెప్పెనంబుజనాఖా, 


ననియెనంబుజనా ధా, నెన్సనంబుజనాభా _ అనిపారములు, 


. తెవు(ల్రులను -ఎ ఓక చ. కై, జనా _కొన్నివతులు, 8. (పోపును - అ. ఖ 


శోష 4 నోవునుంగలిమి _ కొన్ని ప్రతుబు; నోవువుంగరిగి - ఎ, (లో( ను 
వునుంగలిమి - ఊ. చ. 


B80 


216, వ. 


218. సీ, 


217. స, 


శ్రీమదాంధద్రమహభారతము 
ఆని పలికిన. బార్వతీ దేవి పరమ్మపియంబు నొంది 


= కీడు పొర్ళూతికీ భర్భ్రబిలేషంటుల కౌతుంగ జంగెంచుతు + 
నం 18-అను 1 15-3680 

ధర్మంబు నోనావిధంబుల( బరగు నం 

(డవి యెటి(గింపవే యనుడు వారు(డు 
వితతంలు "అగు (గుకిగ్భృతులశే( "జిన్ప(ా6 

బడిన తెఅంగులు వడ(తి వినుము 
నిక్రారిధర్మములు చేశజధర్మములు గుల 

ధర్మంబులును గణధర్మములును 
గాయందు వికృతుల గాలపర్యయముల 

వచ్చునా పద్దర్శవ _ర్రనములు( 
గాంగ నిట్లు ధర్మగతు ఒలెదు గలవని 
చెప్పుటయును గౌరి శివుళితోడం 
మిణ్యలోకకలితభోగంలు కీలెటుండు 
ననిన నిట్టు అనియె వారుండు గృవ్ష. 


ఎల్లవుష్పంబులు !నెక్కా లమును దద్ధ 
విలసిల్లు గల్పకవృకజనిత 
శిమునులేవ మావోర మమృత మంబరములు 
నిక్యాశులినములు నిరుపరూన 
భంగి దీ_ప్రంబు శలాథరణముల్‌ వానర 
మించుచు నన్యోన్యమి త్త 9భావ 
మొప్పంగ మెనులయొస్చుకు మనముల 
మార్చవంబును గుణమాన్యతలును 





ల్‌ 


వే | నెళ్టోలిములు, నెక్కాలముల, నెక్కాలమున - అనిషోరములు, & విలసిలు ఘన కల 
చా 

వృష-ల) ఇ, విలసిల్లు నంకల్పవృక్ష-ఉ 8 మనువమలేవనమతులితాంబరములు-ఆ, లేకి 

4, లాభరణంబులును గల్గిరమియించు నన్యోన్యరమ్యమ్మెతి ఎ ఉదా, 5, నాగందాన ఆ 





కి. 1 లుగ _ కొన్నివతుణ. 2. ధర్మంబు లనజాలతిధర్మంబులును గుణధర్మంబులునువచో 


ధర్మములను - ఉ. బి, జౌ. ఇ 8 వినవల్తుననిన - ఏ, 


అనిపాళములు, 


218, వ, 


819, చ, 


220, చ, 


221, ఈ, 


222, వ, 
228. క, 





2 18. 
220. 1. 


2298. 1 
48 


అనుళశాననికవర్వము_వంచనూకళ్యా నము 831 


గలిగి పురుషులు; గాంతలు (గా షువార్హ 

లీల లెనంగ? గోధాదులు లేక రుజియు 
జరయు నెలు(గక నలి జరింతురు దివంబు 
నందు సంతశేనిర్భ రానంద మొంద, 


అనిన విని హైమవతి సుగతి దుర్గతులకు జనంగల వార్‌ం జూచి ధీ రిట్టి వారని 
నిక్చయింప 1 వచ్చుట రామి 'యెజఖింగింపు మనవుడు 'మృడుండు క విను మచి 
యి ట్లనియె, 

జనులకు( గీడు రోయక యజస్రము ధర్మరళిం జరించి స 

జ్ఞనగురు పూజనంబులును సత్యహితో క్తులు దీనపోవేణం 

బును నతిథ్మిపీయత్వమ.ను భూరిదయార్ష )తయుం గలట్టివా 
రనిమినలోకగాములని యాత్మ 'నెజుంగుము మేనకాత్మజా, 


"పరుసని *పల్ము బొంకు లగీపల్కులు నన్యధనాఖిలాషముం 
బరవనిళావిలోలతయు ఛాంధవసజ్జ నోవి పియంబు దు 
శ్చరితులతోడిమై |తియును సంతత ధర్మురళాఖ్యసూయయుం 
గరినిథయాన ఘోరీనరకంబున శేగగెడి వారి చివ్నాముల్‌, 
అని చెప్పిన విని హిమగిరి 

తనయ వృషధ్వజునితోడ ధర్మంబులు "పె 

క్కు నుపమమూ _ర్తీ పరమం 

బన జాలెడు ధర్మ మెద్ది యన్నిటిలోనన్‌, 

చెప్పు మనిన నష్పరమేళ్వరుం డి ట్లినియి, 


రమణి వర్గ త్రయథ 
రము 'లిచ్చు సుఖములు దుఃఖమయము అచిరముల్‌ 





నెటీ, నరి - ఆనిపాఠములు 


. మృడుండు మెచ్చుచువినుమని = ఆ, 


పరున(దనంబుబొంకు - ఆ, ఇ. వీ, ౪ వష, న, 2, మాటబొంకు - అ.ఖ చ, కి, 
భోషలు, మాటలు, - ఆనిపాకఘబు 4, నిష్పిరియంబు - వెక్కు ప్రతులు; 
దృష్టియంబు _ చ 5 నరకంబుల కేంగెడు _ వెక్కుుపతులు, 


లిచ్చును సుఖముదుఃఖము దుఃఖ _ కోన్ని[వతులు 


8682 


224, సీ. 


225. ఉ 


226, శే. 


భ్రీమదాం[ధమహాభారతీము 


కళమనాగమకరములు ని 
త్యమవోసౌఖ్యంబు మోశధర్శ్మం విచ్చున్‌. 


కావున విను (తి! నర్గంబుకం లొను మేలు 
దలపోయ మోతంబు దాని బడయు 

శె గెలింగించెదం *దెఅవ గృవాస్ట్రిధ 
ర్మంబున నిల్చి బురాంబు లెల్ల 6 

బాచి వనమునకు. బరమశాంతత నేంగి 
సద్దురుముఖమున సాంఖ్య యోగ 

విరు. డగునడి పంచవింశతి జ్ఞానంబు 
కసాంఖ్యంబు ధర్మనిశ్చృలత యోగ 

మానమాచారీయుగళ్ల మేకాధికరణ 

మస్థలితముగ మది నది యలవరించి 

ఛ్యానవరు. డయి శీతోన్లవార్ష కోక 

ముఖము 6లగు వివిధద్వంద్వముల దొఅింగి. 


శాశము బవ్మాచర్యమును శాంతియు అఘ్వళనంబు నై 1యిళం 
జూచుచు నంతరాత్ము నెడ సొచ్చిన విఘ్న విశేవమున్‌ ధృతిం 
|దోచుచు భక్తియుక్షికి గురుండు [ప్రమోదమయుండు గాగ ద 
ద్లోచరతం జరింప(గ నకుంరిత మోతీసుఖంబు చొప్పడున్‌. 


అది నదాభ్యానకలన నత్యంతనిర్మ 
లంబు నవ్యయమును నేచలంబు ఘనము 
ఎె జరావ్యాధిమరగాజన్మాదిదుఃఖ 
బవుళ సంసార చక్రంబు( చాప నేర్చు. 


EEE LEE EEE 


2, 


గమనాగమనకములు - ఎ. ఏ, శ. వష, 


వర్గములకంటెను _ వెళ్టువతులు. 2. దేవిగృహస్థ _ ఆ. ఇ. వీ. శో. వృ నః 
8 ధర్మంబులెర్ణి నడవిమజియదాని- త ఈ 4. సాంఖ్యయోగరిబు _ అ. కొ. ఇ; 
సాంఖ్యధర్మంబు- - అ, 5 కరణ _'జా 6, లగునట్టియీద్వంద్వ - వీ. శ, న, 

నిశం _ కొన్ని|వతులు; తనుం _ జ; మదిం- ఆ. ఊఉ కౌ, చ,వీ శ వ,న 


తీ పదంబు _ ఒ ఓ, 


225. 1. 
225 1, 
%8. 1. 


యోగమత్యేంత ఎఎ 


227. స, 
BBO. 6, 


220, వ, 


280. సీ, 


281, ఆ. 


బివి, క, 


ఆను కాననిక హృర్వము_వనంచ్రమాళ్వానము 88 
అని యువజేించి వెండియు. 


బిను సంసారమునకు విను 

వనిమ ర్ఫ్యుండ శోక మోవావశగతు కై మో 
ఉతనిరూఢిం బడయ నేరండు 

“మనము విర్క్తముగ విసివి మణి ముక్షి6 గనున్‌. 


అట్టిదళ చింతావివర్మనంబునను భూతాస్టిరత్వక్షూనంబునను దృష్ణారాహి 
త్యంబునను గాని కలుగదు గావున వానిభంగులు (పకటించెద. 


ధనములు చెడిన బాంధవులు సచ్చినం దదీ 

యము లగుగుణములయందు మనసు 
వెట్టకయున్నది 'యెట్టన్న వగచిన6 

దాపంబు వొందుట. దక్క- నొండు 
గలుగునే సుఖము దుఃఖంబును దోడివ 

యవి మార్చీ వచ్చుచు నరుగుచుండు! 
గేవలసుఖములే దావాసవునకై నం 

శకేటు శిదృృళ్యములకు6 సిద్ద మగుట 
మున్న కని యున్నవగ చిత్తమున *జనింప 
దరయం గీడు *పరిగవా మది సమగ 
మెనతండు పొ త్రినూలి (పువ్వట్ల శాన 
శనకు బంధంబు గావించికొను లళాంగి. 
విను ధనార్హ నందు ధనరతంణంబు ధే 
నవ్యయంబు ధనవినాశనము 6 (బి 
గాఢదుఃఖఇ!దములు గావున దుఃఖభా 
2జనేము ధనము గాల్పు మనగ వలయు. 


రమణీ తృ ప్టైసమదుః 
ఖమును బరిత్యాగసమ సుఖము గలవేకా 


న న న ణా 


998. 1. 
990. 1. 
930. 1. 


చికి, lL 


మనను  చెక్కు(తులు, 

బీింకావర్ణనంబు - 'వెక్కు[వతులు, 2 న్థిరత్వపరిక్ఞానంబు _ వెక్కు[వతులు- 
వెరవెట్టవగ చిన _ఐ, ఖ, 9 కృత్యములకు - ఓ క; 8, దరయ నేరకయ ఖత యది. 
జా. ఓ (తిగ్రహమది _ ఊ. 6, పొ త్రివవ్వన్నయట్లు; సౌత్తివుర్వునయటు; పొత్తి 
వుర్వులయట్లు = అని పాఠములు, 

చయము - ఊఉ బౌ 2. జనము గోరుచుండుటన( గవలయు - ఉ ౯౫, 


864 


వలల, 


284, 


286, 


287. 


288, 


282. 
284, 
వితిక 
286. 
287. 


288. 


య 


— = 


భ్రీమదాం[ధమవోభారతము 


యము ముదిసిన ముగియదు ప్రా 
అముగొని పో౭ జాలు శెవు 1లనం జను దృ్షన్‌. 


. కామములు భోగములం బెగు 


నే మెలంతుక నేత నాజునే చిచ్చు ధృతిం 
గావమముల. దొఅ(గు సౌఖ్యము 
నేమెయి సొ ఖ్యములు6 బోలు నే యరయంగన్‌. 


, విచ్చలవిడి నింద్రియముల 


నెచ్చటి కైనను జనంగ నిచ్చిన నరకం 
బచ్చుపలుచుం గుదియించిన( 


చెచ్చు సుగతి నరున కది సతీమౌళిమణీ, 


, కామరసమున నతితృష్టుండై మనుష్య 


డర్భతృష్టాపరీతాంతరంగు( డైన 
గొతీయ నడవిలో నె తెడుకోలుపులియు6 
బోలె మృత్యు వాతని గొనిపోవు గేవి, 


. అని పలికి జరామృత్యువులః (దోవం జాలు మే లెయ్యది యం శేని( ఇ"వ్పెద 


నాకర్ణింపు 'మనువలుకు పలికి యి ట్లనియె. 


ధనములును దానములు దపోధనము వాజి 
చేయరాజ నసూయంబులు వేయు £నోపి 
శేయుటలు గావు మోతదర్శిత్వ *మొక(డ 
మందు జరకు మృత్యువునకు నిందువదన,. 


జాములును దివనములు మాసములు నేండ్లు 
నై నకాల మాయువు. గొని యరుగుచుండు 





, లనందగు( దృష్షన్‌ - వెక్కు[వతులు, 
“కవి_ఊ ఎ ఏక 
. కామరనమున(దృప్తుండు గాని నరు(డు నర్థ్ధ - ఊ, చ. ౨, తృప్తుంరై - కొన్ని|నతులు. 


మనియిట్టనియె - వెక్కు[వతులు 


రాజ్యమునుదపో _ కొన్నిివతులు శ. గోరి - కొన్ని,వతుజు, 8. నరణి- ఉ, బా. 
శ; మొకడు, మొకటి - అనిపారములు 


. దినములును - ఇ 


౨90. శే, 


240, వ, 
241, క, 


242, క. 


248. క. 


244. ఆ, 


ఆనుశాననికవర్యము_వంచమాళ్యావనము 865 


నెల్లి చేయుపనులు చేండ యింతి మా పొ 
నర్చుకిపని *శేప చేయుట నామతంబు, 


మేలు గడు వేగ చేయరు కాలపాళ 

బస్హ్హులె 'యేమలుట. జేసి పడ(తి మనుజు 

లింత యెలు(గుట సంసార మెడలగదోచు 

నట్టివిసువుట. బుట్టించునది పహితంబు. 

ఇవ్విధంబున, 

ఈళెరువు లాదరింప6ంగ6 

చేతో గతికిని 1ేవిమర్శనిద్ధి యొదవు ద 

జ్ఞూతవిర క్షియు ముక్తికి 

నో ఇరువ సమీపవర్త యశ లేంద్రనుతా, 

వై రాగ్యంబు (వళాంతికిం 

గారడాము (వశాంతిము కి గను మోజానం 

దారాను జరామృత్యువు 

'లేరూపున6 'జేరనేర 'విద్ధచరి తా, 

అని చెప్పి మజియు శివుం డి 

టను హిమగిరిసుతకు సాంఖ్య మమలినవాదయా 

విను వివరించెద నంస్ఫృతీ 

యనురోగంబునకు వై. ద్య మది యరయంగన్‌. 

ఎని కిలుండు వొర్చాతికీ సాంఖ్య ([వకాళీంబు దాలువథి :- 

సం. 18_అను 1-15-4098 

1జ్ఞానమున విముక్తి సాంఖ్యులు వడయుదు 

రరసి చూడంగా నిరరర్ధకంబు 





21. |. 
249. 1. 
244. 1 


నడి, నవి_అనిపారములు, 8. రేపానర్చుట - ఖ. 

నిదర్శసిద్ధి ఎ ఆ; (బహర్తసిద్ధి జు ఎ; తజ్ఞాత బరీ కష రజ్ఞాత అదో, 
కొన్ని ప్రతులు; తజ్జా(జ్ఞా) లి దగము.క్తి వం క్రికి_ఓ.ఓ. క, 8 తెరువు -వెక్కు.[పతులు, 
వీడ్యచరి[కా - కొన్ని(ప్రతులు. 

జ్ఞానముననుము క్షి, జ్ఞానముననముక్తి = అని పాఠములు, 


ళం ఓ ౨ గి శ్రీచు-దోం భ్రమ విభారతము- = 


ఘోరతరము నంఢడ్రు శారీర మైనత 
పంబు6 బంచవింకభజన కీమూంది. 


245, సీ. పకృతి కన్య క్షనామకమును గలదందు 
మవాదవాంకారతన్మా[తలును మ 
నము నిం|దియములు భూతములు 1జన్యములుగా 
నోలిన యిరువదినాలు గయ్యెం 
ఉబంచవింశకతత్వభావిత కే త్ర మా 
తేత్వనంతానంబు సత్వమును ర 
జస్సు౯ రనున్సు నాం జనునిజగురాముల( 
(బకృతికీదా. గరణరూనములు గాయ 
అ, గొని సృజించీలోకకోటి నయ్యవ్య కృ 
మణువు నిత్య "మేక మ్మ కియం బ 
5 హైశ్రుకంబు చమళాదుల కగావ్యా 
మది ప్రథాన మన(గ నతిళయిల్లు. 
248. శే, సొఖ్యతుప్టి షేపకాళముల్‌ సా_త్తికములు 
మోదఖిదాదిక ద్వంద్వములు లతాంగి 
లాజనము ల్మపకాళసం తాసిమోవా 
ములును *దం[దయు. చామసములుగ 'నెలు(గు, 
247. క, ధృతి విజ్ఞాన! శద్దలు 
నతివీ యసమ్మోవామును దయయు వార్ష్‌ ముిినం 
చితసత్వవృద్దిం బరీవ స 
ర్దితంబు లగు స గీ మరుగం 'దిఠలుం దారున్‌. 








2 మొంది - ఆఆ ఈ ఓ, 


| 245. 1, తజ్జన్యంబులో లిన =౬ వీ; జన్యములగునోలిన - కొన్నిప్రతులు, వి బంచవింకేతీ = 


ఊ, ౬. శి. గారణవురూవ - ఊ. 4. భూతకోటి, జాతకోటి _ అనియుపారములు 
క్‌ నాత్మకంబు నక్షరాదుల - ఆ ఈ, అర్థము విచార్యము, 

246. - 1: ప్రకారముల్‌_కాన్నివతులు 2,హేయములు - శో శీ, మొదలుగ తోమసములు - ఆ; 
ప దర్దయందామన, నీదయతామన _ అనిపాఠములు. _ 

వాసమ్మోదమును _ అ, ఓ. ఖ 8 సంచిత_...కౌ శీ, మెలు(గ (దెలియుమువానిన్‌ = 

ఈ, రముగ(దెలియున్‌ దారున్‌ - ఒలక .. 


2471 1, 


న ' 
Va 


248. శే. 


249, శే. 


250 స 


ఆనుశాననికవర్యము_వంచమాళ్వానము 867 


(ోధలోభ*కామానృత (దోవాచింత ॥ 
తావములకు రజో థివర్ణనము వృద్ది 

జేయు వానికి నెల్ల నంతీణఛావ 

2మావహిల్లు నీరజ తయమావహిల్లి 

సంశయంబు విషాదంబు జడళ నిద 

విను తమస్సు *వర్షింపల్గా. జెనుపు నొందు 

నది విహీనత6 బొందిన నవియు హీన 

భావ 'మొందు వికస్వరపద్మనయన 


! ఒక్క( డొక్కనిచేత నెక్కుచుం దణుగుచు 
(దిగుణంబులును |దివర్తించు వీన 
జనితంబుీలగు ప్రీతిసంతాపే మోవోదు 
లొదవినం గ త్తద్గుణోదయముల 
గని యువేషించుచు “మనము నూన(గ నీమి 
కార్యంబు ధర్మార్గకామములకు ౯ 
నమర మనుష్య'తిర్యగ్జ ననములకు 
మూలముల్‌ సత్వ్వాదు లోలి నెలు(గు 
బుద్ధి యన(గ మవాత్తత్వమునకు నామ 
మది వివేక విజ్ఞానచివ్నాంబు భూత 
జని యహాంకారమునకు లత్షణ మవాంక 
రణము '6దొఅ(గుట మె తకారగాము దేవి, 


అన్ని యిం[|దియముల నడరింప 'మగుడం E 
యంగ మనను' చాలు ననియు నగియు 
భూతతద్వికారములును చేవాము తద 
న్యుండు దానం బరంగి యుండు దేహీ. 





శే. 
26, ఆ, 
248, 1 
249, 1. 
2560. 1, 


కొమోన్న త, మెోహాధిక, కామాస్పద, కామాదృతి, కామ్యాకృత, కామాన్విత_ ఆనిపార 
ములు 2 వండణజేయు _ ఓ చ 8. రజక్షయ- 'వెక్కు[పతులు(రూవముచింత్యము) 
వాటింపంగ _ 4 . 
ఒక్కా-క్క-నాండొక్షండెక్టుచు డిగుచును ద్రిగుణంబులు-ఆ. కి, లగుధృతి - ఎ, 8. 
మౌగ్గ్యాదు, మౌర్థ్యాదు, మౌఢ్యాదు - అనిపారమలు. 4. మనముననూనంగ (గార్యంబు _ 
న, కౌన్న్మిపతులు, 5 తిర్యగ్గంతువులకును - వీ శ వష, న, కి, దాల(గుట క. 


2509, వ, 


254, మ. 


255. వ, 


256. నీ, 


262, 
258. 
లిక్‌క, 


_ 


= 


థ్రీమదాం[ధమహాభారతము 


విను జేహియు చేవాము వే 

ఉను నిళ్చయదృష్టి గల్లునాత(డు చాలుకా 
మనను మగిడింప నదిని 

ర్యనస్క త! భొనర్ని మోక్షమార్గము జూపున్‌. 


అప్పుడు |వకృతిం దొఅంగి పంచవింళకుండు. వెలుంగు ₹నాశత్వంబు పరమ 
వాంనుం డనం బర(గు6 దద్విజ్ఞానంబు శాంతిసాధ్యంబును బరమశాంతి పదంబు 
వై యుండు. 


రనగంధాది!గుణాలి లేమి నవికారత్వంబునన్‌ సర్వసం 

వసనవ్యా ప్తి నణిత్వభంగిని మహత్త్వన్ఫూ ర్తిం జతుఃపభ్ళ 
తగిసమాలంబిత( దేజరిలు పరనూళ్మాఖ్యంబు మడ్వింళకం 

8 ర్జు 

బు సమత్వంబినం జాచుశాంతు( డతివా పొందున్‌ విమోవ్షస్థిలిన్‌ , 
ఇది కపిలాది! పరమర్ది * సేవితం భై నసొంఖ్యధర్మంబు యోగ్మపకారంబు 
వివరించెదో 


విను మింద్రియంబులు మనసును బుద్దియు 
నాత్ముండు నొక్కటి యగుట గాను 
యోగపరిజ్ఞాన 'ముగ్భలి యగ్ని స 
మా రాధనంబును !నధికవాగ్వి 
వర్జనంబును సత్వవత్త్యంబి దానాధ్య 
యనములు "శెచనత్యములు( జాన 
ముల బాపు ఇాపనిర్ముక్తుడ్రై మజి యోగ 
మాచరింపంగ యోగ్యు( డగునరుండు 





+ తనొనర్చి _ కొన్ని[వతులు 


= నాతేత్యంబుహాంనుండనం _ వెక్లు పతులు, 


గుణంబులేమి-ఇ; గుణాశిలేమి-అ, ఆ, 8. నమాలభ్యత, నమాలంఘ్యత, సమాలింగితే- 
తనిపాథములు. 


పరమమువన్ని, వరమముని - అనిపోరములు. 2, నమ్మతంజైనీ _ ఆ ఐ, ఖ; నమేతం 


వైన - కా 


|, 'మొగిగల్లి = ఊ. వి. ఖ ఏ, నతినవోగ్వి _ కొన్ని [వతులు; నరసివాగ్వి - ఊఉ, ఇ. 


ఖా నలివదోని - శ, వ, (అర్థము విళదముకాలేదు). 


257, క 


258, తే, 


269. వ. 
260. ఉ. 


2681 


1. 


ఆనుళాననికవఠ్వము_-పంచమాక్వానమః 869 


మనసు పట్టుట ముఖ్యపుటనువు దాని 
కామిషము గాలగాని క ట్ల కురియు 
నజనమును నగుచోట మృద్వాసనమున. 
గాయీను న కార్షవముభంగి గలుగ నుండి. 


మనమున నై దిం్యదియములు 

నునిచి మనం కాత శీనల్ల నొదింగింపంగ నె 
కొని [ప్రాణంబు నపానం 

బును వళ్యత నిలుచు 2యోాగమున సిద్దికినై. 
అనహితుం డయి తద్దక యనుథవింప( 

గా నపానమి శ్ర ప్రాణగతికి మూర్చ 

మతివ 'యమ్మెయి నెల వగునతండ చూవె 
జీవుం డన బరమాత్ముండు నా వెలుంగు. 


అనివెండియు, 


(పాణు నపానునందును నపానుని( | బాణునియందు నిల్పి ని 
శ్వాణముల గోరి చిత్తము తిరంబుగ బట్టంగం (బ్రాణసంయమ్రా 
తీణత చేవామధ్య ళిఖ6 జిమ్మగం 1ద్యత్తయ మొంది మూర్గపా 
రీణతం *గోర్కి సల్పు నపరిచ్యుతి దద్గతుం డై నయోగికిన్‌, 


అని చెప్పి 1వైండ్రియు. 


262. చ, అలసతయున్‌ 'విచి _త్తతయు నత్యళనాదరణంబు రోగముం 





267. 


258 
260 


47 


a A is 


గలయును *లోభముకా భయము గామము6 (గోధము 'లోల్యమున్‌ విరో 





b కంధరార్టవభంగి & కొన్నిద్రతులు 


నెల్ళ - ఊం ఎ, ఏ. ౬, జా, 2, యోగమును నుఖసిద్ధిన్‌ కీ, క, ౫ 


- యిమ్మెయి _ కొన్ని[వతులు; యిమ్మైన _.అ ఇ. ఏ, ఇ, ఇ. 
= ద్మత్కియనాంది _ న; తత్రియమొంది . ఎ; తద్దయునొౌంది - ఓ 9, గే(ల్రిళి - 


అ, ఈ, క. క. షన 


. మజియును _వెక్కు[పతులు, 
= విచింత్యత, విచింతత, విన్నిద్రతె _ ఇఅనిపాఠములు. 2, ఖోగమున్‌ - ఉల, ఓ 


కోకమున్‌ - ఒ. 


870 


2639. ఆ 


264. వ, 


ల్రిీమదాం(ధమమహోభారతేము 


ధులు విను యోగసేవకు నదుష్టతం చేర్చిన యోగ మిచ్చు ని 
ద్భు లెనిమిదింట నప్రతివాతుం డయి యోగి చరించు 'ెల్లెడన్‌ : 


నిదవెంపు నిద ని గహించుటయును 
గొలణి మీయుకుడుపుం గుడునమియును 
యోగి కొప్ప వత(డు యుక్తవర్షనుండైన 
నువిద దుఃఖవోరి యోగ!మొందు 


ఇట్టీది యోగ ధర్మం బనిన నంబిక సాంఖ్య యోగ శణంబున బరిజ్ఞాతతిపరో 
మార్థ నైతి భవదీయసాయుజ్యంబు భక్తు అట్టి పరిచర్యం బడయుదు ౪0 
గింపవే యని యడిగిన మృశుండు మృడాని కి ట్లనియె. 


ఎలి ఫ్రండు నౌద్యూఅికో సాత్రసాయుజ్యా (పౌ బ్రీసాధోనోంబులు దౌలుభ్రుటు *- 


265, క. 


266. క, 


287. ఆ. 


868. 1. 
864. 1 
266, 1. 


నం, 18-అను]-4886 


విను మవిచింత్యుండ సురలకు 

మునులకు 'నేనియును యోగమును సాంఖ్యము నా 
మయొనరించినయవి యీశుండ 

సనాతనుండ నవ్యయుండ సత్యాత్ముండన్‌ . 


ఏను (బసన్ను6డ నైనం 

గానిది లే దర్భకులకు( గావున 'మం|త్ర 
ధ్యానస్తుతీవందనముకి 

నానాభజనముల వలయు నైప్లీకత వా. 


నాలుగాక్రమముల నలువురు విపుల 
కోతివ పొళుపతమవోవతంబు 
తెఆు(గు లేను దొల్లి దెలిపితి శిమ్యప 
శిమ్యసరణి నది [సిద్ద మయ్యె, 








మందు _షఊ ఓ, జా. 


ధర్మవకారం బనిన వినియంలిక _ ఊ. 2. వరమార్థనైకృతార్థనైలి - అ, ఆ, క... 
నన్మర్ధ్యాన - ఒ ఓ చందములను నానా - ఓ శి, గతీ - వీ.శ.ష, 


ఆసుళాననిక వర్వము_వంచమాళ్వ్యాసము 81 


మంగళరభూశకుచితా 

లింగార్చన యోగ్యతలు ఫలించుటకై భూ 

తిం “గావించితి( దల్లి 

పూంగులును గపాలధరులు నై 2గాంతి మెయిన్‌ = 


బహ్ముచర్య 'ఇితాళన పరత గలిగి 

జటిత యొండె ముండిత యొండె కిసంభథరించి 
మనసు కీనాయంద తిరముగా నునిచి యొండు 
వస్తువులదెస నొల్లమి కవ ర్రిలంగ, 

చరియించుభ కజనులకు( బర 

మానండై కతానుభవ మొసంగుదున 

"వ్వెరవున మళ్ళాయుజ్యము 

దొరకును వారలకు వికచతోయజవదనా. 


ఇది సొయుజ్యావా ప్రి పకారం బని చెస్పి వెండియు. 


శివలింగస్థాపనము (ది 

భువన'ములం బరమహితము *పొం'బం గరుణ౯ా 
ధవాళాజీ చేసీతిం ద 

తృఏవిమలలింగమున నన్ను *ేఖావించు టుటున్‌. 


279, చ, కలమెయి. జాల చేత నుదకంబుల*నేని వరాభిేకమం 





గళము నొనర్చి భ_క్రోరతి గంధము మాల్యము ధూపదీపసం 
కలనములున్‌ నివేద్యమును గాఢిసమర్చణ మొంద6జేని లిం 
గలోసిశమూ ర్రి యందు నను గాంచి భజించిన ముక్తి చేకులున్‌. 





అ వన న 


. గావించుట _ బొ, శ. నిష్టమెయిన్‌ =. టో? 

, బిజాటన - ఇ. కష, 2, సంచరిం(లిం)చి = కొన్నిివతులు. 8, నాయందుడిర _కొన్ని 
(వళులు; 4, వటిలంగ - కొన్నివళతులు; వలయు(జాొన - ఒ. 

* నంబులంఐరమ - కొన్ని|పతులు ౨, బొందున్‌ =కొన్ని|పతులు, కీ. భావించుటకున్‌ _ 
కొన్ని |వతులు, 


*నేమి_చ, 2, మతి-ఒ 8. సమర్చన _ ఇ, ఖ. 4. లలిత _ క, ష, కొన్ని 
(పతులు 


872 


274. 


275. 


276. 


277, 


2178. 


279. 


274. 
275. 


277, 
278. 


haa | han 


థభీమదాం[ధమహాభారత ము 


అని పలికి నీవు జేవాం 

గన లాదిగ శేగల తి)లోకకాంతలకును (మొ 
క్కునకుం వ్యాతం బగువేద 

ననజంబులు గల్లి యొప్పు వరనతి *ివతివా, 


చతురను వివేగవిథవో 

న్నతచి_శను (వతవిధాన నైప్టికళాసం 
యుతమతిపి లౌకిక జ్ఞ? 
నితామహిమనవాజిమతి వనిందిత నరయన్‌, 


కావున గాంకాధర్మము 

నీనలనం దెలియువేడ్క 'నెమ్మనమున నా 
కావిర్భవించెం చెప్పం 

గా వలయును దాని వికచకమలదళా& . 


. అనిన సిగ్గుతో డి యల(తిన వ్యొలసిన 


చెన్ను మొగము వింతచెలువు( దాల్బ 
?వాంచి యెత్తి గారి వరునితో నిట్లను 
చేను మీకు చెల్ప నెంతదాన. 


ఐనను మీ రడిగిన ను 

న్యాననజోధంబు కొలది మగువల తెజంగుల్‌ 
వూని 2వినిపింవ కుండుట 

చాన తగదు గాన చెప్పెదను సర్వజ్ఞ. 

అని పలికి మజియు ని ట్లను 

నను నెప్పుడు. చాయకుండు నదులెల్లను న 





దగ _ ఓ.చ, 2 విళివా - వీ. కొన్ని [వళులు, 


క్లానితమ పామవు సహజమతివి నీయందరయన్‌ - చ శ మతివి నీయందగయన్‌ - 
వెక్టువతులు 


1. మోమువింత_ పెక్షువతులు, 2. వాల్చి _ ఇ ఏ. 8, నీకు - వెళ్టుపతులు 


1, 


నీవడిగిన - పెక్టుపతులు, 2, వివరించ - కొన్నిప్రతులు, వినువింవ _ కొన్ని ప్రతులు, 


260. వ. 


281, క, 


262, శే, 


268. వ, 


284, క. 





27y 1. 


280. 1 


2Bl. 1, 


232. 1 


ఆనుళాసనికవర్వము-వంచమాశ్వానము 8173 


వ్వనితలతోడ నమాలో 
చన మొనరించి ీమటీ చెప్పం జను ని త్తెలంగున్‌. 


అని విన్నవించి గంగ యవన గోదావరి కౌశికి కావేరి కృష్ణ వేణి చెన్న 
నర్మద జావాద చేవ తమన మొదలై ననదులు మున్న తన తోడన వచ్చి 
యున్న న న్నాతుల గుజించి యీఖాను౧ డిట్ల డగాను నెట్టు చెప్పెద మనిన 
గంగాదేవి నీకంచు నే మెటుంగుదుమే నీ వెణీంగినతెటంగున నంగనాధర్మం 
'బెజింగించి పతిం | బీతునింకేయు మేము భవదీయవాగమృతంలు వీనుల నినిచెద 
మనుటయు( చార్వతి (వనన్న చి_త్తయెై వల్టభువదనంబునం జూడ్కి- నిలిపి, 


చేవా నీదు |వసౌద 

(శ్రీ వచ్చినయెటుక సుందరీవిధము భవ 
ద్భావంబునక. ( (తియంబుగ 
సేవాిధర్మంబుం బెలియం జె వ్పెద ననియిన్‌, 


అనిన విని సురమునులు (పయంబు! కొంది 
రమరగంధర్వసిద్ధసౌధ్యాంగనా జ 

నంబు నినువేడ్మ వచ్చి యన్న లినవదన 
వెనుక చెసి నుండె దేవక్రీతనయ 'యపుడు. 


అని చెప్పి యస్పురుషో త్తమువీనులు వికసిల్లుచుండ నారదుం డతని కి ట్టనియె. 


-వవొర్ట్యతి కీవున కం బతి (వతాధర్యొంబుల లౌటం గెణీంగించుతు;- 


వనితలు. బురుషులు6 (బియమునం 
దను వినుతింపంగ శై లతనయ సమాక 


రాలా. మారాయా అత... కానా జనాల అజ = 


యును - అ, ఇ: 
ఇచ్చటమూఅమ.లలో గోదావరి. కృష్ణ, చెన్న లుళేవు, 


ద్భావవియంలు గోరినసేవా _ వెక్టు పతులు 2 ధర్మ మును_కౌ, ధర్మమున = కొన్ని 
(వళులు; ధర్మములు - ప్‌ 


వినుము -చ 


874 శ్రీమదాంధ్రమహాభారతము 


ర్షనకాతుకి యగునీశా 
నునితో మృదురీతి ని ట్లనుం *గమలేళా 


2854 సీ. 'బితుమతి గాక కుద్దతయు గగ్గిన యింతి 
కన్య తశ్చరిణయకరణమునకు 
నొడయులు విను తల్లియును దం|డియును దండి 
తోం బుట్టినత'డు మాతులు(డు సోద 
రుండును యోగ్యవరునిం జూచి వారిలో 
నెవ్వ నైనను |బ్రీతి నిచ్చువారు 
పతి యంతనుండియు. (బఖభువు దానికి నట్లు 
గావున నాతండ దై వ "మనుచు 
శే, నతనిమత మూంది దేవతాపితృసమర్చ 
నములు నతిథిపూజనము సన్మతి సమాచ 
రించుచును *బతిహితము చాటించి నడపు 
సతి పతి వత యివావరసౌఖ్య మహిత 


86. వ. ఏతద్విమయం బయినయొక నిదర్శనం బవధరింపుము, 


287, సీ. (శావ్మాణు. డొకనికి భార్య లిద్దరు గల 

రందొకభామిని యతని, హితము 

నడ వెడునవధాన మెడలి యాత(డు పంప 
కయుః చాన నురపితృకార్యవరత 

నడచు. దక్కటీయింతి 1నాథుం బాటించుచు6 
దన్మతంబున( జేయు ధర్భ్మవిధులు 

వారు మువ్వురు విధివశమున నొక్కట 
మృతి భంది రాపతి వత వరుండు 





ద 


824. 1. కౌతుకుండగు చో, కొన్న్వివతులు, 4. గమలాక్షా _ ఐ, భ. 


85. 1. ఇచ్చటమూరిమందు 'బుత్ముపాపా' అనియేకలదు 2 తద్ధితంబు వాటించిన _ వెక్కుం 
[వతులు శి నిరత, మొందు  ఆనిపాథములు 


267. 1, నాథునివాటించి - కొన్నివతులు. 


శే, 


850 క 


89, వ, 
280, క, 


291 శే, 


202, క, 


ఆనుకాననికవర్వమ_పంచమాళ్యాన ము 875 


చనీన సుగతికిం ఏజనె. *ఇెఅవనిత జముండు 
నీకు; *ఉబోలదు మరలుము నీళరీర 

రమునక యని "యాగ నది ళోకమున సజావ్బృ 
మొనం గిన్ల్గొని యతడు దయాగ్టి 4 డగుచు. 


పతిమతము గొనక దర్శను 

*ేసతివ నడపు టొస్ప దింక నై నను బతికిన్‌ 

హితము లగువాని( “జేసిన 

నతని. గలయు దనిన జనియె నదియును మరలన్‌, 


కావునం బలికి ననుువత యగుట గృహిణికి ధర్మం బని పలికి వెండియు, 


లలన యిలువాడి నాథుడు 

'వలఅచినచవి వంటకములు వండి యిడి తనుం 
గలయం దలంచిన మెయికొని 

యెలమిం చై_సేసి వ్యాదయ మీ వలయు శివా, 


పనులయెడ మాటు పలకిక్ల యననధాను6 
డైన పతి దల(పించి ధర్మార్థకలిత 

కృతులు నడపుచు సవతి గల్లినను బోరి 
తంబు లే 1కొక్కము కీయున్కి తగవు సతికి, 


సవతాలికి. బతి వలచిన 
నవులీగాకని యతనియిచ్చ కనురూపముగా6 
దివిరి నడచునతి దై వము 
2 
శివ యది “తగు నెల్ల గీజనముచే [మొక్కు గొనన్‌, 








2 జన _ కొన్నే ప్రతులు 8, బెర _ వా. కొన్నిపకులు; బెఆ _ వీ,శ ష, ఈ, బోలేదు. 


286. 1. 
290, 1. 
201, 1, 
202 1, 


వాశ, ష, బోరాదు_వీ, బోలదు _ కౌన్ని[వతులు 5, నిజళరీర_ ఐ, ఖ. 6. మునకు 
నని _ పెక్టుపతులు, 7. యాంగ _ఆ, ఐ.ఖ. 

అతివ _ వెక్కు[పతుల 2 దనియె _ కొన్నివతులు. 

వలసిన _ ఉ. ఊ కా, శో, వ, 

కొక్కూడై -ఇ ఓ 2 యంట_డఊ, జొ 

గాదనకతని - అ. క.ఖ 2 .గను_ బాయగు _ఐ, ఇ శి జనులచే-పేక్కు(వరు టు, 


876 


298. క, 


204. క, 


శ్రిమదాం(ధమహాభారతము 


తనవేతికి నిచ్చిన వ 

స్తునికాయము శనిల్లురువున చొప్పున మగుడం 
గొని వచ్చి భార్య పతి రె 

మృ్మనినప్పుడ యిచ్చు టొప్పు నకపటవృ త్తిన్‌. 


పతి తనకు నేమి యిచ్చిన 

1నతిముదమున( బొందవలయు నాత్శజు( డై. నన్‌ 
మతిం గొంకక యేకాంత 

స్థితి నేకాసనత నుని "పెట్ట |పమదకున్‌. 





296. కో, ధని యధనుడు రూపసి యొ 
ప్పని'వాయడు వివేకి మూఢభావు. డరోగుం 
2డనుగతరోగు. డనక యం 
గన వతి బాటింపవలయు( గామధ్వంసీ 
206. క. బలి ఖికము గడప కిడ 
న్వలయమును 'దేవపిళృపూజనంబుల కాలం 
బలుల బతికుభ 1మందుటః ద 
తృలంబుగా6 గోరు టొస్పిదము సతికి శవా. 
297, క, గతి పతియ చువ్వె భార్యకు 
నతనిం గడచినట్టి సత్పరాయణము కృపా 
యుత కలదే కావున దా 
నతనికి భ క్రి యగు "టిచ్చు నణిలశుభంబుల్‌ , 
296. వ. అని చెప్పి యప్పర మేశ్వరునకుం బార్వతి భార్యల యధర్ముంబులు నీవరించు 
నదియె యి ట్రనియె, 
298, 1 దాల్లిదాంచు బౌపవ్పన _ఐ, ఖ; నిల్లడమున చొప్పున వీ న, 
294 1, నతివముదంబౌంద - ఆ ఊ, 2, చెట్ట _ కొన్ని[వతులు, 
2905. 1. వాండవివేకి _ వా. కొన్ని[వతులు, వాదువివేకి _ ఊ, ఎ, ఓ, జొ, 2 డనకకడుభ క్షీ 
తో నంగన _ జా, 
296. 1. మొందుట - కొన్నివతులు 
కర్ణా 1 


డిచ్చు _ ఇ, ఈ. ఏ. ఒ, జౌ, శ, 


అనుశకాననికవర్యము-నంచమాళ్యాసము 877 


= పౌర్వాతి తివ్రనవం ఖతిగవళో శొసొల్గంబు అగధరుంటబుల౬ దౌలల్రుటీ :- 


సం, 18 _ అను 1 15 = 4019 


209, సీ, పరమేకళ యాసురి "వె శాచి రాకని 


800, ఆ. 


299, 


300. 


801. 


48 


హ్‌ 


యను! వేళ్లు గల వధరగ్మాంగనలకు 
వ్యథిచారతత్సరత్వంబు వారికి నెల్ల 6 
గల *దనుశాంకజ |కౌర్యేనిరత 
తన *యిచ్చం బొలియించు ధనీధాన్యములు చల 
హృదయ భోగవశాత్మ యీర్ష్మ్య గలదు 
చెశాచి కోధన శ_ర్భృపుత్తు) లయందు 
నిఃస్నేవా గృవాకార్యోనిపుణ గాదు 
కలవాశీల రాతసి సయికంబు లేదు 
బొంకు "వల్కు నెప్పుడు ని|ద వోవు వీత 
లజ్జ యిందలు కినాథుకులంబు వారి 
దురిశ మొందించి పోదురు నరకమునకు. 
ఎలుక గలిగి పిదవ నేనియు( బతిథభ కి 
గలిగి ధర్మ "మోపి సఖిపి శాంతి 
గలిగి యున్న మున్ను గలసాపములు వాసి 


' పురుషుతోడ దివికి బోవ గండు, 
801. ఆ. 


అట్లు గాక “పతుల యంతిమసమయంబు 
నందు (జంత దక్కి జయనుమరణము 





. వేరులగు నధర్మాం, 'వేష్టనగునధర్మాం, చేశ్ణైనగునధర్మా - అనిపారములు" 
, దాసురాంగన [క్రార్యనిరత _ ష న; దసురాంగన కార్యనిరత _ ఊ. లి, జనిత _ 


ఓ. కః అర్థము సంశయితము $4, యిచ్భ_చ 5, ధాన్యములజల _-చ కొన్ని 
(పళులు 6. నీరత జ 7. వలుకు _ "సెక్కు వతు.లు 8 నా(డుకులంబు _ కొన్ని 
|వతులు, 


. లోన. కొన్నిప్రతులు. 2, బోవునండు _ అ ఈ; నరుగునం[డు _ ఒ, (క ర్ర్తవక 


వచనము) గమనిక :- ఈపారమున పాన భతిచెల్లినది 
(2 (3 


= వతికినంతిమ, పతికినంత్యమ _ ఆనిపారములు: 2, యనుగమనము _ ఎ, 


378 


809. క, 


808. క, 


204. క. 


805 క, 


806. 5, 


907. క, 


భ్రీమదా౦[ధమవాభారతము 


చేసి శీని నుగతి సిద్దించు బతి సమే 
తంబు గాంగ నన్ని తేంబినులకు, 


ద్విజీభ*మినికి నధర్మను 

(వజ గాంచినపిదప నయ్యపత్యము శ్రోక్రో 
ద్విజిశయు. బతిభ_క్తయు నై 

త్యజించి *ీయనుమరణనియత యగుట మహేశా. 


అని చెప్పి గారి పతికి 


ట్లను నాదగుచాపలమున నఖిలేశ్వర నిన్‌ 
వినిపించితి నేంగొన్ని వ 


చనముల నీతప్పు నాకు సై (పుము కరుణన్‌. 
అని సిగ్గునం 'ఇన్నగునా 

నన మించుక వాంచి యెత్తు నగతనయ శివుం 
డును మునులును మునిపత్నులు 


వినుతించిరి మధురచాక్య' విథవం చెస(గన్‌. 
సురగంధర్వఖచరకి 

న్నరకింపురు పోరగాది నారీజనముల్‌ 
సరమ పీతిని బొగడిరి 

పరమేశ్వరి నెలు(గు లడర6 బంకజనాభా, 
అని చెప్పి నారదుండి 

ట్లను నగ్గోవిందుతోడ నప్పుడు పియమా 
ననమునం శఓీబొదలంగ6 ఇార్వతి: 

గనుంగొని సక్వేశ్వరుండు *గారవ మొప్పన్‌, 
నానీసంవాదము శుచి 

యె చైప్పికజనుల "ఇవ్వ( డారర మెసంగం 





802 1. భామినుల కధర్మము _ ఊఉ. 8. యనుమరణయగుట తగదుమహేకా-అ ఈ, 
804. 1. వినయంబెనంగన్‌ = ఉ. ఒ, జ. 


805 1. జనులున్‌ _ 'వెక్కుపతులు 
806, 1. బొరయణగ - ఉ శ, వ. 2. గౌరవ _ ఏ, కౌ. 


807. 1. 


కెవుడునాదర - ఐ, ఇ; కెల్ళనాదర _ ఓ, 


అనుకాసనికవర్వము-వంచమాశ్వానము 379 


గా నలినాతీ చెప్పును 
వానికి నిత్యామరత్వవై భవ 2మొదవున్‌ 


808, క. మనసంవాదం "'బెన్వరు 
1వినిరి నియతి నజ్జ్ఞనులకు విభవముం 'దేజం 
బును గీర్హియు నాయువు (శ్రీ 
యును నారోగ్యంబు( గల్లు నుత్సలనయనా. 


809. క, అని నిశ్హేశించి శివుడు 
చనియె శివయు. గొలువుతోన !చనె నిద్జెసకుం 
జని రన వకమే యద్భుత 
మనిరూవ్యం బ|పతర్క్య మది (శ్రీరమణా, 


810. క. అని పలికి నారదు(డు నా 
నినినళనిన యద్భుతంబు వినిపించితి నీ 
కనియెం గృష్షుని సభ్యుల 
మనంబు లానందపూరమగ్నము లయ్యున్‌. 


811. వ. అని యిట్లు ఖీష్ముం డునూమ హేశ్వరశసంవాదం బనుపుణ్యకథ చెప్పిన ధర్మ 
తనయుండు సోదరసపితంబుగా( 2 బమోదరసథరితుం డై. 


జః భీమ్మండు భర్య జనక్‌ ౯ ఇరా వ్ర హేతుగూతం వణు జవోబిలేవంబు దౌలులకు 4 
నం. 18. అను 117-6 


812, సీ, అతనికిం (బ్రగామిల్లి యనఘ 1వర్నప్రా ప్తి 
యెద్దాన సమకూరు నెజుంగం జెప్పు 
మనిన ఏనతండు నారాయణభ్యాన వూ 
జాన్తుతి తత్కథా (శ్రవణా నిరతి 





808. 1. వినుతించిన యజ్ఞనులకు నవ. 

809 1. నననద్దెనకున్‌ చనిరనుటమేయమద్భుత - ఐ, ఇ, 

811. 1. నంవాదంబునెవ్పిన - చెక్కు_[వతులు, లు (బమోదభరితాళ్ముం డై - ఈ; |[బమోద 
భరితచిత్తుండై. [బమోదంబునొంది _ అనిపాఠములు, 

812. 1. ధర్మ _ ఐ,కా. అ 2. నారదుడు నారాయణ.కా, చ, 


880 


818. వ, 


818. 


8. 


థ్రీమదాం[ధమహాభారతము 


యమ్మేలు గావించు నధిప విద్వజ్ఞన 
సంరతణముి కల్మమములం వాపు 
'వేళ్య యొక్కత తొల్లి విద్వాంసు నొకరిని 
ము చ్చని తలవరుల్‌ మో6దం జూచి 


. యితండు మావాడు “మీ రది యేటి కాగ 


డంబు చేసెద రని మోతణంబు "చేసి 
యాసుకృతమున (శ్రావ్మాణియై జనించె6 
దగగ నర్చింపు మీవు విద్వజ్ఞనముల. 


అనిన విని యుధిష్టిరుండు దారిద్యవ్యాధి శోకంబులకు కాంతి సంపాదెంవం 
జాలుజపం 'బెయ్యది చెప్పవే యనుటయు ననిమిషవదీనందనుండు (బవ్మా 
విష్ణు *మ'పాళ్వరులను వినాయక విశాఖవహ్ని వాయు చందాదిత్యులను 
శకవరుణ యమకు జేరులను సురభిని సము[దంబులను గంగాదిమవేానదులను 
మకుదశ్వివసురుదా దిద్రేవతలను బితృచేవతలను చాలఖిల్యాదిసిద్దులను వేద 
వ్యాన వాల్మీకి నారదాగస్త్య గౌతమ కళ్యపా తికణ్వాది మపహోమునులను 
రంభాద్యప్సరః (స్త్రీలను ధర్మతపస్సత్యములను నహో రా తంబులను చార్మాగ 
వాంబులను నక్విన్యాది తారకంబులను మాన ర్తువత్సరంబులను వైనతేయ 
కాద్ర చేయాలను గాశీ చేత )కురు షే | కాదిపుణ్య చేత )ంబులను న్రైమిశా 
రణ్యాదండకారణ్యా్యది పుణ్యారణ్యంబులను మేరువామవశై. శ-లాసాది|వథూత 
నై.లంబులను దిజ్న భోభూములను బుణ్యభూకువాంబులను భూసురులను 
జృకవ రులను రాజులను బరమట కిం దలంచి కీర్తించి నమస్కరించి యీ 
సమూపాం బంశయు నిన్ను రతించి నాకు నాయురారో[గ్యశ్వీ ర్యాఖివృద్ది 
పరఠమానందంబు లభినందనపూర్వకంబుగా నిచ్చు గావుత మని యిచ్చం గోరి 
“యోన్నమో భగవతే వాసుదేవాయ నమః పురుషోత్తమాయ నమ స్సర్వ 
లోకగుర వే నమస్సర్వలోకపితే) నమ సృర్వలోకపితామవాయ నమ స్సర్వ 
లోకపిసితామహాయ నమ స్సర్వలోక్యపధానాయ నమ సృర్వలో శేశ్వరాయ 
నమస్సర్వలోకవిశిష్టాయ నమ సృర్వలోకసుఖ(పదాయ నమ స్సర్వలోకళ శ్రే) 





యుభగల్మవష - అ. ఇ 4 మీరేటి కిట్టలాగడంబు, మీరిటు లేలయాగడంబు - అని 
పారములు శ్‌ నే(చేనె, 


1, రుదులను _ చెక్కువతులు. 2 ర్యవరమానందంబు = కొన్ని[వతులు, 


815 


816. 


817. 


ఆనుశాననికవర్యము_పంచమాళ్వ్యానమ 8B! 


నమ స్సర్వలోకథ శ్షే) నమ స్పర్యలోకవా శ్రే) నమ స్పర్వలోకనిధరకే నమ 
స్సర్వలోక నిధానాయ నమ సర్వలోక హితాయ నమ సృర్వలోక హితకాయ 
నమ స్సక్వలోకోద్భచాయ నమ స్సర్వలోకోద్భవక ఛాయ నమో విష్ణవే | ప్రభ 
విష్ణవే” యని పరించుట మవోజపంబు. 


, క, పాపంబులును భయంబులు 


నాపదలుం బాయు నిమ్మహోజవమున థా 
తీపాలో త్తమ శుభములు 
పాిపించును ధర్మ1తత్పరత సిద్ధించున్‌ : 


వ. ఆని యిట్లు గంగాపుత్తు9ం డజాతళతు9నకు సర్వనిద్ధికరం బయిన యిమ్మవో 


జపం బుపదేశించె నని చెప్పి తదనంతర సత్కథ లాకర్టింపు మని పలికి జనమే 
జయునకు వై శంపాయనుం డి ట్లనియె, 


శే. 'మనుజనాథ *య శేషధర్ముములు సర్వ 


3పావనములు కాంతనవు(డు బవువిధముల; 
"ఇప్ప నిమ్మెయి విని యుధిప్పిరుండు భక్తి 
నమ్మవోత్ముని ని ట్లని యడిగా కేమ్పల్రింయు. 


చ. అత డొకరుండ లోకముల కన్నిటికిన్‌ మవానీయ మైన దై 


వతము( బరాయణంబు ననువై భవ మెవ్వని కొప్పు 1నర్చన 
స్తుతిరతి చెవ్వనిం గొలిచి కోభన *మొందు జనంబు మేలు నా 
నతికయ మొంది నీకు *మతమై చను 'నెయ్యది ధర్మకోటిలోన్‌. 


tt నాడాడాయాలన2. 


814. 
B16. 


817 


1. తత్వరతి - కొన్నిపతులు. 


1. శ, వ, (ప్రతులలో ఈవద్యపారమిట్టున్న ది an 
తే. మనుజనాథ యశేష ధర్మములు కాంత 
నవు(డు బహు విధముల జెవ్పం గవి నియను యు 
ధిష్టిరుండు భక్తి నమ్మ హాధిషణుతో డ 
శానకిమ్మని యిట్టి యడిగె మజియు. 


2 విశేష _ ఊ, చ. 8 పావనుందుకాంత _ ఏ. *, నధివ_ బౌ. 


1. వావన _ ఓ, కి. మందు. ఆ, ఇ, ఈ. ఏ. ఓ, శీ. మెలుగా _ఎ, బౌ, శమ 
4 నురవై - ఉచ. 


882 శ్రీమదాం[ధమహాభారతము 


318. తే. జపములం చెల్ల ను_తమజపెము నాగ 
నంచితం బయి తన్ను జపించు జంతు 
2వునకు జన్మసం సారబంధనము 3లోపి 
పాపు నెయ్యది యెతి(గింపు పరనుకోధ. 


819. వ, అని యడిగిన నాథూపకికి భీష్ముం డి ట్లనియె. 


-:భీమ్యంఢు ధర్యువానకు ఎమ్మముం(తధ్యానోం అవర్యాను ప్లేయం విని చెవ్పుకు;- 
నం, 18_185_4 


శి20, సీ, అఖిలజగ[త్రథు వగు దేవదేవు న 
నంతుని. దమిరుషోత్తమాభిధాను 
ేనంచితనామ శీసవాసకంబున సంస్తు 
తించుచు సంతతోక్థితమనస్కు( 
డై యజమాను( కిడ్లవ్యయుండై న యాతని 


నర్చించుచును దృఢధ్యాననిరతు( 
డగుచు నమస్కృృతి యాచరించుచు ననా 


ద్యంతు నవ్విష్టు నధ్యజుచెల్ల 
శే. లోకములకు (ఉవ్మాణ్యుం (ిలోకకీ లి 
వర్జనుని సర్వధర్మజ్ఞు *వరదు లోక 
నాథు భూతభవోద్భవు నమ్మి భక్తిం 
గొలిచి సర్వదుఃఖంబుల( దొలంగం (దోచు. 
821. క, వస్తుతుల బుండరీకాకు6€ బరమభ క్రిం 
1ేదగిలి యర్చించుటయ నామతంబు సర్వ 





818. 1, జపమగాంగ, జవముగ్గా(గ _ అనిపాఠములు, 2. వులకుసంసార బంధంబుదలుగ 
నోవి - ఊ ఓ 8. లోలిపావు, తోడ(బాపు (విభకివై చత్రి) - అనిపాఠములు 

820. 1. నచ్వ్యుతనామ_ ఊ 2 సహ్మనంయబునను.ఆ ఇ ఊఉ అ, జౌ, భఖ. లీ, నవ్యయు డచ్యు! 
తుండగు నాతనినర్చించు ధ్యాననిరతు - ఆ. 4, బరమలోక _ ఎ. 


821. 1. దలంచి = వా వీ, శ, ష; గలిగి _ ప్యాదగిలి _ అ, ఆ. వెక్కుతాళవ్యత (వతులు 


ఆనుకాననికవర్వము-వంచమాళ్వానము 583 


ధగ్భములకును సమధికకీత నుమునైన 
ధర్మ మింత యెజుంగుము ధర్మతనయ. 


82కి, సీ, వరమశేజంబును బరమ 1ద-బుకు 
2బరమైన|బవ్మాంబు బరపరాయ 
ణము బవ్మితంబులు నాం దగువానికి 
నెల్లి6 బవితంబు నెల్లి మంగ 
ళంబులకును నుంగళంబును 'నెల్లదే 
వతలకు. బరమి.దై వశము భూత 
సమితికి నవ్యయజనకుండు నగునట్టి 
వాంజెవ్వ( జెచ్వానివలన( దోంచు 
శే, నాదియుగమునాగమమున నంత్య వేళ 
నడ(గు” నెవ్వానియందు[. జ రాచరములు 
విశ్వలోక్మవధాను. డవ్విమ్టు వేయు 
భవ్య నామంబులును బాపభయవారములు 


823, శే, భూరిగుణ యోగవిఖ్యాతములును బుషిస 
మాజి పరిగీశములును చై మహిమ దనరు 
నమ్మవోత్ముని నామంబు లధికతరవి 
కభూతి3ై చెప్పెదను విను భూపవర్య. 


824. వ. అని పలికి? విశ్వంబు విష్ణుండు వషవట్కారుండు భూతభవ్యభవ|త్పభు' వను 
నివి మొదలై న 'రథాంగపాణి యతోభ్యుండు సర్వ (పవారణాయుధుం' 
డనియెడు నివి 'తుదగా' గల సవాసనామంబు తిల్పపన్యసించి, 


B25. ఆ. కీర్తనీయు. డైన "కీశవు దివ్యనా 
మంబు లివి కేథవద్ధితంబు6 గోరి 
ల 
2, ధర్మమైనభర్మ - ఓ; త్వమ్మునైనధర్మ - ఊ శ 
822, 1. తపంబును - కొన్నిపతులు, 2. బరను ధర్మములకు(బర - ఇ, ఇ; బరమమైనధర్మం 
బువర - ఎ ఒ, క, తి, దైవంబుభూత _ ఉ. వీక, ప. 
828. |. భూతికిని - ఐ, ఇ. 
824. 1. తుది _ కొన్నివతులు, 2. లువదేశించి - వి. ఓ. ఖం 
B25. 1 జగద్ధితంబు “అఆ, ఊఉ, ఊ, 


884 


త్రీమదాంధ్రమహాభారతము 


తరతరంబ కీర్రితంబు ల్యయ్యె నశేవ 
భంగి వీవేయు. గురునృపాలపర్య. 


-:ఖీమృుంఢు ధోర్యావానత్‌ బిషునాము (వఖావంటి( దాలుభ్రుమిం- 
నం. 18-185-12! 


సీ విష్ణునామంబులు వేయును నిత్యంబు 


వినిన బఠించినం మనుజు. డివాము 
నందు బరమునన నళుభంబు నొందక 

యత్యంత శుభముల ననుభవించు 
విపుండు వేదాంతవిదు దగు రాజువి 

జయ మొందు వైళ్యుం డకథయ ధనంబు6 

బడయు శూ|దు(డు 'నుఖిథాగిత వెలయు ధ 

"ర్మార్టకామ (వజాభ్యర్థి జనులు 

. గాంతు ర్యయ్యె తెజుంగు గిలేకాంతభ క్రీ 

శాచియె విని కీర్తించి సౌారయశము 
నచలోలష్మయు వంళవర్యతేయు మేలి 
ెంవుసొంపును గలిగి ళోభిల్లు నరుండు, 


827, సీ, పురుషో త్రము నినామములు, వేయు! గీర్హించు 


నాత( డొక్కాడను భయంబు( బొంద! 
1డమితవీర్యమునం 'చేజిమున( *గాంతిని బల 

కూప గుణంబుల రూఢికెక్కు 
రోగీబంధాపచా _ర్తులకు6 బఠనమాత 

నయ్యయిరురితము లడ6ంగు వాను 
'దేవ్యాకయుండు వాను చేవపరాయణాుC 

డును నగుమ ర్వ్యుః డవ్వినుతనామ 


ల. 


826, 


827. 


2, వెలయు(ంగురు - ఒ జౌ.క. 


1 శుచి - ఉ, కి, భావిత-ఊ క. కి, లేకాత్మే భక్తి - ఊ. ఏ. గమనిక _ఈపారములో 
అఖండ యలికనంబడుచున్నది, 4. భక్తి _ క. 


1. డజితవీర్యము నందు. నకయకాంతిని - ఆ. 2, గీర్తిని = ఓ. లీ. నిజ -ఆ, ఈ, 


4, బంధనవధార్తులకు - ఐ, ఇ, 


828. క. 


829 


890. ౪. 


ఆనుశాననికపర్యము_వంచమాక్వ్యాసనము 885 


“కము లుపన్యసించి కల్మసంబుల నెల్ల 


దొం96గి దుర్గతులకు( దొలంగి జన్మ 

మరణములకు రోగజరలకు నందని 

పరమ మెనీ బవ్మాపదము నొందు. 
a 


స్మృతిసౌఖ్యశాంతి శ 

ధృతికీ ర్తులు గలుగు దుర్శుతియుం (గోధము లు 
జ్ఞశయును మాత్సర్యము 'లే 

వతిపుణ్యత విష్ణుభక్తు లై. నిజనులకున్‌. 


సీ. చందార్క నమత సహిత మైన నభంబు 


సచరాచరోర్వింయు జలనిధులును 
సురదైై త్యగంధర్వ గరుడయతోరగ 
(వజములు వారివశవ _ర్హనములు 
బుద్ధియు నిందియములును మనంబున 
| _త్వంలును బలము( దేజంబు ధృతియు 
"మేత్రంబుం దద్గత! జే తజవస్తువు 
లరయ(గా వాసు దేవాత్మకంబు 


. లాగమోదిశాచారమయంబు ధర్మ 


మచ్యుతుండు తత్పభథువు సాంఖ్యమును యోగ 
తంగతమును శిల్ప వేదశా(స్త్రృములు 2గర్మ 
ములు జనార్జ నీవలన *ఉసముద్భవించె, 


విష్ణుం డొక్కరుండ విను మవోభూతంబు 
దక్కు-'భూతతతులు "పెక్కు గలవు 

సరి |దిలోకములను 2బర(గి విశ్వంబు భూ 
శాత్ము' కీడమ్మవోత్ము( ఢనుభవించు. 








826, 


329 


880. 


49 


క, యట్టి = జ, 
lt. లేదతి వుణ్య, లేకతిపుణ్య _ అనిపోరములు, 2. నరులకువ్‌, మునులకున్‌ _ ఆని 


పాఠములు 


కీ క్షేతజ్ఞ - వెక్కువతులు, 2, ధర్మములు =ఆ. 8, నంద నముద్భవించె = ఊం, 


4, సముదృవములు, నముద్భవించు _ అనిపాఠథములు 


1. భూతములును - బి. ఓ, క. £. బర(గు అ, ఆ, ఈ. 8. డనగనత(డయనుభ -' 


ఇ, ఊఉ, ఏ ఎ, ఖ; డగుచు(దాన యనుఖ _ వీ. శ, వ. 


826 


808! 


682. 


889, 


834. 


885. 





ఆ 


గ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యానసం|ప్రణీతవై.న యీవిష్ణు న 

వంబు నకలిశోథనంబులును ను 

ఖములు గోరుపురువు? డమలినే బుద్ది బ 
రింపవలయు భ _క్రిపంపుతోడ. 


అజు విశ్వాధీశ్వరు న 

ర్వ!జగ్యత్పభవావ్యయ ఏవ _ర్రనకరు నం 
బుజలోచను 'నెవ్వారలు 

భజింతురు పరాజ్వ్రమున( బడ రప్పుణ్యుల్‌. 


కావున విషునిచే ణు 
సా ళా 
నీవేయు( బరింపు నీకు నెప్పుడు నాయు 
శీ 9విభవారోగ్యంబులు 
భూవర సిద్దించు. బరమబోధము! గలుగున్‌ . 


. అని యి ట్లుపదేశించిన 
విని మోదము నెమ్మనమున వెల్లి గొనగ( శాం 
డునియ|గనుతు(డు గాంగే 
యుని కథివందన మొనర్చి 'యుచితవినయు(డై.. 


వ. పూజానమస్కా రంబులకు నెవ్వరు భాజనంబు లెవ్వరికి? ఇెట్ట నేనీనం చేటు 


వాటిల్లు 'నెవ్వారలు సంతోపించిన కుభంబులు చొప్పడుం "ఇెస్పవే యనిన, 
నతం డతని కి ట్లనియె, 


- :(ఫావ్యా ణభావానమనసాొ్భ్టలంబిలు వరమోళ్ట్యాన్టంట అభి చెత్తని: 


లాగా. 


నం = 18 - 186-1 

886. సీ, పూజానమస్కారములకు6 వాాతములు ఖా 

వ్మాణులు వారలకు గీ డాచరించి 

వాసవుండును జెడు వారిసంతసమున 

నభిలకుభంబులు నావహీలు 
891. 1. యవ్విన్లు తత్వంబు - ఆ. 2 లోకవైభవము నుఖ- ఓ. లి, భక్షి జరింప-బ, ఖ 
8802, 1 జగత్పభునవ్యయ - ఇ, 5 
808. 1 సీవునిన్చలు.ఊ ఐ జౌ. ఖ, ఉల నః భ క్రినెవుతు - ఇ. వ 
834. 1, యుదిత _ ఆ ఈ బౌ. ఖు శ 
886. 


1, యనియడిగిన _ వెక్కు[వతులు, 


ఆనుళాిననికవర్వము_-వంచమాళ్వా నము 887 


ధర్మ సేతువు లోకధారకం బఖిలశా 
స్ర్రవవర్తకము వ్మిష్మవజంబు 
1శ్రపమును వాక్కును ధనము వివ్రుల కొక్క 
కుడుపుమా|తన పాపకోటిం బాతు 
"తే రమ్మవోత్ములు చొప్పరు లభిలమార్గ 
ములకు 2విను దేవతలకు బాలు 
డజ్ఞు( డన లేదు పూజకు నర్తు లనిన 
4నధిప వృద్దుల |వాజ్ఞుల నడుగ చేల. 
ధి జా 


887. వ, అనీన విని యజాతళతుండు డ్రావ్మాణుల( బూజించుటవలన విశిష్టం బయిన 
శుభం జెయ్యది దృష్టం బయ్యు వారలయందు వ చ్రనియం బగువ ర్లనం బేమి 
గానం బడియె నీ విట్టు వారలం గొనియా2డె బెటీంగింప వే యనుటయు నాప 
గావుతుండు వవనార్డునసంవాదం బశునితివోసందు విను మది భవత్ప 
శ్నంలఖునకు 3సదుత్తరంబై యుండు నని వల్కి యజ్ఞనపతి కి ట్లనియె 


=+ నవభకార్త్‌ బీర్యాట్టనో నంవాదొంటు భీవ్యుండు భోర్యురాజునోకం వొవ్పటి 2- 
నం, 18- 187-2, 
888. సీ. అధిప సవాస్రవావోర్డును( జేడుదీ 

వులు శేలి యద్భుతబలపళరా[కో 

మములః దనర్చి !మత్సము లెవ్వరును నెందు 
లే రని యత్యవ లేపయు క్తి 

చాడిన నొకభూత మాకాళమున నుండి 
'మయొజు6గక పలికెద వెల్ల వారి 

కధికులు గాలి *ీధరామరు లనవుండు 
నతడు వారలు రాజు నాశ్రయించి 





996, 1. ఘనమనోవాక్కాయ కర్మంబు విపునికుడుపు-*. ఐ కౌ, వి, 2 వి, పకులమునుబితృ 
లకు బొలు _ క. 8 ధారుణీ దేవతలకు - శ శ, నధిక, ననభు - అనిపారములు, 

887. 1, విశేషంబైన - ఇ, ఏ 2. యారుతెజంగెజింగింపవే - కొన్నివతులు. క, ను త 
రంజై. - వెక్కు[పతులు. 

888, 1 మత్సమము వారెవ్వరు లేరని _ ఊఉ. ల. ఇ. శ.2 [బాహ్మణులనియనవుడు - ఊ, బౌ, 


833 


889. వ, 


840. 


841 


642. 


389. 
840. 


క్‌ 


గా 


జా 


భ్రీమదాం[ధమవాఖారతము 


నడపికొందురు మనుగడ పుడమి బీని 

కంక నె క్లైక్కు డై రట్టు. గాక యేను 
మనుతుం గూర్చిన “తెలుతు నేల్లిన సమ_స్ట 
భూతముల నన్న వెబిచి యాభూత మరిగె. 


1అటియెడం బవనుండు గగనంబున నుండి శ స్నెజీంగింలికొని యన్నర 
అ 
వతితోడ, 


భూదేవళ_క్రినకా దె రాజులు RE 
రకయొనర్చుట (బాహ్మాణులకు 
నధికులు గల యవాల్య కై యిం|దుడు 
"గౌతము( డలిగిన గాసీం బడంజె 
కుంభసంభవుచేత నంబోధి యడంగటదె 
యనలుండు భృగుశావవాతు(డు గాండె 
యన విని *ీమజుమా టయాడక యున్నయ 
ర్థునునకు6 కిబవను( డీ ట్లనియె మణీయు 
నాంగిరసవంశసంభవుం డగు నుచథ్యు 
గోర్‌ నిజపుతి సోముడు గారవమున 
నిచ్చె నాదంపతులు దమయిచ్చ వనము 
నందు వసీయించి మునివ్చాదయంబి అలర. 


* వర్తించునెడ నొక్కనాం డమ్ముని యమునానదీస్నా నంబునకుం జనుటయు 


మున్న యవ్వనితం గామించి వేచి తీరుగువరుణుండు. 


ఎత్తికొని పోయి తనపురి 

నతామరపొకి నునిచె నమ్మునికడకున్‌ 
మెత్తన చని నారదముని 

య కె 'గెజీ(గింప నాత6 డొతనితోడన్‌. 





= ఆట్టియెక((బనన్సు ౦8 పవనుండు _ ఊ. 


'ధరా _ ఈ ఓ 2 మాజుమాటాడక _ వీ, శ, న, శ్ర, బవనూను(గనియె_ఊ, ఓ: 
4 కైన భవ్యుః గోరి = అ, ఉ. 


ఆనుకాననికవర్యము_ వంచమాక్వానము gag 


848. శే. శాన దిక్పతి దన కిట్లు దగునె యొరుని 


844, వ, 


845, 


భార్య గొనిపోవ నీ వేంగి పలుకు కమిట 

నా 
యనిన జని నారదుండు సెప్నినను విడువ( 
డయ గామాంధుడై సతి కినబ్టివిభుండు. 


విడువ కున్న నమ్ముని యు!చథ్యుకడకు మగిడి వచ్చి, 


ఇంకి దా విడువనియంతియ కాదు నక౯ా 
బెడతల వట్టి (తోపించె నరుణు6 

డని చెప్పుటయు నల్లి యతండు సర్వజలంబు. 
(చ్రావిన నరుణపురంబు ధూళి 

మయమైన భయ మంది మానిని గొనిీవచ్చి 
యొప్పించి £|వణమిల్లి తప్పు వాపి 

కొని మునికృప( గాంచి చనియె నాడిక్చతి 

ధరణీళ రాజులొ ధరణిసురులొ 

'యెక్కు. డనిన వినియు నక్కిళ్లు వడియున్న 

యతనితోడ ననిలు( డమరు అసుర 

సమితి కోడి వచ్చి శరణు సొచ్చిన నగ 

స్స్వ్యుండు విజయలక్ష్మి నొసంగుటయును, 


846. వ. గంగాతీరంబునం (గతువు లొనరించుగిఠ్వాణయలం బూర్వగీర్వాణులు. గాసి 


848. 


344. 


B45, 
46. 


శీ 


l 


చేసిన వసిష్టునికడకు వారలు వలియం చాబుదేరం గోపించినయళ్తాపసోత్త 
ముని రోషోనల జ్వాలలు శీసాకొరంబి లయి యా దైత్యలోకంబు నేర్చుటయుం 
జెప్పి యక్కుంభసంభవుండును వసిష్టుండును గే్తు లగుట రాజుల కొడ! 


. తాను..,యొకుల - న కొన్ని[వతులు 2 మచట, మిట్టులననిన = మిట్టులననిన 
_అ ఊ, 9 ఓ, ఇలి, నవ్విభుండు, నద్ధివరుండు - అనిపారములు, 


, యుభవ్యు, యళర్యు, యువర్యు, యుచైద్యు - అనిపారములు. ఈళబ్దము మహో 
భారత నామానుక్రమణిక యందు 'ఉతధ్యుడు' ఆనియున్నది.ఈయనభార్యభ్యదచూడు 


వరుణ (వేజి 712) 
సోయి _ ఉ. 2. ప్రణతు[డై - ఐ ఖ 8 గావుమనుచు(వార్ధన చేసిచనియె - క, 


1, సాయకాకారంబులై - శే, న 


800 శ్రీమదాం[ధధమహాభారతము 


చాటు కిగాదో కదే యని ననుం బలుక కున్న యన్నరపతితో డం *బవమా 
నుండు మటీయు ని ట్లనియె. 


ఎవ వవనుండు తా ర్త లీర్యాద్దనునవ ని (వభృతలమహపాము చెన్నుట:- 


నం 18-141 -1l 


847, సీ. ఒకతలి దేవతలకు డ్రై. త్యులకు మవో 
రణమయ్యు శేనప్పోర రావున్నస్త్ర 
సమితిచే నర్కుండు. జంద్రుండు *సొలసిన 
కివెలు(గడంగుడు( దమ మొలసి వెగడు “ 
వడిన యద్దివిజుల వడి నంట( దాశి య 
య్య సురలు నొప్పింప న్మతికడకు6 
"బాలీ మమ్ముం గావు పరమదయాత్మేక 
*యనుడు నతండు చందార్కతనువు 1 
ఆ. లతతములు సేసి యసురనై న్యము రూపు 
మా'వె నిజకటాశతమాతమునన 
యతని నృపులకం కొ నధికుః డందమొ హీను 
డందమో నిజంబ యధిప చెప్పము, 


848, సీ, అనిన నూరక యున్న యక్టునుతోడ స 
రాగి యిట్లను ధరణినాథ 
సురపతి యాశ్వినుల్‌ సోమపానంబున 
కర్టులు గారన్న నాక్రయంబు 
పాటించి 'వార్చికై భార్గవచ్యవనుండు 
దనమం (తముబల్మి ననిమిషులకు 


తతత SEIU 


2. గాదొకోయనీ _ ఆఅ, భౌ ఇ 8. బవనుండు -అ, ఆ. ఈ, శ, వ, 
847. 1, నొప్పారు - ద, 2, నొచ్చిన _ కొన్నిప్రతులు +, వెలు(గుతగ్గుడు - అ, ఈ, వెలు 
గడంగుల - ఈ. కీ యనిన _ 'వెక్కు[వ్రతులు 


849, వ, 


850 ఆ. 


851. క. 


862. వ, 
858, సీ, 


248, 
B51 
852 
869, 


ఆనుకాననికవర్వము.వందమాళ్వానము 801 


నెగ్గ సేయంగ నయ్యిం|ద్రుండు 1పోటున 
(వేటున నాతని గీటడంచు 


బుద్ది నొకశై అమును వ్యజమును గయమునC 
గొని మో గతం *గవియ నమ్మునివరుండు 
జలము చల్లి న వా లవ| ఇములుం దాను 
కీముడు(గం బడి యబ్బలా రాతి మూర్చ వోయి. 


ఒక్కింత నేవునకుం దెలిసె నంతకు నమ్మునివరుండు మదుం డనువాని శత 
'యోజనదీర్ణ సహానదంతుని సృజించి పంపిన. 


వా(డు సురగణంబు వాఫవు6 గబళింప 
వారు శరణుకరణు వరమునీం[ద 
యనిన వారి గాచె నమ్ముని వా రిచ్చి 
రపుడు సో పాన మాళ్వినులకు 


నీ వాచ్యవనుండును ధా 
(తీవరుసరి గామి యెట్లు దెలుప కుడుగుడే 
నా వినియు నొక్కమాటయు 
నావిభు. డొడండ దాని కలయక మజియున్‌, 
వాయుదేవుం డన్నర దేవువలనికరుణం జేసి యతని*చే టోర్వనివా౯డై , 
అకట దత్తా శేయునకు వభ క్రి క్ముకూవ 
చేసి కాదే యివ్విశిష్టబలవ 
రా|కమంబులీనొంది "రాజుల కెల్లను 
నెక్కుడై శా కృత మేల మజవ 
విను మీ వొకండవే యనిమిషాది సమస్త 
భూతంలులును వృద్ది? బొందు గీటవని 





+ చాటున - చ. 8 గదియ _ ఓ. ఖ చ, 8. ము(ని) కింగివడి - న, వెక్కు[వతులు" 
, దెలువకీయుండన్‌ -ఐ ఖ ల 

. చేటొప్పని _ ఒ 

+ ఆ[త్రేయమునికి నీవతిభ క్తి - ల, 2. నీవు, మున్ను అనిపాఠములు. శీ, యిట్టిశిష్ట _ 


ఇ, కౌ, క ష.4 చేని, కొంది, చేర్చి - అనిపాఠములు 5. వుడమి, ధరణి _ ఇని 
పాశములు, 


తలకి 


కెర్‌ట క్ల 


855, ఆ. 


856. వ, 


85, శే, 


_ ఆశ్రీమదా౦ధిమహాభారితము 


దిలిజుఐ కనన యో తెలి గెల్ల జనముల! 


నెజింగినపని శాంతి గొఅలి విప 


=, కలము చై వస్వరూపం బగుట నునంబు 


నందు దృథముగ నల్చి తదా శయమున 
వెలయువా(డ వై నను మేలు వినుము నాదు 
బుద్ది యనవుడు నత(డు క పబోధ మొలని. 
1సీపశుపుచేసి |బదికెద 

"నేపు నవాంకృ్ళతియు విడిచి శెయెల్లవలన మే 
లాపాదించుచు విపుల 

శ్రీపాదము లాకయించి చెంచెద శాంతీన్‌ 
"అనిన సంతసిల్లి యశిలుం డాన్ఫపు బుద్ధి 
గలిగి (బదుకు మనుచు గారివించి 
పీడుకొల్సి గనియె విప్రులవెం పిట్టి 

దీనీ 'యెొజుంగు కురుకులా గగణ్య. 


=: టీమ్ముండు ధర్యాదానటగం గ్పోషుని[,వఖావం మునస్తూనీం ‘2 
See 

అనుటయు  నవ్విథుండు | బాహ్మణమవోనుభావం బింకను వినవలతుం 

"ఇెప్పవే యనుటయు నప్పుడమి జేనికి ఖీష్కుండు తనకు నింది)యంబులును 

కే వాజ్ఞ్మననంబులు నపుడు 2మర్భలంబు లగుట యెటింగించి యినుండు 

దేశీణాయనంబు తుదిచేరుచు వచ్చె 'చేవేన్య్యాసంబు తడవు లేమి దోంచుచున్నది 

కృష్ణుండు నీకు వ్మిపజనవిశేషంీబు వివరించువా( డని పలికి యి ట్లనియె, 


ఏను గృష్టు నెలుంగుదు మానవేం గ్ర 
యొ చె (గీడానరావామై యిద్దరి తి 
టూ. 4 యు 





8564. | 
B66. 1. 
858, 1, 


“గోరి ఈ. ఓ గోజలీ-కీ, 7 భక్తీ -ఆఈ రీ, పమోద-ఒ.ల. 9 మొంది_ఇ 
= నీవంవు వెక్కువతులు, 2. మాని - ఇ ఏ, $8 యెళ్లెకలను _ ఆ, ఉ, జౌ, శ, వ. 


అనుడు - అ ఈ 
వాబ్మనః నత్వంబులు _ ఇ, ఖ, 2, దుర్హభంబు _ క. 8, త్యాగంబు _ వీ, షస 


బెణిగించువా( డని _ ఊఉ. ష. 


850, వ. 
059. శే, 


860. క, 


861, 5. 
| 


862, ఆ, 


868. కం 


867. 1, 
8590, 1, 


862. LU 
50 


ఆనుశాననికవర్వము_పం౧చమాశ్యాసనము ULE) 


నిది యొకండును జెప్ప(గనేల కృష్ణు 
లీలంగాజె భూవ్య్యాది'భూతాలి గలిగె, 


కృష్ణుండు. 
బొడ్గుతామరయం దొక్క. నురుషు డుద్భ 
వించునట్లుగం 1 జేసి తద్విరచనాని 


భమున నఖిలచరాచర | పథవ మయ్యె 
నరయ సామాన్యమే కృష్ణుసరమ లీల. 


విను మె త్తజి ధర్మంబులు 

దనుజులచే జాధ( భొందుం దశ్స్చమయమునన్‌ 
జనియించి యద్దురాత్ముల: 

దునుముం గృష్ణుండు ధర్మధుర్యుల( గాచున్‌, 


శూలియునుం దాన దిశా 

పాలురునుం దాన విశ్వపతియును గురుభూ 
పాలవర తాన క ఇష్టుడు 

కాలము దెక్కులును దాన కల( డఖిలములన్‌ . 


అరయ గృష్ణుం డధ్వరాత్మకు6 డఖలాగ 
మోక్ష మంత'తంత్రయు క్రి నతని, 
(స్తుతించి మేలు వడయుదు రధ్వర 
కర్తలై నజనులు కౌరవేంద. 


చయనంబుధథి బుగ్వేదం 

బయ మహితసువర్ణ నాము డగు కృష్ణు గుణో 
దయము వినుతించు యజ్ఞ 

[డియానిరతు లై నసురలు (ప్రీకింబొందన్‌. 





భూతాళి _ ఆ. ఒ, 


జేనెం దద్వి రచనావిభవమునఖిల _ ఒ ఖ, వీ. న; జేనితద్మి' రచనాను; ఖావవ భిల - 
ఆ. కః. ఓ 
తతుల భృక్తియక్షి - న, కొన్ని[వఠులు, 


804 శ్రీమదాంగ్రమహాథారతము 


864. క. విను బుగ్వేదము కృష్ణుని 
ఇినుతించుట యరు'డె యఖిలవేదంలులు( ద 
జనిత విలాసంలులు వే 


దనిరూపితవన్తు*వు నన చాన కుమారా 


865. తే అగ్నులును యజమానుడు నావుతులును 
యాగఫలరూపమును గృము డని యెజుంగు 
మినళశాంక తారకముల నెసంగు కేజ 
ములును గృవ్షమయంబుల భూపవర్య. 


866. క. పరమజ్యోతి యన(గ 1p 

ర్ప్షరామరపదం బనంగ సత్యం బన థూ 

వర యమృత మనంగ దేవకి 

వరనుతు(డు వెలుంగు వేదవర్గము తుదలన్‌ . 
867. క, అని యిట్టుపచేశించిన 

విని మోదము నొంది పాండువిభున్మగసుతుం 

డనిమిషశటినీసుతునకు 

వినతుంత్రై 'నెమ్మునమున వేడ్క దలిర్బన్‌, 


అవీ క్య్రష్ణుడు ధర్యరాజునవ (భావ్యాణ (వథావంఖు చెవ్వుట *- 
సం, 18 _ 144 _1 


868. వ, కృష్ణునకు. |బణమిల్లి దేవా భూదేవమావోత్మ్యంబు వినవలతు నానతీయ'వే 
యని వినయసంభృతుం డగుచు (ఛారించిన నప్పార్టివునిమీంద6 గరుణా 
మృతమయం బగునాలోకనం బొలయ నద్దేవుం డాదరభరితుం డై యి ట్సనియ 


869. క. నను (లద్యుమ్నుం డివ్విధ 
మున నడిగిన వానిశేను ముద మందుచు నా 





364. 1 వనంగ - వీ శ, వ, వెక్కు[పతులు 

866. 1 నిర్ణరహార వదమన నిత్యనత్య మన(గభూ _ ఆ; నిర్ణరామర వదమననిత్య సత్యం 
బన భూ- ఉ.ఐ-ఖ 

863 1. యనినవినయంబుగా! బార్థించిన - ఉ వీ. శ, షన 


ఆనుళాననికవర్య్వము_వంచమాశ్వానము 805 


తని హితము గోరి కుంతీ 
తనయా[గజ యున్నరూవ తగ ని టంటిన్‌ 
వాం 


870. సీ. వర్గ త్రయము నపవర్గంబు సాధింప 
నమరపితృపీతు లాచరింప 
నై హికసుఖము లుపార్టంప వలసిన 
కేవారికె 2న పుల చేరుగడలు 
చివిజల కైన నాయువు |శ్రీయు( గీర్హియు, 
దనరుట తత్పసాదమునం క్షా 
యలిగి భన్మము సేయ *వలచి "పంపొసంగంగ 
కీనన్షనీసురులు శక్తు అట్టు అగుట 
లే, వారి. గోపింపం జేయక వారలకు. © 
యంబు సేయుచు వారు (వవార్ష మొందం 
దనకు6 గలథంగి నిచ్చునతండు "రెండు 
భువనములందు( లెంపును 6బొగడు( బడయు, 


=ళదుర్దానుంణు కృష్ణుని మనబ్బుద్ధి వరీజ్షీంచి యను (గసొంబినో (వకారము: = 
నం 18 _ 14-14 


871. వ, నాకనిన యాళ్చర్యంబు సెవ్పెద నాకర్ణింపుము స్వతం తకేపవ _ర్తనుండగు 
దుర్వాసుండు మనమందిరంబునకు వచ్చి మందవోసంబు సేయుచు గోపిం 
చుచు సుముఖుం డగుచు విముఖత్వంబు నొందుచు. గుడువ నొల్ల్ల ననుచు 
బెక్కం డకుం గావించిన కూడుగూర దా నొక్క-రుండ భుజించుచు సెజ్ట ని ద్రిం 
చుచు భూమి కయనించుచు నెందేనిం బోవుచు మరలి వచ్చుచు( (ఖవ ర్తి ంచు 
చుండి యొక్కనాండు కృష్ణా నాకుం బాయసంబుీమీ(ద వేడుక వుశైడు 
శెట్టింవవే యన దళ్హణంబ ళావించినం గొంత కుడిచి కొంత తవయొడలం 





870. 1 వారలు = చ. 2. వివులు - ఐ.కౌ,ఖ 8 నువ్వె, నూవె, జువ్వె _ అనిపాఠములు 
4. వలని - వీ మున్నగ్యుపతులు, 5. జగతీ నురులు కక్తులగుట . కొన్ని|వతులు 
8. వొగడు నొందు _ ఓ, 


871. 1. (వబర్తకుండగు _ ఈ, ఓ, 2 మీ(ది - కొన్నివతులు, 8 యనిన _ వెక్కు[వతులు 


888 


శ్రీమదాంధ్రమహాథారతము 


బూయు మనినం బూసితి నచ్చేరువ నున్న రుక్షిలోం జూచి కొంత యక్మాంత 
మేనం *దానపూసి రథరూవంబుగా రథంబున నప్పొలంతిం బూన్ని రథారో 
వాణంబు చేసి వీథికి వెడలి యమ్ముద్ధియను గన్స్పలుకోలం బొడుచుచు రథంబు 
నడడింప నాకుం గోవంలు నీర్ష్యయు నించుకయు జనింప కుం'డెనేనుం 
జూచుచుం దోడన నడిచితి నప్పుడు యాడవు లాశ్చర్య కోసథయాయ త్త 
చిత్తులై యనేకప్రకారంబులం దమలోం బలుకుచుం చేయునదిలేక "కెలంకుల 
వచ్చు చుండ, 


872 ఆ రథము. 'దివిచి డస్సి రమణి మేదినీమీ/ద 


యొగ్గ తిలంగం బడిన డిగ్గ నుణిీకి 
దానిమీద ధూ? చా(జల్లీ 'వెసం కాజు 


నమ్మునీళ్వరుండు యామ్యదిళకు. 


878, క, పాజీన 1నాతనిివెనుకన 


874. వ 


పొజితలి సం పార్ధనాఫధాషణములతో ( 
బేల్‌ మరలి యమ్ముని మిము 
కగాఆజీయ వెట్టితిగదే యకట యనుచు దయన్‌, 


, నన్నుం గనుంగొని నీవుకోవంబు జయించితివి నీకు వరంబిచ్చెద( గై కొనుము 


90756. ఆ, ఎల్ల వారు దనుకు 'నెంతగూర్పురు నీకు 


నంతగూర్చి నిన్ను ననునరించు 
వారుకేగాత లోకవంద్యుండ వై. 2యెందు 
మాటులేక యతులీమహిమమనుము, 


876, వ. అనినినేశించి మటియు నిట్లనియె, 





877. క, నాయంగంబుల నెల్లం 
వాయస మతిభ_క్షిం బూసి పాదతలమునం 
4. దాను బూని _ఆ.ఈ ఊ ఏ శ 5 మునికోలం - వెక్కు ప్రతులు. 
B72 1. విడిచి _ ఈ ఒ దిగిచి. ఆ. ? వెని, వయి, మెల . అగిపాఠములు 
878. 1. వెనుకననేను వాటితి - ఈ ల, వెనుకొని _ ఓ, 8 గాజీయంబెట్టితి - వెక్కు[వతులు, 
875, 1. గాక, గాగ - అని పాఠములు 2, యుండు, యుందు - అనిపాఠములు శీ, మహిమ 
మునను _ ఈ అ. ఖ. 
877. 


1, నాయంగకములనెల్హను అఆ ఈ. ౬, 


878, క, 


879. వ, 


880. ఆ, 


881, ఆ, 


882, క, 


37. 1, 


8800. 1. 
8091. 1. 
382. 1, 


అనుకాననికవర్వము_-వంచమాక్వానము 897 


బూయవు గావున గలుగు న 
పాయం బఅకాల నీకు నవిల ంఘ్యంటై_. 


నిను సరనుసద[ప్రా ప్పిక 

ననుగుణామెయుండు గాన యది మును నళుభం 
బనరాదు నీను బావ్మాణ 

జనములయెొడ నడపు మిట్టోదందమ 'యెపుడున్‌, 


అని పలికి రథవవానపరి[ శాంత! యగు మీతల్లి జూచి నీవు సొందర్యసౌభాగ్యం 
బుల నప్రతీమానవై. మాననీయత్వంబునం గృమ్హని మోడళసవా సాంతఈపుర 
2కాంతల కం ళు నెక్కు డగు మని దీవన యిచ్చి యమ్ముని యంతర్జితుం 
డయ్యె, 

రుకిణియును నేను రుచిరసంపద నప్పు 

డతిళయిల్లు నన్మదంగకముల( 

జూచికొనుచు మిగుల జోద్య మందుచు( 2 య 

'మెడందనెలకొనంగ నింటి కరిగి. 


అందు వస్తుచయము ముందుకంకును 
1జవులమును మనోజ్ఞ భంగికంబు 
నగుట6 జూచి యద్భుళాయ_త్రచిత్తుల 
.మైతి మిట్టవార లవనినురులు, 


కావున శేవారికి భక్తుండ 
వై వెలయు కుమార యనిన నతం డట్టింయండయై 





దానంగలుగు - అ, ఇ, ఈ, ఏ, ఇ, ఖ, 


= గానకడది _ చెక్కు [వతులు., గమనిక ;- "కాన అను ఈవదము కళగాను, ద్రుత 


[నకృతికముగాను కూత మవాకవులచే [వయ క్షమైయున్నడి, 2, చందంబెందున్‌ 
కొన్ని[వతులు, 

యెయున్న యాలకాంగిం జఖూచెనీవు - ఊ; యగునాలకాంగిం జూచినీవు - జొ; యగు 
దుక్మిణింజూచి - క, లి, కామినుల, వనితల _ అనిపారములు. 

ములను _ అ 2. [బియమెదను _ ఏ; (బియయెడ్డ నెలవుకొనంగ - ఒ, చ, 
బహుళముగ, బహుళ మగు - అనిపారములు 

భూనుర _ ఊఉ. ఐ, ఖః 


808 శ్రీమదాల(ధ్రమవాభారతము 


తా షెంసె నీవు నట్టిండ 
వై వెలయ;గ వలయు! గారవాన్య్వయిము భ్యా, 


888, వ. అనిచెప్పినం (బముది!తమాననుం డగుచు నమ్మానవనాథుండు మాధవుతో 
దుర్వానుండు శ ర్వాంకసంభవుం డని విందు *శర్వునిమహిమ విన వలతుం 
జెబ్బవే యనిన నప్పురుపో త్రముండు భరితాదరుం డై, 


న ళ్చొమ్టుంథు ధభోర్భువానవ వ్రునిదునాము చౌవ్పుట _ 
నం 18-145-8 


884. ఆ, అడుగీవలయుదాని నడిగితి నీవు న 
న్నధిప నామనము ద్రీయంబు( లొందె 
శివుని. దలంచి (మొక్కి శివుదివ్యమహిమ సె 
చ్చెద నిళాంతవిమలహృదయ*కమల, 


885. వ. ఏక్నాగచిత్తుండవై యాకర్ణింపు మని 1పలికి యప్పాండవా[గజున కి ట్లనియె. 


886. క. శతరు[ద్రీయము 'నేనరుః 
డతిభ_కిని శివుని మనమునందు నిలిపి యం 
చితముగం బఠించు సులభం 
బతనికి సర్వంబు నిందు నందు నశేంచా. 


887. వ. అని వెండియు, 


888. సీ. అమరు మవోబేవుం డనుచేరు శివునకు 

నస్పరమునకు మీ. దరయ లేదు 

తతో్కపదృక్కిల ధర్మువిరుద్దపు 

జాతుల 'నెల్లను సమయం జేయు 

a DE 
2. దీపా _ ఊ, ల. 

888. I. తాత్ము ండగుచు _ ఇ, 2. నతని _ ఇ. ఏ. ఒ. 
864. 1.దగిన_ఐ ఖ, ల కి కలన-చ 


856 1, ధర్మజునకిట్టనియె - వా.'వీ శ, మ్య వలికేయప్పాండవా[గజున కిట్లనియె _ చెక్కు. 
[వతుబు, 


889, సీ, 


890. తే. 


88088 1, 
809. 1. 


890. 1. 


ఆనుకాననికవర్వము-వపంచమాక్వానము 899 


1 దేవతల్‌ "మునులు నత్మిఫపయత్నంబునం 
గావించు దదయాగమున శివుని 
మఅచిన నయగరజ్ఞ మఅవణలె పోడి 
భగచేతనాళ మాదిగ ననేక 
భంగములు రావె వారి కావభువుచేత | 
శరణు వేండినం గావంజే కరుణ నట్ట 
వారి నీళుపెం చేమన వచ్చు మజియు 
వినుము తద్దివ్య లీలలు మనుజనాథ. 
(పజల దె త్యులు పుక[తయనాయకులు జి 
గ_త్తియము 1నపతిమ [పతాపలీల 
శాధింప దినిజులు ఫాలలోచను గాంచి ॥ 
కావుము కృప చేవదేన మమ్ము | 
బళువుల మగువారి( బళుపతి వైననీ 
వనుచు మవోశకోళ మాచరింప 
నప్పురంబులు మూ(టి నథన్త్ర మొక్కటన 3థ 
సృముగా6గ6 , కేసి యమ్మార్గణంబు 


. నంకమున నిడి నది జాలు డైన నీత 


ఇవ్వం డని *సూప వెఅం గంది 'యొల్లసుకలు 
వినుతి సేయ (ఖ్రావ్మాణమూ_ర్థి వెలుంగునతని 
కిడియె దుర్వాసను డనునామ మీళ్వరుండు, 


అత(డు నూవె మాయింటికి నరుగుదెంచి 
1యంత చేసినా డనవుడు నచ్చెరువును 
భక్తి2జయును మదిC ివిరిగొన వాండున్యగ 
సుతుడు *నిభృతిమె దేవకిసుతునితోడ, 





దేవతావితతులతి _ శ, ష 
నుబధథిత _వీశు వన 2 (కోర = ఆ కి. భీన్మంబుగానేసీ _- ఆ, ఈ, ఓ; 
భన్మము గా(గనేని _ కొన్నివతులు. ఓ, చూచి - వెక్కుువతులు, 


యింతచేసినవా(డన్న నిచ్చలోన-ఐ,ఖ ల; యంత'సేసిన యత డన నచ్చెరువున-వీ, వీ, 
శ,ష, 2. మవ్చిరి గొన(గ నక్పాండు-ఐ,ఇ అ, శి, వెనగొన-ఓ,చ, 4. (వీతిమై.ఉఊఎ. 


400 


801. 


892, 
89. 


894, 
895, 


898, 


శ్రీమదాంధ్రమవాథభారెతిమేు 


ర శివముఖ్యనామములు (ఎ 


నృవనకృతీకా భోగమోతదము లగునని విం 
దు విమలబోధ యెజీంగిం 
వవె వానినిరు క్రిననిన( బరమ పీతిన్‌ ల 


వ. అతం డిటనియె. 
౧ 


క. శివ దేవు ముట్ట గొల్వంగ 


నవనీళ్వరో యతని వేళ్లయర్గ మెలీ(గి సం 
2న్తవనకృతిం గూర్చు నాకై 
న కవిధాతకునై న నరిదోనామఏ(బూఢన్‌. 


వ. అయినను, 


క్త 


నీవిట్లు నన్నునడిగితి 

గావున నాయె జి(గినట్టిగతి జెప్పెద న 
ద్లేవాదిదేవు వరనా 

మావలి విను 'మచలమైన యనధానముతోన్‌ . 


అగ్ని వాయువాసనవాదిత్యవసుమురు 
దాదిదేవతామయాత్ము. డైన 
శివునిమహిమ బీతి 'జెప్పుట వినుట న 
్వార్టసాధకంలు లగు నృపాల, 


-౭క్చొష్ణుంు భర్వోవానవ కిభనామనిర్న్యచనంబు చెన్నుటంం 
నం, 18 - 266 -1 (కుంభ) 


8907. క, ఏనుము నళేంద మవాత్త్యం 


998. 


886, 
897. 


బుననుండును నీశ్వరత్వమున *నఖలమవే 





1. శివుమునుముట్టగగాలువక _బఐ,ఖ 2 న వకృతి( గూర్చ(గ = ఓ, చ, 8, విరించికి 


నైన - చ 4, నేనియరిది నాకుంజూడన్‌ _ ఇ. ఒ. ఇ, ల. 5, నాకుంజూడన్‌ -ఉ ఎ 
ఐ, ఓ ఖ, లి, - 
1, కౌరవేంద _ ఐ. 9 


1. నకుందా నీళ్ణర అ కొన్ని [పతులు, 2, వెలి(గి - ఊ. జొ, 


ఆనుథాననికపర్వము_పంచమాక్వానము 401 


మునిజనములును మహేశ్వగు6 
డని కొనియాడ వారు. డొప్పు కేన వతిముండై. 


B98. సీ, ఉగత్వమున! [బతాపోన్నతి రుదనా 
మను(దాల్బె దేవసంఘమున కెల్ల 
1మహాతి నాం బొొలుపారు మవాొనీయదేవత 
గావున విను మవోదేన్స( డయ్యు 
నఖిల సత్కర్మ ఫలాళారళు భములు 
చేయు వేడుకక ల్మి శివు( డనంగం 
జనియె కీనుస్టిర తేజమున 'వెలుం గొందుట 
నంచితస్థాణు సమాఖ్యం బర 
శే, జంగమస్థావరాత్మక కిసకలభూత 
రూవబహుత నొందుట బవురూపనామ 
"ఢఖీయు' డై యుస్పె ధూూమపు. జాయజటల 
వలన ధూర్జటి యనుచేర వఅలె వారు(డు. 


899, ఆ వినుము విశ్వు లనంగం జనుదేవతలు దన 
యంద పొడమి రట్టు అగుట విశ్వ 
రూపనానుకమున దేపితుం డయ్య నా 
(తీపురమర్టనుండు నృపవశేణ్య- 


400. సీ. బహౌ నేత్రములు మేన (బజ్విరిల్లుట సర్వ 
తళ్ళకురావ్వూయోదాత్త కీర్తి 
బర(గు భూతము లెల్ల బశువులు దాః బతి 
గావున( బళువతి నావెలుంగు 
శేవృవభస్థుండై యున్మి వృవవావానుండు మృత్యు 
వనం జను( (ఛాణపాలా ఖ్యనమత 





8. నవతి హతు(డై, నృవతిముఖు(డ్రై - అనిపారములు, 
896. 1. మహిమతో(బొలుఫొందు _ ఆ, 2, నుజ్వల - ఎ, శి, నర్వ ఇ. ఏ. 
899. 1, రూవితుండయ్యె - అ, ఈ, 
400. 1, విషమన్థు(డై = వా; వృషభస్సురై -కశ,ష న కొన్నిప్రతులు, 2, మృడు(డన ౬ 


శ, మ కొన్నిపతులు; మృదు(దన - న. 
51 


402 


401, క. 


402, వ, 
408. క. 


404. సీ, 





408. 1, 


404, 1. 


శ్రిమదాం(ధమమవాోభారతము 


నొంది వహించు వేదో కాభిధానముల్‌ 
చముజియు! చెక్కులు వానిమహిమ వేర 


. వేత్త ల నవారు వివరించి యన్యోన్య 


బో ధకత్వమున, (బభూతసౌఖ్యు 
అఇఎగుచు సంతతము ఇివారామతానీరూ 
ఢాత్ములై చరెంతు రధివముఖ్య, 


ఈనామనిర్వచనములు 

మానవుడు పరించిన సమాహితమతి యొ 
వీనుల నించిన సౌఖ్యము 

నానందము నిందు నందు నతనికి( గల్లున్‌. 


అని చెస్పి మ జకకియును, 


వ్యాసమవోముని లోకహి 

తాసక్తిని శివునివిషయ'మై పఠ్యముగా6 

జేసె నుపిస్థాన మొకటి ఇ 
యాసమధికపుణ్యవాక్సృయము విను మధిపా, 


సర్వజగన్ని త్యసా&ి లోకైక ళు 
భావవామూ ర్తి నిరామయుండు 
1 పథమభూతములకు( (బిథమతమందిను 
దా_త్తంబు నయిన భూతంబు శివుడు 
దనముఖంబున నగ్ని 2జనియించె దను నభ 
_క్తికసమా రాధనీకృతుల నియతి 
కాటించువారికి భవమోతణంబుగా 
వించువేడుక మది *నించువాండు 
మాఖ్యానముగా, మైసాథ్యముగా, మైపార్యముగా _ అనిపారములు, ౨, నున్తవమొక్క_టి_ 
ఊ. శ వినుము నృపా, విను మనఘా _- అనిపారములు. 
భూమ్యాది నిజమహాభూతంబులకును _ ఊ ళ,ష క్రి. జనియించుటయు,జనియించినను - 
అనిపాఠములు లె. [కియల -ఆ ఇ ఊ.ఎ. ఓ. 4. నింలినాండు - కొన్ని పతులు. 


శే, 


405, తే, 


406, వ. 


407. అ, 


408. వః 


ఆనుశాననికపర్వము_పంచమాక్వానము 409 


విశతచతురాశ్శకత్వవి కుని నసొంచి 
కరుణం ద _తృత్పదోస్థిరాకణన" కల్యు 

లగు సపశ్యరతులకు నయ్యనిధంబు 
రీనీడరపదనుల నొసంగు మహేళ్వరుండు. 
'ఈయువస్థాన 2వముచలితీ వ్యృాదయవృ శి 
నరు(డు కివలింగసన్నిదానమున ఇాజ్ని 
రూఢముగ( జేసి యాయు రారోగ్య సకల 
కామ్యువై భవై శ్వర్యముల్‌ గలిగి *నెగడు, 


=: భీముడు భర్భిచానపు ధోల్య్రునూజ్ళు (బరాలంది చౌవ్పుటీః- 
సం, 18. 147 - 10 


అనిన విని యత్యంతసంతోషంబు నొంది కుంలీతనయా। గజుండు శాంతవవుతో 
ధర్మంబులు బహు ప్రకారంబులు గలవు పరమానుగషేయం బగు ప్రకారం 
జెయ్యది దాని నెబింగింపనే యనుటయు. నజ్జనపతికి 'జావ్నా వీనందనుం 
డి ట్లనియి, 

ధర్మములకు సంజ్ఞ 1ేశ్రద్వేదు లగుమహో 

తులు తగంగ( *జెప్పుదురు నశేం[ద 

వినుము కాలీపొకమున నది యన్యథా 

త్వంబు గలిగి యవిళదత్వ మొందు 


ఎ టంశేని. 
గ్రా 


(ల! 


5, 
8. 


405. |. 


406, 1 
407. 1. 


దత్తత్పరానందకలన - ఎ. 6. స్థితా - ఈ, క. శ, 7. కల్పు _ కొన్ని(వతులు, 
వరులకు, గతులకు _ అనిపాఠములు. 9. నిత్యపదవులనౌన (గును నీలగకుండు - ఆ 
ఈ, కాక్యత నదవులాన(గు మహేక్యరుండు _ ఇ. ఏ; లెన(గు - ఓ, క, 


ఈ యుపాఖ్యన - ఆ, ఉ ల £ మమలిన,_ వెక్కువతులు. 8. వాదయుడగుచు 
నరుడు - ఐ,ఖ, 4. వెలయు = ఊ. 
జాహ్నవీతనయండు = ఈ. 


తత్వజ్ఞులగు - ఆ, ఊ. బౌ; తద్విదులగు _ఊ, ౨, బేట్టుదురు _ కొన్నివతులు; 
జేయుదురు - ఉ. జౌ, శ. వ, లి, పాళమున - ఆ, ఎ. కల, శ, 


404 


400. కో 


410. క, 


411. వ, 
412, క. 


418. క, 


414, శే. 


415. క. 


థశ్రీమదాం[ధమహాభారత ము 


అనఘ యధర్మము ధర్మం 

బనుమతి( బుట్టించు( దృణ1సమానృతమై (వ 
న్ననితలముచందమునం దో? 

చిన నూయింబోలె నూత్షిచి త్రత లేమిన్‌, 
తప్పక కాన్పంగ కేమిం 

'జెప్పెడువారలును దద్వి శేషము దప్పం 
"జప్పంగ ధర్మంబు 1రువు 

దప్పు నది |కియాపరులకు దైన్యము దెచ్చున్‌. 
కావున ధర్మంబు నూత్ళ| వకారంబు, 


శ్రుతము. బరి! త్యాగము. గల 
మతిమంతుల నడుగు లోభమదమోపహా సమా 
వృతబుద్దులు గానిసమం 

చితిచరితులవలన( దెలియు శీలనిరూఢా. 


కామార్గంటులు మోవో 
ద్దామతకృ్ళత్యంబు లని యెదం గని ధర్మ 
స్తోమమున; దగులు జనముల 

చే "మేల గ ఇెలి(ంగికొనుము సిద్ధోవి'వేళా, 


అనఘ యంచితస్వాధ్యాయమునను యజ్ఞ 
మున శీనమాచారమున నిష్ష( బొను(గుపడక 
యుండు 'నెవ్వారలకు 'వార లోపి నడపు 
నదియ కనుము ధర్మము నూకీపదము గా(గ, 


అన విని యుధిష్టిరుండు నా 
మన మివ్పుడు మీరు 'నెప్ప్పుమాటల నందే 





409. 
410. 
418, 


418. 
414, 


— me బా భా me 





= నమాగ్రితమై నమాదృతమె.. అనిపారములు. 2. చీత్తంబెలమిన్‌ _ క 
= తెజుగు _ అ. ఈ, 


జ శ్ఞానము - కొన్ని [వతులు. 2, చతురురి _ క, 


మెలంగునెలింగి కొనుము _ ఆ, ఉ. £. విచారా _ ఇ, 


+ యజనమున _ ఎ. క, వ, ల నమారాధనమునిష్ష = ప త. వదవి = కొన్మివతులు, 


416. క, 


417, తే, 


418, వ, 
410. క. 


420, క, 


421. క, 


ఆనుకాననికవర్యము_వంచమాశ్యానము 405 


వానిరూఢ మయ్యె ధర్మము 
గనుంగొన వలయుటకు బవాుముఖత్వము ]కల్మిన్‌ = 


పాఠరంబు లేని ధర్మా 
చారంబున మునుగు నూద్భశమిదుణకుం 
దీరం బిట్టిది యని లి 
వార థవాదృకుల తగుదు రర్శిలిం శెప్పన్‌. 


ఆగ మో క్రవిధంబు( (బత్యతమును స 

మా!శేచరణము బృథగ్విధవ్యాకులములు 

ధర్మసూక్ళుత యిమ్మూటః దథ్య మిట్టి 

దన6గ రానియ టన్నది యనభఘచరిత, 

అనిన నావగేయుండు కౌంకేయా గజుతో ని ట్లనియె. 


ఇవిమూ(డుచెటంగులు ధ 

ర్భువుసూళ్ల్మత 2నిళశ్చయింప *ముఖ్యపదంబుల్‌ ; 
దివిరికొని యివియ చూచుట 

యవనీళ్వర పూర్వమునులయందు( గలుగుటన్‌. 


అనుమానింపకు మందుం 

డును నిళ్ళ్శంకాత్ముండును జడుండును 1బోలన్‌ 
జననాథ యేను బల్కెద 

తిని దృఢముగ కినూ(డు మింక వేయును నేలా 


విమలాత్మ యపింసయు చా 
నము సత్యము (గోధవర్జనంబును వినుము 





416, 


4186. 


417. 


418. 


420, 


~~ టా బత కా 


, లెలమిన్‌ - కౌ. 

“కోర్మా- ఊ, ఏ. చ. 2, [కోధులకుం - చ, 

, చరితములు దద్విధ - ఉ, కౌ. 

= గమనికః- మూడు" అను వదముసానుస్వారమయినట్టు భారతకనుల[ప్రయోగ ములు 


లభింవలేదు.కవిత్రయే తరులైన కొందరుమహాకవులుదీనిని సానున్వరముగా (ప్రయోగించి 
యున్నారు 2. నిశ్చయించు _ వెక్క[వతులు, 8, ముఖ్యవు(దేరువుల్‌_ ఓ, క, 


, బోలెన్‌ _ చెక్కువతులు, 2, విను - కొన్ని[వతులు 8. జూడు - ఐ, బే. ఖ, 


406 


శలిలి, తే, 


428, వ, 


424. సీ. 


425. 


421. 


శిలల, 
428. 


ల 


i, 
l 


రీమదాం|ధ్రమవహాభారతము 


తృమధర్మ! రాశి యిది ధ 
రష్టముినకు బరసీను దీని మరుపుము మదికిస్‌. 


(శావ్మాణారాధనను నం దళ్చరుండ వగును 
దక్కు. మొండు విచారముల్‌ ధు ేపు తి) 
యనిన మానస మానంద మంద నొత. 

డతని *కలిభ కి వందనం చాచరించి. 


ఎవ్వరు ధర్మంబు] నెడ ననూయ నేయుదు శెవ్వరు దాని నుపాసింతు రెణీంగిం 
పుము వారివారి పొందుగతులును విన వలతుం2జెవ్వ మనిన నప్పొరవో_త్త 
మునకు నప్పురుషసత్తముం డి ట్లనియె 
వినుము రజ న్తమో!వికృతులః దగిలిన 
మానసంబులు గలిమానవులకు( 
గలుగు ధర్మ ద్వేషకలనంబు వారలు 
నరకవాసార్డులు ధరణినాథ 
ఏసత్యపరాత్ములు సతతంబు ధర్మ ము 
పాసింతు రూర్జ్వలోకాధి వాస 
మునకు బా రుక్తులు మునుమును పుట్టిన 
సుతుండుధర్మము పద్మజునకు దాని 


. పాకనంపదీ *సుమతు లుగ్‌పార్టితగ ను 


పాననము సేయుదురు తియ్యవంటి పరువ 
మాదరించి తరుపచార మాచరించు 
"వెరవు గలయట్టి జనములవిధము దోవ, 


అనినం గౌంకేయాగ్రజాండు శాంతేనవుతోడ సాధులు నసాధులు నన నెట్టి 
వారు చెవ్వు మనుటయు నమ్మవోత్ముం డి ట్లనియె. 





రాజి - ఎ. 2. నంరమసీమదిని, నణరమనిద్ధిదీని, నకు(గుదు రెవ్హుదీని - అనిపారములు 
తనయ _ ఓ, 2. కినభక్తి- చ, 


1, దెన, వలన, నెందు _ అని పాఠములు, 2 నాన్నతీవెయని యడిగిననప్పొర- ఆ. 
1. 


వృత్తులు గలిగిన - జ, వికృతులు గలిగిన _ 'వెక్కు[వళులు. 2. మాన్యులకును_ల. 


8, నత్వ-కౌ.ల వ. కీ. సూశులువార్చి- ఓ. అర్థము చింత్యము, 5. వార్చి.కొన్ని[వతులు. 


ఆనుకాననికవర్వము_-వంచమాక్వానము 407 


=: ఖీష్భుంు భర్భుజునత్‌ నొధ్వూనొభువనుల నిడావింబి చాన్సుట:=- 
నం. 18 - 148-8 


426, సీ. శమయంత 1నెలు(గగు) ధర్మంబు సదుస దే 


శమ. ననుగాన రసాధుజనులు 
ధర్మబోధం బివ్విధంబులు "కెంటను 
గలిగెడువారు సాధులు తదీయ 
చరితంబు విను విడువరు మలమూ।[ తంబు 
లర్థ్హంబు గానిచో నధిప యతిథి 
భోజనళిష్ణాన్నభోజులు *దెరు విచ్చి తగిన 
వారలకు (బదమీణముగ 


శే, నరుగుదురు నడపుదురు సళ్యార్థ వములు 


శరణు సొచ్చిన( గాతురు కిసురతస ప్రి 
వరులు నిజదారతృప్తులు గురువిలీతు 
*లమలవ్భాదయులు సంతోవమారం గలరు. 


427, వ. అని వెండియు, 
428, శే, సాధు లిం| దియవి భాంతి సంవారింతు 


రఘము బెలిసి ప్రాయక్ళి _త్త మాచరింతు 
ర్మవకాళంబు గా ధర్మ "మాశచరింతు 
రణలభూతదయాళుత మారం గలరు, 


429. వ, అనిన విని 'యజాతకశ|తుండు శంతనుపుత్రుతో న్మప్రయత్ను లకు నర్థంమి సిద్ధిం 


చుట గలుగు ధర్మపరులును నీతివిదిలును వై నబలవంతులు బవుమార్షంబు 
కీఅలగు_ సదుపాయంబుల నర్థంబు రీలాకాంతుంప సిద్ధింప కుంజెడు. గొందఅకు 
సిద్దించియు నవి భోగంటులి కుపయోగ్యంబులు గాకు ండుశిక్షలు పెద్ద లేకయుం 








429 


1. గానరుధర్మంబు - అ, ఈ, 2. తగ విచ్చి = da నరనభు క్షి = ఉ, లకుల-అ 
ఈ ఏ, 


1. మాదరింతు _ ఇ 


1. ధర్మజుండు కంతనవ్యుతుతోనప - ఉ. శ. ష, లై, వరులు - క; మంతులు _ ఏ 
8, లయిన _ అ, ఈ, 4, లందు _ఐ ఇ. 5.లాపొదింప _ ఊ, ఓ. చే, 


408 


ర్రీమదాంధ్రనుహాకారతము 


గొన్ని చీ_త్తంబులందు విద్య లలవడు శీక్షితులయ్యును నిర్విద్యు అగుటయునుం 
గలుగు గీదివుళ్ల నోసియుం బోట్లం బడియును గొందణు చానరు పూరిపుడుక 
దాశి బలాధికులు చచ్చుట చూవెద మిట్టుగాం గతం జేమి ?యెజింగింపవే 
యనుటయు నమ్మహీపతి కమ్మవోళ్ముం డిట్లనియె. 


=, తఖాభభంభులు వూర్చొ జన్భార్భత వ్రుజ్యావొనందిలచే గల్దుభబిబెన్నుట i 


480. క, 


481. తే, 


482. క 


488. వ. 
4లిఓ. శే, 


6. 


సం. 18-149-10 


మొలవం బెట్టని 'యట్టిది 

మొలచునె తొలుమేని దానముల నానార్థం 
బులు సిద్ధించు. (బయత్నం 

బులు లేకయు నింత నిజము భూపవరేణ్యా. 


అలఘుతపములు దొలుమేనం గలిగె నేని 
"వెదకి కొని వచ్చు నన్నరువిపులభోగ 
ములు పురాకృత వృద్ద సేవల ఫలించు 
కేబుద్ధికలిమియు విద్యల బొలుచుటయును. 


తొలుమేన నహింసారుచి 

గలిగిన దీర్ధాయు వొందు6 గారణభూతం 
బులు భూవర యివి యీగుణ 

ములు లేమియ 1కీడులకును మూలం బరయన్‌. 
కావున, 

వినుము చానంబు( దోపమును వృద్ధ సేవ 

నము నహింసయు 1నియళకృత్యములు సర్వ 
జనుల *న్మువహోగుణములు మనమునందు 
3ద్చఢముగా నిల్చి నడపుము ధీరవర్య. 








తెగుళ్లు వచ్చియు, తెగుళ్ల మోసియు, తెగుళ్ల నొచ్చియు, తెగుళ్ల డన్సియు _ అనిపాఠళ 
లా ల (se) kx) 


ములు 7. చెప్పవే _ఐ ఖ, 


490. 1. 


యదిదా - చ; యట్టివి _ ఉ, ఎ. 


431. 1 భోగనంపద విద్యల =ఊ. కౌ, 
492. i కీళ్ల కెల్డ బె. ఓ. థి, 
శీలి 1 నియమ అ, ఈ, 2, కీమవో- శ, వ. లీ, దిరముగా - ఓ, 


495. వ. 


486. సీ. 


487. వ, 
498. శే. 


489, 6, 


. ముంది చేయించికోని చెప్పం బొందు నిర్ణ 


అనుకాననికవర్వము -పంచమాక్వానము i409 


అని యుపదేశించి యాఫగా 1నందనండు వెండియు. చాండచాగజున 
క్రి ట్లనియ, 


ఎప్పుడు ధిర్భంబునెడ నాదరము IXe 
వానికి. గాలంబు దాన యిచ్చు 
ధర్మత _త్వ్వప్రబో ధముం బరిసన్ఫుటముగాః 
గావున నుస్థిరభావకుద్ధి 
సహితతపిళ్ళు 9) తస్నానదాన జపంబు 
లను జేవతాపూజలను నమోఘ 
కాలు(డ్రైవర్హింపంగా ధర్మయోగంబు 
సమకూరు ధర్మంబు 3సాధనత్వ 


లాత్మకుండు సంసారపా రాళ్మకంబు 
సత్య మజరామరము బోధ నిత్య మచ్యు 
తము పరానంద గముగు నప్పదంబు ననభు, 


అని నిర్దేశించి మజియును 


కనువెలుంగు వేదవ్యాస మునివరుండు 
నధిప కృష్ణుండు నీకు. *1బరాయణంబు 
చింత దిగ (దావి *పాలింపు శాంతవృ త్రి 
(బజల సర్వంబునందును ెనిజయి వగుము, 


అని యి ట్లుపటేశించిన 

యనిమివతటినీతనూ జునతులవచ నముల్‌ 
విని!మో మలరంగ6 బులకలు 

దనువున కీజాదుకొన నొప్పె ధర్మజు !డధిపా, 





485, 1 తనయుండు, నుతుండు - అనిపారములు 


486. 1. 


489. 1, 
499. 1. 


గల్లు ఆ, ఉ జౌ 2, స్థాననతితదాన_ ఒ. 8 సాధకత్వ-కఈ.ఓ చ, 4 నిష్ట_ 
ఆ క, మను _ వెక్కుప్రతులు; మన(దత్పదంబు ననఘ, మున తత్పదంబుననఘ = 
అని పాఠములు. 

బరాయణుండు - ఆ, £, పాలించు-కొన్నివ్రతులు, 8 విజయ మగును _ఉ&. ఓ.కె. 
మనమలరంగ __ ఊఉ, ఐ. ఖ. ల,8. చారుకొన _ కొన్ని(ప్రతులు రీ. డంతన్‌ - అ. ఈ 


410 


440. సీ. 


441. వ. 
442, సీ, 


ME 


440. 1 


441. 1 
442, 1 


ట్రీమదాం[ధమహాభారతము 


అపుడు వీఉంచి సత్యవతీసుతుండు శం 
తనునందనునితోడ ధర్మజుండు 
'దెలివొందె భవదుపడేశామృతంబున 
ననుజులు గృష్షుండు నా _ప్తసకల 
కాజన్యులును ధృతరాష్ట్రిండు చానును 
దగ ని న్నుపాసించి దయకు బాత 
మయ్యె వీడొ్మొలుపు మియ్యవనీకు. దట్‌ తోడ 
|గమ్మఅ నిత(డు నీకడకు వచ్చు 
వాండు*గాక యనిన వాత్సల్యమున నార్ద) 
మెనచూడ్కి నమ్మవోత్ము. డతని6 
జాచి పురికి. కీజనుము శుభథపరంపరలకు 
ఖభాబజనంబ వగుము 3రాజముఖ్య- 


_: భీముడు ధరణి చూఖడీంచి తరివ్రరంమినటం బింఛ్రథీ 1- 
నం 18-152-5 


అని యనుజ్జ చేసి వెండియు, 


నీబుద్ధి ధనై ృకనిష్షగావుతను స 
మ గదకిణబవుయజ్ఞ్జ ములు య 
యాతిచందమున |క్షద్ధాస్వితంబుగ జేయు 
"రాజధర్మం బున6 (బక్ళతరంజ 
నము నాచరింవు చుట్టములును జెలులును 
బండినవృతంబు బక్రికులము 
లెట్లట్ల ని న్నాక్రయించి సుఖంచువా 
రర్కనియు త్త రాయణము వచ్చు 





గాంగననిన _ ల కొన్ని ప్రతులు, 2. బొమ్మువభ _ఆ, ఇ ఏ. ఓ 8. భరతమఖ్య, 
రాజవర్య _ అనిపారములు. 


అనియాజ్ఞ చేసి _ ఊ, అనిచనననుజ్ఞ(జేసి -క, 


చారగుదురీయుత్ర ఎఇ వీ ర | 1 ( 


చే, 


ఉశీలి. వ, 


444. క. 


445, క, 


448, ఆ, 


447, వ, 


449. తే, 





En 
444. 1, 
446, 1, 
47. 1 
48. 1, 


అనుళాననికవర్య్వము-_వంచమాక్యానము 411 


టరసికొని యుండి నాకడ కరుగు దెమ్ము 

పొమ్ము తల్లియు? దమ్ములు భూవరుండు 
నీవు సుఖుల'రై యుండు(డు నృపవశేణ్య 
యనుడు నానంద మొంది ధర్మాత్మజుండు , 


అట్ల చేయువా(డ నని సవినయంబుగా( బలికి చేవ వతునకు దండ పణామం 
జాచరించి యిట్లు ఏీడుఖొని 


మును లనువ(గం గృష్ల్ణాదులు( 

అనుదేర(గ *నాత్మపురికి. జనియె ముదితులై. శ 
జను లెరురుకొన(గ( లుణ్య్యాం 

గనలును వ్మిపులును వచ్చి కని *దీవనతోన్‌. 

"సీసలు చల్లి (గ మహిమో 

చ్భాసితు(డై. యిట్లు వోయి ధర్మజుడు నిజా 

వాసంబు సొచ్చి గాంధా 

రీసంభావన మొనర్చి (పియము దలిర్బన్‌, 

తల్లి అంగి ముదము (చౌవది కొనరించి 


సకల పౌరజనుల జానపదుల 
"నెలమి *యొలయ వీడుకొలిపి భూనురులకు + 


చానవీధుల సమ్మురం బొనర్చి, 
స క గ్గ 1g, 3 వ 
విపతులై న సతులకు సమగధనంబు 1లొనంగి ధ త రాష నిం (బభూత 
పూజాకరణంబునం 2బరితుష్ట్రునిం చేసీ, 
శమ్ముఖును గృష్షుండును (బమోదనునం దేల 
నమ్మహీళ్వరు6 డపుడు రాజ్యూఖి షేక 
మంగళము నొంది!నట్టు నెమ్మది దలంచి 
గటి యన యూబటపెపు గాంచి పొలిచె. 
యట కూ 








'రండియు - (ధృతరాష్ట్రిగు కావలయును) కొన్ని |వతులు, 
దోడ(ురీకి _ కొన్నిపరులు 2 దీవింవన్‌ _- ఊ, జౌ, 

(వియము -ద,2 వెలయ, నొలయ, పొలయ - అనిపారములు, 
లిచ్చి - ఓ. ల 2 బరితృప్తనింజేని - ఆ, 

నట్టుగమది _ ఐ ఖ; ధన్యుగామది(దలంచి. ల 


412 


449, 


460. 


461. 


449, 


450, 


వ. 


సి, 


వే. 


ర యి = 


థీమదాం[ధమహాభారతము 


అట్లు 1శోిలల్టి వారల నురిత ఏకారనమాచరణ-బులకుం జన నీయోగించి 
షు బక? 8 
యభ్యంతరమందిరంబున "రగ న ట్లజాతక[ తుండు సమ్యగంగీకృత 
సాామాజ్యుం డయి బనసంపూజ్యంబగు కరితంబున సంవవర్డిలుచుండ6 
బంబాళద్వాసరానంతరంబ వాసరపతి యు తరాయణగతుం డగుటయు, 


=! భర్యవియ తృృష్టాదులం బోని భీష్యులీయొద్దవం బోఖుటి 1- 
నం. 18 - 158-656 
అకార వేశ్వఢుం డప్పుడు కదలీ గాం 
ధారినిధ గ శ రాష్ట )ధరణివిభునీ 
గొంతిని 1ము న్నిడికొని కృష్ణు దమ్ముని( 
దనతమ్ములను విదురుని యుయుత్సు 
సంజయులను గృపాచార్య థధామ్యుల సమంత 
3కోవిదు లగుయాజకులను దోడ( 
గొని శవ స్త్ర చందనాగురీపుష్పఫలఘృత 
కుండముల్‌ వట్టించుకొని యవేక 
రత్నములు గాంచనంబు. దో రాంగ నగ్ని 
యంచితంబుగం దా సంఘటింగిచి యోగ్య 
జన సమానీతముగం జేసి సకలపరిజి 
నంబు6 గొల్వ మహావిభవంబు మెలయ 
చనిఖీష్ముని వీరశయనస్థానంబున కనతిదూరంబునం చేరు డిగ్గినం గృష్ణాదులును 
రథావతరణంబులు చేసిరి తానును వారును తా రాశర్యనారద దేవల పభృతిపరమ 
సంయమిసముపాస్యమానుం డగునమ్మాననీయుం జేర నరిగి మునిజనంబులకు 








| ళోభిల్లి కొలిచివచ్చినవారలనుచిత _ శ గొలిచివచ్చిన వారినందరినుచిత _ ఉ, టి, 


ఖల న2 నకుంజనియె - ఊ లి, నమ్యగృంగీకృత - లన నమ్యగ్విధిన్‌గృత_ 
ఊ; చతున్నము 1దము ది తాఖిలది గంగీకృత - క 4, రాజ్యంబున _ ఉ, బి, ఖ, 


* మున్నిడుకొని _ వా; మున్నిడికొని _ కొన్ని|పతులు, లి తంత _ కొన్ని బేతులు. 


కోవిదులు - ఆ. ఈ ఒ ఓ. క 4, వచ్చి_.ఐ ఖ అరక్‌, వువ్పమ.లు.మృత భా, 
చుకొనుచు నన్ను తింవుచు తను జేరినకల _ ఉ ఐ ఇ 


ఆనుకాననికవర్వము-వంచమాళ్యానము క్తి 


వినతుం డయి తదఖినందితుం డగుచు నాధి 
నకు సధథివందనం 
నుద్దేశించి. 


కనండనుం డయ్యామరనదీనందను 
వాచ స 2 
రించి సమీచీన ధ్యానతత్పరుం తై. నయబ్దేవ[ వతు 


452. "కే. అనఘ వచ్చితి ధరనందను,డ6 శే బణతి 


యాచరించెద చాపలు కికవధరింప 

నవసరం చేని విను సమయంబు వార్చి 

యగ్ని క మొదలుగ కేం దగునటివాని, 
ల 


458. సీ, శెచ్చితి బుర్విజుల్‌వచ్చిరి వారియు నీ 


తనయుడు ధృత రాష్ట్ర )(డును సమనన్త 
బంధులు( గలమహీపతులు వి పులు 'లౌర 

జనులు నేతెంచిరి సదయవ్శ్చాదయ 
వీరి జూడుము కనువిచ్చి నావుడు నమ్మ 

వోత్ము( డందణిం జూచి యానృపాలు 
శేలు చెముల్చుచు మేలు చేసితి రెవ 

'యోగంబు గాదె నీ వొదవు టఠయ 


ఆ. మనుజనాథ *1మాఘమాసంబు శుక్లప 


తంబు కీనామనమున సల పమోద 
మావహిల్ల గి జేసె నని యఖినందించి 
యతని కధికవార్ష కమావపాంచె. 


454 వ, తదనంతరంబ ధృత గాష్ట్రివితో నిట్లనియె 


4ఉర5ర్‌. శే, వేదళాన్ర్రపరిజ్ఞానవృద్ధ సేవ 


451. 
452, 


458. 


నములు గలిగి యశేషధర్శుములు చెటీ.గి 
వ్యాసముని'వతి చేవరవాస్య 2మర్ధిం 
"ఇప్ప విని నిమ్మళంకత *నొప్పి తనభఘ 





1, ధర్మజుండయ్యమర _ ఉ శ 2 ధ్యానపరుండై _ ఉ ధ్యానవరుండై యద్దేవ - క. 

1: విణుతి - ఊ ఏ జౌ అ 9 కాలకింపు, కాదేరింవ, - అనివాకములు శీ. మొద 
లగు _అ.ఆ ఈ ఊ 

k పుణ్య న కొన్నిివతులు, వి చామనంబు సాం దమోదడ ౬ క, వజెసితేని_ ఎ. ఓ 


4 మాచరించె_ఆ ఈ ఎ 


1. నీకుదేవ _ ఈ 2, మొప్పజెప్ప _క 9 కెంది_ఊ చ 


414 శ్రీమదాంధ్ర మహాథారతము 


456. క, కావున 'భవితవ్యములకు 
నీ వడల(గ వలదు పాండునృపప్పుతులు స 
చ్య్భావనమున6 జూడ చేర్చిన 
క్యావర తగ నీవు గన్నపుత్తు)లు గానే, 


467. క. వీరిం బరిపాలింపుము 
వీరలశుశూవ జిత్తవృ త్తి ముదమునం 
గూరంగ ధర్మసుతుని వై 6 
గారుణ్యము గలిగి పనులు గఅపుము నెమ్మిన్‌, 
469. తే, ఏ నెబుంగుదు నితడు నీయెడం |దియంబు 
భక్సియుకు 1 య్యకూరభావు( డగుట 
నీవు వత్చలత్వమున నీినృవతిం బంచి 
వనులు గొనుము కారవకులభారధుర్య. 


4560. క, విను నీతనయుఖబు దుర్యో 
ధనాదు లవినీతిపరు అధర్భజ్ఞులు |కో 
ధను లతి!లుబ్దులు వారల 


మనమున నిడి వగవ వలదు మనుజాధీశా. 
460. వ, అని పలికి కృష్ణు నాలోకించి. 


=: భీమ్యయ కోరీరోంమి బిఠుచటక (క్రీకృషు నోనుజ్ర ౧ గొనులి $= 
లా డౌ 
నం 18-163-86. 


శరై. శే, దేవదేవ 2ీ వాత్మక దేవవంద్య 
ళంఖచక గదాపద్మేచారువా స్త 





466. 1, భవదీయులకునము - ఇ, ననిత్యములకును _ ఓ 2 భూవల్టభ నివుగన్న; భూవరవిను 
నీవుగన్న _ ఆనిపా రములు, 

459, 1, గల్మి _ క. ల. క, ష 2 నృవునింబంరి - ఐ. ఒ.భఖ వ 

459. 1. తలోభులు- ఇ ఏ 


కా వా న్య 
461. 1, నర్వ - ఓ. 2, జనార్దన _ఎ, జితాత్మక -ల. 8 కార్డ =. కొన్నివతులు 


గ్గ ౧ 


462. వ, 


ఆనుశాననికవర్యము_వంచమాశళ్యానము 416 


వాసుదేవ (తివ్మికమ వరద పరమ 
పురుష *పణుతి యొనర్చెదం గరుణం జూడు. 


అనుచు నమస్కరించి, 


409, ఆ, బలము నీవ నాకు భక్తుండ నీయెడ 


464, వ, 


465, సీ, 


466. వ. 
4867. ఆ, 


నాలు బిడ్డ లేనియట్టివాండం 

గావు నన్ను నధికళారుణ్యమున ని మ్మ 
నుజ్జ( గమలదళమనోజ్జ పెన ంయున 

అని వెండియు, 


మాధవ పొండుకుమారవగ్గమునకు 

గతి నీవ రషించి కరుణ మెజయ 
దుర్భుద్ది మైనయాదుర్యోధనునితోడ, 

గృమ్హం 'జెక్కడ నుండు గెలుపు గలుగు 
1 నక్క _డికం'చ నేం బెక్కుమాలులు నట్లు 

న్‌! 

చెప్పగా నాపంపుసేయకళతండు 
దమవారి నెల్ఫిను సమయించి తానును 

సమసె ని న్నెటు(గుదు నమిశమహీము 


నరుడు నారాయణుడు నను పరమమునులు 
జగము రత్నించుటకు టి గేలిజన్మ మొంది 
నంచరించెద రని పరాశరసుతుండు 
నారదుండును జెప్పిరి నాకుిదొల్లి, 


అనిన విని వాసుడేవుండు దేనవతు!వదనం బళ్య్యాదరంబున 2నాలోకించి, 


1g డొకన్లు లేదు కృతపుణ్యు(డవు తండి 
వలనిభ _క్రిపెంపు గలవు కీదానం 





468, 
405, 
400, 
407, 


a రా బన ee మై 


, వణతి _అ,ఐ ల 

. నిమ్ము పరమగతికనుజ్ఞ వద్మనాథ - ఎ 2. నేత్ర_ఐ ఖ, ల. 

= నక్కడనంటి _ కొన్నిపతులు వ గేశిజనన - ఆ, ఎ. జౌ ల.8 బేరి. క. 
చరణం - న £, ననవలోకించి-ఆ ఓ, 


కీడౌకింత, కీడొకందు, కీశాకపుడు _ అనిపాఠములు ౨ గాన _ ఊ, ఎ, ఓ 


418 


468. వః 


409. సీ, 


468 1 


440. 1, 


శ్రీమదాంధ్ర మవాథారి తము 


గాడి !ీబంటుంబోలె గాంగేయ మృత్యువు 
నీవళమున నిలిచె కనిర్భరముగ, 


భీముడు కరీర్‌ంటు బిడిబి నొాతలోతగతుం డగును 
నం. 18-158-46 

నీకు నే ననుజ్జయిచ్చితి వసువులంబొందు మనినం బరమానందంబునంటోందీి 
పొండునందోనులను ధృతరాష్ట్ర నిం దక్కుటి!వారలనుం గనుం గొని Aang 
ననుజ్ఞాతుండన కదా యని పలికియ ందఅలి గౌంగిలించీకొని యాన్బ్ఫశంస్యం 
కున్‌ సత్యంబును నిత్యంబుల.గా. ఛాటించి (ట్రదుకుం డని చెప్పి తాను 
రొర్తి రాజుల గెల్చి తెచ్చినధనంబులు వి పజనంబుల కిచ్చి ధర్మతనయుం బాచి 
యెల్ల జావ్మాణులునుం బూజనీయులు కబుగ్విజోలు నాచారు నలు వృద్దు 
విశేషించి పూజింపవలయువా రని నిర్దేశించి యూరకుండి late ae 

మిన ీసమాహశాతుం డయి చాయను సన్నిరుద్ధంబు చేసిన నవి యూగ్గ్య 
గతిం7 కొనియె నమ్మహోత్ముం డ్రవయవంబులం 'గూణంబులు చాపికోనుచు 
వచ్చునయ్యె"చోట్టు కల్యరహితంబు లగుచుండె న ట్లగుటం గాంచి కృష్తాదు 
లగునఖిలజనంబులు నాక్చర్యభరితాంతఃకర ౯కు సమ! గిరించి రానంయను 
చతురునిచే ిసర్వాయతనసన్ని రుద్దం లై యాత్మమూర్ధంబు భేదించి మవో 
ల్కాళారంబున నాకసంబుకెగసి లొంతద వ్వరిగి యంత నంత్వర్థిగం బ యొన్ట 
నప్పుడు పుష్పవృష్టి గురినె 'చేవదుందుభులు మొర సె నంబరయిన సిద్ధులు 
సాధ్యులుం బొగడుచుం [బమోదంబు నొంది రిట్లు చేవవ్రతుండు దివంబునకుం 
జనుటయు, 
= వరలోతగతుండై న భీష్మునక నగ్బినంస్కారంతు చేయట ౩= 

నం 18.154-8 
ధర్మపుత్తు 9ండును దమ్ములు విదురయు 
యుత్సులు నగరుకా షోత్కరంలు, 


బంధువోలె -క,ల 4. నిర్మలాత్మ - ఆ ఉ కౌ, నిర్భయముగ _ ఊ చ, 


* రాజులం - ఐ, ఖ. ౨. గౌ(గిలించి దయానూనృతంబులు నిత్యంబులుగా = అ. ఈశ, 
8. 


కొని యామ్యక స్యంబును _ (ఆర్థము విచార్యము) 4, ముర్విగాదోార్య 
వృద్ధులవిశేషించి _ పెక్కువ్రతులు, 5. వాయురారణా - కొన్ని,వతులు, శ, నము 
నితార్ముండై - జ చోట్ట- వా చోట్టు_ "వెక్కుుపతులు 8. నర్వావయవతను నన్ని 
రుర్దంబై జా కొన్నివతులు. 9 యంతరానంబునొందై _ అ. బౌ, ఇ. 

నరీగి _ కొన్నివరితులు 


470. క, 


471. వ. 
472. క. 
478. వ, 

2 
470. 1 
472. 1 
478. 1 


ఆనుళాననికవర్వము_పంచమాళ్వ్యానము 417 


జందనదారుసంచయమును గొనినమ 
స్థలిసమంచితచితి యలభఘుభంగి 

విరచించి రయ్యుధిప్టిరుండును ధృతరాష్ట్ర 
డును నమ్మరున్న దీతనయుపుణ్య 

గా|తంబు సుళ్నానకలితంబు విహితాను 
లేపంబు6 బువ్పదామోపకశోభి 


, తంబు "ను _త్తమ మోేమావృతంబు నుజ్జ్వ 


లాభరణభూపితంబుగా నధికభ_క్తి( 
చేసి రప్పుడు సామంబుసెల(గ హోమ 
మాచరించిరి యాజకు లగ్ని యలర, 
కనకములు మణులు భూసుర 
కేం 
జస*ీసంఘంబున కజాతళ తుండు శ్రా 
వినయ పీతియుతంబుగ 
ననేకములు వేడ్క నొసంగె 2నవహితమతియొ . 


తదనంతరంబ. 


తలదికుు. గవలు( బాదం 

బులదెస ధృతరాష్ట్ర? పాండుభూపాా గతనూ 
జాలు బట్టి యధికవిభవో 

జ్వల 2వుగు పాజెపయి నిడిరి శళవరత్నంబున్‌ , 


అమ్మెయి నన్నలువురును వహించిరి భీమసేనాక్టునులు ధవళచా మరంబు 
ర్డీ 
1లిడిరి యుయుత్సుం డుత్తమచ్చ త్తంబు వై వృద్దలగు కౌరవ్య 
లాలవట్టంబులు వట్టిరి థామ్యుండు |క్రియాకలాపంబు నడవె నట్టు సొద నేర్చి 
రేవ వ్రతుని దేవాంబు (_శెళాగ్ని కావలిచేసి ఓబహుకుండంలు లె త్తి ఘృతంబు 


. నుజ్వల కామవంతంబును - ఇ. ఖి, 8, వస్తాగివృతంబును, శామవీతంబును _ అని 


పారములు 
నంచయముల - ఐ. ఖ 2 సాహితమతియె-ఐ. థి ల| నాయతమతియై = జొ. 


. వొదంబున - శ. ష (|పానభంగము) లి, తవిమానము న _ ఉ. లి. శబకొన్నీ 


(ప్రతులు (వెరినమాసము) 


. అుదాల్చిరి _ ఉ బొ; లవీవ =క.2. న్వర్ణ- ఊ. 


AIR 


ర్రీమదాంధగ్రమవోవారతము 


ప్రయోగించి [పజ్వలింపం కేసి రీవ్విధంబునం బితృ మేధంబు విభవమహి 
తంబును విధిసహితంబునుంగా ననుష్టించి యక్కౌరను లపసవ్యంబుగాందిరిగి 
కృష్ణదై ఏపాయన నారదదేవల (వళ్ళతు అనుగమింస భాగీరథికిం జని సర్వ 
భరత భార్యాసమేతంబుగా నగ్గాంగేయునకుం దిలోదకకే[పదానందు లాచరించి 
రట్టి సమయంబున, 


=: ఫ్రత్‌ కోతాతర దైన గంగాదేవి తృష్టాదులం గనుంగొని డుఃఖించుటు /- 


474. సీ, 


475. తే. 


నం. 18 - 154 _ 18 


1ఉదకంబు అందుండి యుక్థిత మొ శోక్ష 
వివ్వాలత్వంబున 2నికలగమన 
యగుచు నెమ్మోమువై న్మశులు కే గమ్మం గాం 
జనుదెంచి కౌరవసమితి *యెదుర 
నిలిచి భ*గీరధి యలఘుండు తన కొడు 
కీల( ఐరికింప(గా నెట్టిభంగి 
వా డయ్యెం జరకీతంబు పోండిమి మీకెల్ల 
నెబు(గుదు శై నను నేను గొంత 


చనెవ్ప వినుడు దృఢ |వతశీలు( డమల 
బుద్ది రాజీవృత్తాఢ్యుండు 7భూరికృపుండు 
కార్యసం'వేది పితృథ క్కిధుర్యు( డార్య 
సమ్ముతుండు విద్యాపరి[ళమఘనుండు, 
కాళిరాజకన్న్వకలకుం శేగా6 జెనేంగి 
2వానిచే గాసీయెరి భూవరులు పలువు 
రంబశై పూని *వాని 5మవోపలంబు 
జామదగ్ను రండు 6దెరలుపం జాల "కరిగె, 





కీట 1. 


475, 1, 


* విభవసమాహితంబును _ అ; విభవమహితంబుగాననుష్టించి _ ఊ;4, (పదానస్నానంబు 


లాచరించి _ ఆ; కొన్నిిపతులు, 

ఉదకంబునందుండి- ఆ ఇ. ఏ ఐ.ఖ 2 వివశగమన- ఎ 8 |గమ్మంగ జను 
దెంచి పెక్కువ్రతులు. 4. యందు _ఆ ఈ 5 నాకొడు కే( బరికింప6 గనిట్టి స 
చెక్కువతులు 6 నీతిజ్ఞుందు = ఊ. ఓ 7. భూరిబలుండు -ఆ, ఉ హొ, 
గాంగంవెనంగి్‌ _ ఆ, ఏ, క ఖ ల £, యతనిచేగాని యైరిభూవతులు-ఇ ఏ, అ, వీ; 
వానిచెగానిమై భూమివరులు ఓ క, పడిరి - ఒ, శీ, వచ్చిమవోబలుండు అ. కౌ, ఇ, 


' 5, బాహా - కొన్నిపతులు-8. గదల పజ _ 7. డయ్యె _ వీశష.న, కొన్నివతులు, 


అఆనుకాననికవర్వము_వంచమాక్యానము 419 


476. వ. అని విలావంబు చేసి వెండియు. 


477. శే, అంతవాండు కిఖండిచే నట్టు అగుట 
గనియు: బెక్కులు పజియలు గాక యునికి 
*ేకతనం "జేసి వ్యజమయంబు గాంగ నోవు 
నని తలంచెక నా2*జెంన మన్న లార, 


476 వ అని వగచిన గంగాదేవికి దేవకీసందనుం డి ట్లసయు, 


-:ప్రు/ తమర ఐదుంఖితో యగుగంగోను శట్ల్‌ ద్వావాయణు లూజజీంచుడు :- 
సం [18-151-26 


479. తే నీవు శోకంబు దక్కుము నీసుతుండు 
పరమగతి*నొం'చె శాపసంపొ ప్రి విండేసి 
వసువు మ ర్ర్యుండై 2వ రించె ననదృళ (ప 
భావు డాతండు వగ చీల దేవి నీకు, 


480. చ. అశని శిఖండి యేల యనురాధిపుడున్‌ సమయింస( జాలునే 
యత (డు నిజేచ్చంజేసి నరునంచిళదివ్యశరంబు లంగనం 
*గత్రములు చేసి పాన్సుగ నుఖస్టితి మృత్యువు 2మాన్చి యుండి కీ 
ర్య తిశయ మొంది తా వలచి నప్పుడు వోయి విషాద మేటికిన్‌, 

$81, వ, అని యూఖుడిలం బలికి: గృవ్షదై ్యపాయనముని వరుండును బరమాద 
రణీయ త'శత్సరవ గనంబుల 2నజ్ఞావ్నా వీ దేవికి నానందం బాపాదించెం దదనంత 
రంబ యాత్మీయసలిల సౌంగత్యంబు నొందు నమ్మందాకినిచేతం గృష్టాదులు 
న.దలు జనసతులును ననుజ్ఞాతులు నాశీర్వాద *పీతులు నై మునులునుం 
దోడ నడవ నది వెడలి రని యిట్లు భీష్ముని వృత్తాంతంబు'వై శంపాయనుండు 
జన మేజయునరకు( జెప్పిన నవ్పుడమి జే డి క్రెఅంగున నత్తాతకు వలయు 
*రిధానం 'జాచరించి చరితార్థుం జై నయప్పా ర్థివముఖ్యుండు మజియొట్టి 
చందంబునం (బవర్డించె మునీం|దో 'యెజీంగింపవే యని యడుగుటయు, 








477. 1 కతమున ఘనవ్యజ - అ ఖ ౭8. చిత్తమన్నలార, మదియన్నలార - అనిపాఠములు * 

479 | లొందె; ఇ డో, జెందె_డీ ల. జనియించె, వసియించె _ అనిపాఠములు, 8, మనకు - 
ఉ౬ శవ 

480, 1 గతముగణేని - ఆ, ఎ 2 గెల్చి, మాన్ని-అనిపాఠములు. శి, దాంయలణంభి=వీ, శ. ష, న. 


481. 1. తత్వవచనంబుల - కొన్ని[వపతులు. 5. నద్దేవికి _ సెక్కువ్రతులు. 8. (పీతులై _ 
కౌన్ని(ప్రతులు 4. విధానంబు లాచరించి - ఆ, ఇ, 6, యనుటయు - ఆ, ఓ, ఓ, కో, 


420 శ్రీమదాం ధమహాభారతము 


ఉ82, చ. నకరుణదివ్యచిత్త !పరి *ళాంతమహ త్త *విధాన *వి_త్రని 
శ్వికృతి వి లాసహృద్యకుతికీవి_స్పర విస్ఫురణై కవేద్య పా 
వకబహజోభవ్యనామ పరివర్ణన సంకయిదూరధామ వి 
క్వకలితితోషణా సుభగసాత్యవ తేయనచోవిభూపషణా, 


ఉరికి. క, 'సత్ఫేవ్యచరణకమవ 
ద్వాత్సల్యాభరణ ధర్మతతోోద్ధరణా 
2హ్మాత్సంగత భక్తికదురి 
తో త్భారణధుర్య ధృజ్మయూఖవిసరణా, 


484. మాలిని, స్మయవిరహితపూజ్యార మంత!గీళాధి గాజ్యా 
నయనసిామగుసూ ర్యా నైప్పిక కేమధుర్యా 
దయితభథువనరణా కీదాంతిసంపద్యతాణూ 
నియమనికటవ ర్రీ కినిష్కుళానందమూ రీ. 


గద్యము 2- ఇది (శ్రీమధుభయకవిమి త్త) కొమ్మునామాత్యపు త్తబుభారాధన విరాజి 
తిక్కనసోమయాజిిపణీతంబై న _(శ్రీమవేభారతంబున _ నానుశాసనికో 
పర్వంబునందు సర్వంబును బంచమాశ్వాసము, 


(శ్రీమదాం ధ్రమవాభారతమునందలి యాన్తుశాసనికపర్వము సమాప్తము, 


పాది లా 


నడా 

482. 1, మతి _ కౌ, 9, కాంతి - ఖ. చే. ళ.ష. 8, నిరాన _ ఊ. 4, వృత్త _ వెక్కు 
తులు, 5. విస్తరిత, న్ఫృురణైెక-ఇ. ఒ, 6. దివ్యనామ-ఐ. ఖ, ల,వీ.ష. 7. కారి 
భూమ, కారిధూమ, భూరిధామ అనిపాఠములు. ర. శ్యక వరిపోషణా - ఇ, లొక. ఖ, 
ల. 9. పోషణా - వెక్కు|ప్రతులు 

488. 1, నత్సేవ్యా చరణ నముద్వాత్సల్యా - న. 2. హృత్పంభవభక్తి - ఎ 

484, 1, తం తాధిరాజ్యా “ఈఈ, 2 దాంతి నంవిత్సమక్షా, దాంతి నంపత్సమకా, దాంతి 
నిద్ద్యత్పమోశా - న; దాంతి సేవత్పమక్షా, దాంతి హృద్యత్నమమా - అని 
పాఠములు. శి, నిర్మలా - ఇ, అ. ఇ, 


స్రీమదాంధ్రమహాభారతము 


ఆనుశాసనికపర్వ్ష్వ ము 


గద్య పద్య ప్రథమ షొదసూచి 


పద్యము 


ఆ 
అంగహీను దర్శిదు విద్యా 
అంగుష్ణ మొకటి మోవి 
అంగుళా[గముల్‌ చిటికెనల 
అంచితవాహనాకలిత 
అంతయు నెథటింగి 
అంతవాడు శిఖండిచే 
అందు వస్తుచయము 
అందొక కచ్చపన్రవరు 
అంబరంబున కౌచ 
అంబరాది భూతములు 
అంబరాది భూతములు 
అంబిక కిట్లను హరుడు 
అంబుజనూతి యేర్పడ 
అకట దత్తా తేయనకు 
అకలుష హృదయాంతర్యాగ 
అక్క_జంబగు చున్న యక్కథ 
అక్కాలంబున వినోదంబున 
అక్కీటంబును భ క్రిన్‌ 
అక్కౌర వేశ్వరుం డప్పుడు 
అభిలజగ్మత్పకువగు 
అభిలజనులకు. బరమ 
ఆగ్గోవు లఅవ్విభుల నథ్వరం 
అగ్ని నంటహిమ వదచలం 


వుట 


252 


254 
166 
46 
419 
897 
40 
217 
60 
272 
858 
824 
891 
169 
7 
B8 
290 
411 
882 


176 
105 


వద్యము 


అగ్నియోవి రక్షింతు 

ఆగ్ని వాయువా సవాదిత్య 
అగ్ని సన్నిధిగోనిచయంబు 
అ/ప్నలును యజమాను(డు 
అగ వదాయివర్ణన 
ఆచటనయుండి లోకముల 
అచట నారాయణు నచ్యుతు 
ఆచట మణిమయంబు 
అచ్చట నే నతనిం గానక 
అజుడు కల్పాదియందన్న 
అజు6 డుపలాలింవ నద్దేవు 
అజుడు మున్‌ లోక హితార్థం 
అజుని యనుగహంబున 
అజు విశ్వాధీ క్వరు 

అట్టిదశే చింతావివర్దనం 
అట్టియెడం అవనుండు 
అటియెడ( బూర్యంలునం 
ఆట్టియెడ 

అట్టియెడర6 దనకు 

అట్టు లియ్యకొనిన యాక్షణ 
అట్టులున్స € జూచి య త్రన్వి 
అట్టులైన గంగ్యాపసాదాతి 
అట్ట చేయువా(డనని 

అట్ల భయము(బౌంది 


296 
400 
110 
804 
240 
Bll 
66 
181 
87 
142 
ఓ? 
810 
46 
B86 
868 
886 
241 
44 
254 
162 
77 
100 
All 
09 


422 


ఆట్టమ్ముని యాం హాంచుట 
రా 
అట్లయిన నాతత్త్యంబు 
లు త 
అండి యొక్క యనుపు 
న 
అట్టుకంరంబునంచు 
అట్టు గంగాతుజుంచు 
అట్టుగాక వత్తలయంతియ 
అట్టుగాక యహంకార 
అట్టు గృహమేధిగర్మ 
అట్టు గొమ్ములౌనంగి 
ధా 
అట్లు పలుకుటయు 


అట్టు పావక్మక్రియాకలావం 
అట్టు లోకక ర్రయగు 
అట్లు వర్తిల్డు నరిష్టంబు 
అట్టు వారివలన నాదర 
అట్టు శోభిల్లివారల 
అడిగిన నద్దేవి కద్ధేవు 
అడిగిన నిచ్చుకంటెను 
అడిగి మేలు సేని 

ఆఅడిచిన నందు 

అడుగక యున్నను 
అడుగ వలయుదాని 
అరుగు మనినం గౌంతేయ 
అతం డతనీ కిటనియె 
అతోం డిట్లనియె" 

అతండు నారాయణునాత్మ 


అతండు వార్‌ నాలోకించి 
అత(డు కైలాభ్యంగ 


ఆతడు నానందనంభరి 
అతడు నివృ క్రిధర్మము 
ఆత(డు భ క్రిం ఐణమిల్లి 
ఆతడు వానుదేవుతశన 
ఆతు నూవె మాయింటికి 
అతండు 'సెజ్డం జేరియధిపు 
అత డొక నాండడొకయెడ 


శ్రీమదాం(ధఘమహాభారతిమొ 


en 


267 
110 
s0v 
815 
877 
272 
235 
170 
211 
19d 

61 
228 
129 
412 
౪80 
186 
15% 

52 
196 
B96 

88 
257 
400 

62 


191 
129 


322 

తిం 
297 
899 
129 
109 


ఆత డొకరుండ లోకముల 
అతని షన్ను నీరనాస్త్రతం 
ఆతేనికిం నాత( డిట్లను 
అతనికెం (బణమేల్టి యన 
అతనికి నత గిషులను 
ఆతీనికి వత్సలుం డగుట 
అతని కోఘ వంతుతను 
అతని ముఖమునవెడలీ 
అతని శిఫంజియేల 

ఆతిథి( బూవించువెడ 
అతిథి ఎను దమతమ 
అతిథి నినుంగోరె నేనియ 
ఆతిథి వూజ( గడచినట్టి 
అతీవకామకృతములైన 
అతివ కెన్నియనిచ్చిన 
ఆతివినయంబున 

అత్తెఅం గాకర్జీంపుము 
అత్తెఅంగు వివరించెద 
అత్తెఅం గెటింగించెద 
అదికారణముగ గోవులు 
అదిగుదిసిన విజానము 
అది తరువువికిరిపోవక 
అది దురితనిరాసము 

ఆది నారాయణు( డొకనికి 
అది పవి త్రదేశ మచ్చట 
అది యింద్రమతంగ సంవాదం 
అదియు(గాక విశేషించి 
అదియుశుంగాక 
ఆదియును 

ఆడియు శుతిచేతధర్మ 

ఆది యెట్టంచేని 

అది యెయ్యది యంటేని 
ఆది యొకండు( జేయ(జాలక 
అదిలేనివాడు నరకా 


38l 
156 

96 
879 
2935 


Ll 
308 
418 

[2 

12 

12 

15 
840 
Bb5 

12 
2900 
806 
109 
1/1 
270 

27 
282 
£67 

74 

10 


తి గిలి 
820 
820 
158 

40 
a7 


అటె సదాఖ్యాన కలన 
అర్దేవుండు వెండియు 
అధిక పు( దవముననై న 
అధిక సొందర్యములుగల 
అధిప నామనమున 
అధివ యాషాఢ ముఖ్యంణు 
ఆధిక యింకను విను 
అధివ రజన్యల నంటుట 
అధివ సహ్మన వాహార్దును 
అధ్యయనంబును యజనంబు 
అధ్యయనమున మస్తకం 
అధ్యాత్మాదుల నెవ్పెద 
అధ్వపరి.ళాంతుండగు 
అభ్వరంబు లనేకంబు 
అనఘ కవిల్మాపదానంబున 
ఆనభఘ కీటంబులకు 
అనఘ గృహస్థధర్మమున 
అనఘ గోవులు |పాణంబుల 
అనఘ చూడ సమర్థు(డగు 
అనఘ దానపాత్రమగుట 
అనఘ నాదగుచి త్రము 
అనఘ నిర్ణననిశ్శబ్దమైన 
అనఘ పితృవితామహ 
అనఘ భంగాస్వనుండను 
అనఘ యంచిత స్వాధ్యాయ 
అనఘ యధర్మముధర్మ 
అనఘ యనులోమమున 
అనకు యష్టావకమును 
అనఘ యప్టావృకుడను 
అనఘ యాదారమాయువు 
అనఘ యిచటనుండు మని 
నఘ వచ్చితి ధర్మనందను 
అనఘ విను మరీచి 
అనఘ విశాఖ నెద్దనురాధ 


ఆనుశాననికవర్వము 


147 


299 


260 
128 
ALB 


148 


అనఘ విషయమైన 

అనఘ సోమములేని 
అనఘాత్మీ యజుపాదుండన 
అనఖూ యెవ్వని కావించిన 
అనఘు(డౌద్ధాలకి యను 
అనయము( గొంచెపు 
అనయము(. బండుచుండు 
అనయము( (వీతింబొంది 
అనలం బించుక యైన 
ఆనలము గోవును మాహ్మణుం 
అనలునకు సుదర్శనకును 
అనలుని నన్నేషెంప(గ 
అనవిని కొల్చియున్న 
అనవిని గృహన్థునరు 
అనవిని గౌరినీకు భువ 
అనవిని తెలసి విడిచె 
అనవిని దాని కిట్టులను 
అనవిని దాని కియ్యకొని 
అనవిని యందిక సుకృతము 
అనవిని యమ్మున్ని పవరు 
అన విని యుధిష్టిరుండు 
అశవు(డు దక్షుయజ్ఞమున 
అనవుడు నమ్మగి-షేయిటు 
ఆనవు(డు వాసుకి వభృతు 
అనవుడు( దాతయలరి 
అనవుడువీత మైయనమఘ 
అనవుడు గౌత ముండు 
ఆనవుడు ధర్మ ప్కుతుండు 
అనవుడు నాత (డమ్మనుజ 
ఆనవుడు నాతనితోనిట్టను 
అనవుడు |బాహ్మ ణత్యము 
అనవుడు ధీమ్మ(డిట్టులను 
ఆనవుడు (మొక్కి. యిందుండు 
అనవుడు వై నతేయందు 


423 


117 
ర్రిగ్రి 
172 
144 
154 
149 
2B 
211 
25 
251 
1 


814 
828 
809 


258 
89 
B60 
127 
404 
B12 
84 
86 


79 
£0R 
117 
276 
187 
17 


247 
41 


124 శ్రీమదాంగ్రమహాభారతము 


అనకొన నిష్టంటేసె 
అనశనవ్రతంబు లందును 
ఆని కురువీతామహు(డు 
అని గంగావుతు(డు 

అని గోవులు వలికిన 
అనిచెప్పి 

అనిచెవ్పె 

అనిచెప్పి 

అనిచెప్పి 

అనిచెప్పి 

అనిచెప్పి 

అనిచెప్పి 

అనిచెప్పి 

అనిచెప్పి కొన్నిధర్మము 
అనిచెవ్చి గాంగేయుం డన్న 
అనిచెప్ప గౌరివతి 
అనిచెప్పి చనిన నా దగు 
అనిచెప్పి తదనంతరంబ 
అనిచెవ్పి దేవ వతుండు 
అనిచెప్పి డై వరహన్యంబు 
అనిచెప్పి ధర్ముండు ధవళ 
ఆనిచెప్పినం (బముదిత 
అనిచెవ్పీన( వాండునృపతి 
ఆసీచెప్పేన6 గృష్షుండు 
అనిచెప్పిన నగేం ద 
అనిచేప్పిన నోయువేమిటం 
ఆనిచెవ్పిన భష్మన 
ఆనిచెప్పిన విని కుంతీ 
అనిచెప్పిన విని నారదుం 
అనిచిప్పిన విని హిమ 
ఆనిచెప్పిన హిమవద్ధికి 
అనిచెప్పి నారదుం 
అనిచెప్పి భీష్మం డాభూవతితో 
అనిచెప్పి భీమ్మండు 


202 
268 
185 
169 
184 


28 
186 
225 
25| 
2౧9 
828 
8r2 
B69 
147 
878 
188 


1 
847 

15 
89B 
[171 
282 
349 
841 
275 
15% 
108 
Pel 
B57 
878 
108 

48 


అనిచెప్పి ఫేష్మండు 

అనిచెప్పి ఫీమ్మందు 

అనిచెప్పి ఫీమ్మంకు పాండ 
అనిచెప్ప్‌ ఫీష్మండు వెండియు 
అనిచెచ్చి భీమ్మండు వెండియు 
అనిచెప్పి భీమ్మం డమ్మను 
అనిచెప్పి మజీయు 

అనిచెవ్పీ మతీయు 

అనిచెవ్పి మజియు 

అనిచెన్పీ మజియు 

అనిచెప్పి మజియును 
అనిచెప్పి మతియును 
అనిచెప్పి మజీయును 
అనిచెప్పి మణియు శవం 
అనిచెప్పి యట్టి చందం 
అనిచెవ్పియప్పర మేశ్వరుం 
అనిచేవ్పి యప్పర మేశ్వురునకుం 
అనిచెప్పి యప్పురుషో త్రము 
అనిచెప్పియాపగాతనయుం 
అనిచెప్పి యిట్లనియె నేనుం 
అనిచెప్పి వినమని మజియు 
అనిచెప్పి వెండియు 

అనిచెప్పి వెండియు 

అనిచెప్పి వెండియ 

అనిచెప్పి వెండియు 

అనిచెప్పి శంకరుం డిక 
అనిచెవ్పీ కోంతనవుండు 
అనిచెప్పి కాంతనవు( డిట్టను 
అని చెప్పి నర్వజాతి సామాన్యం 
అనిచెవ్ప్‌ సిద్ధండు వెండియు 
అనిచెవుటయు నప్పరమ 
అనిచెవ్పెంద(త్పకారంలులు 
అనిచెప్పినట్టు బృవాన్నతి 


1» 
292 
58 
189 
211 
29 
819 
04 
BG 
109 
167 
2178 
402 
865 
2906 
B40 
8'70 
878 
145 
280 
[BG 
197 
227 
809 
B28 
809 
198 
100 
221 
G9 
162 
ba 
164 


అనిచేప్పెనయ్యవసరంబు 
అని జమదగ్ని మతీయు 
అని తగనేక వాక్యత 
అని తలంచి 

అని తల౧చిగిరుపలుకు 
అని తెలిపిన గౌరి 

అని బెలిపెనట్టగుటం 

అని ధర్మతనయు/డడిగిన 
అని ధర్మస్థితితోనమాట 
అని ధృతరాష్ట్ర డాడిన 
అనినం గౌంతేయాగజుం 
అనినం బాండవా[గ జుం 
అనినం బాండ వా[గ జుం 
అనిగం బార్వతి 

అనిన జావను నదియేమి 
అనిన బితామహుతోన 
అనిన( [బ్రకాంతు(డై తపను 
అనిన( |బనన్నతనట్టులు 
అనినదియమంది తాతకు 
అనిన బీయమంది నృవతి 
అనిన( (బీకుండై పాండు 
అనిన( బృథివి యిట్టులను 
అనిన గౌతము పల్కు-విని 
అనిన నంభికగర్భంబు 
అనినన్‌ మోమలరన్‌ 
అనిన నక్కోమలి యక్కిరాతుం 
అనిన నజాతశతుండు 
అనిన నజ్జనవతి 


అనీన నట్టులేనినౌంగాక 
అనిన నతండుకై కేయీ 


అనిన నతండెవ్వరి 
అనిన నత్యంత నంకుష్ట 
అనిన నదియట్టిద 
అనిన నద్దేవముని 

54 


ఆనుశళొననిక పర్వము 


95 
208 
806 
224 

28 
845 

49 
179 

aT 
2417 
406 
196 

AB 
847 
810 

15 
218 
19] 
270 
124 
267 
104 
246 


185 


101 


అనిన నద్దేవు౯ డమ్మహా 
అనిన నన్పుడమిఖే( డప్పురుష 
అనిన నమ్మునివరుండు 
అనిన నయ్యందణయిను 

అనిన నష్టావ్మకు(తట్ల 

అనిన నష్టా వకు గతీ 
అనిన నాపగేయిందు 

అనిన నానర్వజ్ఞుండద్దేవి 
అనిన నిక్క_ంబిది యందు 
అనిన నీతోడి గోష్టికి 
అనినను మునిషేరు వనం 
అనినను శాంతి లేమికి 

అనిన నూరకయున్న 

అనిస భవాని వనపాన 
అనిన భనసితాంగరాగంబు 
అనిన భుజగ మిట్టులను 
అనిన మృత్యువునుం భామును 
అనిన వార లతని కిట్లనిరి 
అనిన విని కదువ 

అనిన విని కరంబు 

ఆనిన విని కురువతి 

అనిన వని కౌంతేయా[గ్రజుం 
అనిన విని కౌంతేయాగజం 
అనిన విని కౌంతేయా[గ జుం 
ఆని వినినగౌరి 

అనిన వని గౌరి కొందలు 
అనిన పని దివ్యబోధం 
అనిన విని ధర్మజుండు 
అనిన విని ధర్మజుండు 
అనిన విని ధర్మజుండు 
అనిన విని ధర్మజుండు 
అనిన విని ధర్మజుడు 
అనిన విని ధర్మతనయుం 
అనిన విని ధర్మతనయం 


425 


810 
100 

77 
210 

74 

77 
405 
887 
210 
204 
245 
219 
200 
8:0 
811 


204 
a5 
176 
208 
84 
166 
106 
840 
శీ82 
112 
21 
154 
121 
262 
242 
25 
229 


426 


అనిన విని ధర్మనందనుం 
అనిన విని ధర్మనందనుం 
అనిన విసి ధర్మప్వుత్తుం 
అనిన విని ధర్మనుతు 
అనిన విసి ధర్మనూనుం 
అనిన విని నిక్కమాడిన 
అనిన ఏని పాండవ్మాగణుం 
ఆనిన విని పాండ వాగజుం 
అనిన విని పాంగవాగజు( 
ఆనిన విని పాండుభూవర 
అనిన విని పార్వతి 

అనిన విని పార్వతి 

అనిన విని పీతుండై 
అనిన విని బోయకు 

అనిన విని ఖీష్మతోన 
అనిన వని మహాదేవుం 
అనిన మెచ్చి పృథివిం 
అనిన విని మొగంబు 
అనిన విని యంవిక తనకు 
అనిన విని యక్కురు వంక 
అనిన విని యగ్గలం బైన 
అనిన విని యగ్నికల్పుడు 
అనిన విని యజాతశతుం 
అనిన విని యజాతశ[తుం 
అనిన వని యజాతళ తుం 
అనిన విని యజాతళశ తుం 
అనిన విని యజాతశ త్రుం 
ఆసిన విసి యజాతళతుం 
అనిన విని యజాతకత్రుం 
అనిన విని యజాతశ్యశుం 
ఆనిన విని యజాతళ,తుం 
అనిన విని యజాతశ్మతుం 
అనిన ఏవని యజనపతి 


భ్రీమదాం[ధమవోాభారతము 


85 
296 
167 
106 
194 
107 
118 
11 
185 
214 
849 
841 
280 


248 
942 
104 

89 
308 
120 
128 


Ba 
255 
240 
887 
407 

89 
243 
285 

62 
140 
115 


అనిన విని యజ్ఞంబు 
అనిన విని యట్టు చేసెద 
అనిన విని యట్లు చేసెద 
అనిన విని యత్యంత 
అనిన విని యద్దేవుండు 
అనిన విని యన్న కేందుం 
చన విని యపర్థాదేవి 
అనిన విని యమ్మ హాదేవికి 
అనిన విని యమహేశ్వరుం 
అనిన విని యమ్మునిపతికిం 
అనిన విని యమ్మునివతికి 
అనిన విని యమ్ముని సిద్ధ 
అనిన విని యవ్వనితా 
అనిన విని యాజగన్మాత 
అనిన విని యాదంపతులు 
అనిన విని యాశుకంబు 
అనిన విని యిందుండిట్లని యె 
అనిన విని యధిస్టిరుం 
అనిన విని యధిష్టిరుం 
అనిన విని యధిష్టిరుం 
అనిన విని యుధిష్టిరుం 
అనిన విని యుధిష్టిరుం 
అనిన విని వారలు 

అనిన విని వాసుదేవుం 
అనిన విని విషాదంబుతో 
అనిన విని సంప్రీతయై 
అనిన విని నురమునులు 
అనిన విని హర్షపూరం 
అనిన విని హుతవహుం 
అనిన విని హైమవతి 
అనిన నంతేనిల్లి యనిలు 
అనిన నంతసిల్లియమ్మహి 
అనిన సంప్రీతుండైధర్మ 
అనిన నిగ్గ తోడియల(తి 


856 
179 
110 
408 
150 
100 
dl 


102 
155 
181 
71 
821 
826 
128 
27 
248 
107 
81 
119 
880 
142 
80 
415 
124 
824 
374 
897 
10 
881 
892 
287 
56 
&శ72 


అనీ సారదు(డుపదేశిం 
అని నిజ నహజన్ము లయిన 
అని నిర్ణ రావగా నందను: 
అని నిర్దేశించి 

అని నిర్దేశించి 

అని నిర్దేశించి 

అని నిర్దేశించి 

ఆని నిర్థేశించి 

అని నిర్దేశించి 

అని సీర్టేశించి 

అని నిర్దేశించి 

అనీ నిర్టేశించి 

అని నిర్దేశించి 

అని నిర్దేశించి 

అని నిర్దేశించి 

అని ని న్రేశించి 

అని నిర్ణేశించి 

అని నిర్దేశించిన 

అని ".శ్రేశించిన 

అని వరిభాషించి 

అని వలికి 

అని పలిక్షి కుశికుంగు 
అని పలికి గోవునిచ్చితీ 
అని పలికి జరామృత్యువు 
అని “లికి తమ కుబంబు 
అసీ పలికిన. బార్వతీదేవీ 
అని పలికిన బితృదేవతల 
అని పలికిన నతొని 

ఆని పలికి నారదుండు 
అని పలికి నీవు దేవా 
అని పలికి పాము బోయ 
అని పలికి భరద్వాజుం 
అని పలికి భీష్మం డిట్టను 
అని పలికి మజియు 


298 
271 
202 

84 

88 
119 
148 
168 
828 
929 
889 
840 
846 
845 
859 
409 


$14 


ఆనుకొననికవర్వము 


అని పలికి మణియును 

అని పలికి మజీయును 

అని పలికి ముసిజన 

అని పలికి యా భూవల్ణభు 
అని పలికి యామం[తణంబు 
అని వరికి యింకను నధ్యాత్మ 
అని పలికి యిక్టినియె 

అని పతికి యిట్టనియె 

అని పలికి యిది యెట్లొకో 
అని పలికి రథవహన 

అని పలికి నిశ్వాంబు 

అని పలికి వీడుకొలిపిన 

అని పలికి వెండియు 

అని పలికి వెండియు 

అని పలికి శౌచవిధి 

అని పలుకుటయు 

అని వర్మి చరు తురు 

అని పల్కినం బొండు 

అని పల్కి యమ్మ హాత్ముందు 
అని పల్కి వెండియు 

అని వతకామేష్ది నేసినం 
అని [వీతియలికి యమ్ముని 
అసి బలికి జరామృత్యువుల 
అని బలు |మో(కులువేగను 
అని బోధించి 

అని థీష్ము ండు వెండియు 
అని ఫీష్మండు వెండియు 
అని మజీయు బెక్కు_ వేళ్ళన్‌ 
అని మతియు ననేక 

అని మజియును 

అని మటియును 

అని మజియును 

ఆనీ మతియును 

అని మజియును 

అనీ మటియును 


427 


147 
168 
270 
188 
282 
208 
100 
818 
810 
807 
888 
157 
14 
187 
216 
203 
10 
27 
ఏ0 
108 
22 
1256 
864 
150 
29 
82 
121 
G9 
54 
B8 
116 
271 
2p 
800 


322 


428 


అని మతియను 

అని మటియు కాంతనవు6 
అనిమివులున్‌ మహామునులు 
అని ముసిపతి వలికిన 

అని మునివతి సెప్పిన( 
అని ముని సెప్పిన సౌదాన 
అని యడిగిన వతం 

ఆని యడిగిన నతండు 
అని యడిగిన నద్దేవుండు 
అని యడిగిన నయ్యావగా 
అనీ యడిగిన నాభూపతి 
ఆని యడిగిన యక్కురుపతి 
అని యడిగిన యాయమ 
అని యడుగుటయు 

అని యడుగుటయు 

అని యడుగుటయు 

అని యతడు పల్కెె 

అని యనిమిషతటినీ 

అని యనుజ్ఞచేసి 

అని యప్పగించి యాగం 
అని యవ్వింభుండు వలికి 
ఆని యష్టావకోదికా 

అని యహింన తెజ(గు 
అని యిటు లేర్పడం బలికి 
అని యిట్టందోలుం దన 
అని యిట్టాక్రోమధర్మంబు 
అని యిట్టు గంగాగుణంబు 
ఆని యిట్టు గంగాప్పుతుం 
అని యిట్లు గోవిశేషము 
అని యి ట్టుపదేశించిన 
అని యి ట్లువదేశించిన 
అనియి ట్రువదేశించిన 
ఆని యి ట్టువన్యసించిన 
అని యిట్లు భీమ్మండు 


B48 
104 
181 
244 
189 
169 

15 

64 
B48 
187 
892 
162 
294 

95 
169 
818 
142 
188 
410 
110 
177 


880 
126 
210 
819 
100 
881 
159 
806 
B94 
886 
171 
879 


శ్రిమదాంగధ్రమవాఖభారతము 


అని యిట్టు భీష్మండు 


"అని యిట్టు ఖీష్మండు 


అని యిట్టు యమఖ్రాహ్మ ణ 
అని యిట్లు వ ర్తిల్లునాలుగు 
అని యిట్లు శివునకును 

అని యిట్టు న్నుపనంగం 
అని యిక్షేకృడ చెప్పిన 
అనియునుం జెవ్పెనని 
అని యుపదేశించి 

అని యువదేశించిన 

అని యువదేశించి వెండియు 
అని యుపన్యసించి యమ్ముని 
ఆని యూఅడిలం బలికె 
అనియెం గావున గుంతీ 
అనియె( గాని నామాట 
ఆనియ( దదనంతరంబ 
అనియె గోవుల పావనత్యం 
అనియె నంత నినుం డపర 
అనియె ననిచెవ్పి వీడ్కొని 
ఆనియె నని యవ్వాక్యం 
అనియె నని యిట్టు గౌరి 
అనియె నిట్టు (ప్రథమ 
అనియె నివ్వాక్యంబులు 
అని యెతీంగించి 

అని యెతింగించి 

అని యెతింగించి 

అని యతీంగించిన 

అని రట్టియెడం గొందలు 
అని రాజనంబు దో(వం 
అనిరామయైయన్న రాజన్యుం 
అని వగచిన 

అని వరమిచ్చి మహేందు(డు 
అని వితర్కి_ంచి యమ్ముని 
అని విన్నవించి గంగ 
ఆన్ని విలావంబుచేసి 


2a 

71 
148 

8కి 
275 
269 
901 
200 
409 


888 
274 
419 
102 
151 
207 
170 
128 
248 
180 
812 

a8 
1568 
148 
888 
888 
5858 

86 
244 

b5 
419 

18 
tii 


_ 878 


419 


ఆనుకాననికవర్వము 429 


అని వెండియు 7 అనుటయు 45 
అని వెండియే 15 అనుటయు 107 
అని వెండియు 82 అనుటయు. బాండవా[గజుం 81 
అని వెండియు 47 అనుటయు గాంగేయుం 188 
అని వేండియు 109 అనుటయు దాకాయణి 854 
అని వెండియు 181 అనుటయు దేవవతుం 104 
అసి డెడియు 192 ఉకుటయు ధర్మజుండు 188 
అని వెండియు 141 | ఆనుటయు ధర్మనందను 84 
అని వెండియు 158 అనుటయు ధర్మరవాన్యము 825 
అని వెండియు 189 | అనుటయు నంబిక 810 
అని వెండియు 207 అనుటయు నక్క_టంబు 280 
అని వెండియు 288 అనుటయు నగ్గోవులు 176 
అని వెండియు 976 అనుటయు నట్టకాక 156 
అని వెండియు 800 అనుటయు నతండతని 107 
అని వెండియ B81 అనుటయు నతండతని 215 
అని వెండియు 889 అనుటయు నతండు త్తి 
అని వెండియ 942 అనుటయు నతండు 245 
అని వెండియు 808 అనుటయు నతనకి 102 
అని వెండియు 407 అనుటయు నత్రన్వి తనువున 112 
అని వెండియు 415 అనుటయు ననేకమాయలు 110 
అని వెండియు నద్దేవునితో 890 అనుటయు నభవుండు 828 
అని కాంతనవుండు సెవ్పిన 294 | అనుటయు నమ్మహనీయుం 262 
అని నంస్తుతిపూర్వంబి 62 అనుటయు నమ్మహీశ్వరుం Bil 
అని నకల ధర్మోపదేళ 228 అనుటయు నయ్యథిల 240 
అని ననత్కుమారు (డభన్నతో 288 | అనుటయు నవ్విభుండు B92 
అని నవినయంబుగా 181 అనుటయ్యూనాకృతిమజన Dah 
అని నవినయ్మవణామం 1548 అనుటయు నాదేవ[వతుం లం 
అని సహోదర (పకొరంలు 258 అనుటయును సిరినాదు 185 
అని సాత్మవలేయు(కు గృవ 290 | అనుటయు _బహ్మయవ్విభు 249 
అని సిగ్గున జెన్నగు ౪78 | ఆనుటయు భవదీయ 804 
అనుగతు-డగు కిమ్యనకుం రై అనుటయు ఫీష్మండు 8౧2 
అనుళు నమస్కరించి 415 అనుటయు మునివరు 198 
అనుచు నమ్మ హనీయ 182 అనుఓయు లెన్స్న[ందలంచి 26 


అనుజు(డొకండు వెంగలి 258 ఆనుబయు వసిషుండు 207 


480 


ఆనుటయు వారలందలు 
ఆనుటయ ళంభుండిట్లను 
అనుటయు సంతోషించి 
అనుటయు నందియంబది 
అనుడు ధర్మాత్మ జు? డతేనితో 
ఆనుడు నచట నున్న ముని 
అన్నడు నంటకముసెసిన 
అనుదు విషాదముతోడం 
అనుడు విహంగనాథుండు 
అనుడు నంతసిల్రియట్ల 
ఆను నిశ్రే?ంచి యదిష్టంబు 
అను నెడనించురండని 
ఆనుభ వించుచు గమనం 
అనుమానం బదియేల 
అనుమానింపకు మందుందు 
అను నమయంబున 
అనేకనహ[నంబు 
అన్నంబు( దోయంబు నఖిల 
అన్నదానంబు ధర్మంబు 
అన్న దాననదృళమగు 
ఆన్న మిడిన మణీమయా 
అన్న మున దుగ్ధమున 
అన్నరనాథుతోడ 

అన్నిత త్తంబులకు 

అన్ని యిం[దియముల 
ఆన్యమాంనమునని కాంగ 
అనం్యవర్జుండు దీను( 
ఆపగత కామరోష 
ఆవేగత మోహశోకమగు 
ఆవరంబగు పతంటును 
అవుడు బుధ్యమానుని;గను 
ఆవుడు వీక్షించి నత్యవరేయు 
ఆవ్పటికి వారు లేకున్న 
అన్ఫని పావంబు గాకుండ 


శ్రీమదాంధ్రమహాఖోరతము 


805 
892 

40 
18! 

8! 
858 
200 
20! 


248 
2° 
188 
294 
40 
405 
277 
827 
తి54 
281 
141 
14 
291 
248 
265 
307 


286 


10 
282 
247 
194 
269 
D44 
వికి! 
114 


అపవ్పరమేళ్వరుండు 

అవ్పర మేళ్వరుండు 

అప్పు డతిథి (పీతి నతని 
అవ్పుడు 

అప్పుడు (ప్రకృతిం దొతింగి 
అప్పుడు ఫాలలోచనము 
అృవమేయ మవిబ్జేంన 
అ|పవాసియైనయవనే 

అపన క్షందై నను నీ 

అమర వల్ణభుండు నమృత 
అమరవిభుని భగసహాన 
అమరు మహాదేవు(డను 
అమరేం్యదుండు నముద్ధతిన్‌ 
అమరేందు నిర్జించి యమృతం 
అమలంబగు కుశ సం స్తరణము 
అమలాత్మ గోవు మూత్రము 
అమలినతరదర్భన్యాసము 
అమవస నమవస౦ బితృ 
అమితజ్ఞానము విజ్ఞానము 
అమ్మహాత్ముం డమ్మహివతిలో 
అమ్మహాక్ముం డిట్టులను 
అమ్మహాను భావుండు నంసోర 
అమృతంబు దుర్లభంబ 
ఆమృతకరాన్వయంబున 


, అమృతోత్ప త్తి సమయమున 


అమ్మిధునము బహుసంతాన 
అమ్మని నభ్యంతరసదన 
ఆమ్మునివరు నాపర్యంకమ్ము 
ఆమ్మునిశిష్యు( దయ్యువిద 
ఆమ్మెయి(బావముల్‌ బొలియు 
ఆమ్మెయి నన్నలువురును 
ఆయిదు దెఆ(గులందు 
అయినను 

ఆయ్యగ్ని దేవుండు 


by 
(0 


126 
808 
807 
207 
106 
261 
a9 
104 
Bog 
15 
64 


187 
170 


199 
193 
B91 
169 
2,2 
225 
88 
89 
62 
178 
128 
76 
112 
B4y 
417 
1186 
40౧ 
910 


అయ్యాకార వవనాగ్ని 
అయ్యెకర్మంబులదెన 
అరయఃగం దత్త్యములను 
అరయ(గనాలుగు విధముల 
అరయ? గృష్టు డధ్వరాత్మకు 
అరయ దుర్గమములు నతి 
అరయ మీకు గృత్యమన్యంబు 
అరిగి తచ్చరణంబులకుం 
అరిగి యతనిచేయు 
అరియైన దీనుండై తను 
అరుణంబులును నకంటక 
ఆరుణధవళ మేచక 
అర్చించు నప్పు డయ్యంగన 
ఆర్థిగోరిన వస్తువులర్థితోడ 
అలఘుతపములు 
అలఘుతర నకలకామ్యం 
అలయూ(ద్రి చెప్పియొక 
అలసతయున్‌ విలి త్రతయు 
అలుక(బురి నూర వనమున 
అలుకయు ననూయయును 
అవధరింపుము భూతంబుల 
అవని( బడ నీకళాఖ 
అవనీదేవతలా 'కె_డం 
అవనీనురు (కు జవ 
అవసాతుండయి తద్ధళ 

అవి జితేంద్రియబల 
ఆవిబిట్టులెదర (రక్క_టి 
అవియెల్లను వాన్యపస్థ 

అవ్య క్రం బన(గా దన 
ఆవ్వాక్యంలు లాక్షర్ణింపుము 
అవ్యాక్యంబులు "సెప్పెద 
అవ్విధంబున కొరాజు 
అవ్విధంబు నొక్కాక్కయెడం 
అవ్విభుండు 


అనుశాననికవర్వము 


59 | 


224 
264 
282 
Ba2 
91 
104 
45 
49 
188 
296 
100 
0 
180 
408 
19 
12 
869 
88 
105 
265 
48 
219 
219 
Ba9 
112 
160 
B21 
59 


215 
182 
117 


వ్విశేషంబున నశేష 
అన్థీగ లిగిహీనమగు 


ఆ 
ఆ/కలియు నీరువట్టును 
ఆ లేక యెవా్య్రనిజ లాశయమున 
ఒఆడుదానిం జంవెనరయేక 
ఆకృష్ణుడు నిజసామ్యా 
ఆగమాధ్యయనంబు 
ఆగమో క్రవిధంబు. [బ్రత్యోక్న 
ఆగార్డభి దన కొదమతో 
ఆచతుర్వింశతి త త్స్యంబుల 
ఆచమనవూర్వకంబుగ 
ఆచరించు దండమ।క్రోధ 
అచర్మణ్వతియనునది 
ఆచారహీనతయతి 
చెంత పిదవదాన 
ఆజంతువుం గనుంగొని 
ఆజిపా ప్రమృ కులుగురు 
ఆడుచుం బాడుచు గుణములు 
ఆతడు దానికినతి 
ఆతడునగుచు భృగుని 
ఆత(డు నర్పయాగమను 
ఆతని యున్నె డయారసి 
ఆత్మ(బొంగి|మొక్కీ.యత (డా ల 
ఆత్మజాతియందు నవుల 
ఆత్మ సదృళత్మప్రాణభయంబు 
ఆదియుగంబున నబల 
ఆదేవుజి త్రముననిడి 
ఆధూశితోదం గుడిచిన 
ఆనరనాయకుం డొక 
ఆనిమిషగంధర్వరనుజు 
ఆనిమిషవరు(డిమ్యెధమున 
ఆపత్సమయంబునశౌచా 


48 


192 
222 


249 
14 
279 
808 
158 


820 
289 
281 


189 
Th 
AO 


28 
B87 


189 

45 
116 
2086 


66 
248 
10 
70 
ba 
217 


482 శ్రీమేదాంధ్రమహాభారతిము 


ఆపట్‌6ంగూలపోక నెరినంది 
ఆపోలంతియట్టు వల్కిన 
ఆభృగు వంశపరుండు 
అభ్యఎతరంబు దాహ్యామున 
ఆయాసవడకుండ నర్థంబు 
ఆరాజకుమారుల మతి 
అఆరశయుండు శచితథ్రీ 
ఆర్థిసేన్మాశమంబున 
అలనేయి ముఖ్యము మసిషాది 
ఆలుని నెజజాతియందు 
ఆలువిర్దలౌఅటులై 
ఆలేమను దర్శనునకు 
అలోకదానమన భూపాల 
ఆవేశించెద యోగ 
ఆననంబునను జిహ్వాను 
ఆననత్సుకాతుం డంగుష్ట 
ఆనముయంబున 
ఆనమయంబుననరుణో 
ఆన్యజద్దియొనర్చిన 
అఆహారముడిగిమహా శ్రమం బు 


బ్ర 


ఇంతకుమూలమై యిరువదేనగు 
ఇంతి(దావిడువని యంతియ 
ఇంకినా చెప్పినయిప్పాప 
ఇం[దీయములకంటె నీళాన 
ఇచ్చినం[బీతుంగడై 

ఇచ్చిన వారలుకొన(గా 
ఇచ్చెద( గొందఅనెత్రతి 
ఇట్టిటి యోగధర్మంఐనిన 
'ఇట్టేవనట( బౌందునట్టి 
ఇట్టి సౌరభంబు 'సెన్నండు 
ఇట్టు వినత పట్టివట్టిన 
ఇట్టులురియాడు చిత్తంబు 


252 
త 
180 
832 
888 
14 
192 
61 


293 
118 
శీలిఏ 

11 
288 


til 
172 
క్‌ 
1 
లి 
219 


90 


389 
883 
272 
118 
151 

bf 
876 


118 
42 
18 


వృట్టర్యావరంబున నంథఏంది 
ఇట్టనియె నప్పక్వతరాజ 
ఇటయడుగంగలవాండ్రై 
ఇట్టు కచటజయంబున 

ఇట్టు గాకాత్మ ధర్మంబు 

కట్టు గాననంజుడు నమలుట 
ఇట్టు గావించి యవం"ని 
ఇట్లు చనివ్వాదళ వార్షిక 
ఇట్లు నిర్ణించి తత్షణంబ 
ఇట్టు నిన _ల్మఎతగ్గింటు 
ఇట్లు పరనుహర్షంబునం 
ఇట్లు వవేశించియయ్యోగి 
ఇట్టు పనన్నుంశయి 

ఇట్టు మదనాగ్నినుదిలకొని 
ఇట్లుమాతలియమరేందుని 
ఇట్లు వారించియిది శాపంబున 
ఇట్టువినతయుందెంపు సేసి 
ఇట్టువినుచునివాతలంబునం 
ఇట్లుశవియించిన నబ్బాల 
ఇట్టు నుదర్శనా వివాహోత్సపం 
ఇట్లు నిప్పంబడునట్టి 

ఇట్టు 'సెప్పిన సనత్సుజాతుం 
ఇట్లు సేసిశ క్రియెల్లను 
ఇతరులదానమేని(దమ 

ఇ తెఅంగున నొక్కటనె త్రి 
ఇది కపిలాదిపరమర్షి 
ఇదిబుద్దీందెయ ప్రవంచంబు 
ఇదిమేలితెబంగు గొందలు 
ఇదియద్ధ హనంబు తెజంగని 
ఇదీయేటికార్యముగ 

ఇది శ్రీమదుభయక విమి త్ర 
ఇది శ్రీమదుభయక విమి త్త 
ఇదిశ్రీమదుభయక విమి త్త 
ఇదిశ్రీమదుభయక విమి త్ర) 


వ. 
815 
162 

ప్ర 
216 
290 

20 
808 

3 
201 
1111 
ttl 
100 


221 
18 
HE 

152 

155 

1 

118 
62 
18 
189 
192 
266 
00 
2:8 
£్‌05 
TT 
7న 
159 
288 
818 


ఇది ్రీమమభయకవిమి త్ర) 
ఇది సకలజనసామాన్యం 

ఇది సాంభ్యానము దీనిని 
ఇదిసాయుజ్యావా ప్రీ _ పకారం 
ఇధ్మ ములుదెచ్చియిచ్చు 
ఇనశకిపావకభూమి 
ఇన్నియాచారములలోన 


ae నళ య 


ఇమ్మెయి(లోరిపోరిమది 
ఇమ్మెయిగుహ్యతలము 
ఇమ్మెయినలంగియొక 
ఇరుదెజ(గు విను తమము 
ఇరువదినాలనువారల 
ఇరువది మూ(డనువార 
ఇరువది రెండవనా(డమ్ముని 
ఇరువుర మేమువుట్టదు 
ఇల(జాంగ్యిమొక్కియటు 
ఇలువెదడలిపోయె నేమియు 
ఇవినానాముఖముల 
ఇవి మూండు దెజంగులు 
ఇవి యెటి(గి యెపుడు బర 
ఇవి యెల్డన ఇాశ్వుత ములు 
ఇవి యెల్ల విష్ణునందు 
ఇవి వర్ణధర్మ్మపకారం 
ఇవి కాస్త్రదృష్టమార్గము అవని 
ఇవుల నేడుదరంబుల 
ఇమ్విఢ్ధ ంబున 
ఇవ్విధంబున 
ఇవ్విధంబున 
ఇవ్విరంబున 
ఇవ్విధంబున నౌచిత్యం 
ఇవ్విధంబున విండ్లు 
ఇవ్విధంబున పేబుధులు 
ర్‌గ్‌ 


ఆనుకశకాననికవర్వము 


420 
E0 
228 
B71 
లజ 
5 
267 
128 
ఢి 
217 
212 
844 
285 
284 
129 
92 
55 
129 
848 
405 
222 
224 
18 
818 
216 
07 
44 
158 
824% 
Ba 
47 
810 
100 


ఇవ్విధంలున సద్ధిజుండై 
ఇవ్విధంబున నుఖింజేసిన 
ఇవ్విధముగాంచు యోగికి 
ఇవ్విధమున గోవునిచ్చిన 
ఇవ్విధమున వినోదింప 


ఈ 


ఈకవిలాభ్యానము నుక్గోకము 
ఈకమలవనము చేరువ 
ఈకియ నావశోంబగునే 
ఈతేం తంబు వరించిన 
ఈత(డు దక్క_(గ నొరులకు 
ఈతెరువు లాదరింవ(గ 
ఈతెఅంగు లెల్ల నెటింగి 

ఈ దైవతముల నన్ని 6టి 
ఈనామ నిర్వచనములు 
ఈనాలుగు తిఅగులందగ 
ఈనీతులకు విరుద్ధము 
ఈనె(జీగని కొని శ్నూదుం 
ఈనెలి నిలుచుట గలుగదు 
ఈ._చెటోధం భవా 
ఈపాము. జంప (బదుకునె 
ఈమూ:డు తెఅంగులజను 
ఈ యనృతవర్శనము 
ఈయాగారాధ్యాయం 
ఈయాజును మంచి తెరువు 
ఈయితిహా సమార్యసభ 
ఈయుప సాన మచలిత 
ఈలోకం బేటికి మన 
ఈవాక్యంబులు భూదేవావలి 
ఈ విధ మెమ్మెయి నైనం 


ఠి 


ఉండు నన విని విహంగ 


ABB 


291 

68 
269 
164 
బవ 


166 
205 


262 
49 
865 
108 
209 
402 
262 
925 
290 
205 
274 


106 

7 
257 
292 
21} 
408 
176 
180 

86 


89 


484 శ్రీమదాం[ధమహాభారతము 


ఉగత్వమున( |బతాపోన్నతి 
ఉచితంబుగానెలినుగ్గడించిన 
ఉత్తమవథంబు ధర్మా 
ఉత్తమ్మబాహ్మణుం డొకనికి 
ఉతమ ,ళద్దలేకున్న 
ఉత్సరకురు భూమియొ 
ఉదకంబు అందుండి 
ఉదకము రక్షకంబగుచు 
ఉద్యోగము [పియవాదిత 
ఉన్న గని యప్పడతి 
ఉపవానములు మౌనముర్వీశ 
ఉపవానవిధి యోగ్యతయును 
ఉపవాసాయానంబును 
ఉపహార నమర్చకుండగు 
ఉలుము గొన్నవాడు తొలుమేన 
ఉవిద మునియోగబల 


ఖం 
బుతుమతి గాక శుద్ధతయు 


ఎ 


ఎంత నిష్టగలిగెనేనియ 
ఎంతెంత మేలు చేసిన 
ఎక్కుడు దినములు శుభములు 
ఎచట మెలగ నేమి యెట్టుండె 
ఎట్లంటేని 

ఎట్టనిన దృష్టారిష్ష వికృతులయి 
ఎట్టివి కర్మంబులట్టి 

ఎత్తికొని పోయి తనపురి 
ఎదుర్కొని (వమణా పూర్వకం 
ఎన్నిసిమిషములు రైవత 

ఎన్ని యేదులు మనుజుని 
ఎవ్వడు ధర్మంబు నెక 


401 
800 
277 
150 
28d 
182 


188 


874 


261 
832 
26౧ 
828 
408 
274 
818 
89: 
277 
Zh 

86 
409 


ఎట? గిన యవ్వ్పెను(వేంగు 
ఎటింగి కూడుకొని గోవుల 
ఎజుక గలిగి పిదప నేని 

ఎల్ల పుష్పంబులు నెక్కాలమును 
ఎల్టవారుః దమకు నెంతగూర్తురు 
ఎవ్వ(డెలు(గబడిన 

ఎవ్వనికి బుబ్టెనేనియ 

ఎవ్వరు ధర్మంబు నెడ 


ని 
ఏకభుక్షవత మెంతయు 
ఏక్నాగచిత్తుండ వె 

ఏటి దరికిం దిగువంబడి 
ఏతద్విషయంబయిన 

ఏత ద్విషయం లైనది 

ఏతెంచి నిభృతిమై నీశ్వరు 
ఏనడు(గంగ నారదముని 
ఏనమరేండుండ నాందగు 
ఏనుంగు నెక్కి వెక్కేనుంగు 
ఏనుగృష్టు నెలుంగుదు 
ఏనుదండ [పణామం బాచరించి 


ఏనును భార్యయు బంధులు 
ఏనునుమీరు నేలమజి 
ఏనును శిష్యుల కేఎ 

ఏను అనన్ను (నైనం 
ఏను[బహ్మ ముఖంబున 
ఏను వలదని చెప్పిన 

ఏ హాజేండ్రకు( బుట్టు 
ఏనెజి(గి నంత సెవ్పితి 
ఏనెటుంగుదు నితండు 
ఏనెవ్వత నైతినేమి 

ఏనేమి తప్పు నేనితి 
ఏనైమేల్కనునంతకు 
ఏనొక్క_టి యకిగెదం జెపుమా 


48 
182 
877 
860 


200 
120 
406 


260 
608 
128 
a7 
105 
100 
140 
111 
£90 
892 

65 


127 
84 


276 
870 
189 


ఏనొల్ల( గాక భన్మము 
ఏము గోవుల మనవుడు 
దీయువా(డుండ నమ్మే మి 
ఏవిధమున నోవిన యతి 


(32) 
ఐనను మీరడిగిన 


(2 
ఒంటి మెయినుండ( గాము 
ఒండొరుల శంకించి శవధంబులు 
ఒకటి గొలనిలోన నుండు 
ఒకటి గొలనిలోన నుండ 
ఒకటి యడిగెరంగ్భప 
ఒకతలి దేవతలకు 
ఒకతథి మునివర్యు లొక్కట 
ఒక దానవుడు జగన్నా 
ఒకనా(డు గోవాకటి 
ఒకవ్మిపవరుండు నను(గని 
ఒకశళులు నూచిన మది 
ఒక్క(డొక్కని చేత నెక్కుచు 
ఒక్ళనా( డవసరంబు గాంచి 
ఒక్కయితి హాసంబు సెప్పెద 
ఒక్కనృగాలంబు నొకవానరం 
ఒక్కింత సేవునకుం దెలినె 
ఒప్పు నవ్వనంబునం 
ఒరుల మెచ్చక 
ఒరువచ్చిన దీవంబ 


ఓ 


ఓంకార వాచ్యమది 
ఓషధులమృతమయ్యుత్తమ 


కాపరమిక మనునది 
జావరమికాభిధానంబు 


ఆనుశాననికవర్వము 


112 
174 

4 
లచ 


872 


4] 
207 
207 

Al 
189 
890 
200 
804 
177 
248 
254 
867 

60 
242 

48 
801 
807 

11 
283 


207 
288 


851 
851 


త్‌ 


కడు(గొ వ్వివాండు లోకము 
కద్రువ గన్నాని సంతో 
కదువ పషాలికిం బోయి 
కనక మాయుః(పదంబు 
కనకము ధేనువుల్‌ మణి 
కనకము రజతము 
కనభఖిలమున గంగా ద్వారము 
కనియజ్జనపతి యబుత్విజు 
కని యప్పావకుం వావక 
కని యీధూళికిం గదు 
కనుగొని పళ్చాత్తాపం 
కనుటరిది యొండుమెయి 
కనువెలుంగు వేదవ్యాస 
కన్ను మనంబును దనిసిన 
కవిల యిచ్చిన వానిన కాదు 
కమనీయ హంనకుల 
కమలదళమున నున్న జలము 
కయ్యమునకు నెవుడు 

కరి కచ్చపముల వెన్నె 

కరి చెలంగి సీమీంద 

కరిపతి నీరు దావుటకు(గా 
కరుణ మొగమునకదు 
కరుణాఢ్యు(డగు పరాశరా 
కరువున( బోసిరో విధుని 
కర్తశృంగాశ్నీ ఖుర 

కర్మ ఫలములు గుడిచిన 
కర్మములకు: గర్తగా 
కలదది యూరకకానంగ 
కలరొక రహస్య గోవన 
కలదో లేదో యనియెడు 
కలమెయి. బాలనేత 
కలయ![గ (జూడ 


485 


B04 
87 
త్‌ 

148 

151 

107 
00 


68 
242 
155 
2009 
409 
Lif 
182 

68 
BTh 
825 

4h 
2148 

41 

6౮5 
215 

84 
182 
889 


816 
10% 
లి 
8171 

no 


486 


కఠిగియుండియు( దెవు 
కలుగునె యమోఘమగు 
కల్లు తాగుట గురుతల్ప 
కవిసిఖ రంబులెన ముని 
కళ్యప్నాతి విశ్వామ్మిత 
కళ్యపుభార్యలు కదువ 
కొంచినిరూవించి యా 
కాంత జాత్యంధుడు 
కాంస్యోపదోహయు 
కాదని పూని పల్కుటయు 
కానకు నే(గి తాపసులు 
కానతపంబును విద్యయు 
కాననము గిరులు నదులు 
కామములు భోగముల 
కామరసమున నతి 
కామార్థంబులు మోమో 
కారుణికత్వధుర్యుండగు 
కారు దుర్యోధనుడు నీవు 
కార్త బాయసమబ్బ 
కార్తె. బెతృకమగు 
కార్యమగుటయు నరిగె 
కాల గేల(గోలం గవిల 
కావున 

కావున 

కావున 

కావునం బతికి 

కావున గాంతాధర్మము 
కావున గామ క్రోధము 
కోవునం గుడునక 
కావున జెలువులు 
కావున గౌతవంబున 
కావునధర్మంబు 

కావున నత్యాదరంబున 
కావున నధ్యాత్మక 


త్రీమదాంధ్రమవాభారతము 


898 
29 
222 
42 
208 
తి 
293 
835 
185 
85 
58 
298 
145 
864 
881 
404 
290 
7 
142 
195 
79 
183 
299 
297 
408 
875 
872 
5 
840 
144 
2509 
£0} 
271 
268 


కావున నన్నదానమున 
కావున నాచారపరత 
కావున నిందణునడుగుం 
కావున నీవడిగి మేలు 
కావున నీవు నిన్నిచ్చినం 
కావున నుద్యోగంబును 
కావున నుపవాన [వత 
కావున నెట్టు జంపుదు 
కావున నేవిధమున 
కావున నొల్హనుబది 
కావున భవితవ్యము 
కావున భిక్షు( జేరరు 
కావున భూమియు 
కావున మాంనమువై 
కావున మీకుంబ్రియముగ 
కావున లోభమువిడచుట 
కావున వారలు సర్వా 
కావున వారికిభ క్తుండ 
కావున విను (తివర్గంబు 
కావున విపారాధకు(డై 
కావున విమ్ణుని వేళ్ళగు 
కావున గార్ద క్రియలకు 
కావున సాగ్నికు6 డయు 
కావున సువర్షమ సదృళ 
కాశిరాజ కన్యకలకు 
కినియమి సంగవర్దన 
కిల్చిషంబు గోశకృన్మూ|త్రే 
కీడౌకప్టు లేదు కృత 
కీర్త నీయ డైన కేళవు 
కుటిలంపుందల(వున 
కుడిచిన యప్పుడ యోగము 
కుడిచేత( బిదప గాచే 
కుడుచుట కటుట 
కుడుపునకు ముందరౌడ్డు 


208 
2560 


106 

78 
లి%0 
202 


850 
2A 
Al 4 
220 
180 
200 
204 
211 
105 
B07 
862 
82౪ 
868 
199 


186 
418 
810 
107 
4165 
868 

35 
270 
217 
108 
149 


కుడువు నిదరయ 
కుల కన్యకలకు వేఢుక 
కులమునురూపము 
కులమును విద్యయు 
కులమునుశీలము 
కులమునునమ్మాన్య 
కుల వయోరూప శీల 
కునుమములగంధము 
కృ త్రికాంగారసం సేవ 
కృష్ణుండు 

కృష్ణునకు? (బణమిల్లి 
కృష్ణుపాలికిం బోయి 
కొండొక కాలంబున కు 
కొంతవడికి( దెప్పణి 
కొడుకుల బంచితెల్పె 
కొడుకులు బహువిధు 
కొనియంత నిలువక 
కొమ్ముల( గాళ్ల ంబిందిగ 
కొలను వెడలి వినము 
కొలుచపహరించునన్నరు 
కోకిలకులగంధర్వా 
కోవమున( |బసాదంబున 
(కందున మేను నిదియ 
కూరవుభూతముల్‌ 
కూరునకు నా న్తికునకు 
(కేవులు దోరాదుర్గతి 
1కోధకామాదులై న దురుణ 
కోధలోభ కామానృత 
కర్శిబంధు( డనయగ 
శ్షతిియాదుల చేతనుం 
క్షత్రి)యుం డశ్వంబు 


128 

10 
లిగ్‌క్‌ 
1A] 
115 
107 
198 
287 

00 
898 
894 
160 
189 
129 

47 
110 
125 
178 
207 
2789 
808 
108 
288 
810 
148 
174 
Br 
867 
249 

18 
25 


ఆనుశాననికవర్వము 


కృత్తిం యధనము భాగము 
కత్తి) యులకు వివ 
క్షమయు నత్యంబు 
క్షరు(డు నక్షరుండు 
క్యాత్తమం[డు బుధులు 
తీరము దధియను 
కుత్చిపానులచేం గడు 
క్నేతంబు పురుషకారము 


గ 


గంగా తరంగ శీకర 

గంగా తీరంబునం [గతువు 
గంధవుష్పమాలికా 
గంధమాదన సంగత 
గతిపతియ చువ్వె భార్యకు 
గరగ లౌస(గిన నరుడు 
గరుడ వృషవ తాకాకల్పితా 
గరుడారోహణ లీలా 

గాధి యమ్మునిప్పుతు 

గార్ల గౌతమ కాత్యాయ 
గిరిజయు గిరీ.శుడును 
గిరివనదుర్గము లందును 
గుణముల బౌంద(6డు 
గుదతలము( నొవ్వందోమిన 
గురుని మాట సరకు 
గురునుపదేశము 

గురుప కూషకులును 

గురుప కూషామహిమం 
గూనివా(డునువిచ్చుక్ష 
గృహస్థ ధర్మ |పకారంబు 
గృహస్థ ధర్మాను ష్రానంబు 


487 


118 
BLT 
కీ! 


118 
180 
B22 

24 


07 
Bay 
868 

00 
870 
1h4 

72 

69 

10 
275 
189 
200 
272 
210 
£50 
270 

1506 

తికి! 

లై 
[3 
11 


488 


గొడ్డు బడుగు దెవులు 
గౌజియ నంజుదు ఖిడ్డంబు 
గోఘృతంబు [పాకించి 
గోదాన విధము సుపధ 
గోలోకంబునకు ముఖ్యు 
గోవగ్నిమయ మమృత 
గోవిశేష మర్థినీవు 
గోవిషయ వాక్య పరన 
గోవునకు [బాహ్మణుల 
గోవులకును గోవులు 
గోవులకు మేలు సేయంగ 
గోవులకై మొండెను 
గోవులపా లమృతంవఐని 
గోవుల విపుల కిచ్చిన 
గోవులు మొదలగు తిర్య 
గోవులు నూర్యుని యుజ్యల 
గోవులెక్కుడు తపో 
గొతమీలుబ్ధక భుజంగ 
గౌరియగు కన్య వరదా 
(గువ్వ (గద్దదివ్యా 


i ఫం 
ఘనతర కంధరుండు 
ఘనతరమగు [హి 
ఘను(డగు కాలుని 
ఘతము సాలమివర్తి 


చ 


చేంచుల( జిగురాకు 
చండదేవుశ((బశస్తి 
చందార్కనక్ష్మత నహిత 
చచ్చిన నత్తవన్వినతి 
చతురవు వివేక విభవో 
చతురాశ్రమముల లోవల 
చతుర్వింకరి, తే త్వ ంబులు 


147 
195 
180 
149 
176 
125 
179 
186 
) 24 
175 
185 
291 
146 
146 
295 


167 
146 


20a 
255 


88 
B2 


288 


88 
18 
885 
b4 


872 
298 
265 


థ్రీమదాం[ద్రమహాభారతము 


చని బానిచుట్టు మండెదు 
చనినన్‌ గరుత్మంతుండు 
చని భీష్మని వీరశయన 
చని యల్ప కరీరుండై 
చనుదెంచి పామునకు 
చనుదెంచి యర్జునకు 
చయనంబుల బుగ్వేదం 
చరితం బద్భుతము 
చరియించు భక్రజనుల 
చరువులు నమ్ముని 

చా(గ మొక్కి తప్పునై(వు 
చిగురుటాగుల గాని 
చిచ్చఅ కన్నదరు లెగయ 
చి తకూటజన స్థాన 
చిరకాలంబున సాక్షా 
చుట్టాల నీదగు చెట్ట 
చూవినం జూచి 

చెప్పిన. గోవమున్‌ 
చెప్పిన భయంబును 
చెప్పిన విని భవాని 
చెప్పుమనిననప్పరమే 
చెవుము మతియ 
చెలులుంజు టలు సంబం 
చేత(గొని యుప్పు నమలుట 
చేతనుండగు పురుషుని 
చేయ డప్మాతవ్యయ 
చేయుబెంతయు మే లైన 


చేయునది లేక నిర్ణర 
చేరి వినయావనతుం 


చేరువ తీర్ధము కంటెను 
చ్యవననందనుందు 
చ్యవను(డుగ విజాతు(డు 
చ్యవనుని నహుషుని 


ఛ 


ఛందోజ్ఞున్నకైనను 


Ah 
4B 
419 
గలి 


any 
1m 
871 

20 
128 


106 

ర్మ 
298 
800 

28 

లిం 
128 
240 
801 
204 
100 
264 
272 
B24 
854 

40 

70 
859 

20 
126 
121 


210 


ఛత్త్రమిచ్చి కాంచు 
ఛాయ నతిథి వర్గంబు 


జె 
జగదవనవినోదానత్య 
జనకుం డధికు(డు 
జనకుడు గౌరికిన్‌ 
జనకు(డు వేదుక 
జననాథ విను తపస్వ్వా 
జననిం బాసి జనించు 
జనఫీజనక గురుల 
జననీజనకులచే 
జననీజనకులు దక 
జననీజనకులు లేకున్న 
జననీ సీవమృతంబు 
జనవతు లౌదమ 
జన వతులకు( గ ర్రవ్యము 
జనములు దుస్ప్వప్న౦ 
జనవర కృమి గర్హభ 
జనవర తీర్ధ విధాశంనన 
జనవర పుణ్య కర్మ ముల 
జనవరమాంసము చవి 
జనవరయన్న దమ్ములు 
జనులకు(గీదు రోయక 
జనులకు నిం|ద్రుడు 
జపములిం దెల్సనుత్తను 
జలచరములవై నర్మిలి 
జిదన్వన సన్నిళమై 
జలముల మీనును 
జలముల నూచుచు 
జూములును దివసములు 
జాలరులు వలల నచ్చటి 
జాహ్న వీదేవికి జనకు(డై 
జిహ్వ మరల బడ(గ 
బిహ్యు సోము(డు వాణి 


అనుకాననికవర్వమ 


144 
280 


288 
68 


892 
122 


274 
217 
864 
192 


190 
218 


బీవు(డు జీర్ణళ దీ రము 
జూదరి గరదుండు 
జాతులయెడ గోవుల 
జ్ఞానమున విము క్రి 
జ్ఞానుల యీపనికై 
జ్యోతి స్సాలో క్యకులో 
జ్వరమున గుల్మ వీడ 


త 
తండి పిమ్మట నన్నయ 
తగనియది యెద్దియెన 
తగిన తెఅంగు నెప్పేద 
తగిన యట్టి ధూపము 
తగిన వరునకు నిచ్చిన 
తగు బుద్ధి లేక సంవద 
తగు భృత్యులః (బ్రోవ 
తత్పు[తప్మాత్మకమం 
తత్వమున( గల్గుమూ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ 
తదనంతరంబ యకుంరిత 
తదనంతరంబ ఏిపులుం 
తదనంతరంబ సొర 
తదవనరంబు ననంగా 
తనకడకు నారదుడు 
తనకుం జండాలత 
తనకు; గలయట్టి 
తనకు దానకల:డు 
తనకు నాక్కతావసుం 
తనకులము వీతహవ్యు 
తనచే తికినిచ్చిన 
తనతన వర్ణంబునకు 


A409 


841 
1900 
208 
800 
177 
289 
BAG 


258 
261 
128 
207 
110 
004 
200 

24 
269 

60 
108 
418 
417 

08 
1128 
172 
110 
101 


147 
ని 
08 
22 
a7 
B18 


440 


తనతనువు వనిత 
తనపాయెడు పనికిం 
తనయ నొక్కని కిచ్చి 
తనయింట. గలుగు 
తనయుని. బడయుట 
తనయుల. దెగటార్చి 
తనలావున కథక 
తనవనతియెన కదువ 
తనయ మేసి నీర్ముదావి 
రను. గను(గొనియెడి 
రను జూవి యోడ 
శను నమలిన వానినమలు 
తన్నువెజ(గు వడిచూచు 
తన్వి సాత్విక రాజన 
తపమని యార్యులు 
తపమునను టహ్మచర్య 
తపము వెంపుల సురభి 
తపముల దానంబుల 
తప ముల్లముకల్మష 
తప్పక కాన్ప(గలేమిం 
తమకు ధనము లీక 
తమజాలికి( దగుకర్మ 
తమతమ కర్మముల్‌ 
తమ తమ సారములకు 


తమ బంధులు(దారును 
తమముందటితెఅం 


తమయంత నెలుంగరు 
తము విశసించుటకా 
తమ్ములను గృష్ణుడును 
తజియైన మనుజులు 
తల; జీర శుట్టియును 
తల దిక్కుగ వల 
శలవై జాహ్నవివాలుక 
తల వినిరి వెల దగ(గ 


థ్రీమదాంధమహాభారత ము 


18 
1g 
279 
289 
802 
22 
B42 
81 
162 
155 
69 
288 
262 
849 
202 
942 
172 
224 
298 
404 
898 
181 


869 
393 
151 

407 
827 
All 
B47 
197 
417 


128 


తల్లి దండి బాసి తనయంత 
తల్లికి దండికి సుతులకు 
తల్లి కెఅ(గి ముదము 
తల్లి గోవు వృషము దండి 
తల్టిదండ్రులమ్మ( దనయు 
తాతపాద పద్మములు 
తాత్వికములైన పురుష 
తాన దికృతి దనకిట్టు 
తానును వేతొక్క_ 'సెజ్టం 
తాను పచిత్వం జేమిట 
తిరిని యేనియు నన్న ంబు 
తిలదాన మఖిల దానంబుల 
తిలపాయన ఘృతములు 
తిల విష్టము దధి దుగ్గ్ధం 
తిలరాకి యిచ్చిన గలుగు 
తిలలు వితృభోజ్యములు 
తీర్థ భజనంబునకు నెందు 
తెచ్చి డించి క!దువ ప్రీతి 
తెచ్చితి బుత్విజుల్‌ వచ్చిరి 
తెప్ప దెరలంగ బండు 
తెరవు( దవ్చి తూ గాడుచు 
తెరవున నాక మిధునము 
తిఅవ యెడ బాటు 
తెపుళులు గొన్నవారి కవి 
తొలుమేన నహింసారుచి 
తొల్లి నిర్జోషచిత్తత 
|తివధగా నేవనమున 
(తిశిఖరంబను వేరి ధాత్రి 
త్వరిత విహిత గాధ 


దంతధావనము మూత్ర 
దంతి యడుగులోన! దక్కిన 
దంతి సనంగ భూరిమద 


120 
250 
411 
108 
121 

రగ 
842 
B39 

70 
219 
280 
145 
194 
289 
B55 
145 


46 
418 


221 
ilu 

18 
850 


109 

va 
178 
818 


252 
262 
42 


దమమును దపము నహింస 
దమమును దపము నహింస 
రర్శన [పీతి వారివైం దిగుల 
దశ కల్ప నహస్రంబులు 
దానం జేసి తదీయ మహా 
దానన చేసి యతనికిన్‌ 
దాన నీయడిగిన యర్థంబు 
దాన (పవణయు పాన 
దానము ధర్మము దప 
దానమును దపంబు 
దానము యజ్ఞ |కియగా 
దానము లన్ని టికిని 
దానము లాదిగా( గలుగు 
దానము సమ్మగ ఫల 
చాన రతులు నక్షము 
దానార్హ్హవస్తులలో 
దానిం జఇప్పెద నవధరింపుము 
దాని, గని పాఠశానను 
దాని కమ్మును లెల్బ(జిత్త 
దానికి దివిజ లనూయా 
దానికి నేను జిత్తమున 
దాని తెజంగు నాకెణీంగిం 
దాని నెజింగి గృహంబున 
దాని నెణింగి భూసురత 
దాని చేరు గోలోకంబు 
దాని మీదనుండి వాని 
రాని యుదాత్త వృత్తము 
దానోపవానముల నన్మా 
దాయ ధనంబు నంగర 
a దార్మిద్యాముచే( గుందుచు 
దానత్వమొఐది యదల్పు 
దానియెన సవతాలికి 
డినకర చిత్త స్పష్టము 
దినమున సురతం 
దినము రాత్రియు బుతువు 
56 


ఆనుకాననికపర్వము 


94 
276 
125 

59 
241 
174 
287 
214 
29% 
267 
187 
187 
146 
158 
248 
293 
248 

54 
803 
109 
151 
115 
105 
218 
158 

48 

27 
220 
156 
188 
387 

38 
214 
254 
114 


దినము వంధ్యంబు గాకుండ 
దివియలో( బడు౯ |బువ్వు 
దివ్యపరిమళంబు నవ్య 
దివ్యబోధమహనీ యుండు 
దివ్య బోధాడ్యు వేదవ్యాన 
దివ్యముని యగు కాళ్యువు 
దీనికి నథలా[శమ 

దీని విఘటింపం జేయుదు 
దుందుధీనిన్యనములు 
దురితేనము లనేక ములు 
దుర్యోధనుం డతిలోభం 
దుష్టయెన గోదానంబు 
దూరాగళులు నపూర్వు 
దేవగృహము కదవీథి 
దేవతల( జిత్రతేవము 
దేవతలకు నగవు 

దేవత లర కునుమ 
దేవతలా: కొని దేవతా 
దేవతిర్యజ్న రస్టావరా 
దేవదేవ జీనాత్మక 

డే: నీదగు కారుణ్య 
దేవవితృ నమర్సనా 
దేపళర్మ యనుముని 
దేవాతిథి పితృపూజలు 
దేవానీదు (ప్రసాద 

దేవా విశ్వము గలుగుట 
దేవా వైశంపాయనుండు 
దేవా వెశంషాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వైశంపాయనుండు 
దేవా వెశంపాయనుండు 
దేవా నురయుద్ధంబున 
దేవాహుత వహపరి 
దేహంబనియెడ నెరువు 


4h} 


»g1 
827 
11ల 
20 
88 
145 
829 
bt 
a7 
జిక 


149 
100 
వీ! 

99 
290 
2% 
166 
22) 
Ala 
1562 
140 
100) 
Bag 
లి 
HOt 


01% 

79 
101 
295 
106 
200 
లింగ 


442 


దేహగత భూ ప్రభృతి 
దేహాథి మాన సంభృత 
దైవంబున దైవము 
దైవంబొక కర్మవర్శన 
డ్రైవగలి( జేసి తమకుం 
డైవతార్చలివుడు తామన 
డెవిక కృత్యంబులకు 
దొర కొనని వాని(గోరక 
దొర కొనని వాని( గోరక 
(దవిడ కళింగా శీనర 
(దుమముల దళకుసుమ 
(దోణ శర్యపదంబున కూఢ 
ద్వార వతినొక్కనూతం 
ద్విజథామినికి నధర్మ 


ధ 


ధనము గలిగి యుండి 
ధనములు చెడిన బాంధ 
ధనములును దానములు 
ధనవాంఛనిరాయుధు 
ధనియధనుండు రూపసి 
ధిరణియు( గాళ్యప 
ధరణీ దేవక్నేతము 
ఛరణీ సుర జనన 
ధరజీ నురధన హరణ 
ధరణీ సురరాజ వణి 
ధర్మంబు నానావిధంబు 
ధర్మంబు భయమున 
ధర్మదేవత నేనుదగ 
ధర్మనందండు పితా 
ధక్మపథమున( ఐనిచి 
ర్మవుతుండ.ను దమ్ములు 
ధర్మములకు నంజ్ఞ 
ధర్మములు దానములును 


భ్రిమదాం[ధ మహాభారతము 


£78 
818 
102 
B46 
B27 
988 


889 
808 
88% 
డ్‌/0 
878 

82 
2148 


117 


ధర్మా ధర్మ విదూరసీతి 
ధారాయుతంబుగా నడచు 
ధూపదానంబుల యందు 
ధృత వేదత్యజనానల 
ధృతి వూనమి( బకృతికి 
ధృతి విజ్ఞాన (కోద్ధలు 
ధేను |1పమాణమగు 
ధ్యానంబిం[దియవృత్తుల 
ధ్యానమున దర్శనీయం 


న 
నక్షత విశేషం బాకర్ణిం 
నగుచుం గ్మదువ 
నడప మదాత్మయగ్ని 
నను. |బ్రద్యుముం డివ్విధ 
నను నిందు రెండు లోకము 
నను నీడా చెదనన్న 
నన్నుం గనుగొని నీవు 
నన్నుం గానమికింగలంకో 
నన్ను నీవడిగిన యట్లు 
నమ్మి యిల్ధడ వెట్టిన 
నయనములకు( జిత్త 
నయ మిట్లారగనాత 
నరకం బెట్టిది కల్మష 
నరక వాన కారణము 
నరనాథ కాలహీనంబు 
నరనాథ యహింసాగుణ 
నరనాథుం డై యుండియు 
నరవర గౌతమునకు 
నరవర దుర్దాంతు లయిన 
నరవర పొల్చు నోఘవతి 
నరవర యర్థంబును 
నరుడు జరాయుజము 
నర్మద నాడి భూనాథ 


])50 
80 
207 
200 
278 
016 
160 
al 
284 


196 
07 
804 
204 
104 
240 
900 
08 
290 
290 
150 
214 
010 
BB 
[గ 
207 
2] 
04 
01 
15 
202 
BAA 
08 


నలినంబులు జాజులు 
నల్లఃగా జేయవార 
నహుషుడు భూపాలనము 
నాకనిన యాళ్ళగ్యంబు 
నాకపతి యిచ్చటకి 
నాకు (గతువు చేయింప 
నాకు నివ్యర మిమ్మని 
నాతి తీర్భసేవసంబును 
నాతి వినుగహచారంబు 
నాదిక్కు గనుంగొసి 
నానాతీర నతత 
నాన్నాత్వెకత్వముల 
నానీ సంవాదము 
నాయంగంబుల నెల్లం 
నారదముని నాయకుని 
నారాయణ వదవాచర్థిం 
నారాయణ సౌహార్డో 
నారాయణాంకతలమున 
నాలుగా| శమముల 
నాలుగుజాతుల నాతులు 
నాలుగు ముఖములు నీకు 
నావచంబు నట్టుల 
నావిని భవాని పురుష 
నావుడు నరుంధతి య ల్లి 
నావుడు మీలోపల నొక 
నిందితాచారయుతము 
నిజదారపరులు నంతత 
నిజధర్మనిరతు.గ్రై 
నిజేచ్భమై వద్చినయుచ్చె 
నిటలంబు కనుదెజచు 
నిత్యనత్యులు శౌచ 
నిత్యుండాత్ముండు దేహ 
నిద చెంపు న్మిద న్మిగషాం 
నినునే మజతునె నీదగు 


ఆనుశాననికవర్యము 


2B6 
87 
240 


£21 
£78 
878 
896 
245 
297 
808 

51 
870 

79 
808 


842 
209 
177 
44 
188 
100 
B84 
808 
51 
841 
870 
6B 


నిమి యక్కుమారునకు 
నియతియ వినయము 
నియతుండై తలంచిన 
నిరువకరణ మనంగ 
నివ్వెఅపడి యుండనయ్యండ 
నిశ్చితంబుగా నొక్కె_డ నుండి 
నీకుంబుగ్రెడి కొడుకు 
నీకుం బ్యుతోత్పత్తి 
నీకును నేను బుత్రు(డ 
నీకు నే ననుజ్ఞయిచ్చితి 
నీచతా[ద చెశ్యనృప 
నీదగు తనువున దివ్యా 
నీవనువు చేసి |బది'కెద 
సీబుద్ధి ధర్మైకనిష్ట 
నీయడిగిన గూఢము 
సీయడిగిన యట్టిదానికి 
సీయాజ్ఞం జని కమనీయ 
సీరుంబాయ(గ( జల్లి 
సీవలసి నప్పుడట్టి 

సీవా చ్యవనుండును 
నీరాహన ,మయ్యెదరద 
నీపిట్టు నన్నునడిగితి 
నీవు గతంబుగ నాగదగు 
నీవు గెల్చిన దాన్యంబు 
నీవు నామనంబరసి 

నీవు నామాంది వేడుక 
నీవును నవధానము 
నీవునుమత్సం పూజ్య 
నీవును మృత్యువు, బావ 
నీవు మమ్ముబోధింపంా 
నీవు రుచి. గాచు నప్పటి 
సీవు కోకంలు దక్కుము 
సీవెట్టి పురుషులయందు 
నీళ్ల నాడకిమును పూత 


449 


198 


10 
801 
82 
811 
20 
ID 
80 
410 
290 
155 
802 
410 


270 


802 
1566 
45 
19 
801 
06 
400 
111 
గి 
a2ty 
6B 
159 
102 


8041 
114 
419 

51 
259 


414 


నృవ యీయాఖ్యానము 
న్చవ వరపూర్వాహ్హం 

నృవ వైష్టవధర్మము 

నేయి పాలువణిన 

నేయి మధువు సక్తువు 
నేరిమి దానిను పేక్షం 

నేర్చి యలజడి ( బడిన 
న్యాయార్థితం వైన యర్థము 
న్యాయార్జితమగు నన్నము 


అచు 


లు 


పంచ పర్వసురతీ 
వంచ వింశ మధిష్టాన 
పగలును శేయు! గుడ్చి 
వట్ట వగలింటి నూర్యున 
పడి యొక్కిం త సే 
పతి తనకునేమి యిచ్చిన 
పతిభక్తి ముఖ్యధర్మ ము 
వళి మతము గొనక 
వేదంపడి 
పదంపడి ధనదుండు 
వదపడిన యమున 
వదపడి యక్కుమారు(డు 
వదియను నూలును వేయం 
పనిదిన నప్పొలింతి 
పనిచిన యప్పలుకులు 
పనుల యెడమాయజు 
వరటారగమన దోషము 
వరదారగమన మొప్పదు 
పరదారల యందును 
పరధనంబుల కాస 
పరధన పరదారల 
ఫర బలమువై నడరి 
' పరమగు నీవతమున 


296 
B4 
5 
25 

254 

273 

261 

80కి 

230 


B28 
260 
203 

07 
155 
876 
828 
875 
208 


279 


262 


ధ్రీమదాం(ధమవాభారతము 


వరమజ్ఞానుల యొద్దను 
వరమజ్యోతి యనంగ 
పరమతప మాచరింప(గ 
పరమలేజంబును బరమ 
పరమదేనిస్టతోడ [బహ్మ 
పరమపవ్శితముల్‌ 
పరమమైన యీధర్మంబు 
పరమబహ్మం బన!(గా 
పరమమం్మత విధుల 
సరమ విసీలియై నెజ(గి 
వరమ సంన్క్నృత యగు 
పరమాను ష్రేయగబిది 
పరమేశయానురి 
వరమేష్టి చెప్పినపరను 
పరపరాము(దు గిన్క 
పరశురాముందు భృగు 
పరిగృహితులైన 
సరుషత్వము దేకంతః 
పరునని వల్కు బొంకు 
పజతెంచి పరమాదరం 
పలల వృథాపభుక్తి 
పఠికిన దళ్లణంబ 
పలికిన నవ్పర మతో 
పఠికిన (బాహ్మ ణుండొ 
పలికి యంతర్జి తుండయ్యె 
పలక వలదు శౌద క్రియ 
వలుదెజంగుల వంట 
పలువురు |కీడింతురు 
పలుసదువులు నదివి 
పవను( డాక సమున 
వసులం బాలించు నత(డు 
పాండవా[గజ నహుషుం 
పాక్షనంవద సుమశులు 
పాడ్యమి వితృయజ్ఞ 
పాతి వత్యము గలిగిన 


220 
లీ 
16 
001 
242 
170 
220 
290 
B29 
HH 
1 
|) 
a7 
200 
109 
RN 
108 
000 
dot 
1 
207 
120 
27 
210 
(15 
210 
11 
110 
గిల్లీ 
111 
180 
ల! 
ACO 
YO 
116 


పాద పాయూవస్థపాణి 
పానీయ దానముత్త మ 
పాపంబు బుణ్యమును 
పాపంబులను భయంబులు 
పౌమును మృత్యువు నేనును 
పారంబు లేని ధర్మా 
పారావతములు కుకములు 
పౌరాశర్యాదిమునులు 
పాతిననాతని వెనుకన 
పాజిఫీతిదో(ప( బల్క 
పాదరోగుల శులిపద 
పాలుగడు6 బెక్కు_దాని 
పావకునిం [బస్తుతించు 
పావనందులలో నెల్ల 
పావనము సువచ్తము 
పావనమని [భతి సెప్పిన 
వండ సంబంధమున 
వితృకరంబున( బిండంబు 
పితృకార్యయజ్ఞముఖ 
వితృ పూజ సమ్మగ్యము 
విత్ళయజ్ఞంబునకు 
వితృయజ్ఞ[వకారం 
విలకాదుల గంతులచే 
పరిచి యేకాంతంబున 
పుట్టి యప్పుడ మిజేని 
పుణ్యంబగు నితిహానము 
వుణ్యంబులైన యరణ్యం 
పుణ్యక ర్ములుహర్షంబు 
పుణ్యదినమునందు భూను 
పుణ్యపాపాను గుణభ ంగి 


ఆనుశాననికవర్యము 


81 
118 
26 
38! 
6 
405 
బిక్‌స్‌ 
802 
890 
22 
3986 
151 
[1 
26! 
193 
180 
201 
187 


188 
198 
198 
836 
109 
205 
802 
225 
2కే 
162 
279 
224 
292 


వుణ్యాంగ నాకారములు 
పురుషవరులార యద్భుత 
వురుషాతిగయై తో(చుచు 
పురుషుడు శతాయువను 
పురుషు హిరణ్మయు 
పురుషోత్తముని నామ 
పులు గొక్క(డు పూర్వా 
పూజకుండు శక్తి నంపన్ను 
పూజితుని( జేసి యతనికి 
పూజానమస్కారంబి 
వూజానమస్కాారము 
పూరి వంట|పాలునారుగ 
పూర్వదత్తీయైన భూమి 
వూవ్పలం గాయల( బెరిగి 
వెంగ్దిగాక మున్న వీతృ 
చెక్కు. దికంబు లాహార 
'వెలుచన గోళుల నొత్తి 
పేర్కొని పలుమాజు 
చేర్చు మతంగ వావిక 
పౌడనూవి ధర్మమార్గం 
సోరులయందలి మరణము 
పౌరషమ్ము దైవంబు 
పౌర్దమాసి( బూర్వ సమా 
దేకృతి కవ్యక్త నామక 
(పకృతి నిట్లు వాసిపంచ 
|వకృతులు వెక్కిన్నింటికీ 
(వ్రణమిల్లి యతనితో 
|[పణవయుత నమో 
|వజల దైత్యులు పర 
(వమడి విషాదా ంవ్యం 
చయతులై పుట్టి యే 
(వస్తుతుల6 లుండరీ 


2By 


127 


140 


B07 
9) 
150 
887 
082 


448 


ప్రాక్పయానిధి పొంత 
[పాజ్మాఖుందు నార్జ్రపాదం 
ప్రాణంబున కు విధారక 
[పాణున పాను నందును 
[పియభక్తుండవు భక 
ప్రియమణి యజ్ఞు నేని 
ద్రీయవాదియుకు శాంతి 


x“ 
(రే 

ఫలము దళంబునుం 

ఫలము నినుము వెండి 


లి 


బలము నీవ నాకు భక్వండ 
బలము లేబాయమును 
బలవంతుండవు నేర్పు 
బరలిబిక్షము గడవ కిడ 
బలిమిమెయి వరు(డు 
బలు లుభయవకారం 
బహున్నే త ములు మేన 
బహురూప విశ్యరూవక 
బహువిధముల ధాన్య 
బాల్యమున( దండి యౌవన 
వినములాదట నందు 
బుద్ధిగల్లుసాధనముల 
బుద్చుద విరహితంబుగ 
బొడ్డుతామరయందౌక్క్ల 
బోధ మక్షీణపాపునకు 
బోయలు నిజకులధర్మము 
(బదుకును జావును పరమ 
బదుకును జావును సుఖ 
బహ్మ6 గల్పించి దానికి 
బహ్మచర్యంబుకంటెను 
(ిహ్మచర్య భితైశన 


శ్రీమదాం[ధమహాభారతము 


40 
251 
141 
860 

GA 
816 
220 


826 
280 


415 
157 

89 
876 
116 
281 
40! 
108 
204 

7B 
2౮6 


217 
89౫ 
227 
123 
288 
237 

50 

88 


దహ్మ చర్యవతవరమ 
బహ్మయాతమంబు 
(బాహ్మణజాతికి( బరి 
(బాహ్మణత్వంబు గడు 
(వాహ్మణారాధనమున 
ద్రాహ్మణు( డొకనికి భార్య 
(వాహ్మణుల సృజియించి 
(బ్రాహ్మణ్యం బెల్లివర్జం 


భ్‌ 


భక్తవత్సల పరమాత్మ 
భగిని గురుని మిత్తు 
భరితానందు(డగుచు 
వదీయ బంధులందయి 
భాగీరథి యెచట నుద 
భార్య వుత్తు)కుడల్లు 
భార్య వుత్తుంలాదిగ (గల 
భార్య నహితముగా 
భావపద్ది గలిగి యీ 
భిక్షకు డిమ్మెయి 
ధిశుభావంబు( బొంది 
భీష్మం డిట్టనియె 
భూతపంచత శక్తులు 
భూతముల కలుగు 
భూతము లన్నియు నడి(గ 
భూతర తాగ ణములకు 
భూదేవశ క్రినకాదు 
భూనాథ వ్మిపులు నమా 
భూనాథుండు దృష్షనెడం 
భూమికి గోవులకును 
భూమి కెంతాయువు 
భూమి నఖిలమగు విభూతి 
భూమి రత్నగర్భవురు 
భూరిగుణయోగ విఖ్యాత 


B18 
B14 

29 

15 
406 
874 
104 
104 


Aa 


158 
292 

00 
B01 
225 
127 
తంగ 
225 
228 
172 
278 
288 
267 
286 
8808 
102 

62 
187 
18d 
855 
189 
808 


భూసురకోటికిన్‌ వినయ 
భూసుర ధనాపహరణ 
భూసురుల కలుకవుట్టం 
భూనురులకు నృపులకు 
భృగువంశసంభవులగు 
బోగార్హలై తపంబునకు 
భోజనార్థల దుష్టి 
(భమగొని యద్దేవుని 
గ్రాతృ స్నేహముగల్లి 


య 


మంగళ రశా'పచితా 
మగతమునా(రు మీరు 
మతంగుం డేకపాదంబు 
మదన హర యోగనిరతు 
మదమునం బెలుచన 
మది నద్భుతంబు( |బమ 
మది భేదముమై డన్పియు 
మధ్యదేళమున గామంబు 
మనమున నైదియదియ 
మననంవాదం బెవ్వరు 
మనసునకు వాక్కునకు 
మనను నిందియములు 
మనుజనాథ యశేష 
మనుజేంద కురున్నేతం 
మనువంశంబున( బుట్టి 
మమకారాహంకారము 
మమ్ము నంసారవార్థి 
మజియుం బొదముమాట 
మణియుం గంధమాల్య 
మణియును బం క్రిదూషకు 
మజీయును యమదూత 
| మలీయ నొక్కాటి యక్క_జం 
మతీయు నౌక్క_విశేవంబు 
మజశియు నొక్క విశేషంబు 
f 


ఆనుకాననికవర్వుము 


187 
242 
829 


87 
282 
188 
B81 
22 


68 
801 


151 
56 
196 
349 
17 
842 
185 


మటునాడు 

మలయజమున గలు 
మహాత్మాసుమనోధూవ 
మహానుభావుండు గావున 
మహితాత్మక యేతాదృళ 
మాంసంబు వీతృడేవత 
మాంసభక్షణ దోషంబు 
మాంసమానకుసికి 

మాకుం గుశలము గోరుము 
మాతకును వేదమునకు 
మాతృవితృగురులు 
మాళృపతృహీనయై 
మాధవ పాండుకుమార 
మానవనాథ యీఫేన 
మానవనాయక యగజ- 
మానవ లోకకలిత 
మానవు(డోవి యాళ్వయుజ 
మానసకృత్యముల్‌ సుర 
మానిత పాత్రము నదను 
మానిని |తివిధముల్‌ 
మానుషయోని జనించి 
మామకు నత్తకు మార్పల్క-_ 
మామ్మూత పురీషంబులు 
మాయారపితు. డహంకా 
మాసోవవాన విధు9ం 
మిమ్ము( దెగ6 జూచి సద్గతి 
మీనములు! దారు(దనువు 
మీ రా(లివెల్టున నాహారం 
మీరిట్టు (వనన్నమతిన్‌ 
మీరీ యనలంబు తెలం 

మీ సమీపమునం డన్మి 
ముట్టునను భార్య గవయు 
మునగ యుల్లి యడవి 
మునికృవ నావహింవ(గ 


168 
287 
235 
178 
192 
288 
266 
294 
191 
261 
278 
118 
415 
179 
258 
48 
184 
856 
157 
B50 
806 
894 
184 
847 
82| 
177 
125 
204 
145 
800 
184 
208 
199 
22 


448 


మునిజనుల నదుల 
మునినాథ గోవు నిచ్చెద 
మునివలికిని వినయ 
మునిపతియుం దటి 

ముని మనుజ పతుల 
ముని వనమున శూన్యా 
మునివర నాదగు చిత్తం 
ముని హృదయాబ్ఞకాంతి 
మును నావ్మిపున కిచ్చెద 
మును నిదించు[ ప్రక్క 
మును పాపములు లెన్నియొ 
మునుముట్ట నెలింగి 
మునులకుజప్యం బిది 
మునులకు నేను( గేటికి 
మును లనుపంగ( గృష్టా 
మునులును దివిజులు 
ముమ్మాటి జలపానము 
మూండుపథముల! జని 
మ్యూతపురీషో సృష్టికి 
మృతి (బొంది పునర్జన్మ 
మృతి(బొంది వేగ జన్మిం 
మృతుండు మేనువిడిచి 
మృతులైన బారలు నిరా 
మృదునులు సత్యోవేతులు 
మెలగుచుండి రబ్టియెడ 
మేధావియె విన్మిమిగిలి 
మెనించుక సోకిన గంగా 
మేను జీర్ణముగా(జేయు 
మేనెల( గవిలమైనను 
మేరువు మణులును 
మేలిగుణములు గని 

మే లివి కీ డివి యని భూ 
మేలు గడువేగ చేయరు 
మేలు రెండు లోకంబుల 
మేలొనర్చెదం గాక 


భ్రీమదాం[ధమహాభారతము 


80 
124 
28 
50 
801 
270 
818 
72 
140 
129 


817 


841 
182 
౪9 
198 
251 
885 
25 
28 


మొదవుం దన్నుట రవి 
మొదవులలో నెల్లం గపిల 
మొలవం బెటని యటిది 
ద్‌ ట్‌ 
మోకతపరులు శుచి 
[మానను జాతనుం గలదె 


యు 


యక్ష గంధర్వసిద 
యతిరుజ( బౌందినం 
యతిసర్వా శ్రమచరణ 
యాగకర్తయు కాంతుం 
యాగాది కర్మముల 
యాయానరుల నమర 
యుగ సామర్థ్యంబు 
యోగంబు తేజ(గు 
యోగధథధర్మంబు కంచెను 
యోగ్యుడైన వ్మివుం డొక 
యోషిజ్జనంబులు దోషం 
యౌవన దర్పమంది జవ 


ర 


రంతిదేవుండ. వేవత్సర 
రక్తి మాంన నసిత భక్త 
రశ్షీంచు నది యుదరంబు 
రచ్చ కొటంబు నారామం 
రథమ.6 డివిచి డస్సి రమణి 


రథిం గొను మచ్చోటను రమణికి నతనికి 


రమణీ తృష్టాసమదుఃఖ 
రమణీ యధ్యయనము 
రమణీ వర్గతయ 

రవి పాలనిచ్చెద రమ్ము 
రసగంధావిగుణాల 
రాజముఖ్య తగు నరస్యతి 
రాజవర రాఖుదెన 


207 
165 
408 
all 
264 


271 
22| 
220 
188 
144 
820 
291 
271 
271 

84 
108 

87 


175 
ang 
227 

87 
006 
247 
868 
d17 
881 
246 
B68 
110 
204 


రాజన్యసముచితం బగు 
రాజుదనదు నకల 
రాజునకు రాజవంశ 
రాజునకు వెళ్యునకును 
ర్మాత్మితయంబు |బహ్మ 
రుక్మిజియును నేను 

రుచి నెవుడు వేచితిరుగు 
రుచి మీ(దంగన్నిడి 
రుచి యపవ్పుప్వులకుం 
రూపగుణశీలముల 
రెందు చరుపులౌనర్చి 
రేని దించు (వభాతం 
'కేపకడ నీరు | దావక 
శేపకడయును బగలు 
రౌరవం బనంగ ధరాస్థలి 


ల 
అలనయిలు వాడినాథు 
లోకజనని వగుటన్‌ 
లోక|తయంబున మీకు 
లోకము నిర్మర్యాదక్యా 
లోకన్వరూపంబు లోలాక్షి 
లోక హితారంబుగ 
లోలలోతన దీవులు 
లోలాక్షి యచట నిమ్మరి 


' వ 
వంచనయును జాడ్యంబు 
వగతుచు. జూదనయ్యు 
నచ్చి వర్ణళాల వాకిట 
వడ్డి కిచ్చి కుడుచువాండు 
వణిజులు లోక పవర్రనం 
వత్సరంబెల్లం బత్ష్తోప 
వనధి మహాతీర్ధంభందు 


,అనుకాననికపర్వము 


291 
124 
117 
117 
259 
897 
109 
110 
119 
609 
20 
50 
164 
88 
949 


817 
261 
852 


వనరుహనంభవు( డెలి 
వనిత లీ పాపములు 
వనితలు బురుష్పలు 
వనితలు మాయావిను లై 
వనితాస్వ భాన మెట్టిది 
వరు డొ;క వెంట నెన్న(దు 
వరణు సమీరణు 
వర్గతయము నప 
వర్ణముల కెల్ల నిగ్మదియ 
వర్ణా మధర్మముల 
వర్తించునెడ 

వర్తిల్దు చుత నొక్క 
వబయు' : బాజ్మా థోద 
వలవమ దటఏిన్పల 
వసియించు నమ్ముదిత 
వసిష్టుని దేవియగు 
వసుదాయిని యైన 
వసుధామ రగాయత్రి9 
వాండుసురగణంబు 
వాజిమేధంబు కంచెను, 
వా£ిమేధముల్‌ వేయు 
వానిందెచ్చి యమ్మహా 
వాసిన పాలు నండు 
వానియందును ముని 
చాయుదేవుం డన్నరడేవు 
వారల నేకారశరుదు 
వారలా నృపుతో( జెప్ప 
వారలు ప్రాతన్సమయా 
వారువట్టిచూచి వాని 
వారువూజ లొౌనర్చంగ 
వాసుదేవు( డనేక సంవత్స 
వింటే మృత్యు వుమాటలు 
విండు నారాయణపరాయణ 
విచ్చలవిడి నింద్రియ 
విడిది భరితలీలంబుగా 


440 


188 
2-0 
870 
109 
107 
295 
101 
8905 
226 
812 
880 
LTA 
2566 
259 

"| 
200 
140 
18% 
801 
200 

t8 
204 
12} 
862 
ఓం! 
17/2 

ll 
181 
205 

07 


1562 


296 
D4 


450 థ్రీమడదాం(ధమహాభారతము 


విడువకున్న నమ్ముని 
విద్యయిచ్చుట నత్పాత్ర 
'విద్యామయ షడ్వింళుండు 
విధివకంబున మృతి 
విధివళమున వచ్చిన 
'వినతకు దాస్యమొందె 
వినత దెరియం జూచి 
వినత హయమింతయొవ్ప 
వినవలతుం జెప్పవే 

విని గిరి తనూజ వెలు 

వినిన వేడుక సేసిన(గనిన 
వినివించితి నంచాసంబున 
వినిపింపు మనిన నమ్మహా 
విని యజ్ఞగతీనాథుడు 

విని యత(దు రాజసంబు 
విని యతండే నిందు(డు 
విని యాధేనువు లాతని 
విని యుత్సాహము గంద 
విని యేమేమీ నాంచెనె 

విని సత్వరముగ నట గొని 
విను డట్టులు పాపము 
విను( డుభయలోకముల 
విను బుగ్వేదము కృష్టుని 
విను కర్మం బొనరించును 
విను కాళీశ్వరు దేశం 

విను [కోధంబును హింనయ 
విను గంగ గంగయను 
వినుగంగను బహ్మసరం 
విను గర్భిణియగు 'చెలు(గక 
విను గురుపూజన వృిపా 
విను గృహస్థ ధర్మ విధమిది 
విను గోలో కంబును 

విను గోవులను 1బభాతం 
విను జనమేజయ మను 


939 
855 
278 
826 
8 
45 
84 
84 
187 
010 
07 
120 


* విర్ర 


560 
205 
55 
176 
4 


విను తక్కినవర్ణంబులు 
విను తత్పరభావంబున 
వినుత త్రివర్గనిరతులు 
వినుతమ చేసిన కర్మంబు 
విను తమము నినమము 
విను తల్టిదండు లొల్జక 
వినుతాచారుండగు వివు 
వినుతీర్థ సేవ గామంబు 
విను దానంబుల బాపము 
విను దానికి. జేరు సువ 
విను దేవాలయమున 
విను గేహియు దేహము 
విను ధనార్దనంబు ధన 
విను నష్ట సకలఛనులగు 
విను నియమంబును 

విను నీ తనయులు 

విను పరవద (పా ప్తికి 
విను పుణ్యతోకముల 
విను పురుషుడు గావింపని 
విను పృథీవియును 

విను పౌరుషమును 

విను (పయాగమునకు 
విను భక్తియు వెజపు 
విను భూమి దానకర్తకు 
విను మటు కాలునిదెన 
విను మధు కైటభులని 
విను మధ్యాత్మ |పభ్ళతు 
విను మనుజేంరుల 

విను మప్ప; దల్హియట్టుగ 
విను మయ్యెడ. గాల 
విను మర్హుండైనవివు 
విను విచింత్యుండ 

విను మవ్య క్రంబన(గా 
విను మలుకయు, గూర్మి 
విను మాంనము గోరునరు(దు 


168 

09 
101 
889 


270 


120 
108 

99 
280 


296 
808 
808 
8808 
102 
Ald 
807 
[14 

24 
148 

25 

92 
దగ్‌ 
864 


40 
£06 
241 
258 
158 
186 
870 

61 
832 
264 


విను మాచార మవళ్యం 
విను మింతి వైడికంబును 
విను మిం[దియంబులు 
విను మిచ్చట నృవకుల 
విను మిట్లగు చేర్పడ 
విను మిత్తెజంగు తవంబు 
వినుము 

ఏనుము జరానుబంధ 
వినుము దానంబు( దప 
వినుము ధర్మమురెల్ల 
వినుము నరేంద్ర మహత్యం 
వినుము నా స్తికులగు 
వినుము రజ స్తమో 
వినుము విశాఖ సత్త 
వినుము విళశ్వు అనగ 
వినుము సవిండీకళణ 
విను మృత్యువునకు; దగు 
విను మెత్తణీ ధర్మంబులు 
విను మొకకుంచెడు 


విను మొక యించుక 
ఏను మెజలు(గ చూచిన మూ 
విను రాజులకు నవశ్యం 
విను వర్ణా చారంబుల 
విను వింధ్యంబున నొక 
విను చెళ్యలకును శూద్ర 
విను శిష్యండు (వతశీలుర 
విను షడ్వింప డలుద్ధుర 
విను నంసారపథము 
విను నంసారమునకు 
విను సద్ధ్విజుందు నిజ 
విను సోవకరణ మను 
విను సౌభాగ్యనమేతు 
విను హావ్యక వ్యములు 
వివతులైన సుఠలకు 
వివులకోఖ నిచట వీడిని 


ఆనుకాననికవర్మోమ్‌ 


257 
856 
868 
28 
5 
17 
89 
26 
408 
2418 
400 


260 
168 
269 

5% 
868 

Bl 
859 
B34 
119 
411 

48 


విభు గా విష్ణు ండే 
విభుని. దాను దొఅంగి 
వీమలమతిం గౌశిక 
విమలాంబువు లనుష 
విమలాత్మ యహింన 
వివిర సంకల్ప యజ్ఞ 
వివిధాగమా శ్రోయంబగు 
విశేషించి మనుష్యులకు 
విశ్వామ్మితుం శెట్లు 

విష శ స్త్ర కేళముల్‌ 

విస్తు. డొక-రుండ విను 
విష్ణు నామంబులు వేయు 
విష్ణువదము వలన + 
విస్మితం_ యిం్యదుడు 
వీణా కాహక వేణుక్యాణ 
వీతహవ్యుండును మహా 
వీనితోడి నంవా సంబు 

వీని నెల్లన నత్క్కో_టింగా 
వీరశయనంబు మేలండ్రు 
వీరిం బరిపాలింవుము 
వృద్ధు వచ్చునప్పుడు విను 
వెడలి చింతించి 

వెళ్టులు తొలు మేన వెడ్డున 
వెలవెల( బాలుచు వత(కు 
వెలికచియెమతి తీర్థంబు 
చేంటవోయి మరలి విభు 
వేండీకాని నట్టి కృపణు 
వేగిన బొడ నూపివేగంబ 
వేడ్క జూచుచు నెప్పుడు 
వేడ్క నీకు నేను వివరించి 
వేరంబులు దమలోన 
వేదమయు(డు వేద వేద్యుం 
వేదశాస్త్ర పరిజ్ఞాన వృద్ధ 
వేదాధ్యయనార్డనతి 


124 


8 


180 

a 
199 
నీతీ 
186 
41h 
26 

ba 
820 

గిల్లి 
169 
209 
జిల్‌ 
180 
178 
100 

29 

90 
419 
an 


402 


వేలుగ6 గనినం ఎ కృతికి 
వై భాననులు ఇర్మవతు 

వై నలేయండగుట మనం 
వైర నిర్భంధంటు వలవదు 
వైరాగ్యంబు (కాంలికి 
వ్యాకరణ ధర్మశాస్త్ర 
వ్యానమహాముని లోక 
వ్యానమునీందుదు వారణ 
వ్యాన మ్మైతేయ వుణ్య 
వాస్య నంప్రణీతమైన 
(వత కీలత(బరగి తుదిన్‌ 


వ 


శంఖ చ|కగదాధరు 
శంతను నృపతి లోగరాంత 
శకట పథంబున( గీటం 
క్ల తరు ద్రీయమునే 
ళతపర్ష దుష్కరతప। 
భరణంటు లేనిజనులకు 
ళస్ర వీవికయును నరి 
కాంతు(దు సృువతశీలు 
శివదేసు ముట్ట గొల్వ౦గ 
శివముఖ్యనామము లు 
శివలింగస్థావననము 
శునకంబు రజస్వల 
కూలియునుం దానదిశా 
శౌచము (బ్రహ్మచర్యము 
శౌచవిధి నమ,స్తవర్ద 
త్‌ద్ధ సాలంగ(గల్షిన 
(శమములేదు [వతోద 
(గార్డంటు |ప్రకారంబులు ను 
ఢ్రీకాశీ త్వాదర 
(కీవరమమహినిశ్చల 
శ్రీమత్కటాక్షరోచి 


ధశ్రీమదాంద్రమ హాథారతము 


200 
821 

(లి 
బిర్ర 
0005 
197 
402 
2901 
£92 
8000 
202 


D202 





గీమయ వక్షస్థల 
(శ్రీమహిమ దానకరుణా 
శ్రీవోలె నింటిలో 
(శుతము( బరిత్యాగము 
గళము నరుని( బరిజ్ఞాన 
(కుతి వఠనమునకు 
(కతి సురుషు నమృతార్థ 
కతి విహిత హింన 
(కతి నచువమి నన్న్యాన 
(కుతులు నౌవనిషద 
గోత్ర మధ్యాత్మంబు సూవ 
(శోత్రియల రోగుల వికల 
స 
నంగము ఏంధ మఖిల 
సంగ వాఢీధాన నసత్కాల 
ణంపదయు దివ్యభోగము 
సంశయంబు విషాదింబు 
నకరణ దివ్యచిత్త 
నక లజంతువులకు 
సకలజసంబులు గర్మ 
సకల వర్ణధేప సమితికి 
నగర నల దిలీప నృగ 
సగరనృవరి వుత)చయ 
సతతంబు నత్తదూయుట 
సతిదన వతివచనంబు 
నత్కులంబున( బుట్టుట 
సత్యంబు |బహ్మ చర్యము 
నత్తా ధిష్టానకృత 
సత్య శౌచదయా పలు 
స్మతంబు సాలయు( జలి 
సర్వాకయమున( బురు 
నత్సంగతి నజ్జగులకు 
నత్సే వ్యచరణకమన 


78 
కేగి 
151 
D465 
815 

2a 
205 
230 
207 
190 

00 
9567 


275 
168 

/7'/ 
00 
420 
200 


176 
205 
09 
209 
18 
B2 
202 
292 
048 
86 
278 
169 
A420 


సనదయాపాంగాపరిణా 
ననకుంకు ననందనుండు 
నప దినంబులు చంద 
నమధురమును గటువు 
నముచితముగ( |దిత్యు 
నమ్మోదమ్మున నేనుం 
నరిగా నాకెండలకు 
నర్వ జగన్నిత్య సాక్షి 
సర్వజ్ఞుండగు పరాశర 
సర్వకాస్త్ర వాక్యోసమితి 
నలిలాశయములు నేసిన 
సల్లకీ జా తనిర్యాన మొల్ల 
నవతాలికి( బలివలచిన 
సాంఖ్య యోగయుక్తులు 
సాధు లిందియ( భాంతి 
సారములగు గోవులు 
నిత వీతంబులు ధార్యము 
సిరిధేనువులలో కరగి 
సీతయ్యె ననుచు నల్లన 
స్ఫుకతములు నరుండు 
నుక్ళతము లమ్మెయి 
నుకృతము లమరలోక 
నుతనమ్మి కొనుట 
సుమన యనియెడు కైకేయి 
నుర గంధర్వఖచర 
నురతంబున( గడు 
సురభి రవము సేయు 
నురభులు సౌరభఖేయు 
సురల బితృదేవతల 
నురలకు నిమ్మెయి 
నుగలు గంధర్వులు 
నురలుమునులు సుర 


అను కాననికవర్యము 


72 

68 

B89 
287 
111 
847 
తత్త" 
402 
169 
£97 
280 
287 


నేనలు చల్లగ మహిమో 
సౌదవై నుండ(గ వారలు 


సోమాత్మ కులీళ్ళర 
సౌఖ్యశుస్టి వకాళ 
సౌదాసు(డన(గ నిశ్వాకు 
సౌమ్యా సౌమ్య బలులు 
స్థావరజంగ మాత్మక 

స్థూల (పకారమున నీ 
శ్రీరక నూక్ష్మమీవ 
స్రీన్వళావంబులు నీ 
స్నానము( లితృతర్చణ 
స్నానమున( బానమున 
స్ఫుట తత్తోదరయ 

స్మయ విరహిత పూజ్యా 
న్మర హరపొందు నిందియ 
స్మృతి సౌఖ్య శాంతి, 
న్వవ్న మనంగ సువ్త 
స్వాధ్యాయ నేంగీత సాహిత్య 
స్వాయంభువు(డను 


గ్య 


యా 
హరు(డు కరుణ(జూర 
హరు(తు నసత్కుమారు 
హర్యశ్వు( గాశీవ నాజి 
హవ్యకవ్యంబులకు 
హింనకు నొడందిరనే 
హివమగిరిమీరత ననేక 
హిమగిరిమీ(ద ననేక 
హమవన్నగంబునం డేను 
హిమశైలతట మెక్కి 
హీన నరునట్టు గుజ్జము 
హోమ విధుల దన్మాంన 


459 


41 
208 
108 
866 
167 
240 
179 

84 
116 
107 

ర 
828 
818 
420 
267 
B86 
BAG 
103 
894 


00% 
204 

లీ! 
Ith 


49 
[8 
810 


Lz) 
520 


